ఇ సాంస్కృతిక సాక్షరాస్యత 
కల్టరల్‌ లిటరసీ 


+ 


ప్రాతిపదికగా 


బాలసాహిత్తపీఠం _గంబ్రదాయ 


సాహిత్యపీఠం 


మాతృభాషాభ్యసనానికి సురభి పెద్ద బాలశిక్ష కరదీపిక 


౪ య 
Er: [ప్రపంచం]- సంగ్రహ స్వ 
| 0 నిఘంటువు -[భారత దేశ 
హ్‌. చరిత్రలో ప్రముఖ ఘుట్ట 
- ఆంధ్ర ప్రదేశ్‌ జిల్లాల | 


Mian, స _ 


ఆని ౨ 
సురభి - పెద్ద బాలశిక్ష 
సాంస్కృతిక సాక్షరాస్యత (కల్చరల్‌ లిటరసీ) ప్రాతిపదికగా 
రూపకల్పన చేయబడిన బాలవివేక కల్చితరువు 


బుడ్డిగ సుబ్బరాయన్‌ 


న్యా నాటాడు. 
సుష వననరూమచదన మన్నై 


THE EDUCATIONAL 
PRO ogy. OF INDIA 
దం 


పబ్లిషర్‌ 
ఎడ్యుకేషనల్‌ ప్రోడక్ట్స్‌ ఆఫ్‌ ఇండియా 
హైదరాబాదు 


లో చిత్రాలు ; బాపు, గోలి శివరాం 


SURABHI - PEDDA BALASIKSHA 


Author : BUDDIGA SUBBARAYAN 


సురభి - పెద్ద బాలశిక్ష 


గ్రంథకర్త : బుడ్డిగ సుబ్బరాయన్‌ 


First Edition : 1997 
ప్రథమ ముద్రణ : 1997 © Buddiga Subbarayan 


ఠి బుడ్డిగ సుబ్బరాయన్‌ 
పరిచయ మూల్యం : రూ. 499 


చిత్ర రూపకల్పన, సలహాదారు & 
|] ముఖచిత్రం : కె. దయానందం 


Introductory Price : Rs. 499 
Art Advisor & 
Cover Design : K. Dayanandam 


Art Work : Bapu, Goli Sivaram 
M.K. Suribabu 
D. Siva Prasad 
K. Dayanandam 
: Ravi 


: Anu Graphics 


ఎమ్‌.కె. సూరిబాబు క్‌ 
డి. శివప్రసాదు 93 
కె. దయానందం 


Art Assistant 


Type Setting 


Hyd. Laser Designs 
Fontline Graphics 
Keertana Graphics 
ప్థారట్‌లైన్‌ గ్రాఫిక్స్‌ . Balaji Graphics 
1, 73675 కీర్తన గ్రాఫిక్స్‌ 


బాలాజీ (గ్రాఫిక్స్‌ Processing : ManorupaScanners(P)Ltd. 


ల . శా Hyderabad 

సరన్‌ ఆశీ? మనోరూపా స్కానర్‌ (పై. లి. 

| ఫో స్టే గ్ల టా సై Printing : Anu Graphics & Printers 
కా ర్ట Chennai 


Es aT గ్రాఫిక్స్‌ ఖై ప్రింటర్స్‌, చ్చ Publisher : Educational Products of India 
"పబ్లిషర్‌ ; ఎడుశేషనల్‌ (ప్రాడక్ష్‌) ఆఫ్‌ ఇండియా TE Hi-line Apts., 
ణ్‌ ae 3-4-495, Barkatpura, 


1.౬. హై-లైన్‌ అపార్ట్‌మెంట్స్‌, 
3-4-495, బర్కత్‌పురా, 
హైదరాబాదు - 500 027. . 


Hyderabad - 500 027. 


Marketing  : Educational Products of India 
C/o. Anu Book Corpn., 
C-1, Adarsh Vihar Apts., 
Adarsha Nagar, 
Hyderabad - 500 063. 


మార్కెటింగ్‌ : ఎడ్యుకేషనల్‌ ప్రోడక్ట్‌ ఆఫ్‌ ఇండియా 
6/0. ఆదర్భ బుక్‌ కార్ఫొరేషన్‌, 
సి-1, ఆదర్శ విహార అపార్ట్‌మెంట్సు, 
ఆదర్భనగర్‌, హైదరాబాదు-500 063. 


No part of this book may be reproduced; 

stored in retrieval system or transmitted in 
any form or by any means electronic, 
mechanical, photocopying or otherwise with 
out the written permission of the publisher. | 


ప్రచురణకర్తల అనుమతి లేకుండ ఈ (ప్రచురణ 
లోని ఏ భాగమూ కూడ ఏ విధంగానూ అంటే 
ఎలక్ట్రానిక్‌ రికార్డింగ్‌, మెకానికల్‌, ఫోటో 
కాపీయింగ్‌ పద్దతుల్లో పునర్ముద్రణ చేయకూడదు. 


ఆనంద వాక్యాలు 


ఎన్నాళ్ళ నుంచ ఎదురు చూస్తున్నది ఇన్నాళ్లకు యీ ప్రశంసనీయ రూపం దాల్చింది. "పెద్దబాల 
శిక్ష కొత్త కూర్పు వెల్లు చూసింది. సామర్థ్యంకల సంకలనకర్త చేతిలో పడి కాలానుగుణ్యమైన 
మార్పులతో చేర్పులతో చక్కని ఆకృతిని సంతరింప చేసుకుంది. ఎంతో చరిత్ర గల బాలశిక్ష “పెద్ద 
బాలశిక్ష'గా పెరిగి, ఇప్పుడు 'సురభి పెద్ద బాలశిక్ష'గా పరిపూర్ణతతో విస్తరించింది. 1832 లో నాటిన 
విత్తనం. ఈ 165 సంవత్సరాలలో నేడు యీ 1997లో యీ వటవృక్షంగా వ్యాప్తి చెందిన కథను 
మళ్లీ మళ్ళీ చెప్పుకొనడం చాలా చాలా అవసరం. 
వర్తకానికి వచ్చి రాజ్యాధిపతులైన ఆంగ్లేయులు మనదేశాన్ని దోచుకొని పోవడం వాళ్ళకు 
తప్పుగా కనబడలేదు. వారి కొలువులో వున్న దేశీయులు బతుకు తెరువు కోసం చేతనైన ఆర్జనలు 
చేయడం తప్పు కాదనిపించింది. రెవెన్యూ డిపార్టుమెంటులో చాలీచాలని జీతాలతో పని చేస్తూ వున్న 
నేటివులు అడ్డదారులు తొక్కి ధనార్జన కోసం అక్రమాలూ అన్యాయాలూ మోసాలూ దగాలూ 
తప్పుడు రికార్డులు సృష్టించడం మొదలైనవి చేస్తున్నారని తెల్లదొరలు గుర్తించారు. నేటివులు 
విశ్వసనీయంగా ప్రవర్తించాలంటే ఏమి చర్యలు తీసుకోవాలి అని ఆలోచించారు. 'నేటివుల విద్యా 
విధానంలో లోపం వుందని తెలుసుకున్నారు. ఆనాటి మద్రాసు గవర్నరు సర్‌ తామస్‌ మన్రో 1822 
జూలై రెండో తేదీన ఒక యీ దస్తు కోరారు. అందులో ఇలా వుంది: 
“రాజ్యాలను నంపాదింబాకో మనం భౌగోళికంగా నర్దేలు చేయించాము. 
దేశంలో వండే వంటల ఆరాలు తీళాము. వనరుల గురించి భోగట్టాలు రాబట్టాము. 
జనాభా లెక్కలు గుణించాము. అంతేగాని నేటినుల విద్యావిధానం గురించి తెలును 
కోడానికి ఏమాత్రం ప్రయత్తించలేదు. ” 
నేటివులలో మన విశ్వాసాలకు భంగం కలగకుండా వారి విద్యావిధానంలో ఏ మార్పులను తీసుకు 
రావాలో తెలుసుకున్నారు. అప్పటి దాకా తమ సివిల్‌ సర్వెంట్ల చదువుల కోసమే పుస్తకాలను 
రాయించిన (ప్రభువులు నేటివుల కోసం ప్రాథమిక గ్రంథాలను రాయించాలని అనుకున్నారు. 
1832లో మేస్తర్‌ కుళులో అనే తెల్లదొర తన ఆశ్రితుడైన పుదూరు చదలవాడ సీత్రారామశా'స్రిగారి 
చేత బాలశిక్ష అనే (గ్రంథాన్ని రచింప జేశాడు. వీరి రచనా ప్రణాలికను చాలా జాగ్రత్తగా కుర్రవాళ్ల 
గ్రహణశక్తిని దృష్టిలో వుంచుకొని (గ్రంథకర్త రూపొందించాడు. ఇటువంటి పుస్తకం కోసమే 
ఆవురావురమంటూ ఎదురు చూస్తూన్న దేశం దీనిని రెండు చేతులా ఆహ్వానించింది. 
1856లో అంటే మొదటి ముద్రణకు రెండు పుష్కరాల తర్వాత వెలువడిన బాలశిక్షలోని పుటల 
సంఖ్య 78. డెమ్మీ ఆక్టానో సైజు, 1865లో అంటే రమారమి పదేళ్ల తర్వాత ముద్రణలో పుటల 
సంఖ్య 90. అంటే పన్నెండు పేజీలు పెరిగాయన్నమాట. పాత ముద్రణలో లేని సాహిత్య 
విషయాలను, ఛందస్సు సంస్కృత శ్టోకాలూ, భౌగోళిక విషయాలను యిందులో చేర్చారు. దానిని 


“బాలవివేకకల్ప తరువు'గా రూపొందించారు. అందుకనే అప్పటిదాకా బాలశిక్షగా ప్రచారంలో వున్న 
పుస్తకం “పెద్దబాలశిక్షగా కొత్త పేరును దాల్చింది. ఈ పెద్దబాలశిక్ష పుట్టినది మొదలు ఎన్ని 
ముద్రణలు పోయిందో చెప్పలేం, 

ఈ (గ్రంథకర్త గురించీ దీనిని ప్రోత్సహించి రాయించిన దొర గురించి చాలా కాలం ఎవరికీ 
తెలియదు. నా సాహిత్య పీఠం 1983లో నాటి పుదూరు చదలవాడ సీతారామశాస్తిగారి గురించి 
విపులంగా రాశాను, కాని దొర వివరాలేం చెప్పలేదు. ఇతను కుంఫిణీ వారి సివిల్‌ సర్వెంటు. సీమలో 
తన సివిల్‌ సర్వీసులో చేర్చుకోదలచిన యువకుల విద్య కోసం కుంఫీణీవారు "హెయిల్‌బరి' ని 
స్థాపించారు. 1817లో తెలుగు పరీక్షలకు 14 మంది విద్యార్థులు కూర్చున్నారు. వాళ్లలో క్లూలో (014 ౬0౪) 
అనే యువకుడు కూడ వున్నాడు. పరీక్షలలో ఉత్తీర్ణుడై వచ్చి మద్రాసు (ప్రభుత్వంలో వివిధ హోదాలలో 
పని చేశాడు. ఈ 'క్టూలో' దొరని నేటివులు 'కుళులో' దొర అని పిలిచే వారు. ఇతని (ప్రాపకం దొరికాక 
చదలవాడ సీతారామశాస్తిగారు 1830లో “ప్రశ్నోత్తర రత్నమాల” అనే పేరుతో ఒక ఆంధ్ర 
వ్యాకరణాన్ని పెద్దలకోసం రాశారు. రెండేళ్ళ తర్వాత 1832లో బాలశిక్షను రూపొందించారు. 1865 
నుంచీ ఇది పెద్దబాలశిక్షగా (ప్రసిద్ది చెందింది. 'బాలవివేక కల్పతరువు" అని దీనిని (గ్రంథకర్త 
పేర్కొన్నారు. 

ఆ పెద్దబాలశిక్ష కల్పతరువు అయితే ఇప్పుడు శ్రీ బుడ్డిగ సుబ్బరాయన్‌గారి సామర్థ్యంతో 
రూపొందినది కామధేనువు. అందుకే దీనికి ఆయన 'సురభి పెద్దబాలశిక్ష అని పేరు పెట్టారు. ఈ 
నాలుగు వందల పై చిలుకు పుటలున్న (గ్రంథం ఏ ప్రణాళికలో రచించినది సుబ్బరాయన్‌గారు తమ 
మాటల్లో విపులంగా చెప్పనే చెప్పారు. ఎంతో ఓపికతో (శ్రద్దతో దక్షతతో ఆయన నెరవేర్చిన ఈ 
సత్‌(క్రియ శ్లాఘనీయం. విజ్ఞాన సర్వస్వం, బాలల అకాడమీ కార్యకలాపాలవల్ల కుర్రవాళ్ల గ్రహణ శక్తిని 
బాగా అర్థం చేసుకున్న సుబ్బరాయన్‌గారు ఆధునిక కాలంలో పెంచుకొనవలసిన సాంప్రదాయిక 
సంపదను యిందులో నిక్షిప్తం చేశారు. నేడు వివిధ ప్రకాశకులు (ప్రచురించి మార్కెట్లో పెట్టిన ఇతర 
పెద్ద బాలశిక్షలకు దీనికి గల తేడా ఎంతో వుంది. ఇది తరగని గని. దీనిలో కావలసినది తవ్వుకొని 
తలకెత్తుకొని పాఠకులు సంతోషంతో సద్వినియోగం చేసుకుంటూ పోతారు. సుబ్బరాయన్‌గారికి 
ధన్యావాదాలు చెప్పుకుంటూ వుంటూనే వుంటారు. 

'విద్య నిగూఢ గుప్రమగు విత్తము" అన్న సత్యం ఈ సత్‌గ్రంథంవల్ల మరోసారి నిరూపితం 
అయింది. ఈ మంచి పని నా స్ఫూర్తి వల్ల కలిగిందని సుబ్బరాయన్‌గారు అంటున్నారు. అది వారి 

హృదయ స్వచ్చతకు నిదర్శనం. నేను నిమిత్తమా(త్రుణ్ణే, కాని ఈ సత్బలితానికి సంతోషించే మొదటి 
వాళ్ళలో మొదటి వాడిని. Vas 


ఖ్‌ 
1, శివప్రకాశ్‌ మొదలివీథి fee su 
చెన్నై, 9.9.97 ఆరుద్ర 


నా నూట 


“విషయ నంకలనము విజ్ఞానమాూ? కాదు 
ఇటుక ఆమ వేరు - ఇల్లు వేరు 

అస్ట్రీ పంజరమ్ము అసలు దేహము కాదు 
(ప్రత్తి వేరు - నేతబట్ట వేరు” 


అని ఒక సుకవి చెప్పిన ఈ చాటు పద్యంలోని విషయాలు, ఇటుకలు, అస్టీపంజరాలు, (ప్రత్తి - 
ఇవన్నీ ఆయా అంత్యవస్తు నిర్మాణానికి పనికి వచ్చే ముడి పదార్థాలే. ఇటుకలు లేకుండా ఒక చిన్న 
ఇల్టుగాని మేడగాని భవంతిగాని సౌధంగాని నిర్మించలేము కదా! అలాగనే అసలు దేహానికి రూపు 
రేఖల నిచ్చేది అస్థిపంజరమే కదా! అది లేకపోతే మాంసం, రక్తం, వివిధ అవయవాలు ఒక గంపలో 
పోస్తే దేహం కాదు కదా! మరి, చీర నేయాలన్నా పంచె నేయాలన్నా, దుప్పటి నేయాలన్నా మౌలికమైనది 
'ప్రత్తియే కదా కావల్సింది!? విషయ సంకలనమే లేకపోతే విజ్ఞాన ప్రచారం సాధ్యం అవుతుందా!!! 

అందుచేత ఆ సుకవికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ - ప్రాపంచిక ధోరణిని అవగాహన చేసుకునేందుకు 
విషయ సంకలనమనేది తప్పనిసరి అని మనవి చేస్తున్నాను. అందుకే కాబోలు (క్రీ.శ. 1832 ప్రాంతంలో 
పుదూరు చదలవాడ సీతారామశాస్త్రి అనే మహాపండితులొకరు తెలుగులో “పెద్ద బాలశిక్ష అనే 
విషయ సంకలనాన్ని ఒక దానిని నిర్మించి తెలుగు జాతికి అందించారు. ఇందులో విషయపరిజ్ఞానానికి 
- అంటే భాషాసంస్కృతులకు కావల్సిన పునాదిరాళ్లనదగిన భాషా విషయాలు - అక్షరాలు, 
గుణింతాలు, వత్తులు, సరళమైన పదాలు - రెండు మూడు నాలుగు అక్షరాలతో కూడిన మాటలు. 
తేలిక వాక్యాలు - నీతి వాక్యాలు, (ప్రాసవాక్యాలు, సంప్రదాయ సంస్కృతికి సంబంధించినవీ, అందరూ 
తెలుసుకోదగ్గవీ నాటికి తెలిసిన ారిత్రక, భౌగోళిక, శాన సంబం విషయాలనూ రూఢి 
వాచకాలనూ ఈ పుస్తకం ఆది స్వరూపంలోనే ఆ. కు పూదూరువారు సొందుపరచారు. 
పెద్దబాలశిక్షను ఆదిలో 'బాలశిక్ష' అని అన్నారన్న ఒషయం గమనించాలి. 

ఆ తరువాత, ఈ నూటఅరవైఅయిదు ఏళ్ళనుంచీ (1832-1997) ఇప్పటివరకూ “పెద్ద బాలశిక్షను 
తెలుగు సమాజం ఆదరించగా కొన్ని మార్పుల చేర్పులతో ఎంతో మంది ప్రచురణకర్తలు ఎన్నో 
పండిత పరిష్కరణలతో అందిస్తూ వచ్చారు. ఆమధ్య ఎన్నో 'గుజిలీ' ఎడిషన్సు కూడా లభిస్తూ 
వచ్చాయి. పుదూరి వారి తర్వాత పేర్కొనదగిన పరిష్కరణ వావిళ్ళ వారిది. ఇది 1916లో వెలువడింది. 
దీని విపుల పరిష్కరణను 1949లో అందించారు. ప్రస్తుతం తెలుగునాట మార్కెట్టులో పది రకాల 
'పెద్దబాలశిక్ష'లు లభిస్తున్నాయి. కాగా వాస్తవానికి ఇవన్నీ దాదాపు ఒకే మూసపోతకు చెందినవే అని నా 
అభిప్రాయం. 1983లో రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రాశస్త్యాన్ని (గ్రహించి కొన్ని భాగాల్ని పాఠ్యాంశాలుగా 
కూడ చేర్చింది. పత్రికాధిపతులు, విజ్ఞులు “పెద్ద బాలశిక్షును 'గుణశీల పేటికగా అభివర్షించారు. 


అయితే 'ఇవన్నీ ఉండగా మళ్లీ మీరెందుకు మరొకటి తలపెట్టారు?" అని అడగవచ్చు. దీనికి 
సమాధానం ఒకటే. పెద్ద బాలశిక్ష భావన (కాన్సెస్ట్ర్‌లో ఇమిడేలాగ నేటి కంపూటరు యుగానికి 
(ప్రయోజనపడే విధంగా దీన్ని తీర్చిదిద్దటమే నా ధ్యేయం. పైగా “పెద్ద బాలశిక్ష భావనకు దరిదాపుగా 
వచ్చే 'సాంస్కృతిక సాక్షరాస్యత' - “కల్చరల్‌ లిటరసీ" - కోర్‌ నాలెడ్డి ఇప్పుడు ముఖ్యంగా ప్రగతికన్న 
యునైటెడ్‌ స్టేట్స్‌వంటి దేశాల్లో పాదుకుంటున్నది. నాగరికమైన (ప్రతివ్యక్తీ తెలుసుకోదగ్గ విషయాలు 
ప్రచారం చెయ్యడం ఈ సాంస్కృతిక సాక్షరాస్యతా భావన లక్ష్యం. ఈ కల్చరల్‌ లిటరసీ భావనను 
(1987) మొదటిసారిగా ప్రవేశపెట్టినవాడు ఇ.జిహిర్ష్‌ (జూ) ఈయన వర్జీనియా యూనివర్సిటీ 
ఛార్లెస్‌విల్లీ (యు.ఎస్‌.ఏ.)లో ఇంగ్లీషు భాషా పఠన (రీడింగ్‌ ఇంగ్లీషు) పీరాధిపతులు. ఈ భావనకు 
ఆ దేశంలో ఇప్పుడు మంచి ఆదరణ ఉంది. నేడు ముఖ్యంగా సమాజంలో అట్టడుగున ఉన్నవారు 
అ(గ్రపొరులతో సమానంగా ప్రజాస్వామ్యంలో పాలుపంచుకోవడానికి ఈ సాంస్కృతిక సాక్షరాస్యత 
దోహదకారిగా గుర్తింపబడినది. ఆ దేశంలోని ప్రాథమిక తరగతుల్లో ఈ భావననాధారంగా 
పాఠ్యాంశాలు కూడ అమలులో ఉన్నాయి. పండిత పరిశోధకులు నిడదవోలు వెంకట్రావు “పెద్ద 
బాలశిక్షను గురించి ఆంధ్ర వచన వాజ్మయ'మనే ఆయన (గ్రంథంలో రాస్తూ దాన్ని ఒక “బాలల 
విజ్ఞాన సర్వస్వం'గా పేర్కొన్నారు. తమ వ్యాసపీఠంలో పెద్ద బాలశిక్ష - ఒక ప్రతీక్ష లో దీని నూతన 
ప్రతిని తయారు చేయవలసిన ఆవశ్యకతను ఉగ్గడిస్తూ 'ఇది చాలా పెద్దపని, శ్రద్దతో చేయవలసిన పవి" 
అని శ్రీ ఆరుద్ర అన్నారు. 1995లో నేను చెన్నై (మద్రాసు) వెళ్లినప్పుడు పెద్ద బాలశిక్షను 
పునర్నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నానని (ప్రస్తావించాను. తప్పకుండా చేయండని ఆరుద్ర 
ఆశీర్వదించారు కూడ! అందుచేతనే “పెద్ద బాలశిక్షకు పునః రూపకల్పన చేయవలసిన అవసరం ఏర్పడింది. 

ఆం(ధ్రమహిళాసభ వారు షాద్‌నగర్‌లో రైతాంగానికి ఫంక్షనల్‌ లిటరసీ (ప్రాజెక్టు (యునెస్కో) న్స 
నిర్వహిస్తున్న రోజులవి. అప్పుడే 1966లోనే “పెద్ద బాల శిక్షను పునర్నిర్మించాలనే కోరిక ఉండేది, ఒక 
(ప్రణాళిక సిద్ద పరచుకున్న తరువాత దీనికి సంబంధించిన చిత్ర రచనకై బాపూగారితో (ప్రస్తావించాను 
కూడ. అయితే, ఈ మూడు దశాబ్దాల్లోనూ ఆయన్ని కలిసినప్పుడల్లా ఎంత వరకూ వచ్చింది మీ పెద్ద 
బాలళిక్ష?' అని వాకబు చేస్తూ ఉండేవారు. ఇటీవల, పని మొదలు పెట్టినప్పుడు కొన్ని చిత్రాలు కోరగా 
వారు పంపించారు కూడ. కాగా, సుమారు పావు శతాబ్ది (1950-76) విజ్ఞాన సర్వస్వ (తెలుగు భాషా 
సమితి) సంపాదక మండలిలో పని చేస్తూ మూడు సంపుటాలకు ముఖ్య సం(గ్రాహకుని (బిఫ్‌ 
కంపైలర్‌గా ఉండడం వల్లనూ బాలల విజ్ఞాన సర్వస్వం (చిల్లన్స్‌ ఎన్‌స్రెక్లోపీడియా(1990)ను 
నిర్మించడంలోనూ బాలల అకాడమికి ఒక పుష్కరం (1976-88) పాటు కార్యదర్శిగా బాలల సాహిత్య 
నిర్మాణాన్ని నిర్వహించడంలోనూ గడించిన అనుభవం స్ఫూర్తినిచ్చిన తరుణంలో, అంటే ఇప్పుడు 
ఆంధ్ర మహిళ సభవారి సాక్షరతాభవన్‌ (లిటరసీ హౌస్‌)కు గౌరవ కార్యదర్శిగా ఉన్న సందర్భం 
ముఖ్యంగా నన్ను ఈ పనికి కార్యోను ్రఖుఖ్గి చేసింది. 

భాషోద్దారకులు వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు 1949 పరిష్కరణలో ఇలా చెప్పారు: 

“భారత దేశమునకు స్ఫరాజ్యుము లభించినందున ఇక ముందు దేశభాషలకు .... విళేషవ్యాప్తి 
ఏర్పడి ఇట్టి (పెద్ద భాలభ్ష) (గంథములకు వేలకువేలు (ప్రచారముగునని తలంచుచున్నాను. ” 


ఇప్పుడు భారత దేశానికి స్వరాజ్యం వచ్చి ఏభయేళ్లయి స్వర్ణోత్సవాలు (1997) జరుగుతున్న 
తరుణంలో వయోజనలకే గాక ముఖ్యంగా తెలుగు పిల్లలకు తెలుగుదనాన్ని నేర్పి చక్కని 
పండితపౌరులుగా తీర్చిదిద్దే సామర్థ్యం ఈ పెద్ద బాలశిక్షకు ఉంది. అంతేగాక వారు 
మాతృభాషాభ్యసనాన్ని (శ్రద్ధాసక్తులతో చేపట్టడానికి వీలుగా "పెద్ద బాలశిక్ష భావనను ఈ విధంగా 
పునర్షిర్మించి 'సురభి - పెద్దబాలశిక్ష'గా తెలుగు జాతికి అందించే అవకాశం డెబ్బయ్యోపడిలో పడిన 
నాకు కలిగినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. 

దీన్ని సురభి - పెద్ద బాలశిక్ష అని అన్నాను కదా! 'సురభి' అంటేనే 'కామధేనువు'. కావల్సిన వాటిని 
సమకూర్చే ఒక దివ్య స్వరూపిణి: 'కోర్నుకోపియా - అక్షయపాత్ర. 'సురభి-పెద్ద బాలశిక్షను ఆరు 
(ప్రధాన భాగాలుగా వింగడించాను. వాటికి పీఠాలు అని పేరు పెట్టాను. అవి : 1. భాషా పీఠం; 2. 
సంప్రదాయ సంస్కృతీ పీఠం; 3. బాల సాహిత్య పీఠం, 4. సాహిత్య పీఠం; 5. విజ్ఞాన పీఠం; 6. లోక జ్ఞాన పీఠం, 

ఇందులోని భాషను గురించి : మొదటి రెండు పీఠాల్లోనూ శబ్బస్పష్టతకు భంగం వాటిల్లకుండా 
సరళ (గ్రాంథికభాషను తరువాత రెండు పీఠాల్లోనూ ఆయా రచయితలు వాడుకచేసిన భాషను 
యథాతథంగానూ, చివరి రెండు పీఠాల్లో శిష్టవ్యావహారిక భాషను వాడుక చేశాను. 

సురభి - పెద్ద బాలశిక్ష పిల్లలకూ పెద్దలకూ విద్యార్థులకూ ఉపాధ్యాయులకూ ఆధార గంథం 
(సోర్స్‌ బుక్‌గానూ జ్ఞానసంహితగానూ ఉపయోగించుటకుగాను ప్రత్యేకంగా రూపకల్పన చేయబడింది. 
కాగా, బోధనా పద్దతుల ననుసరించి బోధనాభ్యసన వాచకం ((పైమర్‌)గా ఉపయోగించడానికి ఇది 
పరిమితంగానే పనికి వస్తుందని నా భావన, అయితే ఇందలి విషయసామగ్రి బోధనాభ్యసన 
సౌలభ్యానికి ఇంటిలోనూ బడిలోనూ వయోజనులకు నేడు నిరంతర విద్యా రంగం (కంటిన్యూయింగ్‌ 
ఎడ్యుకేషన్‌లో కార్యకర్తలకూ అక్షరాస్యులందరికీ కరదీపికగా ధారాళంగా ఉపయోపగపడి దోహదకారి 
అవుతుందనడంలో మాత్రం సందేహం లేదు. చిన్నా పెద్దా పాఠకలోకానికి ఈ సురభి - పెద్ద బాలశిక్ష 
ఏమాత్రం ప్రయోజనపడినా నా కృషి సార్థకమైనట్లే! 

ఇదివరలో లాగానే, అంటే బాలల విజ్ఞాన సర్వస్వం (1990), ఉత్తమ నాయకత్వం (1992) 
పుస్తకాల్ని నిర్మిస్తున్నప్పుడు నా రచనా వ్యాసంగానికి చేయూతనిచ్చినట్టే నా శ్రీమతి సౌభాగ్య కమల 
ఈ 'సురభి - పెద్ద బాలశిక్ష కృషిలో కూడా ఉత్సాహ (ప్రోత్సాహదోహదాదులు అందించినవైనం ఈ 
సందర్భంలో పేర్కొనడం సముచితమని నాకు తోచింది.ఈ పుస్తకానికి ఆనంద వాక్యాలు' రాస్తూ 
మహా పండిత పరిశోధకులు శ్రీ, ఆరుద్రగారు పెద్దబాలశిక్ష పుట్టుపూర్యోత్తరాలను గురించి విపులంగా 
వ్యాఖ్యానించి నందుకు వారికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలుపుకుంటున్నాను. ఈ సురభి- 
పెద్ద బాలశిక్షను దోషరహితం చేయడానికి ప్రయత్నించాను. సవరణలు సూచించినచో మలి 
ముద్రణలో సరిదిద్దు కోగలనని సహృదయులకు మనవి చేస్తున్నాను. 


అక్టోబరు 2, 1997 నా 
ఒం త్తన గురక 


1-ఇ-హై-లైన్‌ అపార్ట్‌మెంట్స్‌ 3-4-495 
బర్కత్‌పురా, హైదరాబాదు - 500 027 బుడ్డీగ సుబ్బరాయన్‌ 


కృతజ్ఞతలు 


ఈ సురభి పెద్ద బాలశిక్షను రూపకల్పన 


చేయడంలో నాకు సలహా సహకారాలు 


అందించిన నా ఆప్త మిత్రులు శ్రీ ఎస్‌.ఎమ్‌. 
కొండయ్య, శ్రీ బుర్రా సుబ్రహ్మణ్యం గార్లకు 
కృతజ్ఞతాభినందనలు తెలుపు కుంటున్నాను. 


| 


4 ఇకో గ దుఖ్బుక్రాజన్‌ 
బుడ్డిగ సుబ్బరాయన్‌ 


|p 
మ్‌ 


శ్రీనుతి బుడ్డిగ సుబ్బారావుగారు 


మానాన్నగార్శి అమ్మగార్ని స్మరిస్తూ 
ఈ “సురభి - పెద్దబాలశిక్ష'ను 
తెలుగు జాతికి సమర్పిస్తున్నాను 


ఒం జన సుళ్బ్రకాయ్లన్‌ 
బుడ్డిగ సుబ్బ రాయన్‌ 


విషయసూచి 
షా పీఠం 
- సంస్కృతీ సంప్రదాయ పీఠం 
బాలసాహిత్య పీఠం 
+ సాహిత్య పీఠం . 5 
* విజ్ఞాన పీఠం . 193 


* లోకజ్ఞాన పీఠం ల 263 


గమనిక ; సూక్ష్మ విషయవారీసూచీ వివరాలు ఆయా 
పీఠాల ప్రారంభంలో చూడవచ్చును. 


చ 

| క 
| hy UDC 9/9 9 
న 2 || 
గే MY 

a 
wg, 
MY ం 
11, 
i 

| | in 

Irie be, Feira i 1 
ap WE (1 (| | 
ప భరి! Yn, 
Prarie 
rae 1 1 1 ii 
ii AY 
Fas (111; 
1 ' 
re iy 

11. 


thy 
11111. 
| 
గ... 
ise 


భాషా పీఠం 
విషయసూచి 
అక్షరములు - అక్షరమాల 
అక్షరములు వ్రాసే విధానము 
అక్షరములు - అచ్చుల విభాగములు 
హల్లుల విభాగములు 
వర్గములు 
పదములు : కూడిక పదములు 
గుర్తులు - వత్తులు, మాటలు 
గుణింతాలతో పదములు 
ద్విత్వములతో మాటలు 
సంయుక్తాక్షర పదములు 
గమ్మత్తు మాటలు, జంట పదములు 
గుణింతములు 
సంయుక్షాక్షరము.లు - వత్తులు 
రెండు అక్షరముల మాటలు 
మూడు అక్షరముల మాటలు 
నాలుగు అక్షరముల మాటలు 
వ్యవహార పదజాలము 
జాతీయములు - పదబంధములు 
(ప్రాసవాక్యములు 
నీతివాక్యములు 
సద్బుద్ధి వాక్యములు 
దృష్టాంత వాక్యములు 
వందా. కాక్షరంర్నా 
వ్యావహారిక రచన్నూూరి - వంచి తెలుగు రాయడం ఎలా? 


నాషాస గౌ Fs a ed oc wa TEs 
భాషాౌస్తురూపు, రచనా సయులలో కొన్న సూచపలు 
ల వ 


శ్రీరస్తు 
తెలుగు ప్రథమాక్షరములు 
ఓంనమఃశివాయ:సిదంనముః 
అందులో అచ్చులు - 16 : ఇవి ప్రాణాక్షరములు - స్వరములు 


అఅళ్మఈ ఉడి బు బూ్యూ 
ఎఏఐజఒజఓబొ (అం అః) 


| హల్లులు = 38 : ఇని న్యం నులు | 
i ద 
కఖగఘజచచఛజజేరుళి 
టరఠ డ్డ ఢ అతథదధన 
ఫబభను 
“ల ఆ 
యరణల ్ట వశషసహాక్ష 
ఉభయాక్షరములు - మూడు; ౦ సున్న. ( అరసున్న. కి విసర్గము 
గణునిక : ల్లా గణి ప్రస్తుతము వ్యవహారములో లేవు. క సంయుక్షాక్షరముగా వ్యవహారము. 
"చ జోల ఉచ్చారణ ఛాయా భేదము సూచించుటకు సి.పి, బ్రౌన్‌ వీటి శీరమున రెండు (*) అంకె 
వుంచి చ, జ అక్షర స్వరూపములను రూపొందించారు. ఇపొబ్రౌన్‌ * వ్ర జే లుగా వ్యవహారము. 
ప్రస్తుతము వ్యవహారములో ఉన్న అక్షరములు-51 
అచ్చులు-14 
అఆఇఈఉడఊబుబూవవఏిఐఒఓబొ 
హల్లులు - 34 
రగు జరు కుట 26౯ 
తథదధనపఫబభవమయరలళనశషసహ 
ఉభయాక్షరములు - 0, (6: 


అరం ఆక న్‌ యణ 
“ శి ట్‌ ళ్‌ శ వో లా 
వాం మూడి = చ సు (అరసున, 9 విసరము అని అందురు 
* శ 


షాపీదం 


ఖా 


గరములు - వర్ణమాల 


అక్షరములు (వ్రాయు విధానము 


ఈ 
ప్రస 2 


+1 
3 
ల 


(age) 
శి శ్‌ 


అఆ 


కూడిక పదములు 
అరగంట ఈతగంప. కమలజడ పనసపంట 


అవతల ఉలవపంట కలహంస  పలకలజత 


అమలతల ఉమనడక జంటపడవ మరపడవ 

ఇవతల ఉపపలక తలగడ రమజడ 

ఈగవల ఊకగంప పడమర పం. 
ఆ పలకల జత ఎంత? ఈ తలగడ ఎంత? 


అచ్చులు హల్లులతో చేరునప్పడు హల్లుల గుణింతాలతో 
వచ్చు చ్చు గుర్తులు వత్తులు పదములు 


అ క తలకట్టు . కా య 
ఆ - కా దీర్హము. x + కాలు న fs 
ఇ కీ గుడి ఘ ఖు కూడు బూజు | 
ఈ గీ కీ గుడి దీర్హము చ |కెక బృంద స్స 
ఉ౨*౨ కు కొమ్ము ఛ్భా కొంగు మృతి 
'ఊ ౮ కూ కొమ్ముదీర్హము జ ఇ (గిరి మైలు 
బు) కృ సుడి రు యి గ్య మేట 
బూ ఛ కూ సుడిదీర్షము ఇ! గాథ యాళి 
చి అ శై ఎత్వము ఈ గూడు యుగ 
ఏ శే కే ఏత్వము డ "| చంటి రాగి 
= య 
ఐ ఆ కై ఐత్వము గ చీమ రీతి 
ఒఅ కొ ఒత్వము ణా | చూపు రూక 
ఓ ఈ కో ఓత్వము త _ | జింక రౌతు 
"జావా కా జాత్యము : అ జాడీ లావు 
అం 6 కం పూర్ణానుస్వారము ధ ది జూలు లిపి 
అః ఏ కః విసర్గము న్న |టెంక లుంగీ 
రూప భేదము గల వత్తులు ఫ ఏ. తాడు వీణ 
క కివత్తు బ ఎ తీట వేట 
త 'తివత్తు స ఖ | తూటా వైరి 
లో ఎ నివత్తు స తి తేగ శిఖ 
ee? కలీ తెల శీల గ 
మ శ్ర మి వత్తు ర అ 3 
at | తోడు శూల నీ 
య 51 'యివత్తు జ 
ia ళ్‌ దారి శోభ క్ష 
ర ౧. 'ర' వత్తు (క్రావడి) ౪ | 3] 
Ms వ పొటు అం చ 
అ ల వత్తు క్ష జ దా న్‌ 
వ ల య క ప్‌ స 
ఎ os బైన ett Ney 
యొ న్‌ a 2 


ఆయా అక్షరములు మార్పు 
లేకుండా వచ్చే వత్తులు 


Ca) 

| ముక్కు 
ఘు  ఘవత్తు a. 
చ చి 'చ' వత్తు క 

శయ్య | 
ఛ స ఛి వత్తు ర 
హల్లుతో మరొక హల్లు చేరే 
“రు” వత్తు క్ష క 

రు యు రు” వత్తు సంయుక్తాక్షర పదములు 
ట టి వతు న వ నం 

లట అలి 
ఠఈ లో వత్తు ర 

ళ్‌ శి గ 

డ స డ' వత్తు వృక్ష 
ఢ ఢ 'ఢ్వత్తు షి 
. శుదై 
j al రీ నువు, 
బ బి బ వత్తు అర్భకుడు గుల శ్రము పుత్రుడు 
భ భి భి వత్తు అశ్వత్థామ చంద్రుడు భాగ్యము 
శ ఎ శవత్తు | ఊర్వశి ట్రాన్సిస్టు.. మృత్యువు 
a ్స స' వత్తు ఐక్యము దర్శనవు మ్యాన్మార్‌ 
ఖ్‌ | భో వత్తు కట్నము నిశ్చలము _ విఘ్నేశ్వర 
హు హివత్తు | గర్భము పద్మము సూర్యుడు 


సంయుక్తాక్షరములు - రెండు హల్లులపై అచ్చు కలియుట 
క్య క్క గ్ప, త్య, శ్ఞ్ల).త్వ, న్పు. ప్ర స్క, స్య, స్థ్య,స్త, ర్వ ట్ర ప్ల 


భాషాపీఠం 


సంయుక్తాక్షరములతో పదములు జంట పదములు 
ఒక వాల్లు - రెండు వత్తులు అండ దండలు చాలు మూలము 
అర్థ ్యము లక్ష్మయ్య అంద చందాలు చీకు చింత 
ఇన్సైక్టరు వస్త్రము అదుపు పొదుపు ధన ధాన్యాలు 
జ్యోత్స్న వైశిష్ట్యము అన్నెము పున్నెము తిండి తిప్పలు 
ధృతరాష్టుడు స్ర్త్రీ అభము శుభము పాప పుణ్యాలు 
రాష్ట్రపతి స్వాతంత్ర్యము ఆకు అలములు పెండ్లి పేరంటములు 
(ఇటు చదివితే ఒకటి - అటు చదివితే ఒకటి ఆబాల కానక ష్య యు వండు 
ఇల్లు వాకిలి పెట్టె బేడా 
కడప పడక ఇంపు సొంపులు పేరుప్రతిస్టలు 
కలప పలక ఈడు జోడు బాగోగులు 
డంక కండ ఉప్పు పప్పు బేరసారాలు 
పడగ గడప ఊరూవాడా భోగ భాగ్యాలు 
లత తల ఎదుగుబొదుగు మూటాముల్లె 
కట్సకానుకలు రూపు రేఖలు 
ఎటు చదివినా ఒకటే ల. వంకరటింకర 
కనుక పులుపు కాయగూరలు వన్నె చిన్నెలు 
కిటికి మిసిమి కాలు సేతులు వీలు సాలు 
గంగ వికటకవి కుడి ఎడమలు వెండిబంగారాలు 
జలజ రంగనగరం కూలీనాలీ వేళాపాళా 
నందనందనం సంతసం గొడ్డు గోదాలు సిరి సంపదలు 
మందారదామం సరస నలల నిరల్యలు.. ౫కడానిక్తులు 
న్‌ గమ్మత్తు మాటలు 
కండ లేని కండ కలకండ బడి కాని బడి రాబడి 
కర్రకాని కర్ర జీలకర్ర మాట కాని మాట టమాట 
కాయ కాని కాయ తలకాయ మామ కాని మామ చందమామ 
కోడి కాని కోడి పకోడి రాణి కాని రాణి పారాణి 
గొడుగు కాని గొడుగు పుట్టగొడుగు రాయి కాని రాయి తురాయి 
తాళం కాని తాళం పాతాళం వెల కాని వెల కోవెల 
దారం కాని దారం మందారం హారం కాని హారం ఆహారం 
పండు కాని పండు విభూది పండు! మానం కాని మానం అవమానం 


9 


గమ్మత్తు మాటలు - జంటపదములు 


ne - క న న TT 
Fr: aE 34 iE GGG ae 3 1335 స hb 
| | | | . | | j | o 2 వ్‌ 
& 2 శీ శతి శి శతి EE: గ న్‌ 4 గి 4 13 i 9 8 3 $4: i fa 

| Se le Cl hm Ul aie Dols IY ఖే i 

(ఓ వ aa నిన శి ది 85 ని ౧4 రి కడి Gh hs Ah hid 

| | ; న జ 

కన వనన సవం కనక నన కనన సన నళ ననన నన?! 
gt 06% ల్లి hhh Srey 66 bh hhh. ఓ క ఓ 9 hit if శి aE 
ళ్‌ ౧4 ల |r| rey లుల న ray| rad ras fed | re) (| ras (3 ౧6 తోద దు శు rol: అణ! న. గ|* 
2 |% lm we lsc 4 | | lm se jr bo 99 1201002 pepe mpd Gow nim ఖే (9 శ 
| i i | | | | | | 

సే (జజ జ తపతి aa aba [0 oR ఇ గి శ నబ ౧ |౯ lala fh 
| | ; శ ॥ r ర: ; | | | 

9 బా కాకా కా కాకా హి కాకా కి బ్‌ కాకా క (కొ ధగా ద్‌ బామ మిక క్‌ టకా దాగా డా డాడి చ్‌ 
| | | ధా గి | ! ; | 

క్‌ ఆహాహా జా శి భాగా హా కొ చా కా జొ|శ్రా కా రామా గాకా వ కేతా కాగా కాకా డ్‌ 

| bt 
శ $ assess seals phd as. aun 
| 

§ | ౧౩౩2 4228 sala 84488 82,2 2 | aad doljslalalala గ్‌ 
£8 |. షం గాం ర క న ఉన, “a 10024064 & 
hlacallolnlalsolelelolelelalajsiaon 000 wlan A 
85 ౬ కిరి ఏ ఓ వీ 5 0565608 6 |5|స Moor blah 1h 

1 9 త శ 72 ౩ స 3 3౮ | ఓ ౨ 9 ౩039 RI 


| 
24 ba lis 8 la la lig ౪ lug 4౮ 66 ld lug lig lug 2 we lua ta. aes 1 “ua le (wd we 8 | 
Fl cl lute] 


చ టు. లా 


క 


క్ష్‌ 


క్మక్య కక్ష 


ల 


చ్చ 


సంయుకాకరములు 


కక్ష 


వతులు - 


క్ట 
(2) 


క్‌ 
గ 


క్క 


if 


౧అంకొావయయండ - ౧౧ 


| ణకొడాడొగ రాశా బాకి శొచాళావా హొకాశాశాశాణాడాణా రాగ RR rf 
Nc mm md or wu 8 9g Oni at al at Rd ot 9191 21 ve wn hh 
2 కాక హాదా లా ళా హొళాళాహాదా ణా బాబా పాళా డొ శీ ధా భాభాణాభాలారాడా 
కొడతాడా కొత శొతాతాతా కొచాళాశాళు ణా శా డు కళ చి శ్రీ కా కాళ డా ళా డారు గ్లో 
ate A natn ఇంతో gt ors we wt ఓర Ca 0 0 320 120 a 28 a RE G0 oC wt Rt ౪6 40 nt AE 
అంచుకు పు జ్రత్తే తిలక రు పిపిపి చితి తపతి కిం అణ జురు 
వడ చ చాచా గాల్లొ కొచాశాతా హొచాళారారా డా గాడా కొత డొ కీరా కధా డానాడాడు కో 
న న న భాభ డు ధుడ్డా గుడ 
తాజాశీ గాడా కాలీ కొరాశాతా కొళచాతారారా గా గాడా దాచాడా శ్రీ రా రాచి గా ణా తాతా ల్లా 
హొజాశొడాణా హారి కొఠాశాశా కొశాశాశా రాణా గాడా కాళు డి శిలా ళా గాలా లా గాగ 
న. 


Ga 
20 0 3 go 26 సం 30 0a 06 30 ne 90 130 136 Ge ne ae 30 ఏం సం 2° 8" 00 96 ౮ no we 0 2a RF 


26 x0 2 ee జం 3" 3000 We We 124 90 306 00 100 ne nu 26 30 3 గం సం 90 190 na wo 0 0 గిం 
Ma Mma nd రొ టిని టి 1a a1 a1 ౫ aa పొసి A do In ఇ | 21 A] 
as xe 20 ౧2౦ 126 ae తో 0౩౩96 Ue Ue టం 90 306 306 306 ne 196 26 26 96 గం 4" 06 96 6 ne wee 26 RS 
me Fa aH os ౮0039 EH 303 306 023 120 029 29) సి సీ ws 92 93 nw 23 29 టి 
awe dB nen Be FY Ao SE EI 30౯ 26 Ren పం A గె 0 విం ఇం 126 అం శం ఇం చీ 


శ 
ల గం అట జుదు 5 అదు ణు 
జజిశా చాచా ఖతి శొళాశొజొ బి బొశుకొతౌణాశాడాకి చా గే శి రు కి HP డ్‌, 


క్‌ త్న వ స న కా 


1l 


బుషి 


రెండు అక్షరముల మాటలు 


ఖైదు జీడి | దార న. 
ర్యూన్సీ జూలు దోమ పొడి 
గద జేబు | దౌడు | పోరు 
గారె | జైలు | ధర | ఫొను 
గీత | జోడు | ధార | బల 
గుడి | టపా ధీర | బావ 
గూడ | టేకు | ధుని | బిగి 
గృహ | టోపీ | ధూళి | బీద 
గెల ఠీవి 

గేదె డాబు | 
గోరు | డేగ 

గౌరి | డోలు 

ఘన తల 

ఘాటు | తాత 

ఘోష | తిను 

చలి తీగ 

చాప |తూము 

చితి తృటి 

చీమ తెర 

చుర తేలు 

చూపు | తొడ 

చెడు | తోక 

చేప | తౌడు 

చోటు | దశ 

చొక దాత 

జడ దిశ 

జాతి దెన 

జిల - దేవి 


మూడు అక్షరముల మాటలు 


| 
అరదం 
ఆపద | గెలుపు | తీరిక | నిజము | పైకము | భారతి | రేవతి 
ఇటుక | గేయము | తులసి | నీచుడు | పాలము | భీముడు |! లవుడు 
ఈనెలు ' గొడుగు | తూనీగ | నుదురు | పోలిక | భుజము | లాభము 
| ఉడుము. గోరులు | తృణము | నూకలు | ఫలము | భూతము | లోభము 


అరక | గృహము | తివాచి మ. పేలాలు | భజన | రూసము 


(a 


రెండు-మూడు అక్షరముల మాటలు 


అలసట 
ఆహారము 
ఇవతల 
ఈశ్వరుడు 
ఉదరము 
ఊరగాయ 
ఎగతాళి 
ఏరువాక 
ఐశ్వర్యము 
ఒరవడి 
ఓడరీవు 
జొదార్యము 
కనులను 
కాగితము 
కిరీటము 
కుమారుడు 
కూలివాడు 
కృషీనల 
కరటము 
కేతనము 
| కైలాసము 
కొలతలు 
కోడెదూడ 
! కౌపీనము 
ఖర్వాటుడు 
గరళము 
గాయకుడు 
గిరగిర 
గునపము 
గూనివాడు 
గేలిచేయు 


తాలం 


నాలుగు అక్షరముల నూటలు 


గొణుగుడు | తీగచాటు 


గోదావరి | తురగము నిముషము | బీరకాయ 
గౌరవము | తూలనాడు | నీలవేణి బురబుర 
ఘాతకుడు | తెలవారు | నూతనము | | బూటకము 
చదరము | తేటమాట | నెరజాణ బృహస్పతి 
చామరము |తౌడుమూట | నేతిబీర జ2ండక్రాయ 
చిగురాకు | తొలకరి నైలునది బేరగాడు 
చీలికలు | తోరణము | నౌకాయాన | చ్రోస్తనోరు 
చులకన | దవనము | పడమర ! భరతుడు 
చూపరులు 3 భారమితి 
చెడుగుడు భీకరము 
చేతబడి భువనము 
చోదకుడు భూతదయ | 
ఛత్రపతి భోజనము 
జగడము భాతికము 
జాగరణ మహారాజు 
జిలజిల మాటకారి 
జీవితము మిరియము 
జులపాలు మీనరాశి 
, జూదగాడు ముదుసలి ' 
జోగులాట మూషికము 
రుంకారము | wi పూతరేకు మైలకువ 
టకటక  దూషణము పెనుగాలి స్పేనమాము 
టాకుటీకు |దృషస్థాంతము , పేదరాలు మైనాకుడు 
డనురము ' దేవళము ' పైరుగాలి మొనగాడు 
డాబుసరి | దొరబాబు | పారపాటు మసగాడు 
జేగచూపు దోసపాదు పోరాటము యమగోల 
డోలకము | చౌర్దన్యము పౌరుషము , యాదవులు 
తరగతి ధనియాలు | ఫలితము యువరాజు 
తామసము | ధారాళము | బలపము | క్రూజనము 
తిరుగలి నకులుడు 


రహస్యము 
రాజరీవి 
రుణదాత 
రేచీకటి 
రోదనము 
అవణము 
లాలనము 
లోలకము 
లౌకికము 
వదనము 
వామనుడు 
వాలుజడ 
విహారము 
వీడుకోలు 
వేగిరము 
వైతరణి 
శిశిరము 
శితలము 
శునకము 
శూలపాణి 
శోధనము 
సమూహము 
సాగరము 
సీనురేగు 
సూరదాసు 
సెనగలు 
సేవకుడు 
సైనికుడు 
సొగసరి ! 
సౌదామిని 
మ | హృదయము | 


నవ్యవహార పదజాలము hs 


re కుర్చానీ 


అడవి దున్న ఖర్జూర 
ఎలుగుబంటు జీడిపప్పు 

| ఏనుగు (ద్రాక్ష 
ఓరాంగ్‌ఉటాన్‌ పిస్తా 
కణుజు బాదం 

| కోతి వాల్‌నట్‌ 
ఖడ్గమృగం వేరుసెనగ 
గొ రిల్దా సారపప్పు 
చింపాంజీ | ఓషధులు 
గ పులి అక్కలకర్ర 

| దుపి అత్తిపత్తి 
he స అశ్చగంధి 
పెద్దపులి 

| లే డ్‌ ఈశ్వరి 
సింహం Ma 

'హపొపాటమస్‌ కమ్మ 
ఆకుకూరలు ' కృష్ణతులసి 
ఉల్సికోళ్లు రామచులసి 
కరీవేపోకు కలబంవ 
కాలీఫ్టవరు (గోబీ) కలింగరాష్ట్రం 
కొత్రి--= Parnes 
ళా. WE నల 
Me a ae అం 
చమూ సౌర దుం .ష్ట్రం 
తార నేపాళం 
హాలరూర బిల్వపత్రం 
పొనుగంటికూర బిళ్లగన్నరు 
బచ్చలికూర (బ్రహ్మదండి 
మునగకూర (బ్రాహ్మి 
మెంతికూర ముషిణే 
సెలరీ రుద్రజడ 

rere వాము 
అంజుర స ర్స్‌ ంధి 
ఆల్‌బుకారా సుగంధి 
కిస్‌మిస్‌ 


గొంగళి పురుగు 
గొల్లభామ 

చిమ శ్ర 

చీము 
చెదపురుగు 


మోదుగ 
యూకలిప్టస్‌ 

రెల్ల 

సరుగుడు (ఈల) 
సుబాబుల్‌ 


; వ్యవహార పదజాలము 


, గునపం 
| డబుల్‌ స్పేనల్‌ 
'పటకారు 
జ 
'పార 


Per) 
సి (౮') కాంప్‌ 
రంపం 


చేపలు ] 


ఇంగిలాయి 
ఇసుకదాందు 
కట్టచేప 
కొర్రమాను 
గండుమోను 
చావడాయి 
కర 
టేకి 
| తమ్మరొట్ట 
పండుగప్ప 
పరిగ 
పాలబొంత 
పులస 
బేడిస 
న్‌ 
బొమి డాయి 
మౌగ 
మోజు 


ద దాన అ తాలు 


బంగాళదుంప(ఆలూ) 
బీటు 
నూల్‌కోల్‌ 


[ధాన్యాలు | 
ఆరికెలు 
ఓటు 

౧ 
గంటెలు 
గోధుమ 


జొన 

బాకీ 
మొక్కజొన్గ 
రాగులు (చోళ్లు) 
వరి 

వరిగలు 

సజ్జలు (బ(జ్రా) 
సోమలు 

మ్మ కారె) 
గజనిమ శ్ర 

దబ్బ (నార-పుల్ల) 
నారింజ 

నిమ శై 

పంపర పనస 
బత్తాయి 
మాదీఫలం 
మొసంబి (చీనీ) 


సం(త్రా (కమలా నారింజ) 


| నీటిని తోడే సాధనాలు ! 


ఏతం 


చిలుకు పారుదల 


చుక్కపారుదల (డ్రిప్‌) 
చేద 


తొక్కుడు ఏతం 
పంపుసెట్టు 
పికోటా 

ఫిలరు పాయింటు 
బోలీ 

బోలు 

మరకారెం 

మోట 


రహట్‌ 


అవిసె 
ఆముదాలు 
ఆయిల్‌ పామ్‌ 
ఆవాలు 
కుస్తుమలు 

గడ్డి నువ్వులు 
నువ్వులు 

పత్తి గింజలు 
పొద్దు తిరుగుడు 


వ 
వేరు సెనగలు” * 


నేల పక్షులు 


ఉషప 
అం 
కొంగ 
కోడి 
కౌజు 
గద్ద 

యలు 
గుడ్డగూబ 


గు 
గోటంక 
జెముడు కాకి 


16 


డేగ 
తీతువ పిట్ట 
నెమలి 
పసుల పోలిగాడు 
పాలపిట్ట 
పావురం 
పిచ్చుక 
య్‌ 
బా 
భరతపక్షి 
రాబందు 
రామచిలుక 
వడ్రంగి పిట్ట 
పండ్లు 
అనాస 
అరటి 
ఆపిలు 
ఈత 
జామ 
తాటి 
దానిమ 
మామి 
నారింజ 
నేరేడు 
పనస 
బొ పాయి 
రేగు 
సపోటా 
(అపరాలు) 
అనుములు 
అలచంద 
ఉలవ 
కంది 
చిక్కుడు 
పిల్లిపెసర 
ళా 
పెసర 
బఠాణీ 
బొబ్బర 
మినుప 
సెనగ 


తనల. 


నీటిని తోడే సాధనములు : 
1. కుండ ఏతము (ఒక మనిషి లాగునది); 2. మోట; 3. తొక్కుడు ఏతము; 4. గూడ; 4, 
రహట్‌; 6. మరకారెము (ఆర్కి మెడియన్‌ (స్కూ); 7. ఫిల్టర్‌ పాయింట్‌ (బోరు); 8. ఎలకక్టిక్‌ 
పంపు సెట్టు (బావినుంద); 9. చుక్క పారుదల((డ్రిప్‌); 10. చిలుకు పారుదల (స్పే ఇరిగేషన్‌) 


17 


భాషాపీఠం 


వ్యవహార పదజాలము 


నేల సంపంగి 
పచేలీ మలై 


మరువము 
మాచిపత్రి 
రూపాగడ్డి 
(పామరోజా) 


కర్పూరం 
చందనం 
తమలపాకు 
బావంచాలు 
మంచిగంధం 
వక్క 
వట్టివేరు 
కనకాంబరం 
కలువ 
గులాబీ 
చామంతి 
తామర పువ్వు 
నీల గోరింత 
బంతి 
మందార 
మల్లె 

ముద్ద మందార 
మొగలి 
విరజాజి 
సంపంగి 

సన్న జాజి 


పరిమళ ఓషధులు ' 
నిమ్మగడ్డి (సిట్రనెల్లా). 


పన్నీరు (జిరేనియం) 


పరిమళ ద్రవ్యాలు 


| పెంపుడు జంతువులు 


కుందేలు నల్లమందు 
కుక్క బ్రాందీ 

గాడిద విస్కీ 

గుర్రం సారాయి 

గేదె/ బర్రె [మన్యం సరుకు 
గొర్రె యాం 

ఈ) 

దున్నపోతు ల స్పసున్వు 
pe కుంకుడు 

పిలి 

క గుగిలం 

వ చింతపండు 
[బంధు వర్గము | చేదుకట్టు 
అమ్మ/ తల్లి జవ్వాది 

© పుటతేనె 
అమ్మమ్మ/నాయనమ్మ అబ 
అయ్య/తం(డ్రి/ నాన్న పులిగోరు 
అల్టుడు/ కొడలు లక్క 

అవ్వ/ తాత సాంబ్రాణి (గ పప) 
చెల్లెలు, అక్క [కసవిషసాష్తాణాలు] 
తమ్ముడు, అన్న గరళం 

పినతండ్రి (బాబాయి) గోరోజనం 

పిన్ని నాభి 

a నేపాళం 
వార పాదరసం 
'బావ/మరదలు పాషాణం 
మనుమడు/మనుమరాలు Sse పువ్వు 

కో రసక 9 

మేనకోడలు రొద్యువ 
నలుడు వాంపువ్వు 
'మేనమామ/మామ  హరిదళం౦ 

వం కంచర 

కల్లు కుమరి 

కాఫీ చాకలి 

కోకో చెస్త లు కుటేపని 
గంజాయి (మారిజానా) క్వహ్స్మొల్రి 


వడ్రంగి 
18 


సాలె 


నీలకంఠరొయ్య 
పగడం 

పీత 
పులిరాయ్య 
ముత్యం 

రొ య్య 

శంఖు 

సొరపీ 


[సుగంధ ద్రవ్యాలు | 

అల్లం న్‌్‌ 

ఆకుపత్రి 

ఆవాలు 

ఇంగువ 

ఏలకులు 

కరక్కాయ 

కుంకుమపువ్వు 

గసగసాలు 

జాజికాయ 

జాపత్రి 

జీలకర్ర 

దాల్చిన 

ధనియాలు 

పచ్చకర్పూరం 

పసుపు 

మిరియాలు 

మిర్చి 

మెంతులు 

లవంగం 

వాము 

వావిటాలు 

వెల్లులి 
Larix) 


జాతీయములు -ఫదబంధములు 
అంత:కలహం ఆణిముత్యం కచ్చాపచ్చగా Ej a 
| అంతేవాసి ఆత్మగౌరవం కంఠశోష 
అందెవేసినచేయి' ఆత్మతృప్తి కట్టుబాటు 
అక్కునచేర్చుకొను | ఆమూలా([గ్రం కటికచీకటి 
అగమ్యగోచరం ఆర్థిక వ్యవస్థ కటిక దారిద్ర్యం 
అజ్ఞాతవాసం ఆవాహము కడుపు తరుక్కు పోవుట | కుప్పిగంతులు | 
అట్టహాసము అక్షతలు వేయుట కనకవర్షం మ్మరిపురుగులాతొలుచు 
అడకత్తెర అష్టదిగ్బంధనం కర్తవ్యము కుతకుతలాడుట 
అడపాదడపా ఇష్టానుసారం కనకాభిషేకం కూలంకషంగా 
అడ్డచ(క్రం ఇష్టారాజ్యం కనులపండుగ | కొంగుబంగారము 
అడ్డదిడ్డంగా ఉదకాలాడడం కన్నుకొట్టుట కొంటెకోణంగి 
అడ్డుపుల్ల ఉడుతాభక్తిగా కబుర్లపోగు కొంపముంచుట 
అత్యాచారం ఉబుసుపోక కప్పల తక్కెడ కొనసాగుట 
అధిక (ప్రసంగం ఉబ్బితబ్బిబై వ కరతలామలకం కొమ్ములు మొలవడం 
అణిగి మణిగి ఉల్లాసం క(ర్రపెత్తనం కొరకురానికొయ్య 
అనుకూలవతి ఉలికిపడడం కర్పూర నీరాజనం కొల్లగొట్టడం 
అనర్హరత్నం ఊకదంపుడు కలగాపులగం కోలాహలము 
అనివార్యం ఊచకోత కలగూరగంప |. కోర్టుపక్షి 
అపకారం ఊతపదము కవిలెకట్ల కోటికి పడగెత్తడం 
అపచారం ఎండగట్టుట కార్చణ్యం ' క్రమవిరుద్దం 
అపప్రథ ఎండమావులు కార్యసిద్ది ('కగ్రమశిక్షణ 
అ(ప్రస్తుతప్రసంగం ఎంతచెడ్డా కాకలుతీరిన ' (క్రియాశూన్యత 
| అభిశంసించుట ఎగనామం పెట్టు కాకతాళీయం ఖరాఖండిగా 
| అమాంబాపతు ఎత్తుగడ కాచివడపోయుట | గండపెండేరం 
అరణ్యవాసం ఎదురీత కాలచక్రం గండభేరుండం 
అల్లకల్లోలం ఏకగ్రీవము కాలదోషం గండరగండడు 
అవకతవకలు ఏకచ్చత్రాధిపత్యం కాలధర్మం గందరగోళం 
అష్టదిగ్గజములు కొల కాలయాపన గంధర్వ గానం 
ఆకురాయి వాల కాలు జారుట గగనకుసుమం 
ఆకాశరామన్న ఎరువాక కాలుదువ్వుట రోహణం 
ఆకాశనాణి | ఒయ్యారపు నడక కిటకిట bss 
ఆగ్రహావేశాలు _|కంకణము కట్టుకొనుట కీకారణుం గట్టెక్కించటం 
ఆజానుబాహుడు కంచుకోట కీడెంచి మేలెంచుట | గడ్డుకాలం 
ఆటకట్టు కంజాయింపు కీలకపాత్ర గతంగతః 
| _ఆటుపోటు కీలుబొమ్మ గతజల సేతుబంధం 


జాతీయములు - పదబంధములు 


— : 


గప్పాలు కొట్టు | చిచ్చరపిడుగు రికానా లేకపోవడం ధర్మవిరుద్దం 
గయ్యాళిగంప చుట్టు ముట్టటం _డీలాపడు 
| గాంధీలెక్క | చెట్టపట్టాల్‌ ' డొంకతిరుగుడు వారినిపోయే దానయ్య 
గావుకేక చెట్టుకొక పిట్ట , తగినశాస్తి దుంపతీయటం 
గీటురాయి | చిత్తశాంతి ' తగ్గుముఖం దురదృష్టకరం 
గుండుగుత్తగా | చిత్త శుద్ది తలకుమించినపని దురుద్దేశం 
గుండెచెరువై పోవుట, చిన్నచూపు తలంబ్రాలు దిగజము 
గుండెలు తీసిన బంటు చిన్నబుచ్చటం తలలోనాల్క దివ్యక్షేత్రం 
గుండెమోద కుంపటి! చిల్లిగవ్వ ' తల పట్టుకొను దృఢసంకల్పం 
ట్టుచప్పుడు కాకుండ చిర్రుబుర్రులు తలాతోక దేవిడీమన్నా 
గుణపాఠం | చిలాక గోరింకల్లాగా తారకమంత్రం దెబ్బకొట్టడం 
గుప్పెడు మనస్సు |చెక్కుచెదరకుండ తాళిబొట్టు దేహశుద్ది 
గుమాయింపు | చెవిలో పువ్వు పెట్టుట తిరకాసు దౌర్భాగ్యం 
గొర్రైతోక  చెవలుపట్టిఆడించుట. * తిరుక్షవరం నఖశిఖ పర్యంతం 
గొలుసుకట్టుగా చేజారిపోవటం తిలకాష్టమహిషబంధం నగ్నసత్యం 
గౌరవప్రదం | చేదు అనుభవం తిలోదకాలు నడుం బిగించటం 
ఘంటాపథం |చేదోడువాదోడు తీపిగుర్తు నయవమార్గం 
ఘననివాళి | చేయితిరిగిన వాడు తుదముట్టించటం నయవంచన 
ఘనాపారీ జగజెట్టి తురపుముక్క నయానోభయానో 
| హోశక బ్రహ్మచర్యం జగమొండి తులసికోట నర శ్రగర్భంగా 
చక్రం తిప్పడం | జనసందోహం తులసినీళ్ళు నాలుక కరచుకోవడం 
చల్లనిమాట  *జవసత్యాలు తృణమో పణమో నిండుకుండ 


చల్లని కబురు జీవనమార్గం 
చర్వితచర్వణం బీవనసమరం 


చూపుల గుర్రం జీవితాంతం 
చాకిరేవు జీరోదరణ 
3m 
చాటిచెప్పుట జైలుపక్షి 
చాణక్యనీతి టింగురంగా 


చాపకిద నీరులాగ |-టోక్టరా కొట్టడం 


చిక్కు'సమస్య | :టోప్లీ వేయడం 


తెల్లముఖం నిర్వాకం 
తొడకొట్టుట నిప్పులు పోయడం 
| తొడపాశం నిలదీయడం 
తోకముడుచు నిలువుదోపిడి 
*తూర్చార పట్టు నీకూ నాకూ 
దండకారణ్యం నీతినియమాలు 
ధర్మసంస్థాపనం 'నీరుకారిపోవటం 
| ధ్వజమెత్తటం నీళ్ళు చల్లడం 
20 


haa ta 
(eer) 


నీళ్ళుజదలటం | 


ధర్మాసనం నీళ్ళుపోసుకొను 


నూరిపోయట 
నేతిబీరకాయ 
నేత్రవర్వం 
నోటికి తాళం 
పకడ్బందీగా 


aM 


ఆఆ ఆఆ ey ట 


పెట్టటం 
పండంటికాసురం 
పండితపుత్రుడు 


jim టి C3 
పటా పంచలు చెదుటం 


పప్పులోకాలు 
బరాకాష్ట 

పలుకరింత 

పల్లెత్తుమాట 


పీడకల 
కీతలమంగం 


పుంఖాను పుంఖాలుగా 
పుట్టిమునుగుట 
పుణికి పుచ్చుకొనటం, 
పుణ్యక్షేత్రం 
పుత్రవాత్సల్యం 
పునరుక్తి 


పునరుద్దరించటం బెల్లంకొట్టిన రాయి 
పునఃపరిశీలన బొందెతో కైలాసం 


పునరుజ్జీవనం 


సల్లుకొరకడం 


బతికి పోవడం 


బలాత్కారం 
బాకీశ్రీరామ 
బాణాసంచా 
బాదరబందీ 
బాలారిష్టం 


(బహ్మరాత 
(బ్రహ్మవిద్య 
భక్తిభావం 


భరతవాక్యం 


"మనస్తాపం 
మనసువిరగటం | రెంటికీచెడ్డరేవడు 
మనోనిబ్బరం లంకాదహనం | 
మహాయజ్ఞం లబ్ద(ప్రతిష్టుడు 
మాటామంతీ లబ్దిదారు 
మాయోపాయం లావాదేవీలు 
మిడతంబొట్టు లోకవిదితం 
మిసమిసలాడు లోకోభిన్నరుచి 
ముంజేతికంకణం లౌకికరాజ్యం 
ముక్కుమోదవేలు వగలాడి 


ముక్తాయింపు ' వజ్రాయుధం 
ముత్వాలసరం వడ్డించిన నిస్తరి 
ముద్దుగుమ్మ , వరప్రసాదం 


మ. శ్లాఘనీయం 


శుష్టువాగానం 
శిథీలామో 
శిరో ధార్యం 
శిరోభారం 
శూన్యపాస్తాలు 
నొంఠిపిక్క 
శ్రీరామరక్ష 
శ్రీకృష్ణజన్మస్థానం 
శ్రుతపాండిత్యం 
సంకల్పసిద్ది 
సత్యనిష్టాపరీక్ష 
సంభ్రమాశ్చర్యం 


| 


భాషాపీఠం 


+ ! శ “ర్‌ 
జ్జ ws పడవ వలలోవేసుకోవడం సష్రైాయ త్తం 
పుష్పకవిమానం భార్యావిధేయుడు మూజువాణీ _ వసుదైక కుటుంబం సమ్మోహనాస్త్రం 


పూ శ్రమం భావవ్యక్తీకరణం మూలస్తంభం వాగ్డానభంగం సర్వాంతర్యామి 
ne భీష[ప మృతసంజీవని _ వృత్తిధర్మం 
పూలపల్లకీ ష్మ(ప్రతిజ్ఞ ల అ ఏవ. సహజీవనం 
పూసగుచ్చినట్టు భీష్మించటం మృష్టాన్నం వాగ్వివాదం. సింహావలోకనం 
సెట్టి పుట్టినవాడు భుజకీర్తులు మెహర్చాణీ  వాలుచూపు.. స్ప్నచేటు 
పెద్దపీట భుజబలం మేక వన్నె పులి వితండవాదన స్య “చుక్క, 
పెదవి విరవడం మంగళం పాడటం మేజువాణి విదురనీతి మొగ 
పెళ్ళినూరేళ్ళ పంట మంతనాలు మేలుబంతి a సిదహస్తుడు ల్ల 
డకమేడ్డ మంత్రసానిగండం మేళతాళాలు Was సుఖశాంతులు A 
సెలాపల్ళీసు మంత్రదండం మొసలి కన్నిరు వం సుగ్రీవాజ్జ ఫీ 
రూ 9 9) 
మారటం. మందగమనం. రత సుదర్శనచక్రం రి 
వ యమయాతన  వెర్రివేషం 
మార్తకంటి పుల్లకూర మందు పెట్టడం సూటీపోటీమాటలు త? 
+ అ మక్కికిమక్కీ రంగరంగవైభవం వెర్రిబాగులవాడు us ॥ 
ses ; మటికరిపించటం రాగద్వెషములు విజయదుందుభి స్రేపజ్ఞాడు 3 
(ప్రాణప్రతిష్ట sists. Fane వీరులతో పోరాటం స్వైరవిహారం 3 
బట్టబయలు ల తపేవీ రామబాణం వ్యూహరచన హస్తవాసి Ml 
nr న రిల హాలోవోలక్న్మ (1 
బడితపూజ "ప్రపం రాజ్యవ్యవస్థ సో ] న క, 
21 ఇ,” | వ 
(cn 2నెటల..|| 
i వీ జు జో | dE 


(లే 
a 


ఎ 


[2 


అడుసు తొక్కనేల ఎ 
కాలు కడగనేల 


అలుక పూనరాదు (౧ 


అతివ కొట్టరాదు 
ఊరగలసి మనుము (2 
ఊనిపనులగనుము | 
ఎక్కువైన బుద్ది a 
ఎక్కు కార్య సీద్ది 
ఏకమగుట ఒప ఇ 
ఏడ్చుటెపుడు ముప్పు 
ఐక్యమిచ్చు బలము 
ఐనదెల్ల శుభము 

ఒట్లి వాని మాట ఎ 
గట్టీ నీళ్ళ మూట 
ఓటుమాట విడువు (వె 
ఓర్పుమించి నడువు 
కట్టులేని నోరు న్‌ 
కట్టతెగిన ఏరు 

కొంటె సిరుల నీట్రు a 
కుంటి వాని దాటు | 
గట్టిమాట నుడువు 2 
గర్చమంత విడ్రువు 

గాజు గిన్నె సాటి ఎ 


చదువులేని మొద్దు 
కదలలేనిఎద్దు 


చెప్పుకొనకు ఇచ్చి. 
చెప్పకేగు లచ్చి 


జూటతనము తప 
జూదమాడ ముప్పు 


టక్కు లెల్లవిడుము 
టాకి గాను నుడుము 


దుడుకు మాని నడువు 2 


దురుసు తనము విడువు! 


దేవ దేవరమ 
కొ వుమయ్య మము శ్ర 


నయము తప వద్దు 
నడత చెడిన దిద్దు 


నారిలేని ఇల్లు 
నారిలేని విల్లు 
i 


నీతిలేనివాడు 
కోతికంటె బీడ్రు 


పాపబుద్ది కలచు 
పాము వీలిమి చెరచు 


(ప్రియము లేని ఎందు ఇ 


నయముగాని మందు 


మంచి విద్య చదువు 


| మాట తహపుబోకు 


మంచి విడువబోకు 


మొదట ఇంట గెలువు 
పిదప రచ్చ గెలువు 


యతుల నిందవలదు 
యాచనెపుడు తగదు 


రచనమొకటి పలుకు 
వాదు లెపుడు జనకు 


రచ కక్క నేల 
రవ్వ సయ నేల 


రాజులేని వూళ్ళు 
పూజలేని గుళ్ళు 


రూక లేని వాడు 
పోకచేయలేడు 


లాభమాని కూర్చు 
లోభకుడుదదీర్యు 


చ వనయమెప్పుడు గోరు 
ధనము లెస్సవారు 


సఖుల కీడు పు 
| 


సతిని బొంది మెలగు 
సుతుల బింది చెలగు 


చ హానిపనికి దడువు 


కొలువు తోటి | మంచి బుర్జీ లొద్య హాస్యమెపుడు విడువు 
22 


నీతి వాక్యములు 
'ఎ అప్పిచ్చుట ముప్పు 2. కలుపుమొక్క ఉంచవద్దు | పెద్దల ఆశీర్వచనము 


తెచ్చుటకే! _ 
చై అసత్యము ఆడరాదు. 
ఇ అసాధరణమైన ప్రజ్ఞ 
గలవాడు సుఖపడతాడు., 


| ఆజ 


, 
a) ఆడినమాట తప్పరాదు. 

a 
ఇ అన పెట్ట వలదు. 

a) 
ఇ ఆజ మీరజనదు. 
| a 
బై ఆశకు లోబడరాదు. 

a 
| ఇంపు మాటలాడు, a 


ఎ ఇష్ట వేల్పు కొలువు. 
'ఎ ఈడు వాని గూడు. 
చ ఉత్తమాట బెండు. 
ఇ ఊసులాడ కుండు. 
q 
Qa 


0 


ఎగతాళి మాటలాడకు., 
ఏమరుపాటునఉండ 


ఒకరు జేసిన ఉపకారము 
మరవరాదు. 


ఇ ఒరులను. నొప్పించకు. 
౧ కండ బలముకన్న 
బుద్దిబలము మిన్న. 


కత్తిపోటు కన్న కలము 
పోటు మిన్న. 
q 


ఓర్పులేక చరించకు. 
కలనైన బొంకవద్దు. 


ఓ 


య] 


అ 


ఓ] 


కల్లమాటలాడరాదు. 
కాని చెలిమి చేయకు. 


జనత సమత తలపు. 
జాతి ఖ్యాతి నిలుపు. 
టక్కులేమి చేయకు. 
టక్కువాని కూడకు, 
డబ్బులెస్స గెలువు. 
డంబమొదలి నడువు. 
తగవు తలచ వద్దు. 


తన గొప్పతో ఇతరులను 
హీనపరచకు. 


తరుల కూల్చవద్దు. 
దానాలలో అన్నదానం గొప్ప. 


దురహంకారము 
మంచిదికాదు. 


దొంగసామ్ము కొనకు. 
ధర్మచింత మానకు. 
ధనంకన్నా గుణంమిన్న. 


పరులకు ఉపకారమే 
చేయవలెను, 


పాపబుద్ది విడువు, 


య 
పిలువని పేరంటానికి 
పోరాదు. 


23 


శ్‌ 


a) చిన్న వారిని బెగిరించకు. | 


ఓ] 


ఓ) ఓ) 6 ౯9 6 [6౪ ఓ ద ఓట్‌ టి టు 


వ్యర్థము కాదు. 
'పెద్దలెంట నడువు. 


పేదలను అవమానించ 
రాదు. 


బంధువులను విడువరాదు. 
బాసలాడబోకు. 


భాగ్యముచే బంధువులను 
తృణీకించరాదు. 


భాషాపీఠం 


భేషజాలు పోకు. 
మనవి వినుట ఒప్పు. 
మమత విడుట తప్పు. 
రహస్యాలు దాచు. 
రోగులను దయ చూడు. 
లాభమూని గూర్చు. 
లోతునీట దిగకు. 
లోభముడుగ దీర్చు. 
వంకర మాటలాడకు. 
విద్యాదాతను వీడకు. 


సభల యందు 
సిగ్గుమానాలి, 
సాధన పడని పనులు 
మానాలి, | 
సొంపు సిరుల సలుప్పు, | 


(ప్రాసవాక్యములు = నీతి వాక్యములు 


1 


అంకె తప్పువేయ తాత. 
అడ్డు మాట చెప్ప రాదు. 
అన్నమాట తప్త రాదు. 
అప్పు చేయవద్దు 


పకారము చేసినా వారికి ఉపకారమే చెయ్యాలి. 


ఆకలితో -ఉన్నవారికి అన్నము పెట్టాలి. 
ఆడిన మాట తప్పరాదు. 
ఓర్వలేనితనమును విడవాలి. 

కలిమి వచ్చెనని గర్వపడరాదు. 
కష్టపడిన వానికి సుఖము కలదు. 
కలిమిన గర్వ పడవద్దు... 


క్రీర్తి పొందుటకు ప్రయత్నించాలి. 

కొంటె చేష్టలు మానాలి. 

కొండెములు అపుడా పగ పూనరాదు. 

కోటివరహాలు ఇచ్చినా హీనుని. 
కొలువకూడదు 

గర్వపడరాదు. 

గురుభక్తి ఉంచాలి. 

గురువు చెప్పిన మాట నమ్మాలి. 

చదువుకునే సమయము వ్యర్థం చేయరాదు. 

చదువు మోద (శ్రద్ధ ఉంచాలి. 

చాడీలు చెప్పరాదు. 

చెడు గుణము విడిచి పెట్టాలి. 

చెడుసని చేయరాదు. 

చెడ్డ చోటు విడిచి పెట్టాలి. 

తనగుట్టు బయట పెట్ట గూడదు. 

తప్తు నిజం చేయరాదు. 

తననా(శ్రయించిన వానిని రక్షించాలి. 

తన్నుతాను పొగడుకొనరాదు. 


హ్‌ క 
3 CK 


సద్భుద్ది వాక్యములు 1 


స జి జ 
వి 


& tye 
ts 
th 
ft 
౮ 
రొ 


ఆ 
fx 
ల 
oO 
చీ 
భా 
(చల్ల 
డే 


స ఎంత వచ్చినను ఈ 
ద్య చెప్పిన వారిని మర 
శుభతలు క 
గర్వించి రాడు. 


౪ cC 
౬ 
ల్‌ ఆ్‌ 


గం క 
ప 


బి 
0౮ 
“Et 


ఉన్నదని 
os 
త్యము తప్పు రాడు. 


ee 


ze 
kx 
Cc 
a 
సల్‌ 
3 


ొధ్యముకాని పనికి పూన రాదు. 
స్సెహముగల చోట అప్పుచేయరాదు. 


జ 
mg 


న్‌్‌ =... దృష్టాంత వాక్యములు. 


అణుకువుగా ఏరు నమ్రతతో సంచ 
రించునట్న వరు ఉవకారము 
సత్సురుషులకే చేయాలి. చెడ్డవానికి 
చేయరాదు. ఆవుకు గడ్డి వేసిన పాలు 
ఇస్తుంది. పామునకు పాలుపోసినా కరచి 
విషము కక్కుతుంది కదా! 

ఎల్లప్పుడూ ప్రియవచనములు చెప్పువారికి 
మర్యాదను ఇస్తారు. కఠిన వచనములు 
చెప్పువారికి అవమానము కలుగుతూ 
ఉంటుంది. ఎల్లప్పుడూ వినసొంపుగా పలికే 
రామచిలుకకు పాలు పండ్డు పెట్టి 
పెంచుతారు. కఠినముగా “కావు, కావు” 
మనే కాకిని రాళ్లతో తరుముతారు కదా! 
ఐశ్వర్యవంతుడు తన వద్దగల ధనమును 
పేదలకిచ్చి దరిద్రుడైనా కీర్తి హెచ్చును 
గాని తగ్గదు. సానపెట్టిన వజ్రము ఎత్తు 
తగ్గినా వెల హెచ్చిపోతుందిగాని తగ్గదు 
కదా! 


LEA] 


ఐ ర్యవంతునిగా పుట్టినా గుణములేని 
స్స్స్‌ ఎవరూ దగ్గరకు రానివ్వరు. 
పేదవానికి పుట్టినా గుణముకలవానిని 


అందరూ అక్కున చేర్చుకొందురు. వాసన 
లేని గడ్డిపువ్వు ఎవ్వరికిని యోగ్యము కాదు. 
వాసనగల మల్లెపువ్వును అందరూ ధరిం 
తురు గదా! 


LEE 


దుష్టుని సహాయముతో ఏదైనా పని 
కావలసినప్పుడు వానితో కొంచెముగా 


25 


సహవాసము చేయవలెను. మిక్కిలి 
సహవాసము చేయరాదు. తాంబూలము 
వేసికొనునప్పుడు సున్నమును కొద్దిగానే 
చేర్చుకుందురుగాని ఎక్కువగా చేర్చరు 
గదా! 

బలవంతుడు మీదకు వచ్చినప్పుడు వంగి 
నమత చూపిన మేలు కలుగును. 
ఎదిరించిన చేటు కలుగును. ఏటి వరదకు 
వంగియున్న దర్శ పోచలు మేలు పొందును. 
ఎదురు నిలచిన చెట్టు మానులుకూకటి 
వేళ్ళ పడి చేటు పొందును. 


శశ 


బిడ్డలకు చిన్నతనములో నేర్పిన విద్యలే 
లెస్సగా బుద్దియందు పట్టును. రంగు 
నూతన వ(స్తమునకు పట్టినట్టు పాత 
వ(స్తమునకు పట్టదు కదా! 


నూనవంతుడు తన కెంతో ప్రయాసము 
వచ్చినను గొప్ప పనినే కోరును గాని చిన్న 
చితకా, పనిని కోరడు. 'గ్రాసములేకను, 
ఆకలితోనున్న సింహం ఎప్పుడూ ఏనుగు 
కుంభసలం మీద మాంసమును కోరును 


(cn) 


గాని పచ్చి గడ్డిమేయలేదుకదా! 


రూపము చక్కగా ఉన్నంత మాత్రమున 
మంచివాడనియూ వంకరగా ఉన్నందున 
చెడవాడనియు అనుటకు వీలులేదు. పనిని 
బట్ట అంచనా వేయాలి. చక్కగా వున్న 
బాణము చెడ్డపని వేయును. వంకరగా 
వున్న వీణ సప్తస్వరములు పలికి చెవుల 
కింపగును కదా! 


| 


భాషాపసీఠం 


సద్బుద్ధి వాక్యములు 


ద్వంద్వ వాక్యములు 


అవశ్యం చేయవలసిన పనులు 
స్కి క్యపాలనచే శ్రీ శ్రీరాముడు కీర్తి మంతు 
డయ్యాడు. మాతృవాక్యపాలనచే గరుడుడు 
యశస్సును పొందాడు. సత్య వ్రతంచే భీష్ముడు 
పొగడ్తకు అర్హుడ య్యాడు. ఓర్చు చేతధర్మరేజ 
పూజ్యత నాొందాడు. సత్యవాక్యపాలనచే 
హరిశ్చంద్రుడు ఖ్యాతిని ఆర్జించాడు. దానంచే 
బలిచక్రవర్తి నుతికెక్కాడు. పెద్దలు తలపెట్టిన 
పని నెరవేర్చుట చేత భగీరథునికి ప్రఖ్యాతి 
గలిగింది. 

ఎప్పుడూ చేయకూడని పనులు 
అహంకారం వల్ల హిరణ్యకళిపుడు హాని 
పాలయ్యాడు. జూదమాడి నలచ్మక్రవర్తి 
దుఃఖపడవలసి వచ్చింది. పరస్త్రీ మోహం చేత 
రావణుడు నాశన మయ్యాడు. పరుల (ద్రవ్వాన్ని న్ని 
కాడేద్దామనే దురుద్దేశంతో దుర్యోధనుడు కీడు 
పాలయ్యాడు. సోదరుని పట్ట పగచేత వాలి 
మృతి చెందవలసి వచ్చింది. 

అమృతం 
నుంచిపనులు చేయువానికి స్వర్లమందునూ, 
చకోరాలకు చంద్రునియందునూ, చాతకము 
లకు మేఘాలందునూ పండి తులకు విద్య 
యందునూ, కవులకు వాక్కు నందునూ, 
భక్తులకు ఆరాధించే దైవ సమానులందునూ, 
రోగులకు బౌషధము .లందునూ. అమృతం 
ఉండును. , 
విషం 

ఈగకు తలయందునూ, చోరులకు చేతు 
ల య కన్తులయందునూ, 

1 దు మాచాకీలు చెప్పేవాడికి 


నాలుక యందునూ, మూర్తునకు నిలువెల్లనూ 
విషం ఉండును. న 

ఎపుడూ సుగుణాలను విడచిసెట్లనివి 
బంగారానికి పుటం పెట్టినా వన్నై మారదు. 
గంధపు చెక్కను ఎంత అరగతీసినా సువాసనను 
విడచిపెట్టదు. శంఖం భస్మమయినా తెలుప్పు 
మారదు. పాలు ఎంత మరిగినా రుచిపోదు. 
వజ్రాన్ని సాన పెట్టి అరగతీసినా కాంతి తగ్గదు. 
దాత ఎంత ధనరాశి తగ్గినా దాతృత్వం 
విడచిపెట్టడు. వీరుడు శేత్రువులచే నరక 
బడినా పరాక్రమాన్ని త్యజించడు. మంచి 
వాడు ఎంత ప్రయాసపొందినా మర్యాద మాత్రం 
తప్పుడు, 

ఎప్పుడూ దోషమును విడవనివి 

పౌమునకు పాలు పోసినా విషం పోదు. కుక్క 
తోకను బడ్జెవేసి కట్టినా చక్కగా కాదు. 
వేపచెట్టుకు "తేనె పోస్‌ పెంచినా చేదుపోదు. 
గుడ్డి కంటికి చారెడుకాటుక పెట్టినా కనిపించదు. 
ఉల్లిపాయను పన్నీరులో వేసినా కంపు పోదు. 
మడ్డివాని కెంత చెప్పినా తెలివి మాత్రం రాదు. 


ఐశ్వర్యం 


సంపద కలిగిన కీర్తి పస్తుంది. ఏ పనిని 
చేపట్టినా తగియుండును. గొప్పతనం వచ్చును, 
ఏమాట చెప్పినా చెల్లుతుంది. శత్రువులు 
మిత్రులగుదురు. ఘనమైన పెద్ద పని 
గడ్డిపోచవలె తోచును. ఎప్పుడూ చూడనివారు 
సైతం మి(త్రునివలె చూచుదురు. తలచిన పని 
చేకూరుతుంది. సామర్థ్యం పెరుగుతుంది. 


| వస్త్రాలు, “వాహనాలు మొదలయిన భోగాలు 


2 


కలుగు తాయి. తనవారిలో మర్యాద పెరుగు 
తుంది. 
దారిద్ర్యం 
దరిద్రుని తల్లి తప్పులు చెప్పుతుంది. భార్య 
కూడా లక్ష్యపెట్టదు. నోట వచ్చు మాటలు 
అన్నియు విపరీతంగా తోస్తాయి. తీరని 
దుఃఖం అనుభవించును. న్యూనతా భావం 
కలిగి వుండును. సభలోనికి పోవుటకు 
సంకోచించును. ఐశ్వర్య వంతుని ఎదుట 
నిలబడటానికే భయ పడును. శౌర్యం 
సన్నగిల్టును. ఇంటికి వచ్చిన చుట్టాలు 
యమదూతలవలె కనిపిస్తారు. పెత్తనం 
దక్కదు. ఎవరితో ఏమి చెప్పినా తిరిగి 
మాట్లాడరు. అందరూ చులకన చేస్తారు. 
అపహాస్యం పాలు చేయుదురు. 
| పుణ్యం ' 
సేర్వమానవులకూ మంచిచేయు ఆలోచన 
కలుగుట మనస్సు చేసిన పుణ్యం. మంచిమాట 
ఉచ్చరించుట నోరు చేసిన పుణ్యం. దానం 
చేయుట చేతులు చేసిన పుణ్యం. మంచి 
కార్యార్థియె చనుట కాళ్ళు చేసిన పుణ్యం. 
మంచి దృశ్యం చూచి ఆనందించుట కన్నులు 
చేసిన పుణ్యం. మంచి మాటలు, కథలు 
వినుట చెవులు చేసిన పుణ్యం. 
పాపం 

పరులకు కీడు తలపెట్టుట మనస్సు చేసిన 
పాపం. పరులను పరుష వాక్యాలతో 
దూషించుట నోరు చేసిన పాపం. పరుల 
ధనాన్ని అపహరించుట చేతులు చేసిన పాపం, 
దుష్టకార్యార్థియె వెళ్లుట కాళ్ళు చేసిన పాపం. 
పరనిందలు వినుట చెవులు చేసిన పాపం, 
చెడు దృశ్యాలు చూచుట కన్నులు చేసిన 
పాపం. 


మరణించినా జ్ఞాపకం ఉండేవారు 
సరోపకారార్థం నూతులు, చెరువులు తవ్వించి, 
జలాధారాలను కల్పించిన వారు, చెట్టు పాతించి 
వనాలు పెంచినవారు, నిద్యావేత్తలు, గుడి, 
గోపురం, సత్రం, చావడి నిర్మింపజేసినవారు, 
శాశ్వత ధర్మనిధులు కల్పించినవారు, నీతి 
తప్పనిరాజు, సమాజక్షేమానికి మేలు చేయువారు, 
రణరంగంనుండి వెనుకకు పారిపోని వీరుడు 
గొప్ప విద్య నేర్చినవాడు, సత్పు(త్రుని కన్నవారు 
- వీరు మరణించినా బతికివున్నట్లె లెక్క. 
బతికిఉన్నా మరణించిన వారితో సమానం 


ఎల్లప్పుడూ ఇంటిలోనే ఉండువారు, రాజసభలో 
భంగపడినవారు, తీరని దుఃఖాన్ని అనుభవించు 
వారునూ, స్రీధనంచే జీవనం చేయువారునూ, 
అర్జించిన వారికి ఉపకారం చేయని వారునూ, 
సమాజానికి కీడు చేయువారు, రహస్యమైన 
పని రచ్చకు తెచ్చువారునూ, ఎడతెగని 
దారిద్ర్యాన్ని అనుభవించు వారునూ, తీరని 
రోగంచే బాధపడు వారునూ బతికి వున్నప్పటికీ 
మరణించిన వారితో సమానం. 
మంచినారు 
నిద్య చెప్పినవాడు, మంచిని ఉపదేశించిన 
వాడు, విపత్తు సమయంలో ఆదుకున్న వాడు, 
దారి ద్యాన్ని పోగొట్టిన వాఢు, భయాన్ని 
పోగొట్టినవాడు, కన్నతండ్రియు, పోషించినవాడు, 
కన్యాదానం చేసినవాడు - వీరు మంచివారుగా 
పరిగణింప బడ తారు. 
చెడ్డవారు 

రాజాజ్ఞ మారినవాడు, సభలో ఎదిరించిన వాడు, 
యజమాని దగ్గర అణకువలేని సేవకుడు, 
తనవంటివాడు లేడని గర్వించినవాడు, 


27 


షాపీఠం 


ఖా 


దృష్టాంత వాక్యములు - ద్వంద్వవాక్యములు 


తల్లిదండ్రులకు కష్టం కలిగించినవాడు, చేసిన 
ఉపకారం మరచి కృతఘ్నత చూపువాడు, 
విరసంగా పరిహాసం చేయువాడు : వీరు 
చెడ్డవారుగా పరిగణింపబడతారు. 


| మంచి అలవాట్లు - వ్యాధిని పుట్టించనివి 
నుంచి, శుచియెన భోజనం, భోజనం చేసి 
కొంచెంనడచుటయు, స్నాన పానాదులు 
క్రమపద్దతిలో అనుస రించుటయు, సకాలంలో 
జలముల విసర్జనములును, దినమునకు 
రెండుసార్లు భుజించుట, సకాలంలో 
నిద్రించుట - రోగాలను పుట్టించవు. 
చెడ్డ అలనాట్లు - వ్యాధిని పుట్టించేవి 
మితిమోరిన భోజనం, మనో దుఃఖం, 
అధికంగా సంచారం చేయుట, భోజనము చేసి 
నం చేయుట, జలమల నిరోధం, మంచిగాలి 
సోకకుండుట, మగువలతో విలాసం, మద్య 
ధూమపానాలు, పాచి పోయిన కూరలు తినుట 
- రోగాలను పుట్టిస్తాయి. 
అవసరాలకు ఉపయోగించేవి 
ఆయా కాలములందు పెట్టిన పైరు, సచ్చీలుని 
వద్ద దాచిన ధనం, యుక్త వయస్సులో పుట్టిన 
సంతానం, చిన్న తనముననే అభ్యసించిన విద్య, 
సత్సు రుషుల స్నేహం, మంచివానికి చేసిన 
ఉపకారం - ఇవి అవసరమైనప్పుడు ప్రయోజన 
పడతాయి. 
అవసరాలకు ఉపయోగపడనివి 


అకాలమునందు పెట్టిన పైరు, మోసకారి వద్ద 
వుంచిన ధనం, ముదిమిని పుట్టిన సంతానం, 
| కపటం కలవాని స్నేహం, చెడ్డవానికి చేసిన 


ఉపకారం, అప్పిచ్చిన సామ్ము - ఇవి! 
కావలసినప్పుడు అక్కరకు రావు. 

ఒకటి కలిగి ప్రకాశించేవి 
సూర్యుడు గల పగలు, చంద్రుడు గల రాత్రి, 
పిల్లలుగల ఇల్లు, ఉత్తముడు గల భూమి, 
రాజుగల రాజ్యం, ఎగం గల గుర్రం, గుణవతి, 
శీలవతి భార్యగా గల పురుషుడు, (శ్రుతిగల 
రాగం, సత్యంగల వాక్కు, వివేకం గల తపస్సు, 
రైతుగల ఊరు, చదువుగల బుద్ది ప్రకాశిస్తూనే 
ఉంటాయి. 

ఒకటి లేక ప్రకాశింపనివి 
సిల్లలులేని ఇల్లు, మాధుర్యం లేని కవిత, 
గుణంలేని (స్త్రీ వాసన లేని పువ్వు, భక్తిలేని 
పూజ, ఆయుధం లేని'బంటు, ప్రీతిలేని విందు, 
పెద్దలు లేని ఊరు, మంచిమాటలు లేని స్నేహం 
= |ప్రకాశింపవు. 


ఒక గుణం ఉన్నచో మరియొక సుగుణం 
కలుగుతుంది 


మర్యాద, వ(స్తాభరణాదులచేత సౌందర్యం, 
దాతృత్వం చేత క్రీర్తి పియవాక్యం చేత 
లోకవశ్యత, వినయం చేత గొప్పతనం, 
సుగుణంచేత ధనం సిద్దంగా వస్తాయి. 
ఒక దోషం చేత మరియొక దోషం 
కలుగుతుంది 

కోపం చేత హింస, కామం చేత (వ్రతనాశం, 
వంచన చేత అసత్యం, గర్వం చేత అపజయం, 
తనవల్ల కానిపని చెత అపాయం, లోభం చేత 
దొంగతనం, అజ్ఞానం చేత అవివేకం, దౌష్ట్రంచే 
శత్రుత్వం, చెడ్డపనిచేత అపకీర్తి సిద్దిస్తాయి. 


28 


- అధికారముచేత సామర్థ్యం, సంపదచేత | 


| 


| 
| 


శబ్ద దోషనిఘంటువు (గ్పల్లింగ్‌ డిక్షనరీ 


ఇష్టరూపం అనిష్టరూపం ఇష్టరూపం అనిష్టరూపం 
అంతస్తు అంతస్థు ఆయుస్సు ఆయష్టు 
అంశము అంసము ఆర్షిక ఆర్థిక 
అక్షాంశ అక్షాంస ఆశీస్సులు ఆసిస్సులు 
అక్షంతలు అక్షింతలు ఆస్తి ఆస్టీ 
అగాధం అగాధం ఇదమిత్తము ఇతమిద్దము 
అధినేత అధినేత ఇష్టము ఇష్టము 
అద్భుతం అధ్బుతం ఉచ్చ ఉచ్చ 
అధః అథో ఉచ్చారణ ఉచ్చారణ 
అధికము అదికము ఉచ్చా ససనిశ్వాసం ఉఛ్చా్యాన నిస్వాసం 
అధిష్టానవర్గం అధిష్టానవర్గం ఉదాహరణ ఉదహరణ 
అధిష్టించు అధిష్టించు ఉద్భవించు ఉథ్బనించు 
అధోః అథోః ఉదిష ఉదిష 

౧ Cc 
అధ్యయనం అద్యయనం ఉదృతం ఉధృతం 
అధోగతి అథోగతి ఉపాధ్యాయుడు ఉపాథ్యాయుడు 
అనాథ అనాధ ఉరికంబం ఉరికంభం 
అనుక్షణం అణుక్షణం ఊర్ల ఊర 
అప్రతిష్ట అప్రతిష్ట బుజరేఖ రుజురేఖ 
అభాండాలు అబాంఢాలు ఒడిదొడుకు వడుదొడుకు 
అర్థము (ధనము, అర్హము ఒత్తిడి వత్తిడి 
(ప్రయోజనముకొరకు) కందకం కంధకం౦ 
అర్థము (సగము) అర్థము కథ కధ 
అర్హ వ్యాసము అర్హ వ్యాసము కనిష్ట కనిష్ట 
అర్జాంతరంగా అర్జాంతరంగా కరగు కరుగు, కణగు 
అవధి అవథి కర్కాటకం కర్కటకం 
, అవలంబించు అవలంభించు కర్మ ఖర్మ 
అవస్ల అవస్త కల్యాణం కళ్యాణం 
అశాస్త్రీయమైన... అశాస్రమైన కష్టము కష్టము 
అస్తవ్యస్తం అస్తవ్యస్థం శ్ర క్తీష్ట 
అస్పృశ్యత అశ్చుస్యత కులస్తుడు కులస్తుడు 
అస్థికలు తంల క్రూర కూర 
అస్పష్టత అష్టస్తత కృతిమ అతన 
ఆంగిక ఆంనక కొంచెము కొంచము 
ఆధారం ఆధారం ఖచ్చితం కచ్చితం 
ఆధునిక ఆధునిక గంధకం గంధకం 
' ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక గడియ ఘడియ 


భాషాపీఠం 


ష నిఘంటువు (స్పెల్లింగ్‌ డిక్షనరీ) 


యు 


శబదో 


“దృశము 
దృష్టాంతము 
దృష్టి 


eit se 
La 


ధృవం (ఉత్తర, దక్షిణ) 


అనిష్టరూపం 


గరిష్ట 

ఘాఢ 

గాధ 
గూడాచారి 
గృహస్తు 
(గంది 
(గ్రామస్తులు 
చతుర్ద 
చెలామణీ 
చాయ 
చిన్నాభిన్నం 
చ్చేదము 
జాగారణ 
జాగర్త 
జా(గ్రదావస్త 
జాఢ్గం 
తటస్త 

క తత్వం 
తణఖా, తళ్ళా 
తుపాను 
దరఖాస్టు 
ధవఖానా 
దళారులు 
దస 


ఇష్టరూపం 
దేశస్తులు 
దైవాధినం 
దొరకు 
దౌషం 
ధాతువు 
ధూపం 
ధర్మం 
ధారణ 
ధ్రువీకరణ 
('ధ్రువపరచు (రూఢిచేయు) 
నమూనా 

నష్టం 

నాగరికత 

నిరసన 

నిధి 

నిరోధించు 

నిర్దిష్ట (నిరేశింప బడిన) 
నిర్దుష్ట(దొషర హితము) 
నిర్ణశించు 

నిరరించబడిన 

నిర్దారణ 

నిర్బంధం 

నివసిస్తున్న 

నివాసం 

నిల్వ (storage, balance) 
నిశిత 

నిశ్చయము 

నిశ్శబ్దం 

నిషేధం 


ఫణం 


నిర్ణరించబడిన 
నిరారణ 
(©) 
నిర్భందం 
నివశిస్తున్న 
నివాశం 
నిలవ 
నిసిత 
నిస్సృయము 
నిశ్శబ్దం 
నిషిదం 
నిష్ట 
నిస్వార్హ 
నేపధ్యం 
నేరస్థుడు 
నైబుతి 
పధకము, పదకము 
పటిష్టము 


పునరుద్దరణ 
పుపుస 
పుష్టి 
పృథక్కరణ 


పథ్యం 


(ప్రకాశము 
(ప్రకృతి 
ప్రగతి పథం 
ప్రగాఢ 
ప్రతిష్ట 
(ప్రతిష్టంభన 
ప్రతిష్టాత్మక 
(ప్రతిస్పర్హ 
(ప్రథమ 
(ప్రదక్షిణం 
ప్రదర్శన 
(ప్రదానం 
ప్రధాన 
ప్రబుద్దుడు 


ని 


ర్ట 
(ప్రముఖుడు క 
'ప్రవర్ణన 


(ప్రగతిపధం 
(ప్రఘాడ 
ప్రతిష్ట 
'ప్రతిష్టంబన 
ప్రతిష్టాత్మక 
ప్రతిస్పర్థ 
ప్రధమ 
ప్రదిక్షణం 
ప్రదర్శన 
ప్రథానం 
ప్రథాన 
(ప్రబుద్దిడు 
(ప్రముకుడు 
'ప్రవర్షన. 

డా 


ఇష్టరూపం 
ప్రవృత్తి 
ప్రశంస 
ప్రసక్తి 
ప్రసిద్ద 
ప్రశ్నార్థకం 
ప్రస్తుతము 
ప్రస్సురణ 
(ప్రాథమిక 
ప్రారబ్దకర్మ 
బంధించు 
బద్దమైన 
బలిష్టము 
బాగుగ 
బాధ 
బాపష్పము 
బీరువు 
బుద్ద 
బుద్దిమంతుడు 
| బుద్ధిమాంద్యం 
భీశ్రావహం 
సొచీభత్సం 
బోధ 
భూయిష్టము 
భేదము 
భోజనం 
మగ 
మతస్థులు 
మద్దతు 
మద్యపానం 
. మధ్య 
మధ్యాహ్నం 
మనస్తాపం 
మిత్రుడు 
మిథునము 
మిథోఘట్టనం 
31 


అనిష్టరూపం 


ప్రవ్రుత్తి 
ప్రసంశ 
(ప్రసక్తి 

(ప్రశక్త 

'ప్రశిద్ద 
ప్రశ్నార్థకం 
ప్రస్తుతము 

© శి 

(ప్రస్సురణ 


భీబతుం 

భోద, భోధ, భోథ 
భూయిష్టము 
బేధము, భేధము 
బోజనం 

మొగ 

మతస్తులు 
మద్దతు 
మధ్యపానం 
మథ్య 
మద్యాన్నం 
మనస్థాపం 
మహాత్యము 
మితృడు 
మిధునము 


+ మిధోఘట్టనం 


J 


శబ్దదోష నిఘంటువు (స్పెల్లింగ్‌ డిక్షనరీ) 


భాషాపీఠం 


| 
( 


| 


ఇష్టరూపం 
మిథ్యాబింబం 
మిశ్రం 
ముఖం 
ముభావం 
మూలశంక 


యధాప్రకారం 
యథార్థం 


యధథధోచితంగా 
యాదృచ్చికంగా 
యుద్ధం 
యౌవనం 
రథసారథి 
రాశి (నక్షత్ర) 
రాసి (గణాత్మక) 
రుజావు 
రూఢపరచు 
బం 
లు 
లబ్ద(ప్రతిష్ణులు 
లబిదారు 
(oe 
వరుస 
వరంతి 


ఛా 


రకం 
ణు 


వరిల్లు 
౧ 
వాగ్దానం 


వొజి శయం, వాంగ్మయం 
వాజ్మూలం, వాంగ్మూలం 


వాయవ్య 
వార్ధక్యం 
ఠా 


ఇష్టరూపం 
మిధ్యాబింబం విచ్చిన్న 
మిస్రం, మిశ్రమం విదితం 
ముకం 
విద్యుచ్చక్తి 
ముబావం విద్యుదీకరణ 
మూలళంఖ విధేయుడు 
ను భాష విభేదాలు 
మేథస్సు విరుద్ద 
మౌడ్యం విలేఖరి 
యధాతదం విశదం 
యధాప్రకారం విశదీకరించు 
యధార్ధం విశిష 
యదాలాపం,యదాలాభం విస్తయ జ 
యధేచ్చగా థీ 
యదోచితంగా § 
or Geom తే. 
y 
we మ 
రధసారధి వృద్దుడు 
స వృద్దాప్యం 
త వేరు (root 
రాశి న్‌ టే ots) 
బుజువు వేప 
స ష్టనము 
Sh వ్య త్యస్తం 
ల. వ్యర్థం 
లబ్ద ప్రతిష్టలు వ్యవస్థ 
రాట వ్యాధి 
ల వ్యాసార్ధం 
వర్థంతి వ్యుత్పత్తి 
వర్ణకం శంకు (0౧౭) 
వర్ధిల్లు శంకుస్థాపన 
వాగ్దానం శత్రువు 
వాజ్ఞయం శాకాహారం 
a. లం శాసనం 
as శిధిలం 
రక ్య శిబిరం 
వొక [0 శిస్తు 


నమ యాయ 


32 


అనిష్టరూపం 
విచ్చిన్న 
విధితం 
విద్యుళ్ళక్తి 
విద్యుద్దీకరణ 
విధేయుడు 
విబేదాలు 
విరుద్ధ 
విలేకరి 
విసదం 
విసదీకరించు 
విశిష్ట 
విశ్మయం 
వీది, వీధి 
౫ 
వృధావ్యయం 
వృద్ది, వృద్ధి 
వృద్దుడు 
వృద్యాప్యం 


ఇష్టరూపం 
శీఘ్రం 


సము 
పష్టిపూర్తి(60) 
wa 9 
షష్ట (6) 
సంతపి 
పూ 
సందర్భం 
సందిగం 
[తని 
"సంబంధం 
సంవర్ణనం 


ఢా 
సార్వభౌమాధికారం 
| సౌభ్రాతృత్వం 
సిద్దం 
(ఇ) 
సిద్దాంతం 


అనిష్టరూపం 

శగ్రం 
శుద్దం 

థె 
శుద్ది, సుద 

@ డా 
స్మసానం/స్మశానం 
శృతి 
శ్రేని/స్రేణి 
శ్రేష్టము 
శ్వాశము 
w స్ట ష్‌ ర్తి 
షష్టి 
సందర్భము 
సంధిగ్ధం 
సంభంధం 
సంవరనం 

టా 

సంసయం 


సాదృస్యం 

సాదనము, సాధనం 
సాథ్యము 

సామర్ద్యం 

సార్ధకత 
సార్వబౌమాథికారం 
సౌబాతృత్వం 

సిద్ధం, సిద్దం 
సిద్దాంతం, సిద్దాంతం 


సుబ్బారాయుడు షష్టీ | సుబ్బారాయుడుషష్టి 


ఇ ed 
ఇష్టరూపం 
సుశ్రుత సంహిత 
సూచన 


es 


Ho 65) 
క్ల 
ర 
ష్‌ 


కంక 


అనిష్టరూపం 
సుస్రుత సంహిత 
శూచన 

స్వంత 

సౌధం 

సౌష్టవం 

స్థంభం 


aoe Les 
కాజ 
& వ న 
ళ్‌ 0 
ల 


a న 0 

Ly o§ 
e 

0 ర 


bes les (ఇ 
Sega 
క tEu§ 
Oo 
రో 


ht 
es 
0 


భాషాపీ ఠం 


ష నిఘంటువు (స్పెల్లింగ్‌ డిక్షనరీ) 


లు 


శబదో 


వ్యానహారిక రచనాశైలి: మంచి తెలుగు తాయడం ఎలా? 


యూ 


అంబేద్కర్‌ జయంతి పురస్కరించుకుని ఏ(ప్రీలు 10 సెలవుదినం ప్రభుత్వం ప్రకటించారు. 
అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని ఏప్రీలు 10 సెలవు దినంగా ప్రభుత్యం ప్రకటించింది. 
* * * 


అక్షరాస్యతా కార్యక్రమం ద్వారా (ప్రజలను చైతన్యం చేస్తున్నారు. 
అక్షరాస్తతా కార్యక్రమం ద్యారా (ప్రజలను చైతన్వవంతం చేస్తునారు. 
క్రరాస్వ' గాయం ద్వారా (& క న 


అత్తా ఆడబడుచుల సూటి పోటి మాటలను భరించలేక పద్మ ఉరిపోసుకుని మరణించింది. 
అత్తా ఆడబడుచుల సూటి పోటి మాటలు భరించలేక పద్మ ఉరిపోసుకుని మరణించింది. 
* * * ( 


అపరిష్కృతంగా ఉన్న విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించారు. 
అపరిష్కృతంగా ఉన్ల విద్యార్థుల సమన్యల్లి వెంటనే పరిష్కరించారు. 
* * * 
'అపూర్వశిల్ప సంపద కాపాడండి" అని మొరపెట్టుకున్న (ప్రభుత్వం పట్టించు కోవడం లేదు. 
'అవూర్జళిల్దు సంనదను కాపాడండి" లని మొరపెట్టుకున్నా ప్రభుత్యం పట్టించు కోవడం లేదు. 
* 


ఫోర్డు సంస్థ మన రాష్ట్రంలో మోటార్‌ కార్లు ఉత్పత్తి చేసే కర్మాగారం స్థాపించాలను కొంటున్నారు. 


ఫోడ్డు నంస్ట మన రా! ష్ట్రంలో మో టాల్‌ కార్గను కలత చేసే కర్మాగారం స్థాపించాలను కొంటున్లుది. 


ఆ పని పూర్తిచేయడానికి పదిమంది మనుష్యులకు వారంరోజులు పడుతుంది. 
ఆ వని వూర్తి చేయడానికి వదినుందికి వారం రోజులు పడుతుంది. 
* * * 


ఆరుద్ర తెలుగు సాహిత్యం కొరకు ఎంతో కృషి చేసి 'సమ(గ్ష ఆంధ్ర సాహిత్యం” అనే సంపుటాల్లో 
అందించారు. న 
ఆడుద్ర తెలుగు సాహిత్యం కోసం ఎంతో కృషి చేసి సమ్మగ ఆంధ్ర సాహిత్యం' అనే సంపుటాలు 
అందించారు. 

* * * 
ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు గట్టి కృషి చేస్తామని (ప్రధాని ప్రకటించారు. 
ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి గట్టి కృషి చేస్తామని (ప్రధాని (ప్రకటించారు. 


ఈ మధ్య ఎప్పుడు జరగని రీతిలో ఈ ఘోర సంఘటన జరిగింది. 
ఈ మధ్య ఎప్పుడూ జరగని రీతిలో ఈ ఘోర సంఘటన జరిగింది. 


rE ఇంటర్మీడియెట్‌ మార్కులు కలపాలని ప్రభుత్వం నియమించిన ఎమ్‌పెట్‌ 
ర్న వశీ 


ఒక తీర్మానం ద్వారా ఇంటర్మీడియెట్‌ మార్కులు కలపాలని ప్రభుత్యం నియమించిన ఎమ్‌సెట్‌ 
కమిటీ పేర్కొన్సుది. క ' 


* * * 


ఒక్కొక్కటి నాలుగు లక్షలు రూపాయలతో నాయుడుపేటలో పది పాఠశాల భవనాలు నిర్మిస్తామన్నారు. 
ఒక్కొక్కటి నాలుగు లక్షల రూపాయలలో నాయుడు పేటలో వది పాఠశాల భవనాల్లి నిర్మిస్తామన్గారు. 
* * * 

ఓ సైకిలు షాపును నిర్వహిస్తున్న డేవిడ్‌కు తన కుమార్తెను ఇవ్వలేదని మేరీ తల్లి సుగుణమ్మ తెలిపింది. 
ఓ సైకిలు షావును నిర్గొహిస్తున్ల డేవిడ్‌కు తన కుమార్తెను ఇన్హాలేనని మేరీ తల్లి సుగుణమ్మ తెలిపింది. 
* * * 
కేసు నమోదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వచ్చిన యువతి సిగ్గుతో తలవంచుకొనే విధంగా 

పోలీసులు Mh pes 
కేసు నమోదు చేయడానికి పోలీసు స్టేషనుకు వచ్చిన యువతిని నిగ్గుతో తలవంచుకునే విధంగా 
పోలీసులు దుర్భాషలాడారు. 


* * ఖా 

కంకిపాడుకు చెందిన ముగ్గురు తీవ్రంగా వుయ్యూరుకు చెందిన ఇరవయి అయిదు మంది స్వల్పంగా 
గాయపడ్డారు. 

కంకిపాడు వుయ్యూర్తకు చెందిన ముగ్గురు తీవ్రంగాను ఇరవయి అయిదు మంది న్వుల్పుంగాను 
గాయపడ్డారు. 


ఈ * * 
కనీస సౌకర్యమైన మంచినీటి సమస్యను పరిష్కరించడానికి ఏలూరు పురపాలక సంఘం ఒక కొత్త 
పథకాన్ని చేపట్టింది. 
కనీన అవనరమైన మంచినీటి నమన్వ వరిష్కరించడానికి ఏలూరు వుంపాలకసంఘం ఒక కొత్త 
సథకం చేపట్టింది. (మంచినీరు సౌకర్యం కాదు అవసరం) 

* * 


* 
కాకినాడలో ఏడాదికి పన్నెండు వందలు కోట్లు టన్నుభు ఉత్పత్తి సామర్హ్యంగల ఎరువుల ఫ్యాక్టరీ 
నెలకొల్పారు. 


కాకినాడలో వీడాదికి పన్ఫెండు వందల కోళ్లు టన్గుల ఉత్తుత్తి సొమర్లుంగల ఎరువుల ఫ్వాక్టర్‌ని 


నెలకొల్ఫారు. లో 
. * * * శ 
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ కార్య క్రమాల్ని ప్రజలు భాగస్వాములైనప్పుడే పథకాలు అమలు 
కావడానికి అవకాశం వుంది. | 
కేంద్రస్రబుల్సం ప్రవేశపెట్టే సంక్షేమ కార్యక్రమాలలో ప్రజలు భాగప్పాము లైనప్పుడే పథకాలు అమలు 
కావడానికి అవకాశం వుంది. 
| జ ఇ * 

గాయ।తి తెలుపు లంగా వేసుకుంది. ల 

వ తెల్ల లంగా ధరించింది : జాంగార లం 
గాయ లేన్ల క్‌ జూదగాళ్ల అరెస్టు. 
చేతిపంపులు సరిగా పనిచేయక (గ్రామీణులు నానా యాతనలు పడుతున్నారని చెప్పారు. 
చేతిపంపులు సరిగా పనిచేయక (గ్రామీణులు నానాయాతనలు పడుతున్నామని చెప్పారు. 


3532 


= మంచి తెలుగు రాయడం ఎలా? 


హారిక శైలి 


వ్యా 


గాయపడ్డవారిలో ముగ్గురు మహిళలు ఒక పిల్లవాడు వున్నారు. వారిని ఆసుపత్రిలో చికిత్స 
చేస్తున్నారు. 

గాయపడ్డ వారిలో ముగ్గురు మహిళలు ఒక వీల్లవాడు వున్నాడు. వారికీ ఆసుపత్రిలో చికిత్స 
వసులు: * * * + 

జన్మభూమి పథకాన్ని ప్రారంభం అయ్యాక దాన్ని ముందు ముందు కూడా కొనసాగిస్తామని రాష్ట్ర 
ముఖ్యమంత్రి అన్నారు. 

జన్మభూమి వథకం (ప్రారంభం అయ్యాక దాన్ని ముందు ముందు కూడా కొనసాగిస్తామని రాష్ట 
ముఖ్యమంత్రి అన్గారు. 


* * * 


తనకు తెలుగు సరిగా రానందున ప్రజల సమస్యలను పరిష్కారంలో జాప్యం జరగడంలేదని కలెక్టరు 
చెప్పారు. క్‌ 


తనకు తెలుగు సరిగా రాకపోయినను ప్రజల నమన్యలను పరిష్కరించడంలో జాప్యం జరగడంలేదని 
కలెక్టరు చెప్పారు. 
* * * 


దుండగులు లోనికి (ప్రవేశించి ప్రజలు గాయపడుతున్న 


| సందర్భాలు చాలా ఉన్నాయి. 
దుండగులు లోనికి (ప్రవేశించి ప్రజలను గాయపరు 
* * 


సునున i 
స్తు 5 నందర్భాలు చాలా ఉన్నాయి 
దేశంలో మార్పు తీసుకురాడానికి యువకులకు సమీ 
చేయడానికి సిద్దం కావాల్సిన అవసరం ఉందన్నారు. 


దేశంలో మార్చు తీసుకురావడానికి యువకులను సమీకరించి పోరాటం చేయించడానికి సిద్దంగా 
ఉండాలన్నారు, 


కరించి వారిలో విశ్వాసం కలిగించి పోరాటం 


* * * 
నల్గొండ బిల్లా ప్రజలకు సరియైన మంచినీరు లభించక రోగాలు అనారోగ్యానికి గురవుతున్నారు. 
నల్గొండ జిల్లా ప్రజలు నరియైన మంచినీరు లభించక రోగాలకూ అనారోగ్యానికీ గురవుతున్నారు. 
* * * 


నిర్జోషులైన తమకు ఇన్‌స్పెక్టర్‌ అన్యాయంగా లాఠీతో కొట్టాడని ఆయన అన్నాడు. 
నిర్ణోషులైన తమను ఇన్‌స్పెక్టర్‌ అన్యాయంగా లాఠీతో కొట్టాడని ఆయన అన్నాడు. 
* * * 


నీటిపారుదల వ్యవస్థను ఆధునీకరించ వలసిన అవసరం ఎంతైనా ఉంది. 
నీటిపారుదల వ్యవస్థను ఆధునికీకరించ వలసిన అవసరం ఎంతైనా ఉంది. 
* * * 


పంచె, కండువా ధరించిన స్వచ్చమైన తెలుగులో ఆ దుండగులు మాట్లాడారని పొరుగువారన్నారు. 
పంచె, కండువా ధరించి నుచ్ధమైన తెలుగులో ఆ దుండగులు మాట్లాడారని పారుగువారన్నారు. 
* * * 


పాఠశాల వార్షికోత్సవ ఏర్పాట్లలో సిబ్బంది తలమునకలై ఉన్నారు. 
పాఠశాల వార్షికోత్సవ ఏర్పాట్లలో సిబ్బంది తలమునకలై ఉంది. 
. తై ళా ఖ్‌ 


* * 


36 


పుట్టగొడుగుల్లాగ పుట్టుకొస్తున్న పూర్వ (ప్రాథమిక విద్యాసంస్థలు గూర్చి విద్యామంత్రిని పత్రికలవారు 
ప్రశ్నించారు. 

పుట్ట గొడుగులా పుట్టుకొస్తున్న పూర్త ప్రాధమిక విద్వానంస్తలను గురించి ఎద్వామంత్రిని వత్రికలవారు 
(పళ్లించాదు. 


* * * 

పురపాలక సంఘం వారు పోలీసుల సాయంతో కబ్బా ఇళ్ళు కూలగొట్టి బస్తీ కుటుంబాలన్నిటినీ 
నిరాశయులను చేశారు. 

పురపాలకసంఘంవారు పోలీసుల సాయంతో కబ్జా ఇళ్ళు కూలగొట్టి బస్తీకుటుంబాలన్నిటినీ నిరాశ్రయం 
చేశారు. 


బొండాడ (గ్రాను ప్రాంతంలో ఉన్న అన్ని మురికి కాలువల నీరు ఈ ఉప్పుటేరులోకే వస్తాయి. 
బొండాడ గ్రామ (ప్రాంతంలో ఉన అన్చి మురికి కాలువల నీరు ఈ ఉప్పుటేరులోకే నస్తుంది. 


* 


భక్తి ప్రధాన గానం ద్వారా విశేష ప్రాచుర్యమొందిన శోభారాజ్‌ సంగీత కచేరీ త్యాగరాయ గానసభలో 
గంటకు పైగా సాగింది. 

భక్తి ప్రధాన గానం ద్వారా విశేష (స్రాభుర్వం పొందిన శోభారాజ్‌ సంగీత కచేరీ త్యాగరాయ గానసభలో 
గంటకు పైగా సాగింది. ॥ 


* జ * 
భవన నిర్మాణం పూర్తిచేసి గృహ ్రవేశంకు సిద్దంగావుంది. 
. భనన నిర్మాణం పూర్తి అయి గృహప్రవేశానికి నీద్దంగా వుంది. 
* * 


* 
మహిళా రిజర్వేషన్‌ పథకాన్ని గూర్చి పట్టించుకున్న నాథుడే లేదు. 
మహిళా రిజర్దేషన్‌ పథకాన్ని గూర్చి పట్టించుకున్చ నాథుడే లేడు. 


మహిళా జనాభ్యుదయ పథకాలు విఫలం చెందుతున్నాయి. 
మపొళొ జనాభ్యుదయ వథకాలు వైఫల్వం బెందుతున్భాయి/విఫలమవుతున్భాయి. 
* * * 


మరణించిన మంచిగంటి సుబ్బారావు మండల (ప్రజాపరిషత్తు అధ్యక్షునిగా పనిచేస్తూ మండలం 
ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో కీలకపాత్రధారని ఎమ్‌.ఎల్‌.ఎ రవి అన్నారు. 

మరణించిన మంచిగంటి సుబ్బారావు మండల (ప్రజాపరిషత్తు అధ్యక్షునిగా మండలాన్భి ఆదర్భనంతంగా 
తీర్చిదిద్రడంలో కీలకస్యాత నహించారని ఎమ్‌.ఎల్‌ఎ రని అన్భారు. 


* * * 
యువతి వివస్త్ర కేసులో ముగ్గురి అరెస్టు చేశారు. 
యువతిని వివస్త్రను చేసిన కేసులో ముగ్గురిని అరెస్తు చేశారు. 

లు 

* * * 
లొంగిపోయిన నక్సలైట్లపై వారి ప్రతీ చర్యలు కనిపెట్టడానికి గట్టి నిఘా ఏర్పాటు చేశారు. 
లొంగిపోయిన నక్షులైట్లు తిరిగి కొర్యకలాపాల్లో పాల్గొనకుండా గట్టి నిఘా పెట్టారు. 

37. 


భాషాపీఠం 


వ్యావహారిక రచనాశైలి - మంచి తెలుగు రాయడం ఎలా! 


''రామ నన్ను యని త్యాగయ్య విరచితమైన కాంభోజరాగ కీర్తన కచేరీలో పాడారు. 
కాంభోజిరాగంలో రామనన్ను' అనే త్యాగయ్య కృతి కచేరీలో పాడారు. 


రామాపురానికి చెందిన హరిజన బాలిక అదృశ్యమై జాడ దొరకలేదు. 
రామాపురానికి చెందిన హరిజన బాలిక అదృశ్యమైంది. (అదృశ్యం అంటే జాడ దొరకక పోవడం- 
పునరుక్తి దోషం) 


* * * 

రాజస్తాన్‌ భారీ దొంగతనాలకు పాల్పడ్డ గజదొంగ గోకుల్‌సేంగ్‌ కోసం ఆంధ్రా సి.బి.సి.ఐ.డి. వారు 
నల్లమలై అడవుల్లో గాలింపు చేపట్టారు. 
రాజస్తాన్‌లో భారీ దొంగతనాలకు పాల్పడ్డ గజదొంగ గోకుల్‌సేంగ్‌ కోసం ఆంధ్రా ని.బి.సి.ఐ.డి. వారు 
నల్రమలై అడవులను గాలింవు చేపట్టారు. 

్న * * * 
రాజకీయ నాయకులకు పదవులు శాశ్వతం కాదని,ప్రజల హృదయాలలో స్థానం సంపాదించాలని 
ముఖ్యమంత్రి అన్నారు. 
రాజకీయ నాయకులకు పదవులు శాళ్ళతం కాదని, ప్రజల హృదయాలలో స్థానం నంపాదించటమే 
(ప్రధానమని ముఖ్యమంత్రి అన్నారు. 1 


a * * * 
రామారావు తన పెద్ద కుమారుని ఇంజనీరింగు విద్యకై రెండు లక్షల రూపాయలు వెచ్చిస్తూ 
చదివించాడు. 
రామారావు తన పెద్ధ కుమారుని ఇంజనీరింగు విద్యకై రెండు. లక్షల రూపాయలు వెచ్చించి 
చదివించాడు. 


* * * 
రోగులను (ప్రేమాభిమానాలను చూరగొన వలసిన డాక్టరే రోగులపట్ల చీదరించు కొన్నాడు. 
లోగుల (పేమాభిమానాలను చూరగొన వలసీన డాక్టరే రోగులను చీదరించుకొన్నాడు. 
* 


* * 
నేటి రాత్రి రేడియోలో రాష్ట్ర గవర్నరు ప్రసంగిస్తారు. 
రేడియోలో నేటి రాతి రాష్ట గవర్దుడు ప్రసంగిస్తారు. 
* * * 
నారాయణరావు భార్యకు అనేక రకాలుగా చిత్రహింసలు పెడుతున్నాడు. 
నారాయణరావు భార్యను అనేక రకాలుగా చిత్రహింసలు పెడుతున్నాడు. 


* * * 
వరంగల్లు నగరంలో పదవ తరగతి నుంచి విశ్చ వ్యాణయ స్థాయి వరకూ చదివినవారు ఉద్యోగులలో 
ఉన్నవారి సంఖ్య వేలల్లో ఉందని మంత్రి అన్నారు. 
వరంగల్టు నగరంలో వదన తరగతి నుంచి విళ్చ విద్యాలయ స్థాయి వరకూ చదివినవారు ఉద్యోగాలలో 
కన్ల వారి నంఖ్య వేలల్లో ఉందని మంత్రి అను. 


* 


38 పో 


వర్షంకోసం కొన్ని గ్రామాల్లో పూజలు నిర్వహిస్తూ (స్త్రీలు ఇళ్ల వద్ద వరుణదేవుని కొరకై ఎదురుచూస్తున్నారు. 
ఎర్షంకోసం కొన్టి గ్రామాల్లో స్రీలు ఇలళ్ళవధ్ధ పూజలు చేస్తూ వరుణదేవునికొర్తకై ఎదురుచూస్తున్నారు. 

ఠి * * * 
విజ్ఞాన యాత్ర చేస్తున్న బృందంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఏడుగురు ఆసుపత్రిలో 
చేర్చారు. 
విజ్ఞానయా(త చేస్తున్సు బృందంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. వీడుగురిని ఆనువ(్రిలో 
చేర్చారు. 

* * * 

వ్యవసాయ కూలీలు, కడుబీద కుటుంబాలకు చెందిన గేదెలు రైల్వే గేటు సమీపంలో గౌతమీ ఎక్స్‌ప్రెస్‌ 
ఢీకొంది. 
బీద వ్యవసాయ కూలీలకు చెందిన గేదెలను రైల్సే గేటు సమీపంలో గౌతమి ఎక్స్‌(పెన్‌ ఢీకొంది. 


* * * 


సకాలంలో పాఠ్యపుస్తకాలు సరఫరా కానియెడల విద్యార్థులు పరీక్షలు తప్పే అవకాశం ఉంది. 
నకాలంలో పాతపుస్తకాలు నరఫరా కాకపోతో/కాకుంటే విద్యాద్దులు పరీక్షలు తప్పే అవకాశం ఉంది. 
* 


జ * 


విద్యార్థులకు బహుమతి (ప్రదానం చేయుటకు ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట విద్యామంత్రి 
ముఖ్య అతిథిగా హాజరైనారు. 


విద్వాడ్డులకు బహుమతి ప్రదానం చేయడానికి ఏర్పాటు చేసిన నమావేళానికి రాష్ట్ర విద్యామంత్రి 
ముఖ్య అతిథిగా వోజరైనారు. 

* * * 
సభలో ఇటీవల్ల మృతి చెందిన సుప్రసిద్ద రచయితలు పద్మశ్రీ, మూర్తి కళాప్రపూర్ణ రావులకు సభ 
శ్రద్దాంజలి ఘటించింది 
ఇటీవల మృతి చెందిన ను ప్రసిద్ద రచయితలు పద్య శ్రీ మూర్తి కళాప్రవ్యూర్ధ రావులకు నభ (శ్రద్ధాంజలి 
ఘటించింది. 


* * * 


హరిజనవాడలో అంబేద్కర్‌ విగ్రహం ప్రతిష్టన చేశారు. 
హరిజనవాడలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ప్రతిష్టావన చేశారు. 


* * 
హైదరాబాదులో అక్రమ నీటివాడకంవల్ల మెట్రోసంస్థకు నష్టం వస్తున్నది. 
హైదరాబాదులో నీటీని అశ్రనుంగా వాడడం నల్ల మెట్రో నంస్రకు నష్టం వస్తున్నది. 
* * 


* 
హర్తాళ్‌ విజయవంతానికి అన్ని రాజకీయ పక్షాలవారు సహకరించారు. 
హర్తాళ్‌ విజయానికి అన్బి రాజకీయ షక్షొలవారు సహకరించారు. 


* * జీ 


3 


0 
© 
3 
i 
(3 


వ్యావహారిక రచనాశైలి - మంచి తెలుగు రాయడం ఎలా! 


10. 


11. 


12. 


BB. 


భాషాస్వరూపం, రచనాశైలి విషయంలో కొన్ని సూచనలు 


భాష, శైలి నేటి వాడుకభాషకు సన్నిహితంగా ఉండాలి. 


. శబ్ద స్వరూప నిర్ణయంలోనూ, అర్థవివేచనలోనూ రూఢికి ప్రాధాన్యం ఇవ్వాలి. 
. రూప వైవిధ్యాన్ని అంగీకరించాలి. పారిభాషిక పదాల విషయంలో తప్పు ఏకరూసఎ 


నియతం కాదు. 


. విషయానికి ప్రాధాన్వమిచిన కరకు [పాధాన;౦ తగించవలసి నపుడు తప కరుణి(బచు) 
§ ాణాబ్బన కర్తకు (3 ్యం ఆగ గ see 


ప్రయోగం పనికిరాదు. 


- సంధులు చేయరాదు. నిసంధిని పాటించాలి. ఉదా:- 'పాలోత్పత్తి' కాదు - 'పాలు ఉత్పత్తి" 


అనాలి. 


- ఇతర వాక్య పద్దతులద్యారా సాధ్యం కానప్పుడు, అస్పష్టతను తొలగించడానికి మాత్రమే 


యత్తదర్హక (ప్రయోగం (రెలిటివ్‌ కన్‌స్ట్రక్షన్‌) చేయాలి. 


.. అరసున్న "రల, బండిటిలను వాడనేవద్దు. చ జేలను కూడా వాడనక్కరలేదు. (ఛందస్సు 


ప్రకారం (వ్రాసిన పద్యాలు, కావ్యాంశాలు తప్ప) 


. పంక్తి మొదట సున్నానూ, పాల్గునూ హల్గునూ రాయకండి. 
[ ఉచ్చారణలో ధ్వని ఛాయాభేదం వినిపించే సందర్భాల్లో 'సి కారాన్ని 'శో కారంగా 


రాయండి. ఉదా. చేసి-చేశారు, వేసి-వేశారు. 


కీలని కీల? 


షి, 'స' వాడుకలో జా(గ్రత్త వహించాలి. తెలుగుపదాలు ఉదా:- కష్టం, నష్టం - ఇంగ్లీస 
పదాలు లిపి పరివర్తన చేసినప్పుడు కష్టమ్స్‌, సిష్టమ్స్‌ అని రాయకూడదు. 

వ్యక్తుల, స్థలాల పేర్లనుగాని, ఇంగ్రీషుద్వారా ఎరువుగా వచ్చిన సాంకేతిక పదాలనుగాని లిపె 
పరివర్తన చేసి రాసేటప్పుడు ఇంగ్లీషు నిఘంటువులలోని ఉచ్చారణ (క్రమాన్నిగాని, ఆయా 
భాషల్లోని ఉచ్చారణ పద్దతినిగాని యథాతథంగా పాటించటం సాధ్యంకానప్పుడు, 


విద్యావంతులైన తెలుగువాళ్ళు ఆయా శబ్దాలనూ ధ్వనులనూ ఉచ్చరించే విధానమే 
(ప్రమాణంగా స్వీకరించండి. 


అన్యదేశ నామాల (హలంతం కానప్పుడు)తుది హ్రస్యాన్ని దీర్హంచేసి రాయాలి. దీనివల్ల 

౧ 
తెలుగులో అది అన్యదేశమని తెలియడమేగాక విభక్యాదులు పరమైనప్పుడు జరుగు 
వ్యాకరణ కార్యాలు సుకరమవుతాయి. 


ఉదా: ఆసియ - ఆసియా, రష్య స్ట్‌ రష్యా, ఇటలి - కటుక, ళు వ్‌ - టోక్యో 


తెలుగులో సాంప్రదాయికంగా అలవాటైన పద్దతిలోనే రాయండిగాని మూలభాషలోని 
ఉచ్చారణ పద్దతిని గ్రహించనక్కరలేదు. ఉదా. జడ్డి (జజ్‌-కాదు) 


40 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


24, 


వ్యక్తుల, స్థలాల పేర్లను తెలుగు చేయవద్దు. ఉదా. ఆలిగ్ద్హాండర్‌ (అలకసుందరుడు - 

కాదు). 

'క్రింద', “క్రొత్త, గ్రద్ద, (గుడ్డు, (త్రాగు, వ్రాత,' నంటి పాత రూపాలు రాయవద్దు. 'కొత్త, 

గద్ద, గుడ్డు, తాగు రాత,” అని రాయండి. ఇ 

ణ, ళల కింద ఒత్తులుగా ష లలు రాస్తే చాలు. ఉదా. వాణ్ణి నీళ్లు. 

వాక్యాంతంలోనూ, ప్రత్యయాలకు ముందూ 'ము".స్టానంలో Ss! నిండు 

సున్న/ రాయండి. ఉదా. మము వచ్చాం; దేశంలో. 

కర్త ఏకవచనంలో ఉన్నా గౌరవ సూచనకోసం క్రియను బహువచనంలో రాయవచ్చు. 

ఉదా. నెహూ ఇలా అన్నారు. 

ఏక/ బహువచన రూపాలో గ వచ్చే అర్థభేదం గుర్తించండి. ఉదా. కంది (ఏక వచనంలో ఇది 

విశేషణం; బహువచనంలో విశేష (0): నోటు రాశాడు; నోట్సు రాశాడు; నోట్లు రాస్తున్నాడు 
కాదు - ఈ వాక్యాల్లోని 'నోట్‌ శబ్దానికున్న అర్హభేదం గమనించండి. 

ఒకటి రెండు తప్ప తెలుగులో దీర్జాంతపదాలు లేవు. వాలం అ న్యదేశ్యా లకు 
పాక్షికంగా హస్వాంతరూపాలు వాడుకలో ఉన్నాయి. ఉదా: మేస్త్రీ మేస్త్రి, చప్రాసి, చప్రాసి. 

వ్యక్తినామ, స్థలనామాలకు బహువచనం చేర్చి సామాన్య నామాలుగా వాడవచ్చు. ఉదా. 


ఎందరు గాంధీలు పుట్టినా హింసాతత్వం పోదు, ఎన్ని ఢిల్లీలున్నా మన దేశం పెద్ద 
పల్తెటూరే. 


కొన్ని గా లను మూలభాషలోని బహువచన రూపంతోనే తెలుగులో వాడవచ్చు. 
ఉదా. బల్‌ొమె (సేల్సుమన్లు- కాదు). 


వాక్యంలో కర్మగా ఉన్న పదం మానవ వాచకమైతే నిత్యంగాను, జడవాచక్షమైతే వైకల్పికంగాను 
సైలీయావిభ్తో ప్రత్యయం చేరుతుంది. ఉదా. వాడు ప్రజలను పీడిస్తున్నాడు; వాడు 
ఏనుగెక్కాడు/ఏనుగునెక్కాడు. | 

ఆయా విభక్తి ప్రత్యయాలకు బదులు వాక్య రచనా పద్దతిని మార్చి వాటి అర్జాలను మరింత 
స్పష్టంగా సూచించవచ్చు. 


. సంఖ్యావాచకాల చివర 'ఓ' చేర్చి విశేషణ రూపాలు కల్పించండి. 'అవ' వాడవద్దు. ఉదా. 


రెండో, మూడో. ఇరవయ్యో. (రెండవ, మూడవ, ఇరవయ్యవ వద్దు). 


. విశేషణాల చివర 'అటువంటి/టటువంటి' - చేర్చి సాగదీయవద్దు. ఉదా. వచ్చే 


(వచ్చేటటువంటి-అని రాయకండి). 


. సాధ్యమయినంతవరకు “క్రమేణ, ఏతావతా' వంటి సంస్కృత అవ్యయాలనుగాని, పిదప, 


మరియు" వంటి పాతకాలపు తెలుగు మాటలనుగాని వాడవద్దు. 
41 


షాపీఠం 


భా 


వ్యావహారిక రచనాళైలి - మంచి తెలుగు రాయడం ఎలా! 


28. సమాసకల్పనలో ఇంగ్లీషు వంటి అన్య భాషల్లోని క్రమం పాటించకండి. తెలుగు వాడుకను 
గుర్తించండో ఉదా. (ఎక్స్‌-సెంట్రల్‌ మినిష్టర్‌ = కేంద్ర మాజీ మంత్రి (మాజీ కేంద్ర మంత్రి- కాదు) 


29. తెలుగు నుడికారాన్ని సంస్కృతీకరించ వద్దు. అలాగే అన్యదేశ్య సమాసాలను మక్కికిమక్కి 
అనువదించవద్దు. ఉదా. the 0014 [006% of poverty = దుర్భర దారిద్ర్యం (దారిద్ర 
శీతలస్పర్శ-కాదు); 'చేయు” వంటివి చేర్చి, హిందీ/ఉర్జూ క్రియారూపాల చివరి 'ఆనా' 
స్థానంలో 'ఇంచు' చేర్చిగాని, 'చేయు' వంటివి చేర్చిగాని, తెలుగులో క్రియలను సృష్టించవచ్చు. 
ఉదా.బౌల్‌ చేయు/బౌలింగ్‌ చేయు; ఫిరాయించు; రుబాబ్‌చేయు. 

30. (క్రియాజన్య విశేషణాల మీద సర్శనామ పదాలు చేర్చి సార్వనామిక విశేష్యాలను కల్పించటం 
తెలుగుభాషకు సహజం. వీటితో పురుష బోధ చేయవచ్చు. కాలబోధ సాధ్యంకాదు. ఉదా. 
వచ్చే-వాడు, వచ్చే-ది మొ. వీటికి అన్ని విభక్తుల్లోనూ రూపాలుంటాయి. ఉదా. వచ్చేవాడు, 
వచ్చేవాడిని. ఇత్యాది. 


31. తెలుగు వాక్యాలు (ప్రధానంగా రెండు రకాలు: (1) కియారహితాలు, (2) (క్రియాసహితాలు. 
వాక్యంలో 


'క్రియాపదం ఉండితీరాలనే నియమం తెలుగుతో లేదు. ఉదా. అది చెట్టు 
((కియారహితం); ఆమె వచ్చింది ((క్రియాస 


హితం). 

32. తెలుగు వాక్యాల్లో సహజమైన (క్రమం కర్త-కర శ-కియ. ఈ (క్రమాన్ని మార్చి ప్రాధాన్య వివక్ష 
చేయవచ్చు. ఉదా, అతడు నిన్న వచ్చాడు; అతడు వచ్చింది నిన్న; నిన్న వచ్చింది అతడు. 

33. సాధ్యమయినంత వరకు చిన్న చిన్న వాక్యాలు రాయాలి. అసమాపక (క్రియలతో వాకాలను 
పొడిగించవద్దు. వీలయినంతవరకు తెలుగుమాటలే వాడండి. సుదీర్హ సమాసాలు వాడవద్దు. 
సాధ్యమయినంతవరకూ అన్యభాషాపదాలు వాడకండి. ఇందులోని కొన్ని సూచనలు 
తెలుగు అకొడమీ (1984) భాషాశైలి నియమావళినుండి (గ్రహించాము. 


34. వ్యవహారంలో వున్న నమ్మకం, నెమ్మది, మొగ(హ)మాటం వంటి పదాల్ని విశేష్య పదాలుగా 
మార్చవలసి వచ్చినప్పుడు అల్ప (ప్రాణం వత్తు మాత్రమే వస్తుంది. నమ్మకస్తుడు, 
నెమ్మదస్తుడు, మొగమాటస్తుడుగా రాయాలి (మహా ప్రాణం వత్తు 'థ' రాదు). అయితే 

గ్రామ, కుల, మత, వ్యాపార వంటి సంస్కృత పదాల్ని విశేష్య పదాలుగా మార్చవలసి 

వచ్చినప్పుడు (గ్రామస్టుడు... ఇత్యాది 'థ' వత్తు రాయాలి. 
గనునికో ఇందులో కొన్ని సూచనలను తెలుగు అకాడమీ వారి 'భాషాశైలి నియమావళి 
నుండి గ్రహించాను. ఇంకను వ్యాసరచన, వ్యావహారిక భాషాజైలిని గూర్చి తెలుసుకొనగోరువారు 
భద్రిరాజు కృష్ణమూర్తి, ఎమేనో బరో గార్ల“వ్యావహారిక వ్యాకరణం' (ఆక్స్‌ఫర్డ్‌ ప్రచురణ), 
తెలుగు తెలుగు నిఘంటువులు - బహుజనపల్లి సీతారామాచార్యులు గారి శబ్దరత్నాకరం; 
కొట్ర శ్యామల కామశాస్త్రిగారి ఆంధ్ర వాచస్పత్యం; చలంచర్హ రంగాచార్యులుగారి ఆంధ్ర 
శబ్ద రత్నాకరం; తెలుగు యూనివర్శిటీ వారి సూర్యాంధ్ర నిఘంటువు; తెలుగు - తెలుగు 
నిఘంటువు; జి.ఎన్‌. రెడ్డిగారి పర్యాయపద నిఘంటువు; ముసునూరి వెంకటశా'స్త్రిగారి 
విద్యార్థి కల్పతరువు - ఇత్యాది (గ్రంథాలను సంప్రదించండి ప 


42 


వేదములు 
చతుర్వేదములు 
యజుర్వేదము 
శుక్షయజుర్వేదము 
సామవేదము 
అధర్వ వేదము 
వేదాంగములు 
ఉపాంగములు 
బుత్విక్కులు 
వేదాంతములు- ఉపనిషత్తులు 
హిందువుల ప్రార్థనలు 
కాలమానము 
కాల మండలములు 
* యుగములు 
సంవత్సరములు 
అయనములు 


ళం 


తెలుగు మాసములు - ఒక వివరణ 
బుతువులు, వాటి ధర్మములు 
తెలుగు నెలలు 

ఇంగ్లీషు నెలలు 

శక సంవత్సరనూచి 

చారములు 

బాందువుల పండుగలు 

ముగులు 
రాశులు-గడియలు 
జ్యోతిశ్చ్శక్రమునందు 
కార్తెలు 


నక్షతములు 


53 


54 


55 
56 


నచ 

పక్షములు. తిథులు 57 
దేశవ్యవహారములు 

రాశిచక్రము, దిక్సూచి - దిక్కులు 
వైకుంఠపాళీ క్రీడ 58 
వైకుంఠపాళ్‌ పటం 59 
భగవద్దీత 60 
కైస్తవ సంప్రదాయం 62 
ఇస్తాము సంప్రదాయం 64 


ఈమాన్‌-ఇస్లామ్‌. నమాజు 
నమాజుల పట్టిక 


65 
ఇస్లామిక సంవత్సరముల సూచి 
ఇస్థామిక మాసములు 
ఇస్లాము సంప్రదాయములో పండుగలు 
లౌకిక వ్యవహారములందును సంఆడదాయు 
గంథములందును కానవచ్చు 
సంఖ్యావాచకములు (2-16) 66 
సోలా శృంగార (16) 75 
చతుష్పష్ణి కళలు (64) క 
యక్ష ప్రశ్నలు (72) 76 


కొన్ని పురాణనామములు-వాటి వ్యుత్పత్తి 79 
భారతీయసంప్రదాయంలో వైతాళికులు 


80 
పురాణ పురుషరూఢివాచకములు 81 
చరిత్రరూధవాచకశబములు 82 

(0 

శీ [a 
(3 రూఢిదాచకశబ్దములు 83 
ఆచేతన పస్తురూఢివాచక శబ్రములు 84 
జంతురూఢివాచక శబములు 85 


అ 


సంప్రదాయ సంస్కృతీ ఫీఠం 


వేదములు 


చతుర్వేదములు 

'దములు నాలుగు. అవి బుగ్వేదము. 

యజుర్వేదము, సామవేదము, అథర్వ 
వేదము. ఈ వేదములందలి మంత్రములు 
యజ్ఞయాగాదులందు వినియోగింతురు. 
బుగ్వేదం: పాదబద్దములగు మంత్రమును 
'బుక్కు' అని అందురు. ఈ వేదము 
నందు ఇటువంటి మంత్రములే ఉండుట 
వలన దీనికి 'బుగ్వేదము' అనిపేరు. ఈ 
వేదమునకు 21 శాఖలు కలవు. ఆ 21 
శాఖలలో శాకలశాఖ, బాష్కలశాఖ అనే 
రెండు శాఖలు మాత్రం ప్రస్తుతం లభించు 
చున్నవి. యజ్ఞ సమయమునందు 
హవిర్భాగముల (గ్రహించు నిమిత్తం 
హోతయను బుత్విక్కు ఈ వేదమం[త్ర 
ములతో దేవతలను ఆహ్యానించును. 
అందుచే ఈ వేదమునకు 'హౌత్రవేది 
మనిపేరు. ఈ బుగ్వేదమును 10 
మండలములుగ నిభజించిరి. ఒక శాఖ 
వారు 8 అష్టకములుగా విభజించారు. 

యజుర్వేదము 

ఇందు కృష్ణయజుర్వేదము శుక్షయజుర్యేదము 
అనియు రెండు విధములు కలవు. 'తిత్తిరి 
అనుపేరు. గల  ఆచార్వుడు 
శిష్యప్రశిష్యులకు, బోధించెను. అందుచే 
జైత్తిరీయ మని పేరు వచ్చింది. ఈ 
ట్లైత్తిరీయవేదమునకు నంపాత, 


45 


ఖివలీ న 
(బ్రాహ్మణము, ఆరణ్యకము అను మూడు 
భాగములు ఉన్నవి. ఈ సంహితయందు 
7 అష్టకములు (కాండములు), 44 ప్రశ్నలు 
(ప్రపాఠకములు) 651 అనువాకములు, 
2196 పంచాశత్తులు (పనసలు) ఉన్నవి. 

పనస :-(ప్రతిపనసయందు  ఏభయి 
పదములు ఉన్నవి, అనువాకాంతము 
నందున్న పనసలకును, అనువాకము 
నందున్న పననలకును పదములు 
కొంచెము హెచ్చు తగ్గులు ఉండును. 
సంస్కృత భాషలో దీనిని పంచాళత్తు' అని 
అందురు. 

శుక్షయజుర్వేదము 

వాజసనేయ సంహిత అని దీనికి మరొక 
పేరు. ప్రస్తుతం ఈ వేదమునందు 
మాధ్యందిన శాఖ,కాణ్వశాఖ అని రెండు 
శాఖలు కలవు. ఈ రెండు శాఖల వారిని 
తెలుగునాట (వథమశాఖ' అంటారు. 
శుక్రయజుర్వేదములో 40 అధ్యాయములు 
కలవు. ఈవేదమునకు. శతవధథి 
(బావ్మాణము” అనిపేరు. ఈ వద 
మంత్రములతో 'అధ్యర్యుడు' అను 
బుత్విక్కు యజ్ఞమునందు 'హోమాది 
ప్రధాన కృత్యములను ఆచరించును. 
సకల కర్మలు ఆపస్తంబ మహర్షి చేసిన 
కల్ప సూత్రమును అనుసరించి జరిపించు 
కుంటారు. 


bh 


Joy 


యో 
£9 


వేదములు 


సామవేదము 


సామము అనగా గానము. గానము 
చేయదగదిన మంత్రములు గల వేదము 
కావున సామవేదము "అని పేరు వచ్చింది 
ఈ వేదమునకు 1000 శాఖలు కలవని 
సంప్రదాయం. అయితే ఇప్పుడు ఒకే ఒక్క 
శాఖ మాత్రము లభించుచున్నది. 
యుజ్ఞకాలమునందు 'ఉద్దాత' అను 
బుత్విక్కు ఈ వేదమంత్రములతో 
గానము చేయుచూ దేవతలను 
స్తుతించును. అందుచేతనే ఈ వేదమునకు 
'ఉద్దాతృవేదము'” అని మరొకపేరు ఉంది. 
ఈ వేదమునకు తాండ్య( బ్రాహ్మణము 
మున్నగు బ్రాహ ్ట్రొ(గంథములు ఎనిమిది 
కలవు. 

అథర్వవేదము 

ఈ వేదమును 20 కాండములుగా 
విభజించిరి. ఒకప్పుడు ఈ వేదమునక్తు 
తొమ్మిదిశాఖలు ఉండేవి. ఇప్పుడు ఒక 
శాఖ మాత్రమే లభించుచున్నది. బు క్కు 
(బ్రహ్మ) అవశ్యము తెలుసుకొనవలసిన 
విది ఈ వేదమునందు కలదు. అందుచేత 
దీనిని (బ్రహ వేదము అనికూడా అందురు. 
ఇతర వేదములకంటె శాంతిక, పౌష్టిక 
కర్మలు ఈవేదమునందు అధికముగా 
ఉన్నవి. దీనికి గోవధ (బ్రాహ్మణము' అని 
మరొక పేరు కూడ కలదు. 
వేదమునందు సంహిత అనియు, 
(బ్రాహ్మణము అనిము (ప్రధాన భాగములు 
కలవు. సంహిత అనగా మంత్రములు 
మాత్రము గల భాగము. (బ్రాహ్మణము 


అనగా అర్థగాంభీర్యంగల మంత్రముల 
అర్భములను వివరించునట్టి గాని, 
మంత్రములను వల్లించుచూ చేయవలసిన 
పనిని గాని తెలియ జేయునట్టి గ్రంథము. 
అయితే కృష్ణయజుర్వేదమునకు మాత్రము 
ఈ లక్షణము సరిపోదు అని విజ్ఞుల 
అభిప్రాయము. 

ప్రస్తుతము వ్వవహారములో ఉన్న 
విశేషములు: 1. బుగ్వేదమున కు 
ఆశ్వలాయన సాంఖ్యాయన సూత్రము 
లును; 2. కృష్ణయజుర్వేదమున కు 
ఆపస్తంబ, బోధాయన, సత్యాషాఢ, 
హిరణ్యకేశీయ, మానవ, వైఖానన 
సూత్రములును; శుక్లయజుర్వేదమునకు 
పారస్కర, కాత్యాయన సూత్రములు. 
3. సామవేదమునకు గోబిల (ద్రాహ్యా 
యణాది సూత్రములు; 4. అధర 
వేదమునకు కౌశిక సూ(త్రములును 
వ్యవహారమున కలవు. 

ఆపస్తంబ సూతుడు అనగా కృష్ణ 
యుజుర్వేదమున కు చేరినవాడు. 
వివాహము, ఉపనయనము మొదలగు 
కర్మలు ఆపస్తంబమహర్షి చేసిన కల్ప 
సూత్రముననుసరించి జరిపించు కొను 
వాడనియు (గహించవలయును. ఆది 
నుండియు ఏదియో ఒక వేదమునకు చేరి 
యుందురు. తరువాత అటులనే 
ఉండవలయునుగాని ఇష్టానుసారము 
వేదమునుగాని నా(తమునుగాని 
మార్చుకొన వీలులేదు. ఇది 'ప్రాచీనకాలము 
నుండి సం[క్రమించిన సంప్రదాయము. 


46 


సామవేద మం(త్రములతో గానము 
చేయునట్టి బుత్విక్కు. 
బ్రహ్మ: ఈ బుత్సిక్కులు చేయునట్టియు, 
యజమాని చేయునట్టియు సకల 
కృత్యములను పర్యవేక్షించుచు 
సాస్టీభూతుడై అనుజ్జనిచ్చు బుత్విక్కు, 
అన్నీధ్రుడు: దేవతలకు ఇచ్చునట్టి చరు 
పురోడాశాది హవిస్సుల చేయుటకును, 
ఇతర పనులు చేయుటకు సహాయము 
చేయునట్టి బుత్విక్కు. 
అగ్నిష్టోామము మొదలగు గొపుగొప 
యజ్ఞము లందు పైన వివరించిన నలుగురు 
బుత్విక్కులకు ఒక్కొక్కరికి ముగ్గురు 
వంతున సహాయ బుత్విక్కులు ఉందురు, 
ఈ కర్మములందు సామాన్యముగా చరు 
వురోడాశములు అనునవి 
ఆజ్యముతోబాటు దేవతలకు ప్రత్యేకముగా 


ఒసగుదురు. చరు అనగా బియి ముతో 
వండిన హోమ(ద్రవ్యము,. పురోడాశము 
అనగా బియ్యపు పిండితో కపాలమునందు 
అనగా నిప్పుమోద కాచిన సపెంకులమోద- 
చక్కగా కాచి పక్వముగా చేసిన పిండిముద. 
ఇష్ట అహితాగ్ని అయినవాడు ప్రతిపాడ్యమి 
యందును చేయవలసిన పని, 

సుక్కు: ముఖ్యములయిన హోమము 
లను చేయునట్టి యుజ్ఞపాత్రము, దీనిని 
కొయ్యతో చేయుదురు. 

'స్రువము; సామాన్యముగా ఈ పాత్రముతో 
(ప్రాయశ్చిత్త హైమమును చేయుదురు. 
ప్రాయిశ్చిత్తము: ఒక పనిని చేయవలసిన 
కాలవమునంద్పు చేయకపోయినను, 
చేయదగని పనిని చేసినను కలుగుచున్న 


48 


దోషమును పోగొట్టుకొనుటకై చేయునట్టి 
పని. 

అహితాగ్ని: గార్హపత్యము, ఆహ వనీయము, 
దక్షిణాగ్ని అను మూడు అగ్నులను 
ఆధానము చెయు వ్యక్త, 

పాకయాజి: బౌపాసననైశ్వదే కాడి సస్తసాక 
యజ్ఞములను ఆచరించ 


న ౬. 

Oy) అస. 

హవిర్వాజి: హవర్యజ్ఞవములగం సప్త 
ళా చూ 


జ జ స ఉత oR 
విర్యజ్ఞములను ఈచరించన మై. 


సోమయాజి: సప్తసోను సంస్థలను ఆచరిం 
చిన వ్యక్తి, 
సోమిదమ్మ : సోమయాజి భార్య, 
వేదాంతములు - ఉపనిషత్తులు 
ఉపనిషత్తులులకు వురాక పేరు 
వేదాంతములు. ఒకప్పుడు మహో 
బుషులను బుషిపుతులును ఒక్కజేరి 
ఆత్మయననేమి? అనాత్మ యననేమి? 
జీవుడన నెవ్వడు? జీవే శరుల 
సంబంధమెట్టది? మనమెచ్చటినుండి 
వచ్చితిమి? ఎచ్చటకు పోయెదము అను 
ప్రశ్నలను గురించి చర్చలు జరపగా 
ఫలించిన జవాబులే ఉపనిషత్తులు, ఈ 
ఉపనిషత్తుల సంఖ్య అపారము. నూట 
ఎనిమిది ఉపనషత్తుల పేర్టు ఒకచోట 
పేర్కొన్నారు. ఇందులో పడి ఉపనిషత్తులు 
మాత్రము ఆది శంకరాచార్యుల కాలమున 
సర్యాంగీకారము పొందినట్టు 
తెలియచున్నది. అవి ఈశ, కేస, క్రర్ర, 
(ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరీయ, 
ఐతరేయ, చాందోగ్య, బృహదారణ(కము 
= అను దశోపనిషత్తుల మోదనే ఆచారుఃల 


వారు జావష్యవులు రచించారని 
తెలియచున్నది, 


హిందువుల ప్రార్థనలు 


గణపతి స్తుతి... 
న్‌ ni శుక్సాంబరధరం, విష్ణుం! 
శశివర్లం చతుర్భుజమ్‌ | 
“ప్రసన్నవదనం ధ్యాయే 
త్సర్వ విఘ్నోపశాన్తయే ॥ 
గురుధ్యానం... 
ఓం గురు (బ్రహ్మ గురుర్విష్టు : 
గురుర్దేవో మహేశ్వర క 
గురుస్సాక్షాత్సరబ్రహ్మ 
తస్మై శ్రీ గురవేనమః 
శ్రీరాముని దయచేతను... 


శ్రీరాముని దమ చేతను 
నా రూఢిగ సకల జనులు నౌారాయనగా 
ధారాళమైన నీతులు 
నోరూరగ జవులు బుట్ట నుడివెద సుమతీ! 

చేతవెన్న ముద... 

ది 

చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ - 
బంగారు మొలతాడు పట్టుదట్టి 


సందె తాయెతులును సరిమువ్వ గజ్జెలు 
చిన్ని కృష్ణ ! నిన్ను చేరి కొలుతు, 


నీవేతల్లివి దం్రివి... 


నీవేతల్లివి దండ్రివి 

నీవే నా తోడు నీడ నీవే సఖుడా 

నీవే గురుడవు దైవము 

నీవే నా పతియుగతియు నిజముగ కృష్ణా! 


సరస్వతీనమస్తుభ్యం 
సరస్వతీనమస్తుభ్యం వరదేకామరూపిణీ 
విద్యారంభంకరిష్యామి 
సిద్దిద్దవతుమే సదా, 
పద్మప(త్ర విశాలాక్ష్మీ పద్మ కేసరవర్షినీ 
నిత్యం పద్మాలయాదేవీ 
సామాంపాతు సరస్వతీ 
సర స్వతీస్తుతి... 
తల్లీ నిన్నుదలంచి పుస్తకము చేతన్‌ 
బూనితిన్‌ నీవునా 
యుల్లంబందున నిల్చి జుంభణముగా 
నుక్తుల్‌ సుశబ్దంబుఉశో 
భిల్లం బల్కుము నాదువాక్కునన్‌ 
సంప్రీతిన్‌ జగన్మోహినీ 
పుల్లాబ్దాక్షి సరస్వతీ భగవతీ 
పూర్ణేందు బింబాననా 
ఎవ్వని చే జనించు... 
ఎవ్వనిచే జనించు జగ మెవ్వని 
లోపల నుండు లీనమై 
ఎవ్వనియందు డిందుపరమేశ్వరు 
డెవ్వడుమూలకారణం 
బెవ్వడనాది మధ్యలయు డెవ్వడు 
సర్వము దానయైనవా 
డెవ్వడు వాని నాత్మ భవు నీశరునే 
సే క జ; వేడెదన్‌. 
శాంతి మంత్రం... 
ఓం సహ నా వవతు సహసా భునక్తు 
సహవీర్యం కరవావహై 
తేజస్వినా వ ధీతమస్తు 
మావిద్విషావహై 


ఓం శాంతి శాంతి శాంతి; 


శాంతి మంత్రం అర్ధం :- మనము కలని మెలనీ యుందుముగాక కలని ఫలితాన్లి అనుభవించెదముగాక! కలని పనులను 
చేయుదుము గాక! తేబో పూర్ణులమయ్యెదముగాక! మాలో మాకు వరన్హల ద్వేష వైషమ్యులు లేకుండుగాక్త శాంతి శాంతి 
శాంతితో విలసిల్లెదముగాక!!! 


49 


య 
స్సీభ్రం 


సం(ప్రదా 
సంస్కృతి 


రనలు 
డా 


- హిందువుల (ప్రా 


షత్తులు 


వేదములు - వేదాంతములు - ఉపని 


కాలవూనము 


'ాశ్యములో నక్షత్రములు, రాశులతో కూడి 
నక్షత్రము, దాని చుట్టూ (గ్రహ 

ములు పరిభ్రమిస్తూ ఉంటాయి. అటు వంటి 
నక్షత్రాల్లో సూర్యగోళము ఒకటి. సూర్యుని 
చుట్టూ తిరిగే గ్రహములు తొమి నది. అందులో 
“భూమి” అనే (గ్రహం ఒకటి. సూర్యుని చుట్టూ 
భూమి తిరు గుతూ ఉంటుంది. భూమి చుట్టూ 
పరిభ్రమించే దాని ఉపగ్రహము చంద్రుడు. 
వీటి గతులను బట్టి రాత్రి, పగలు ఏర్పడు తూ 
ఉంటాయి. మానవుని ఆరు కనురెప్ప పాట్ట 
సమయాన్ని ఒక విగడియ అని సంప్రదాయం. 
60 విగడియలు ఒక గడియ. ౫ శ్రే గడియలు 
ఒక జాము. 4 జాములు ఒక పగలుగాను, 4 
జాములు ఒక రాత్రిగాను అంటే 8 జాములు 
(ఒక పగలు, ఒక రాత్రి కలిసి) ఒక తిథి లేదా 
ఒక రోజు (దినము) గాను 
వ్యవహరిస్తున్నారు. 


సంప్రదాయంగా 


కనురెప్పపాటు కాలము - ఒక సెకను 


60 సెకనులు - ఒక నిమిషము 
60 నిమిషములు = ఒక గంట 
24 గంటలు - ఒక రోజు (దినము) 
| త 
7 రోజలు | - ఒక వారము 
2 వారము / జ 
య - ఒక పక్షము 


50 


2 పక్షములు - 1 మాసము 
12 మాసములు -1 సంవత్సరము 


సాధారణముగా సంవత్సరానికి 365 రోజులు, 
నాలుగు సంవత్సరాలకు ఒక సారీ అధిక 
సంవత్సరం (లీపు) 366 రోజులు ఉంటాయి. 
అంటే అధిక సంవత్సరములో వచ్చే ఫిబ్రవరి 
మాసములో 29 రోజులు ఉంటాయి. నాలుగు 
అంకెచే భాగించబడే సంవత్సరాలు అన్ని 
అధిక (లీపు) సంవత్సరాలే. ఉదాహరణకు 
1996 అధిక సంవత్సరము. ఆవిధముగా 
సంవత్సర కాలంలో 12 మాసములు, 24 
పక్షములు, 52 వారములు, 3 కాలములు, 6 
బుతువులు, 365 రోజులు ఉంటాయి. 
కాలనుండలములు 

భూమి దాదాపు గుండ్రముగా ఉంది. తన 
చుట్టూతాను తిరుగుతుంది. ఇలా తిరగడానికి 
పట్టే కాలము 24 గంటలు భూమి సూర్యుని 
చుట్టూ పరిభ్రమిం చడానికి ఒక సంవత్సరము 
పడుతుంది. ఇలా తన చుట్టూ తాను 
తిరిగేటప్పుడు భూమి ఒక వైపు మాత్రమే 
సూర్యుని వైపు ఉంటుంది. భూమికి ఆ వైపు 
ఉన్న వారికి వెలుగుపడి పగలుగాను మరోవైపు 
ఉన్న వారికి వెలుగులేక చీకటి గాను ఉంటుంది. 
ఇలా రాత్రి పగలు ఏర్పడుతూ ఉంటాయి. 


ogg ఉటేగంల గ 
౧౦౨భలింర్ల - ౧౧౧౧౧ల్లంయింవ - ణి సంవ 
TE ౯ 

“బంక GME 08S ౧వ $2 ఇృం౭ిది 0022 ఇచి “ఇయంంన్ష్యు ఎంటా Mog ,0E 78 GORGE MRR (గారౌక్ట్‌ణరసై 'శేశంల్లం) + 
డ్రైయియాలి ౧౨గండ్జింితి "౦౦9 మంటని ఇంగొయంం క (కానడ కంల AGEPAIY MARNE ౧వ ‘Nano mons (02 105 జం 2 కంట 
డిఐ ఏరా ౧08 0ఎ థిఖ గైబూర్రీల 166 ఇఇ "ం్రంంంఖ మూ ఉం రర గండ్థీే2ం౧ G99 mg ఇల్ల gong Rog 091 Whee Bsa ? 


0౯0 Niet | of sep fe sage ౮200 ర్యంధాంగిం8 "బలం ౦ట్వాణ్వక $2 కంక రాం ఇర్దరాంది "ం06ఇ0ళ స సం 
0061  gdeyog 


0077 గ (గాయి (5 D ogoutg ists gon ‘gomnos (28091 O09 tse ‘gogerozee MORRO AS FT ంణంఠ్లోడ్ఞి) | 
0040 ¢Y SRY dure [odtz Jourz 2061001 [0061 | 06 [vost JOnet [OGLE మమా 0010060 [ous | 0020 [0090 ] 0069] 000 [0000 [o0z0 [0010 


000 (gaog gn Rk 
1 0౯౯ Ace 
0061 కావంట in 
095 go | 
0040 “స్తవం 
00 కిల 
0091 తంగా 
0012 ల కహ 
0071. Yee 
00౯1 యాగ్ధల 
0090 పవర 
0071 sgog 
NYAS 
ఫల) కరక 
degen (0౯1 
రజ pm 
రిరిట్వాంల! ఇంటల 


SCY 


om 
2) 


౧0) Of SW 


యుగములు - 4: కృతయుగము 17,28,000 సంవత్సరములు, (త్రేతాయుగము 
12,96,000 సంవత్సరములు ద్వానరయుగము 8,64,000 సంవత్సరములు, _ 


కలియుగము 4,32,0000 సంవత్సరములు 


సంవత్సరములు 60 


. ప్లవగ 2027 

. కీలక 2028 

. సౌమ్య 2029 

. సాధారణ 2030 

. విరోధికృతు 2031 
. పరీధావి 2032 

- ప్రమాదీచ 2033 
. ఆనంద 2034 

. రాక్షస 2035 

. నళ 2036 

. పింగళ 2037 

. కాళయుక్తి 2038 
ప సిద్దార్థి 2038 

. రౌద్రి 2039 

. దుర్మతి 2040 

. దుందుభి 2041 

. రుధిరోద్లారి 2042 
. రక్తాక్షి 2043 

. (కోధన 2044 


2. విభవ 1988 22. సర్వధారి 2008 

3. శుక్ల 1985 23. విరోధి 2009 

4. ప్రమోదూత 1990 24, వికృతి 2010 

5. ప్రజోత్పత్తి 1991 25. ఖర 2011 

6. ఆంగీరస 1992 26. నందన 2012 

7. శ్రీముఖ 1993 27. విజయ 2013 

8. భావ 1994 28. జయ 2014 

9. యువ 1995 29. మన్మథ 2015 

10. ధాత 1996 30. దుర్ముఖి 2016 

1. ఈశ్వర 1997 31. హేవిభింబి 2017 

12. బహుధాన్య 1998 32. విళంబి 2016 

13. ప్రమాది 1999 33. వికారి 2019 

14. విక్రమ 2000 34. శార్వరి 2020 

15. వృష(విషు) 2001 35. ప్రవ 2021 

16. చిత్రభాను 2002 36. శుభకృతు 2022 

17. స్వభాను 2003 37. శోభకృతు 2023 

18. తారణ 2004 38. (కోధి 2024 

19. పార్థివ 2005 39. విశ్వావసు 2025 
20. వ్యయ 2006 40. పరాభవ 2026 
సకాల చ న... 
దానములు 2 ఉత్తరాయనము- దక్షిణాయనము 
సంవత్సరమునకు బుతువులు 


ees 6- వాటి ధర్మములు: మాసములు ధర్మములు 
- “లంల బుతువు - చైత్ర వైశాఖం వృక్షములు చిగురించి పూవులు పూయును 2. 
_ బుతువు - జ్యేష్ట ఆషాఢ- వేసవి ఎండ 


క లు 3. వర్షబుతువు- 
రియును. 4, శరదృతువు - ఆశ్వయుజ కార్తీక - వెన్నెల కా 
మార్గశిర, పుష్య - మంచు పడును. 


52 


క్షయ 2045 


ద 


గ్రీష్మ 


(శ్రావణ, భాద్రపద - దీర్భముగా 
యును. 5. హేమంత బుతువు- 
6. శిశిర బుతువు-మాఘ ఫల్గుణ - ఆకులు రాలును. 


తెలుగు మాసములు- ఒక వివరణ 


| FNL లతతతయముటచనమా నప యాలు | 


భూమిచుట్టూ చంద్రుడు పరిభ్రమిస్తూ ఉండడంవల్ల మనకు రోజుకొక నక్షత్ర మండలమునుండి 
కనిపిస్తున్నాడని చెప్పవచ్చు. పంచాగ వ్యవహారములనుబట్టి నక్షత్ర మండలములో చంద్రుడు మనకు 
కనబడుచున్నాడో ఆ నక్షత్రమును ఆనాటి నక్షత్రముగా మనం గుర్తిస్తున్నాము. పూర్ణిమనాడు చంద్రుడు 
ఏ నక్షత్ర మండలములో కనిపిస్తాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసముగా పరిగణిస్తున్నాము. మాటవరుసకు, 
చిత్తా నక్షత్రం, మండలములో చంద్రుడు పూర్ణిమనాడు కనిపించే మాసమునకు, చైత్ర మాసము గా 
వ్యవహారము. ఆ విధముగా విశాఖ-వైశాఖ; జ్యేష్ట-జేష్థ్యం; పూర్వాషాడ; ఉత్తరాషాడములు- ఆషాడము; 
పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, భాద్రపదము; అశ్వని"ఆశ్యయజము; కృత్తిక- కార్తీకము; మృగశిర- మార్గశిరము; 
పుష్యమి-పుష్యము; మఖ-మాఘము; పూర్వఫల్లుని, ఉత్తర ఫల్లుని-ఫాల్గుణము.అనిఆయా మాసములను 
పేర్కొనుట. తెలుగునాట సంప్రదాయము ఈ విషయములను గురించి తెలిపేది - పంచాంగము. 
ముఖ్యముగా పంచాంగము అయిదు విషయములను గూర్చి తెలుపుతుంది. అవి: 1. తిథి, 2. వారము, 
3. నక్షత్రము, క. యోగము, 5. కరణము. 


(గ్రహములు సంచరిస్తున్న మార్గమును జ్యోతిశ్చక్రముగా ఊహచేసి, దానిని పన్నెండు బాగములుగా 
భాగించిరి. ఈ పన్నెండు భాగములు పన్నెండు రాశులుగా పరిగణించిరి. ఒక్కొక్క భాగములోనున్న 
నక్షత్రముల రాశులకు ఒక్కొక్క పేరు పెట్టిరి. మొత్తం నక్షత్రముల సంఖ్య 27. మరల ఒక్కొక్క 
నక్షత్రమును నాలుగు పోదములు కలదిగా ఊహించి అటువంటి నక్షత్ర భాగములు తొమ్మిదింటిని ఒక 
రాశిగా పరిగణించారు. వాటి అమరిక-విన్యాసములను ఊహించి ఆ ప్రకారము- 1. మేష, 2. వృషభ, 
3. మిథున, 4. కర్కాటక, 5. సింహ, 6. కన్య, 7. తుల, &వృళ్చిక, 9. ధనుస్సు, 10. మకర, 11. కుంభ, 
12. మీనరాశులు అను పేర్లతో పిలుస్తున్నారు. ఒక్కొక్క నక్షత్రమునకు నాలుగు భాగముల, వంతున 27 
నక్షత్రములకు (27౫4) 108 భాగములు (పాదములు) అయినవి. 9 పాదములు ఒక రాశి కావున 108 
పాదములకు 12 రాశులు అయినవి, 


యోగములు 27: 1. విష్కంభ, 2, ప్రీతి. 3. ఆయుష్మాన్‌, 4. సౌభాగ్య, 5. శోభన, 6. అతిగండ, 7. సుకర్మ, 
8. ధృతి, 9. శూల, 10. గండ, 11. వృద్ది, 12. ధృవ, 13. న్యాఘాత, 14 హర్షణ, 15. వజ్ర, 16. సిద్ది, 
17. వ్యతీపాత, 18. ఆవరీయాన్‌, 19. పరీఘమ, 20. శివ, 21. సిద్ద, 22. సాధ్య, 23. శుభ, 24. శుక్ల 
25. బ్రాహ్మ, 26. ఐంద్ర, 27. వైధృతి. 

కరణములు 11: 1. బవ, 2. బాలవ, 3. కేలవ, 4. తైతుల, 5. గరజ, 6. వణిజ, 7. భద్ర, 8. శకుని, 
9. చతుష్పాత, 10. నాగవ, 11. కింస్తుఘ్న 

బుతువులు ఎలా ఏర్పడును? : సూర్యని చుట్టూ భూమి పరిభ్రమిస్తున్నప్పుడు భూమియొక్క 
స్థానాన్ని బట్టి బుతువులు ఏర్పడతాయి. భూమి తన అక్షంపై ఒక వైపుకు ఒరిగి ఉంది. అందుచేత 
సూర్యరశ్మి భూమి మీద ఒకే విధంగా పడదు. వేసవిలో ఎక్కువ సూర్యరశ్మి శీతాకాలంలో తక్కువ 
సూర్యరశ్మి భూమిని చేరడంవల్ల ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలో వ్యత్యాసం కనిపిస్తుండడం కద్దు. 


53 


త్తి కీళం 


సంప్రదాయ 
సంస్కృ 


కాలమానము - యుగములు ... 


తెలుగు నెలలు-12 ఇంగ్లీషు నెలలు 12 


1.చైతము 7. ఆశ్వయుజము |! జనవరి (31, 7 జూలై (31) 
2. వైశాఖము క్రి కార్తీకము  |2 on 29) ఆగస్టు (31) 

ప అ 3. మార్సి (31 = 
స జ్యేష్టము 9. మార్గశిరము క ఏప్ర వ! 9 సెప్టెంబరు (30) 
. ఆషాఢము 10, పుష్యము  ' 10. అక్టోబరు (31) 
5. శ్రావణము 11, మాఘము . మే (31) 11. నవంబరు (30) 
6. భాద్రపదము 12. ఫాల్గుణము we (30) 


లీపు సంవత్సరం 


12. డిసెంబరు (31) 
శక సంవత్సర సూచి . 


1991 22 మార్చి 1989 - 21 మారి 1990 
1912 22 మార్చి 1990 - 21 మారి 1991 


1917 22 మార్చి, 1995 - 21 మార్చి 1996 
1918 22 మార్చి 1996 - 21 మారి 1997 
1919 22 మార్చి 1997 - 21 మార్గ 1998 


1920 22 మార్చి 1998 - 21 మార్శా 1999 
1921 22 మార్చి 1999 - 21 మారి 2000 
1922 22 మార్చ్‌ 2000 - 21 మార్చ్‌ 2001 
ర్పడింది (దీనిని శాలివాహన శకంగా పరిగణిస్తారు). 
22 మార్చి 1957 నుండి భారత్ర 'ప్రభుత్వప్రచురణలన్నిటిలో దీనిని గైగరియన్‌ కేలండరు 
విధానంతో పాటు వాడుక చేయాలని చట్ట విధి. ఇతర హిందూ శకములు : విక్రమ శకం (క్రీపూ. 
56; కాల చొరి శకం (క్రీశ, 248; గుప్త శకం (క్రీశ. 320 హర్షశకం : క్రీ.శ 606. 


a యాతా 


- 21 మారి 1994 
1916 22 మార్చి 1994 - 21 మార్లే 1995 


క్రీశ. 78 సంవత్సర ప్రాతిపదికగా “శక్తి ఏ 


డ్‌ ర స =. 
నా - _భానువారము; 2. సోమవారము - ఇందువారము; 3. మంగళవారము - 

మవారము; 4. బుధవారము - సౌమ్యవారము; 5. లక్ష్మివారము - గురువారముఎ; 6. శుక్రహరము 
- భార్గవవారము; 7, శనివారము _ మంద(స్టిర) వారము. 


నారములు (ఇంగ్లీషు) 
డే; శ వెడ్నస్‌ (వెన్స్‌) డే, 5. తర్స డే; 6. (ఫై డే; 7. సాటర్‌ డే, 


హిందువుల పండుగలు : ఏటా వచ్చే పర్వదినములు 

1 ఉగాది చైత్ర శుద్ద పాడ్యమి (సంవత్సరాది); 2. వాస్య; 10. నాగులచవితి కార్తీక శుద్ధ చవిత్రి; 11, 
శ్రీరామ నవమి చైత్ర శుద్ధ నవమి; 3. అక్షతదియ చిలుక ద్వాదశి కార్తీక శుద్ద ద్వాదశి; 12, శని 
ద్ద త్రయోదశి - కార్తీక మాసము శనివారంతో 

కూడినది, 13. సుబ్బారాయుడు షష్టి మార్గశిర 
* శుద్ద షష్టి 14. వైకుంఠ ముక్కోటి ఏకాదశి - 
మార్గశిర శుద్ద ఏకాదశి; 15. మకర సంక్రాంతి: 
శుద్ధ దశమి; 9. భోగి - కనుము ; 16. శివరాత్రి - మాఘ బహుళ 
జ బహుళ అమా_ చతుర్ధశి; 17. రథ సప్తమి - మాఘ శుద్ద సప్తమి. 


1. సన్‌ డే, 2. మన్‌డే 3. ట్యూబ్‌ 


వినాయకచ్రవి 
దశమి (ద్ర ) 
దీపావళి 


54 


ముత్యాల ముగ్గులు - రత్నాల ముగ్గులు 


సంప్రదాయ 
తీ పీఠం 


సంస్కృ 


భారతదేశంలో 'ముగ్గు'కు పేర్లు 
ఆంధ్రప్రదేశ్‌ 
హక 
ఒరిస్సా 
కేరళ 
గుజరాత్‌ 
తమిళనాడు 
బీహార్‌ 
బెంగాల్‌ 
మపహారా, 
రాజస్తా! స 
హైమాచలప్రదేశ్‌ : 
చుక్క ముగ్గు ము 


న. 
NY 


న 


॥| 
J 


eo] 
0 
0 అ 
0 
అటే 
అడడ 


[5 
నం జ 


| 


0 
| 


జూ, 
0 
అ 
(> 


({ 


\ 


షు 


కాడ ముగ్గు రతనాల ముగ్గు 


కాలమానము - పండుగలు - ముగ్గులు 


[రాతలు - గడియలు | 


iia a! J 
4 | 
3 = 
2. వృషభము 4= 8. వృశ్చికము 
110. మకరము 5. 
4. కర్కాటకము ఫ్‌ 2 


క సింహము 5! 11. కుంభము ఉప 
6. కన్య 5 


12. మీనము 4 
|జ్యోతిశ్చ క్రమునందు నక్షత్రములు _ 27| 
1 అళ్ళని 10.మఖ 19. మూల 
2. భరణి 1పుబ్బ 20. పూర్వాషాఢ 
3. కృత్తిక 12. ఉత్తర 21 ఉత్తరాషాఢ 
4. రోహిణి 13, హస్త 22. శ్రవణ 
క మృగశిర 14 చిత్త 23, ధనిష్ట 
6.ఆర 15. స్వాతి 24, శతభిషము 
7. పునర్వసు 16. విశాఖ 25. పూర్వాభాద్ర 


8. పుష్యమి 17. అనూరాధ 26, ఉత్తరాభాద్ర 
9, ఆశ్లేష 18. జ్యేష్ట 27. రేవతి 


కార్తెలు | 
(జ్యోతిశ్చక్రమునందుగల నక్ష త్రములననుసరించి) 


కార్తె పేరు - ఇంగ్లీషు తేదీలు - బుతువు 


అశ్వని  ఏప్రిలు. 11-25 గ్రీష్మ బుతువు 
భరణి ఏప్రిలు, 26-9 మే 

మండు వేనవి కాలం 
కృత్తిక మే, 10-23 
రోహిణి మే 24-6 జూన్‌ 


ఎ౦డత్రోపాట్రు గాలి దుమారం 


56 


Subbarayan (BFile) 


మృగశిర 


ఆద 


పునర్వసు. 


పుష్యమి 


ఆశ్లేష 
మఖ 


జ్యేష్ట 
మూల 


జూన్‌. 7-22 వర్షబుతువు 
తొలకరి వర్గాలు (ప్రారంభిం 
జూన్‌. 23-4 జూలై 
జూలై 5-16 
జూలై. 16-1 ఆగస్టు 
నైర్భతి బుతుపవన వర్ణాలు 
ఆగస్టు 2-15 
ఆగస్టు 16-26 
ఆగస్టు 30-11 సెప్టెంబరు 
వర్జాకొలం 
బరు. 12-25 
పెంబరు 26-8 అక్టోబర్‌. 
అక్టోబరు 8-22 శరదృతువు 
ఈశాన్యబుతుపవన వర్గాలు 
అక్టో 23-4 నవంబరు 
నవంబరు 1-17 
నవంబరు 18-30 
శీతాకాలపు వర్ణాల 
డిసెం. 1-14 హేమంత బుతుళీ 
డిసెంబరు 15-27 


సెషై 
లట 
సెషై 


పూర్వాషాఢ డిసెంబరు 28 - జనవరి 9 


చలి వేస్తుంది 


ఉత్తరాషాఢ జనవరి. 10-22 శిశిరబుతునే 


(శ్రవణ 


ధనిష్ట 
శతభిష 


మంచు కురుస్తుంది 
జనవరి 23-4 ఫిబ్రవరి 
శిశిర బుతునే 
ఫిబ్రవరి 5-17 - ఫాల్గుణం 
ఫిబ్ర18-2 మార్చి వసంతబుతుశే 
ఎండలు (ప్రారంభం 


పూర్వాభాద్ర మార్చి. 3-15 
ఉత్తరాభాద్ర మార్చి. 16-27 


రేవతి 


మార్చి. 28-ఏప్రిలు 10 
సాధారణ మైన ఎండలు 


పక్షములు - 2 
1. శుక్లపక్షం, 2. కృష్ణపక్షం 


తిథులు 15 

శుక్త్రపక్షం కృష్ణ పక్షం 
1 పాడ్యమి 1. పాడ్యమి 
2. విదియ 2. విదియ 
3. తదియ 3. తదియ 
4. చవితి 4. చవితి 
5. పంచమి 5. పంచమి 
6. షష్టి 6. షష్టి 
7:సపమ్‌ 7. సప్తమి 
8 అష్టమి 8. అష్టమి 

నవమి 9. నవమి 
10. దశమి 10. దశమి 
11. ఏకాదశి 11. ఏకాదశి 
12. ద్వాదశి 12. ద్వాదశి 
13. త్రయోదశి 13. త్రయోదశి 
1. చతుర్దశి 14. చతుర్దశి 
15. పూర్ణిమ 15. అమావాస్య 


దేశ వ్యవహారములు "౨ en 
తూర్ళు, నడనుర ్వుదలైనని వ్యవ 
నోరములకు హేతువైన స్వరూపమే 'దేశం” 
అనే దిక్కు. అట్టి దోశం” అఖండమైనా 
సూర్యోదయ సూర్వాస్తమయములను బట్టి 
జనులు సూర్యుడు ఉదయకాలము రాగానే 
ఎక్కడ కనబడుచున్నాడో అది తూర్పుఅనీ 
దానికి కుడి పక్కన “దక్షిణము? ఎడమ 
పక్కన 'ఉత్తరము” వెనుక వైవు 'సడమరి 
ఖండములుగా కల్పించుకుని అనేక వ్యవవో 
రములందువాడుక చేస్తున్నారు, 


57 


రగ 


ర్స్‌ 


సంస్కృతి పెఠం 


సంప్రదాయ 


కాలమానము - జ్యోతిశ్చ(క్రము - రాశిచక్రము 


[ .. వైకుంరపాలీ === 


'వెకుంఠపాళీ పటంలో 1 నుంచి 132 వరకు అంకెలుగల గళ్ళు ఉంటాయి. ఈః గళ్ళు 
కళ యిక బొమ్మలతో కూడి ఉంటాయి. ఈ గళ్ళకు దిగువన పాములూ, నల 
ఉంటాయి. అది పాతాళమనీ, ఆ ఏనుగులు అష్టదిగ్గజాలని పైనున్న భూమి (అంకెలు ఉన్న గళ్ళ)ని 
ఆ ఎనిమిది ఏనుగులూ మోస్తున్నాయనీ హిందువుల విశ్వాసం. 

ఆట (ప్రారంభించే ముందు ఆటగాళ్ళు తమ తమ ఆటకాయలను పాతాళంలో ఉంచి 
పందెం వేస్తూ పందాన్ని బట్టి ఆటకాయలను నడుపుతూ ఉంటారు. 


వైకుంఠపాళీ ఆటను ఎందరైనా ఆడవచ్చు. అయితే ఆడే వాళ్ళు మా(త్రం ఒక్కొక్కరు 
ఒక్కొక్కరకం ఆట కాయలను గుర్తుగా ముందే నిర్ణయించుకోవాలి. వైకుంఠపాళీ పటాన్ని 
పరమపద సోపాన పట మని కూడా వ్యవహరిస్తారు. దాన్ని ఆడేవారందరూ తమ ముందు పటాన్ని 
ఉంచుకుని ఆట (ప్రారంభిస్తారు. ఆరు గవ్వలుగాని / పాచికలుగాని పందెం వేస్తూ ఆడుతారు. 


వైకుంఠపాళీ పటంలో 16, 19, 30, 41, 52, 63, 65, 74, 79, 87 సంఖలు గల గళ్ళల్లో 
నిచ్చెనలు ఉన్నాయి. ఏ పందానికైనా ఆటకాయ ఆయా గళ్ళలోనికి వచ్చినప్పుడు అక్కడ వున్న 


నిచ్చెన సాయంతో పై గడికి చేరుకోవచ్చు. ఉదాహరణకు 16 (సుగుణం) గడిలో ఉన్న నిచ్చెన 


దగ్గరకు ఆటకాయ వచ్చినప్పుడు ఆ నిచ్చెన సాయంతో 28 గడిని (సాలోక్యం) చేరుకుంటుంది. 
అలా చేరుకోవడానికి 


“నిచ్చెన ఎక్కడం' అంటారు. పుణ్యం చేసిన వారికి పుణ్యం దక్కి నిచ్చెన ఎక్కడ 
మవుతుందని చెప్పుతారు. అప్పుడు పై పందెం వేసుకునే అవకాశం ఇస్తారు. పై పందెంవల్ల మళ్ళీ 
నిచ్చెన ఎక్కినట్టయితే మళ్ళీ మరో పై పందెం- ఇలా ఆట కొనసాగుతూ ఉంటుండి, 


ఈ పటంలో నిచ్చెనలు ఉన్నట్టుగానే అక్కడక్కడ పాములు కూడా ఉన్నాయి. ఆటకాయ 
నిచ్చెన పాదం దగ్గరికి వచ్చినప్పుడు పైకి వెళ్ళినట్టే పాము తల దగ్గరికి ఆటకాయ వచ్చినప్పుడు 
పాము కరిచి ఆటకాయ పాముతోక చివరివరకూ కిందికి దిగిపోతుంది. కాగా 26వ గో డన్న 
పాము కరచినప్పుడు దాని తోక ఉన్న 3వ గడికి వచ్చి అక్కడ ఉన్న చిన్న పాము మూలంగొ 


ఆటకాయ పాతాళం చేరుకుంటుంది. ఇట్టు పాముతోక దగ్గరకు రావడాన్ని “పాము మింగడం 
అంటారు. ఇక 106వ గడిలో ఉన్న సెద్ద పాము మింగిందంటే ఆటకాయ ఒకేసారి 1వ గడిని 
చేరుకుంటుంది. చివరకు 121 గడిలో ఉన్న పామును తప్పించుకుని 122వ గడికి ఆటకాయ 
చేరుకున్నట్టయితే పుణ్యపథంలో పడ్డట్టే. అలా, ఆ తరువాతనున్న 132వ గడిని దాటి పైనున్న 
స్వర్గధామాన్ని ఆటకాయ చేరుకుంటుంది. అక్కడినుంచి చివరివగకూ నెళ్ళి తిరుగుముఖం పట్టి 
మధ్యనున్న విరాట్‌ స్వరూపాన్ని చేరుకోవాలి. తిరుగు ముఖం పట్టి వచ్చేటస్తుడు " పందెం 
సరిగ్గా విరాట్‌ స్వరూపాన్ని చేరుతుందో ఆ పందెం పడినప్పుడే ఆటకాయ పండినట్టు చెప్పవచ్చును. 
అంతవరకూ ఆ వరుసలో ముందరికీ వెనుకకూ ఆటకాయను నడుపుతూ ఉండాలి. ఏరాట్‌ 
రూపానికి ఆ వైపూ ఈ వైపూ ఉన్న బొమ శ్రల్ని ద్వారపాలకులనీ, వారు విరాట్‌ దర్శనం కాకుండొ 
అడ్డగిస్తూ ఉంటారరీ, అందువల్ల వాళ్ళ చుట్టూ తిరిగిన తర్వాతనే ఆఖరికి విరాట్‌ దర్శనం 
అవుతుందని జనశ్రుత్రి, 


5్‌8ి 


వైకుంఠపాళీ పటం 


3 Em 
EE) sy న్డ్‌ 
A EDEN 


వైకుంరసాళీ : ఇది నీడ పట్టున ఆడే ఒక ప్రాచీన సంప్రదాయ (క్రీడ. హిందువులకు ప్రారబ్ద 
కర్మ ఒక సంప్రదాయ భావం. పునరపి జననం. వునరిపే మరణం” పునర్జన్మ అన్న హిందూ 
భావన ఇందు ఇమిడి ఉంది. జీవికి చెందిన (ప్రారబ్ద కర్మానుభావాన్ని తెలియజేస్తూ మానవుల 
దృష్టిని భక్తి ఏకాగ్రత, దైవచింతనవైపుకు మరలే సాధనయే ఈ వైకుంఠపాళి (క్రీడ. ప్రారబ్ద 
కర్మలు అనుభవించి పుణ్యలోకాలు చరించి స్వర్గ ప్రాకారాలు ప్రదక్షిణం చేసిన తరువాత 
విరాట్‌ రూపమును వక జీవి(బ్ర 'హ్మైక్యాన్ని పొందుతుందని హిందువుల విశ్వాసం, 


ళు 


59. 


వెకుంఠపాళీ (క్రీడ 


cu 


మహాభారతంలోని భీష్మపర్వంలో 
'భగవర్గీత' ప్రస్తావన 24-25 ఆశ్యాసాల్లో 
వివరిరిప బడినది: కురుక్షేత్ర సంగ్రామ 
సమయాన అర్జునుడు రణరంగంలో 
స్వజనులతో పోరాటం సల్పనని 
మొరాయిస్తాడు. అప్పుడు శ్రీ కృష్ణ 
పరమాత ts అర్జునుడు, ఆ యిద్దరి మధ 
జరిగిన సంభాషణయే 'గీతోపదేశం'. దాని 
భగవద్గీత అని కూడా అంటారు. ఈ 


IDI aaa aaa 


Tr mh a a nn nd 


(ఆ హూ 


ట్‌ 
Et 


ళా 


fa omc 


గీతోపదేశం 


హితబోధ ప్రధానంగా మూడు విషయాల 


కందం. అందుచేతనే 'భగవద్గీతిను 
హిందువులు తమ పవిత్ర (గ్రంథంగా 
భావిస్తారు. హిందూమత (ప్రవక్తలు - శంకరా 
చార్య, రామానుజాచార్య, మధ్వాచార్య - 
ముగ్గురూ గీతోపదేశాన్ని తమతమ మత 
సంప్రదాయాలకు అనుగుణంగా విశ్లేషించి 
గీతకు భాష్యాలు చెప్పి వాఖ్యలు (వ్రాశారు. 


మనస్సును వశపరచుకుని స్టిరచిత్తు 


లుగా ఉండమనీ ఇంద్రియ నిగ్రహం 
కలిగి చిత్తశుద్దితో వ్యవహరించమనీ 
గీతాసారంశం. 


Emre 
అల్ల్మైన వ్యోళ బో బంధుమ రాత్మవ రిఫురాల్మన: 
తనను తానే బాగు చేసుకోవాలి. 
తనను తాను అధోగతి పాలు 
చేసుకొనరాదు. తాను చెప్పినటుల 
వినే మనస్సు (ఇం[ద్రియాల్ని 
అదుపులో పెట్టగల మనస్సు) తనకు 
చుట్టం. సర్వభూతములందును 
దయ గలిగి ఉండమని అంటుంది 
గీత. అప్పుడే అహాన్నీ అరిషడ్వర్లాల్నీ 
జయించగలుగుతారు. నేనూ, 


నావారు, నా కులం' అని నీచ సంకుచిత 


మీద నడిచింది. 1, కర్మయోగం; 2. జ్ఞాన భావాలను చేరనీయకూడదు. మన మనసు 


యోగం; ౩ భక్తియోగం. భగవద్గీతలోని మన చె 


"సారాంశం హిందూత 


60 


ప్పుచేతల్లో ఉంటే మనం అను 


త్వానికి మూల ఒకుత్నజొతీమైనా సాధించగలం. అందుకనే ':' 


మనకు స్వాధీనంలో ఉండే ఇంద్రియాలు 
మన చుట్టాలు. మనస్సును అదుపులో 

పెట్టలేనప్పుడు అవే మన శత్రువులు. 
అధైర్యంతోనూ పిరికితనంతోనూ సమస్య 
లను ఎదుర్కొనకుండ వెన్నుచూపే మానవు 
లందర్నీ కింది శోకం హెచ్చరించింది: 
| త్రజ్బం మాస్మగమః పార్ట నైతత్త్య య్యుప పద్యతే 
శ్రీదం హృదయదొర్భల్యం త్యక్షోతిష్ట పర్గస్తప 
గీతలో అర్జున విషాదయోగ, కర్మయోగ, 
నిష్కామయోగాలు ముఖ్యమైనవి. కర్మ 
యోగం అంటే ఫలితం ఆశించకుండ 
పని చేయుట; జ్ఞానయోగంలో సృష్టిని గూర్చి 
తెలుసుకొనుట; తారకబ్రహ్మ యోగంలో 
(బ్రహ్మ, ఆత్మతత్త్య కర్మలను గూర్చి 
అర్జునుడు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుని 
జవాబులు; రాజరాజ గుహ్యాయోగంలో 
భూమి పుట్టుక వగయిరా గురించి వివరణ 
ఇచ్చాడు. పిదప, ఎక్కడ అధర్మం మొద 
లయి జగత్తులో దౌష్ట్యం విపరీతంగా 
పెరిగిపోతుందో అప్పుడు తాను మరల 
మరల అవతారం ఎత్తుతూ దుష్టశిక్షణ; 
శిష్టరక్షణ చేస్తూ ధర్మాన్ని పున: స్థాపితం 
న న మ 

పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్ట్రుతామ్‌, 

-.. ధర్శుసంస్థాపనార్ధ్థాయ నంభవామి యుగే యుగే 
విశ్చరూప దర్శనం చూపించగానే 
అర్జునుడు ఆశ్చర్యచకితుడై శ్రీకృష్ణుని 
శ్ఞాఘిస్తాడు. తరువాత భక్తియోగాన్ని గూర్చి 
శ్రీకృష్ణుడు వివరిస్తాడు. గుణత్రయ 
విభాగయోగంలో జ్ఞానం యొక్క ఉత్కృష్ట 
=తను గూర్చి చెబుతూ (ప్రకృతి, పురుషుల 


నుండి జగత్తు ఆవిర్భావం, సత్యం, రజస్సు, 
తమస్సు అను మూడు ప్రధాన గుణాల 
(గుణ(తయం) విశిష్టతలను గురించి 
వివరిస్తాడు. ఇంక, దైవాసుర సంపద్విభాగ 
యోగంలో మంచి పనులు, చెడ్డ పనులు, 
శాస్త్రీయ, అశాస్త్రీయ చర్యలను గురించీ 
చెప్పాడు. తరువాత “ఓల నుగూర్చియు 
శాస్త్రీయమయిన తపస్సు విధానాన్ని 
గురించీ, వివరిస్తాడు. తర్వాత మోక్ష 
సన్న్యాసాల్ని వివరిస్తూ జ్ఞాననిష్ట, త్యాగం, 
నిష్కామ కర్మయోగం-గీతోపదేశం యొక్క 
ఉత్కృష్టతలను గురించీ విశదీకరిస్తాడు. 


| కర్మణ్యేవాధి కారస్వే మా ఫలేషు కదాచన | 
| మా కర్మఫల హేతుద్భూర్మాతే నజ్లోస్య కర్మణః / 


“పని (కర్మచెయ్యడమే నీ వంతు; 
దాని (కర్మ) ఫలాన్ని మాత్రం ఆశించకు. 
ఫలమేదో దక్కుతుందని మాత్రం పని 
(కర్మ) చెయ్యడం నీ ధ్యేయం కాకూడదు. 
అలా అని ఏ పనీ (కర్మ) చెయ్యకుండా 
ఉండనూ కూడదు.” అని అర్జునునికి 
శ్రీకృష్ణపరమాత్మ నిష్కామ కర్మను గూర్చి 
బోధిస్తాడు. ఇక శ్రీవైష్ణవ సంప్రదాయం 
(ప్రకారం, చివరగా: 


1. నర్హధర్మాన్‌ పరిత్యజ్య మామేకమ్‌. శరణమ్‌ (వ్రజ 
అహంత్యా సర్దపాపేభ్యో మోక్ష యిష్యామి మాతీచోః॥ 


“సర్వధర్మాలను వదిలివేసి నన్ను 
ఒక్కడినే (శ్రీకృష్ణుని) శరణు వేడుకో నేనే 
నిన్ను పాపాలనుండి విముక్తుణ్ణిచేసి నీకు 
మోక్ష ప్రదానం చేయగల”ననీ చరమ 
శ్లోకంగా 'శరణాగతి భావాన్ని శ్రీకృష్ణుడు . 
వివరిస్తాడు. 

61. 


సంప్రదాయ 
త్‌ కీ భం 


సంస్కృ 


భగవద్గీత 


శిఖరాగ్ర ప్రవచనం 
(సెర్మన్‌ ఆన్‌ ది మౌంట్‌) 


ఇది న్యూ టెస్ట్‌మెంట్‌ - మాత్యూస్‌ సువార్త 
ననుసరించి ఏసుక్రీస్తు ప్రప్రథమ (ప్రవచన 
సారాంశం : 1. “పరులు నీపట్ట ఎట్లా ఉండాలను 
కుంటున్నావో నీవు కూడ పరులపట అలాగే 
ఉండాలి! 2. నీ అవతలి చెంప కూడా ఇవ్వు!! (టు 
టర్న్‌ ది అదర్‌ చీకు, 3.పరులకు మేలు చేయి 
(గో ది ఎక్‌స్టా మైల్‌, 4. సూకరముల కడ 
ముత్యాలు చల్లకు; - నిష్ప యోజనమైన పనులు 
చేయకు; 5. పయోముఖ విషకుంభాలు 
ఉంటాయి, జా(గ్రత్త ! 6.చంపదగిన యట్టి 
శత్రువు చేత జిక్కినా కీడు చేయక మేలు, చేసి 
వదలివేయి; 7.'ఇతరుల మీద బురద చల్లకు, ఆ 
బురద నీ మీదే పడవచ్చు” - యిత్యాది మంచి 
మాటలు ఆనాడు వల్రించాడా కరుణా మయుడు. 
ఇవి, మోజెస్‌ మౌంట్‌ శనై శిఖరాగ్రం మీదనుండి 
వల్లించిన దశ ఆజ్ఞలు (ది టెన్‌ కమాండ్‌మెంట్స్‌ 
- ఓల్డ్‌ టెస్టమెంట్‌) కంటె శక్తివంతమైన 
సుభాషితములని విజ్ఞుల అభిప్రాయం. 


దశ ఆజలు 
ల 


1. నేను నీకు దైవాన్ని - నా కంటె మరొక 
దైవం నీకు లేడు”. 2. నీ దైవాన్ని నిర్లక్ష్యం 
చెయ్యకు; 3౩, (ప్రార్ధనా పర్వదినాన్ని (శాబత్తు 
మరవకు; 4, నీక్స్ర జన నిచ్చిన మాతాపితరులను 
గౌరవించు; 5, నీవు ఎవరనీ చంపకు; 6. నీవు 


62 


వ్యభిచరించకు; 7. పరులసామ్ము దొంగిలిం 
చకు; 8. నీ పొరుగు వానికి వ్యతిరేకంగా దొంగ 
సాక్ష్యం చెప్పకు; 9. పారుగు వాని ఆస్తిని 
తస్కరించకు; 10. పరదార గమనం (పరస్ర 
పొందు) కోరకు. 


శైస్తవుల పవిత్ర గ్రంథం: “బైబిలు”. 

పాత నిబంధన (ఓల్డ్‌ టెస్టమెంట్‌ ను 
యూదులు పాటిస్తారు. కొత్త నిబంధన (న్యూ 
టెస్టమెంట్‌) ను క్రైస్తవులు పాటిస్తారు. సర్వే జనః 
సుఖినోభవన్తు అనే సర్వ మానవ కల్యాణమే 
బైబిలులోని ఇతివృత్తం. 

క్రైస్తవ పర్వదినాలు 

(క్రిన్ట్‌మన్‌ - డిసెంబరు 25; ఈస్టర్‌ - 
వసంతకాలంలో వచ్చే ఆదివారం; గుడ్‌(ఫైడే 
(కొంతమంది ఉపవాసం ఉంటారు); ఏష్‌ నెన్స్‌డే 


- ఈసర్‌ ఆదివారానికి ముందు ఏడవ 
(2) 
బుధవారం. 


పునరుత్తానం (రిసరెక్షన్‌) 


ఏసుక్రీస్తు సమాధి నుండి పునరుజ్జీవుడై 
ప్రాణంతో తిరిగి లేచుట. ఈస్టర్‌ ఆదివారం 
ముందు శుక్రవారం క్రీస్తు పునరుత్తాన 
పర్వదినంగా క్రైస్తవులు పాటిస్తారు. ఏసు(క్రీస్తును 
సిలువపై వేసి మేకులు కొట్టి మరణానికి గురి 
చేసిన దానికి స్మారక చిహ్నంగా ఈ పుణ్యతిథి 
నాడు పండుగ చేసుకుంటారు. న 


సంసార భోజనం (ఆఖరి భోజనం): (లాస్ట్‌ 
సిపల్‌) రేపు మరణిస్తాడనగా ఏసుక్రీస్తు తన శిష్య ప్రవక్త 
బృందంతో చేసిన రాత్రి భోజనం. (బైడ్‌ను కోసి “నా 
శరీరపు తునకలు ఆరగించడానికి, ఇది నా రక్తం ఒక 
కప్పు ద్రాక్ష సారాయిని సేవించండి” అని శిష్య బృందానికి 
తనకు సిలువ వేసి చంపడానికి గుర్తుగా అందించిన 
నృశ్యం (లీనార్హో డావిన్సీ చిత్రించిన వర్ష చిత్రం 15 వ 


xk xk xX 


సిలునపై ఏనుశ్రీన్తు మరణం: తన MEY 
శిష్యులలో ఒకడైన జూడాస్‌ ఇస్కారియేట్‌ 
అనేవాడు ముప్పయి నాణాలకు కక్కుర్తిపడి 
అధికారులకు ఆచూకీ తెలుపగా యూదులు 
నిర్బంధించారు. అస్పుడు రోమన్‌ పాలకులు 
ఏసుక్రీస్తు శిరస్సుపై ముళ్ళకిరీటంపెట్టి 
"సిలువను భుజాలమీద ధరింపబేసి కొండ 
ఎక్కించి దానిపై అతనిని మేకులతో కొట్టి . 


మరణానికి గురిచేస్తారు. 


(క్రైస్తవ సంప్రదాయం 


ఇన్హాము సంప్రదాయం 
ఈమాన్‌ - ఇస్లామ్‌ 
కొన్ని విషయాలను విశ్వసించడం, అల్లాహ్‌ ఆజ్ఞల్ని పాలించడం ముస్తిమయిన (ప్రతి న్యక్తి 
తప్పనిసరి విధి. ఈ విశ్వాసాలు, ఈ ఆజ్ఞాపాలననే ఈమాన్‌ అని, ఇస్లామ్‌ అని అంటారు. 
--- ఇస్టామ్‌కు సంబంధించిన అయిదు ముఖ్యాంశాలుః 
1.అల్లాహ్‌ తప్ప మరెవరూ ఆరాధ్యులు (ఆరాధనలకు అర్హులు) కారని, ముహమ్మద్‌ 
(సల్లల్లాహు అలైహి వసల్లం) అల్హాహ్‌దాసుడు, ఆయన (ప్రవక్త లని విశ్యసించడం. 
2, రేయింబవళ్ళల్లో అయిదు పూటల నమాజ్‌ చెయ్యడం. 
3, రమజాన్‌ నెలలో రోజా (వ్రతాన్ని పాటించడం. 
4. జకాత్‌ని చెల్లించడం. 
5. శక్తి స్తోమతులు ఉన్నవారు హాజ్‌కై కాబా (మక్కా) పవిత్ర యాత్ర చెయ్యడం. 
నమాజ్‌ 
అయిదు వేళల నమాజులు, రకాతుల సంఖ్య, సమయం 
అ) నమాజ్‌? ఈమాన్‌ తరువాత రెండవ ముఖ్యమయిన విధి నమాజ్‌. ఇది ప్రాజ్ఞాలయిన (ప్రతి 
ముస్లిమ్‌ స్రీ పురుషులకు రేయింబవళ్ళల్లో అయిదు వేళలు విధిగా స్మయమయింది. ఏడేళ్ళు 
నిండగానే బాలబాలికలకు నమాజ్‌ని నికేశించడం విది. న 
నమాజ్‌ నాలుగు రకాలుః 1. ఫర్జ్‌ నమాజ్‌ 2. వాజిబ్‌ నమాజ్‌ 3. సున్నత్‌ నమాజ్‌ (ఇది ఫర్ట్‌ 
కాకపోయినా దీన్ని దైవప్రవక్త (సఅసం) (క్రమబద్దంగా చేసేవారు.) 4 నఫిల్‌ నమాజ్‌ 
లు 
ఆ) నమాజ్‌ వేళలుః ఫజ్ర్‌ నమాజ్‌ ఉషోదయం తరువాత సూర్యోదయానికి పూర్వం వరకు 
చెయ్యవచ్చు. 2. జూహర్‌ నమాజ్‌ వేళ సూర్యుడు నడినెత్తి నుండి పడమర వైపుకు మరలిన 
తరువాత ప్రారంభమయి, ఒక వస్తువు నీడ దానికి రెండింతలయ్యేవరకు ఉంటుంది. 3. ఆస్‌ 
సమయం, జూహర్‌ సమయం ముగిసిన తరువాత ప్రారంభమయు సూర్యాస్తమయం శరకు 
ఉంటుంది. 4. మ(గ్రిబ్‌వేళ సూర్యాస్తమయం తరువాత పశ్చిమాన ఎరుపురంగు కానరానంత 
వరకు ఉంటుంది. దాదాపు 1 గంట,15 నిముషాలు. “5. ఇషావేళ సూర్యాస్తమయానికి 
గంటన్నర తరువాత ప్రారంభమయి ఉషోదయం వరకు ఉంటుంది. 6. జుమా సమయంః 
జుహర్‌ మాదిరిగానే 7. ఈదుల్‌ ఫిత్ర్‌ః రమజాన్‌ రోజా (వ్రతాలు ముగిసిన పిదప 
జరుపుకుంటారు. 8. ఈదుల్‌ అజ్‌హాః జిల్‌హజ్ఞ పదవ తారీఖున జరుపుకుంటారు, ఇది 
హజ్రత్‌ ఇబ్రాహీమ్‌, హజ్రత్‌ ఇస్మాయి ఆల్‌ (అలైహిముస్ఫలామ్‌) చేసిన మహోన్నత 
త్యాగానికి జ్ఞాపకార్థం జరుపుకునే పండుగ. 
రెండు పండుగల నమాజ్‌ వేళ, సూర్య కాంతి బాగా వ్యాపించిన తరువాత (ప్రారంభమయి, 
సూర్యుడు నడినెత్తిన ఎక్కేవరకు ఉంటుంది. | 
ముస్లిము పండుగలు 


బక్రీద్‌ రంజాన్‌ మొహరమ్‌, మిలా ఉదీన్‌ నబీ: ఇస్లామ్‌ సంప్రదాయంలో చాంద్రమాన 
అద్దతిని వాడుక చ్చేనెర్రు, 


64 


2 2 


అస్‌ తరువాత సూర్యాస్తమయం 


పండుగల్లో 
pes [sc] 


_వరకు మరే నమాక్‌లేదు __ 
CEE 


ఆలా 


వలం రెండు రకాల నమాజ్‌ మా(త్రమే చేస్తారు. 


ఆ తరువాత ఖుత్వా 'ప్రసంగం 
జరుగుతుంది. 


ఇస్లామిక సంవత్సరముల సూచి 
1416 31 మే - 1995 - 15 మే - 1996 
1417 16 మే - 1996 - 8 మే - 1997 
1418 9 మే - 1997 - 27 ఏప్రిల్‌ - 1998 


ఇస్థామిక మాసములు --------- 


ఆధారం: తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌ 1994 
1419 28 ఏప్రిల్‌-1998 - 16 ఏప్రిల్‌ - 1999 
1420 17 ఏప్రిల్‌ - 1999 5 ఏప్రిల్‌ - 2000 
1421 6 ఏప్రిల్‌ - 2000 


1. మొహరం - 30 రోజులు 5. జుమాలవల్‌ 1 -30 రోజులు 9. రంజాన్‌ - 30 రోజులు 


2. సఫర్‌ - 
3. రబీ లవల్‌ -30 రోజులు 7. రజము - 


4. రబీ సాని - 29 రోజులు 8. షాబాన్‌ - 


ముస్లిముల పవిత్ర గ్రంథం : 'భారాన్‌' 
ఇందులో సుర' అనే 114 అధ్యాయాలు ఉన్నాయి. 
స టిని ప్రార్ధన (నమాజ్‌) సమయంలో వల్లిస్తారు. 
మహమ్మదు తన నలభయ్యవ ఏట మక్కా 
సమీపంలోని పర్వతగుహలో ధ్యానంలో ఆయనకు 
కలిగిన దివ్యానుభూతి ఫలితంగా రాత్రి సమ 
యంలో ఆకాశవాణి ఆయన చేత ఆ స్తోత్రాలు 
పలికించిందనీ, అవి వాస్తవానికి 'అల్లా పలుకులనీ 


29 రోజులు 6. జుమాసాని 2- 20 రోజులు 10. షవ్వాల్‌ - 30 రోజులు 


30 రోజులు 11. ధు అల్‌-ఖడాహ్‌ 30 రోజులు 


, - హిజాజ్‌ - 29/30 రోజులు 


ముస్లిముల విశ్వాసం. ఖొరాన్‌ పద్యపాదాలు 
అరబ్బీ భాషలో తాళయుక్తంగా కూర్చబడ్డాయి. 
ముస్లిములకు ఇవి కంఠస్థం. నమాజ్‌ (ప్రార్థన), 
ధార్మిక బుద్ది, సర్వమానవ సౌభ్రాతృత్వం 
ఇందులో చోటు చేసుకున్నాయి. (ప్రతి వ్యక్తీ 
ఇతరుల పట్ల వినయ విధేయతలూ అవసర 
మైనప్పుడు ధైర్య సాహసాలు (ప్రదర్శిస్తూ జీవ 
యాత్ర సాగించాలని ఖొరాన్‌ బోధన. ౨౫ 


65 


ఇస్తాము సంప్రదాయం 


రెండు 
(2 సంఖ్యలు గలవి 
ద్వివిధోపననము : 
నిర్గుణ, 


సగుణ, 


ద్వివిధాత్మలు శ 
పరమాత్మ, 


జీవాత్మ, 


ద్వివిధ కావ్యములు : 
(శ్రవ్యకావ్యములు. 


త్రూ 
సంఖ్యలు గలవి 

త్రిమూర్తులు : బ్రహ్మ విష్ణువు, 
రుద్రుడు (శివుడు) 
త్రిలోకములు : స్వర్గ లోకము, 
మర్త్యలోకము, పాతాళ లోకము. 
తికరణములు : మనస్సు, 
వాక్కు, కాయము. 


దృశ [1 


ట్రిగుణములు:(గుణత్రయము) 
సత్త్వ గుణము , రజోగుణము , 
తమోగుణము. 


(తిమతములు : అద్వైతము, 

విశిష్టాద్వైతము, ద్వైతము. 

| (తిముతాచార్యులు: శంకర, 
రామానుజ, మధ్యాచార్య. 
అవస్థాతయము : జాగ్రద వస్థ, 
స్వప్నావస్థ. సుషుప్త్యవస్థ, 
(క్రీయాతయువట: వణి, 
మంత్రము, కౌషధము. 


స్వీయ, 


త్రివిధ నాయికలు : మ్య 
ఉదయించుచున్న యావ 
నమూ లజ్ఞగల స్తీ మధ్వా- 
సగము లజ్బ వీడిన యువతి 
('పాఢ-సిగ్గువిడిచిన సంపూర్ణ 


యౌవనవతి. 

కావ్యరీతి త్రయము : వైదర్భి, 
గౌడీ, పాంచాలి. 
పాక[తయుము (ద్రాక్షా 
పాకము,కదళీ పాకము, 
నారికేళపాకము. 


అక్షిత్రయము : కంచి కామాక్షి, 
మధుర మ్రానాక్షి కాశీ విశాలాక్షి, 
అంబాతయము : మూ కాంబ, 
జ్ఞానాంబ, (భమ రాంబ. 


తికాలములు "భూత కాలము 
భవిష్యత్తు కాలము, వర్తమాన 
కాలము, 

శక్తితయము : ప్రభుశక్తి, 
ఉత్సాహశకి, మంత్రశక్తి 


ధనగతితయము: దానము, * 


భోగము, నాశము. 
తాపత్రయము ఆధ్యాతి కము, 
అధి భౌతికము, ఆధిదైవికము. 


త్రిదోషములు : 1. వాత, పీత, 
శ్రేష్మములు. 


2, అతివ్యామ్హి, అవ్యామవ్హీ, 
అసంభవము, 


3. పదవాక్య అర్థదోషములు, 
శ, స్వార్థ త్యాగము, పదార్థ 


లౌకిక వ్యవహారములందునూ సంప్రదాయ (గ్రంథములందునూ కానవచ్చు సంఖ్యావాచకముల 


స్వీకారము, ప్రాప్తబాధ. 
తైక్షారములు : సజ్ఞాక్షారము, 
యవాక్షారము, వెలిగారము. 
త్రిపిటకములు(బౌద్దం) : సుత్త 
పిటకము, వినయ పిటకము, 
అభిధమ్మ పిటకము. 
తైపురుషము: పిత్స పితా మహ, 
(ప్రపితా మహులు. 

త్రిగంధము : ఏలకులు, జాపత్రి, 
దాల్చినచెక్క. 


త్రిఫలములు : కరక, తాడి, 
ఉసిరిక. 
(తిమదములు : 1 విద్యా 


మదము, ధన మదము, కుల 
మదము. 2. తేనె, శర్కర, నేయి. 


త్రిలింగములు : శ్రీశైలము, 
ద్రాక్షారామము, కొళేశ్య్వరము. 
త్రివిద్యలు : ఉపనిషత్తులు, 
(బ్రహ్మ సూత్రములు,భగవద్గీత, 
త్రివిధ రసాభాసములు : భార్యా 
భర్తలలో ఒకరికి మాత్రమే 
అనురాగము గలిగి యుండుట, 
తిర్యజ్లైచ్చగత శృంగారము, 
కాంతకు బహునాయకాసక్తి 
త్రేతాగ్నులు : జరరాగ్ని, దావాగ్ని, 
బడబాగ్ని. 

త్రివిధేషణలు : నారేషణ- భార్య 
మొదలగు (స్త్రీల యందు ఆశ, 
పుత్రేషణ-కుమారుల యందలి 
ఆశ; ధనేషణ - డబ్బు యందలి 
ఆశు - 


| 


| 


లవ కాంక్షలు : కాంత, 
కనకము, కీర్తి 

Van నాలుగు 

iF సంఖ్యలు గలవి. 


చతుర్వేదములు :బుగే దము, 
| యజుర్వేదము, సామ వేదము, 
అథర్వవేదము. 
పురుషారచతుష్టయుములు : 
ధర్మము, అర్ధము, కామము, 
మోక్షము. 

చతుర్విధకావ్య నాయకులు: 
ధీరోదాత్తుడు : ధైర్యంవంటి 
ఉదాత్త గుణములు గల వాడు. 


ధీరోద్దతుడు: గర్వము, అసూయ 
కోధము వంటి గుణము గల 
వాడు. 
ధీరశాంతుడు :|ప్రసన్నా త్ముడు, 
ధీరుడు.; 
ధీరలలితుడు. నిశ్చింతుడు, 
కళలలో ఆసక్తి కలవాడు 
నిరంతరము నుఎఖజీవన 
నాభిలాషి 
చతుర్విధ గాం రా ల 
1. అనుకూలుడు - ఒకే. : 
నాయిక యందు అను రాగము 
గల వాడు, 2 దక్షిణుడు - 
అనేక నాయికలను సమాన 
|ముగా (ప్రేమించువాడు, 3. 
| బృప్పుడు జ నాయికపట్ల అష 
చారం చేసి కూడ నిరయముగా 
(ప్రవర్తించే వాడు, 4. శరుడు - 
ఇతరులకు తెలియకుండా 


నాయికకు మాత్రమే తెలియు. | 
నట్టు అప్రియము ఆచరించు ! 


వాడు; .._,కౌమారయు,వార్థక్యము. 
చతుర్విధ కవిత్వములు 2 చిత్ర, చతురాశ్రమములు : (బ్రహ్మ 
ఆశు, బంధ, గద్య కవిత్వములు చర్యము, గార్డు న న్హ్యము, 
చతుర్విధ అభినయుములు: | వాన(ప్రస్థము, సన్న్యాసము. 


| 
| 
ఆంగిక, వాచిక, సాత్మిక, ఆహార్య. క్య్వ్యాన్చత్తి చతుష్టయము : కైశికి, | 
బం సాలోక్య, ఆరభటి, సాత్వతి, భారతి. | 
సామాప్య, సారూప్య, సాయుజ్య 
ములు. అంతఃకరణచతుష్టయము : 
చతుర్విధ ప్రమాణములు : మనన్సు, బుద్ది, చిత్తము, | 
(ప్రత్యక్ష, అనుమాన, ఉప మాన, | అహంకారము. 


శబ్దములు. దు 
5 బు 
చతుర్విధవ్యూహములు : వాసు సంఖ్యలు గలవి. 
దేవ, ప్రద్యుమ్న, అనిరుద్ద, 
సంకర్షణములు. వంచవనువో కావ్యనుములు 


చతుర్విధ అంతఃకరణములు: | (తెలుగు : మను చరిత్ర (పెద్దన), 
మనస్సు, బుద్ది, చిత్తము, అహం భట్టుమూర్తి వసు చరిత్ర రాఘవ 
కారములు. పాండవీయము, (సూరన్న) 
చతుర్విధరథకులు : మహా| పాండురంగ _మాహోత్మ్యము 
రథుడు, అతిరథుడు, సమ | (తెనాలి రామకృష్ణుడు) శృంగార 
రథుడు, అర్హరథుడు. నైషధము (శ్రీనాథుడు), 
చతుర్విధ బలములు: సేనాంగ| పాఠాంతరము (ఆముక్త 
చతుష్టయము- రథములు, | మాల్యద). 

గజములు, తురగములు, పంచకన్యలు : అహల్య, తార, 


(పదాతులు. (ద్రౌపది, మండోదరి, సీత. 
చతుర్విధోపాయములు : షంచారామములు : స 
మము 
సామము, దానము, భేదము, వ aes 
దండము. (| వ రాష్‌ | 
. భీమారామము. 
పురుషజాతి చతుష్టయము : పంచాయతన దేనతలు: అంబిక, 
[భ(ద్రుడు, దత్తుడు, కూచి ఆదిత్యుడు గణపతి, 


'మారుడు, పాంచాలుడు 


(స్రీజాతి చతుష్టయము 

పద్మిని, హస్తిని, చిత్తిని, శంఖిని, 
వయోనస్థా చతుష్టయము: 
యావనము, 


, మహేశ్వరుడు, విష్ణువు. 

“పంచ ముఖములు (పరమే 
శ్వరుని) : అహోరము, 
ఈశానము, తత్పురు షము, 
వామ దేవము, సద్యో జాతము. ! 


[జాల్యము, 


సంప్రదాయ 
సంస్కృత 


సం(ప్రదాయ(గంథములందును 


హారములందును 
కొనవచ్చు సంఖ్యా వాచకములు (2-16) 


లౌకిక వ్యవ 


పంచపల్లవములు జువ్వి, మర్రి, 
మామిడి, మేడి, రావి. 
పంచనర్లములు శ ఆకుపచ్చ, 
ఎరుపు, తెలుపు, నలుపు, 
పసుపు. 

పంచభూతములు : పృద్వి, 
అప్పు, తేజస్సు, వాయువు, 
ఆకొశము, 


జ్ఞానేంద్రియ పంచకము : 

(ఘ్రాణేంద్రియము (పాసన 
-ముక్కు), రస నేంద్రి యము 
(రుచి -నాలుకు), చక్షురింద్రి 
యము (చూషు-కన్ను) 


చర్మము), శ్రోత్రేంద్రియము, 
(వినికిడి-చెవి) 


కర్మేంద్రియనంచకము : 
వాక్కు, పాణి, పాదము 
పాయువు, ఉపస్థ, 


పక్షాష్టమి, కృష్ణపక్ష చతుర్దశి, 
అమావాస్య, పూర్ణిమ, సం 
(క్రాంతి, 

వ ంచమువోపసాత కను లు: 
స్వర్గస్తేయము, సురా పానము, 
(బ్రహ్మ హత్య, గురుప త్నీ 
గమనము, వువోపాత్రక్ష 
సహవాసము. 

పంచ ప్రాణములు : ప్రాణము, 
అపానము, వ్యానము, 
ఉదానము, సమానము. 


పంచోపవాయువులు నాగము, 
కూర్మము, కృకరము, 


| దేవదత్తము, ధనంజయము. 


త్వగింద్రియము (న ర్శ-' 


"| ఆపద లందు అభయమిచ్చి 


ఛే | నక్షత్ర, యోగ, కరణములు. 


| పంచభక్ష్యములు: భక్ష్యము, 


భో జ్యము, లేహ్యము, చోష్యమే, 
పానీయము. 

పంచ గంగలు : కావేరి, 
కృష్ణవేణి, గౌతమి (గోదావరి), 
తుంగభద్ర, భాగీరథి. 


మాత్సపంచకము : రాజు భార్య, 
అన్న భార్య, గురువు భార్య, 
భార్యనుకన్న తల్లి, తన్నుకన్న 
తల్లి, 
వీత్సవ ంచకము: తన్ను 
కన్నవాడు, తనకు ఉవ 
నయనము చేసినవాడు, చదువు 
చెప్పిన గురువు; విపత్తు నందు 
అన్నము పెట్టి కాపాడినవాడు, 


రక్షించినవాడు. 
పంచాంగములు : తిథి, వార, 


పంచకావ్యములు సంస్కృతము 
రఘు వంశము కుమార సంభ 
వము, మేవ నందేశము, 
(కాళిదాసు) శిశు పాలవధ 
(మాఘుడు) కిరా తార్జునీయము 
(భారవి). 


విష్ణుదేవుని పంచాయుధములు 
శంఖము, చక్రము, గద, ఖడ్గము, 
శార్జము. 

పంచగవ ములు ; గోమూ 
తము, గోమయము, 
గోఘృతము (నెయ్యి), దధి 
(పెరుగు), గోక్షీరము (పాలు). 

68 


పంచామృతములు ; పాలు, 
ఉదకము, పెరుగు, నేయి, తేనె. 
పంచపాండవులు: ధర్మరాజు, 
భీముడు, అర్జునుడు, 
నకులుడు, సహదేవుడు. 


పంచమ హాకవులు: భారవి, 
కాళిదాను, జవజూతి, 
మాఘుడు, హర్షుడు. 
పంచకర్మలు:(ఆయుర్వ దము) 
వమనము, రేచన, అనువాసన, 
నిరూహ, నస్యము (తర్కము)- 
ఉత్తేపణి, అవక్షేపణ, ఆకుంచన, 
ప్రసారణ, గమనములు. 


పంచకూల కషాయము: పిప్పళ్లు, 
పిప్పలిదుబ్బులు, శేవ్యము, 
చితకము, శొంఠి-వీటి 
కషాయము. 


| 
పంచతంత్రము (గ్రంథము): 
మిత్రలాభము, మిత్ర భేదము, 
సంది - విగ్రహము, లబ్బనాశం, 
అసం(ప్రేక్ష్య కారిత్వము. 
పంచమకారములు: మత్స్య, | 
మాంస, మధు, ముదా? 
మైధునములు. 


పంచరత్నములు: వజ్ర, మౌక్తిక, 
మాణిక్య, నీల మరకతములు. 


పంచలోహములు: బంగారు, 
వెండి, ఇత్తడి, కంచు, ఇనుము. 


పంచాక్షరి: న, మ, శి, వాయ. 


పంచ ఉపపాండవులు: ప్రతి 
వింధ్య, సుతసోమ, శుతకీర్తి 
శతానీక, (శ్రుతసేనులు. 


వంచనువోయబజ్జములు :- అధ్యావనము, 

(బహ్మాయజ్ఞము వవి్శ[త ప్రతిగ్రహము. 

| క్థంథములను అధ్యయ నము షట్లా స్ర్రములు: తర్క 
సీ ప్రచారము చేయుట: కాసము, కరణము, 

దేవయజ్టము దైవ (ప్రార్హనములు, వైద్యశాస్త్రం, 'జ్యోతిషళాస్త్రం 

ఆరాధనలు; పితృయజ్ఞము - ధర్మశాస్త స్తం, మీమాంస, 

పెద్దలకు కృతజ్ఞత తెలుపు 

| కొనుట, త 


వద్దు అవల లం; నంది 


మానవసేవ; భూత యజ్ఞము u చేసికొనుట, sre 
సర్వ ప్రాణుల పట్ట భూత దయ | యుద్దమునకు పోవుట, యుద్ధ 
న కాలమునకు ఎదురు చూచుట, 

కలిగి యుండుట. 
భేద పరచుట, బల వంతులను 
(్ర ఆరు ఆశ్రయించుట (నంది, 
సంఖ్యలు గలవి. (విగ్రహము, యానము, 
అరిషడ్వర్గములు * కామము.!. ఆననము, ద్వైతము, 


క్రోధము, లోభము, మోహము, | ఆశ్రయము) 

మదము, మాత్స ర్యము. షడ్గుణైశ్వర్యములు : జ్ఞానము, 
వణ్మతములు: శైవము, దైర్యము, మాహాత్మ్యము, 
వైన్గవము, శాక్తేయము,| యశస్సు, శ్రీ, వైరాగ్యము. 
గాణావత్యము, సారము, ,'షట్బ(క్రవర్తులు: నలుడు, 
కాపాలము. హరిశ్చందద్రుడు,పురు కుత్సుడు, 


సట కములు: మూలాధార  సరూరనుడు. సగరుడు, కార్త 
షి ప '|వీర్యార్డునుడు. 


స్టాధిష్టాన, మణిపూస, ఆహిత, 
శ్లోకం : హరిశ్చంటద్రోనలో 


విశుద్ద, హంక్షములు. 
రాజాపురు కుత్సః పురూరవ; 


వడీతిబాధలు: అతివృష్టి, స్య, కార్తవీర్యశ్చషపడేతే 
అనావృష్టి మిడుతలు, పంది ఆష్ట; 


కొక్కులు, చిలుకలు, సన్నిహిత 


రాజులు. 
U జ 
వు సంఖ్యలు గలవి. 


వమడ్రనములు: 


(ఉప్పు), ఆమ్షము (పులుపు), నప లన జూద 
కటువు (కారము), మధురము |మౌడుట, స్త్రీలను గోరుట, 
(తీపి), చేదు, త్రికము (ఒగరు) | మద్యపానం, వేటాడుట, కఠినపు 


"దానము, 


సప్త విధ కవులు : ఆరి, భూషణారి, 
రౌచికుడు, వాచకుడు, వివేకి, 
శిల్పకుడు. 
సప్తర్చులు 
గొాతముడు, 
భరద్వాజుడు, 
విశ్వామి(త్రుడు. 
సప్త సముద్రములు : ఇక్షు, క్షీర, 
ఘృత, జల, దది, లవణ, 
సురాసము(ద్రములు. 
సప్త ద్వీపములు : కుశద్వీపము, 
కౌంచ దీపము, జంబూద్వీపము, 
పుష్కరద్వీపము, ప్లక్ష ద్వీపము, 
శాకద్వీపము, శాల్మల ద్వీపము. 
నప్త్పమాతృ్పకలు : ఇం(ద్రాణి, | 
య చాముండి, (బ్రాహ్మి, 
హేశ్వరి, వారాహి, వైష్ణవి. 
వర్షములు: ఇలావృత్త, 
కేతుమాల, కురు, భద్రాళశ్య, 
భారత, రమ్యక, హైరణ్యిక, 
సప్త అధోలోకములు: అతల, 
వితల, నుత, తలాతల, 
రసాతల, మహాతల, పాతాళ 
ములు. 
సప్త (ఊర్ద్వ) భువనములు:. 
భూలోక భువర్గోక, స్వర్గోక, 
మహర్గోక, జనలోక, తపోలోక, 
సత్య లోకములు. 


సప్త సంతానములు: తటాక 
(ప్రతిష్ట , ధననిక్షేపము, సత్ర 
ప్రతిష్ట దేవాలయ ప్రతిష్ట , భూ 
దేవాలయస్థాపనము, వన(ప్రతిష్ట, 
అ(గ్రహార (ప్రతిష్ట, (ప్రబంధ 


: అత్రి, కశ్యపుడు, 
జవుదగ్ని, 
వశళిమ్మడు, 


నిరా గణము. 


తీ పీఠం 


సంప్రదాయ 
సంస్కృ 


2 
se 
9 
3 
Gg 
ఈ, 
4 
3 3 
Bo 
wa 
23 
2 
CR 
oo 2 
2 గీ 
m7 
uw 
Mm nn 
bh 


సప్తాంగములు (సభకు): కవీ 
శ్వరులు, విద్వాంనులు, 
పౌరాణికులు, పూర్వగాధలు 
చెప్పేవాడు స్తుతి పారకులు, 
హాస్యకారులు విదూషకులు 
గాయకులు 

_ “ఎనిమిది 

న సంఖ్యలు గలవి, 
అష్టైశ్వర్యములు: దాసీ జనము, 
భృత్యులు, పుత్రులు మి(త్రులు, 
బంధువులు, వాహన ములు, 
ధనము ధాన్యము. 
అష్టభోగములు: అన్నము, 
వస్త్రము, గంధము, పుష్పము, 
ు, తాంబూలము, 
'ప్రీగానము. 

అష్టకష్టములు: దాస్యము, 
దారిద్ర్యము, భార్య లేకుండుట, 
స్వయం కృషి లేకుండుట, 


యాచించుట, అడిగిన 
లేదనుట, అవ్వువడుట, 
త్రోవనడచుట. 


తూరు 


ఇంద్రుడు 
ఆగ్నేయం అన్ని 
దక్షిణం యముడు 
నైరృతి మ. 
పడమర వరుణుడు 
వాయవ్యము వాయువు 


దిక్కులు దిక్సాలకుని ప పీరు భార్య పేరు 


అష్టసద్దులు' అణిమ (పరమాణు 
రూవము) వుపావు 
(విరాాడూవవు) గరివు 
(బహ్మోండాదులు కంటె 
బరువుగా), లఘిమ (దూడివలె) 
ప్రాప్తి (వలయు వస్తువు లభింప 
జేసికొనుట) ప్రాకామ్యము 
(ఆకాశ నంచారము), 
ఈశత్వము (సమస్తమునకు 
అధికారి), వశత్వము (సమస్త 
భూత జాలమును లోబరచు 
కొనుట). 


అష్టవనువులు: వరుణుడు, 
వృషభుడు నహుషుడు 


_ జయుడు, అనిలుడు, విష్ణువు, 


(ప్రభాసుడు, ప్రత్యూషుడు. 
పారాంతరము ; ఆప్పుడు, 
ధువుడు, సోముడు, 
అధర్వుడు, అనిలుడు, *ప్రత్యూ 
షుడు, అనలుడు, ప్రభాసుడు. 


అష్టదిగ్గజములు : :ఐరావ తము, 


పుండరీకము, వామనము, 
కుముదము, అంజనము, 


పుష్పదంతము, సార్వభౌమము 


స వాహనం 
శచీదేవి వరావతం 
స్వాహా ద్వి వొటేలు 
నాల “ఎ లాషం 
స ఈ ఆంగ యై తం 
అంజనాదెవి కేడి 


అష్లదిగజముం భార్యలు : 
అ(బము, కపిల, ఏంగల, 
అనువవు లా(వ్రఎవర్లి, 
శుభదంత, అంగం అంజ 


॥ అల్లసాని 
అయ?లరాజి 
రావుజ దుడు తెనాలి 
రామకృష్ణుడు ధూర్దటి, నంది 
తిమ్మన, పింగళి సూరన 
భట్టుమూర్తి, మాదయగొరి 
మల్లన. 

అష్ట మహిషులు : కాళింది, 
జాంబవతి, భద్ర, మిత్రవింద, 
రుక్మిణి, లక్షణ, సత్యభామ, 
సుదంత, (ఈఎనమండుగురు 
శీ కృష్ణుని భార్యలు). 
గజలక్ష్మి, జయ 
లక్ష్మీ, ధనలక్ష్మి, ధాన్య లక్ష్మి, 
బలలక్ష్మి, రాజ్యలక్ష్మి? 
శౌర్యలక్ష్మి, సంతాన లక్ష్మి. 


అష్టలక్ష్మి : 


అష్ట దిక్సాలురు - వివరములు 


నివాసం ఆయుధం 
అమరావతి వజ్రాయుధం 
తేజోవతి కోపము (శక్తి) 
సంయమని కాలసాశం 
కృష్ణైంగన న కుంతం 
శ్రీద్దావతి పాశం 
గంధవతి ధ్వజం 


అలకాపురం ఖడ్గం 
కైలాసం త్రిశూలం 


స్వాధీనవతిక 


అష్టగంధములు: కర్పూరము, 
కస్తూరి, పసుపు జవ్వాజి, అగరు 
: అత్తరు, శ్రీగంథము. 

అష్టాంగవూజ : (అమ విధ 
అల్ఫనలు) రంగవల్లి (ముగ్గు) 
నుగంధము, అక్షతలు, 
ఎుష్పములు, ధూపము దీపము 
ఉపహారము (నైవేద్యము) 
తాంబూలము, 

అష్టానధొనము: చద రంగము, 
కవిత్వము, వ్రాయుట, చదువుట, 
గణితము, సంగీతము యుక్తి 
చెప్పుట, వ్యస్తాక్షరి, 


కలహాంతరిత 


అష్టవిధ శృంగార నాయికలు 


వాసవసజ్లిక 
జ 


వీటిలో కొన్చి సారాంత రాలు: 
వ్యాస్తాళ్లరి, దోత్తఎది, 
నమస్యావూరణ, అ(వన్తుతో 
(ప్రనంగం. 

అన్న విధ వివావావమలం: 
(బ్రాహ్మము (కన్యాదానము) 
ధథైవము, ఆర్షము, ప్రాజా 
పత్యము, రాక్షసము, ఆసురము 
(కన్యా వల్కము/ ఓలి ఇచ్చి 
బయుట) గాంిధోర్యము 
((పేమ పెండ్లి), 


వైశాచకము (బలాత్కా రము) 
= ఇది అందరికి నింద్యము. 


71 


విరహోత్కంరిత 


అష్ట విధనాయికలు: స్వాధిన 
పతిక (చెప్పినట్టు విని కోరినట్టు 
నొడుబు మగడు గలది.) 
వానవనజ్జీక ((థ్రియునిరాక్ష్వై 
పడక గదిని అలంక రించునది) 
నిరహోత్కంరిత (నంకేత 
ప్రలమునకు (ప్రియుడు రాలేదని 
నిరనానేదనపడు స్రీ, వివ్రలబ్ద 
((వీయునిచో వంచింన బడ 
రాయబారము. వంవునది, 
ఎండితి (భర యందు ఫర్మిస్తీ 
గమవము బూచి ఈ ర్త 
వడునది,  కొలవోంతరిత 
(భర్తను అవమానించి వ. 


యు 


కీభం 


సం(ప్రదా 
సంస్కృతి 


లౌకిక వ్యవహారములందును సం'ప్రదాయ[గ్రంథములందును 


కానవచ్చు సంఖ్యా వాచకములు (2 16) 


న 


త్తాపపడునద్సి, ప్రోషిత భర్తృక 
(భర్తను తలచు కొనునది - 
దేశాటనలో ఉనప్పుడు), అభిసారిక 
(చక్కగా అలంకరించుకొని 
ద్రీయుని కోనం నంకేత 
ప్రలమునకు పోనునది). 
అష్టవిధమదములు : 
మదము, అర్హమదము, స్రీ 
మదము,విద్యామదము, కుల 
మదము, రూప మదము, 
ఉద్యోగమదము, యౌవన మదము. 
అష్టాక్షరి: ఓం నమో నారాయణాయ 


అన్న 


అష్టధాతువులు : బంగారు, 
వెండి, రాగి, ఇనుము, తగరము, 
తుత్తు నాగము, సీసము, కంచు. 
అష్టన్యాయ సభాంగములు : 
చట్టము (శాసనము), (ప్రొడ్వివాకుడు, 
న్యాయ సభ్యుడు, కరణము, 
జో స్యుడు, బంగారు, నీరు, నిప్పు. 
అష్టాంగ మార్గములు : (గౌతమ 
బుడ్డుని బోధల సారము) మంచి 
భావనము, మంచి భాషణము 
వుంచి యోచనము, మంచి 
జీవనము, మంచి ధ్యానము, 
మంచి నిర్ణయము,మంచి నడక 
(కీలము), ఆత్మ పరిశీలనము. 
అష్టాదశనర్ణనములు : నగరము 
నము(ద్రము, బఎఎతువు, 
చంద్రోదయము, అర్కోదయము 
ఉద్యానము, నలిల(క్రీడ, 


మధుపానము, రతోత్సవము, 
పుత్రోత్సత్తి మంత్రము, ద్యూతము, 
ప్రయాణము, నాయికాభ్యుదయము 
శైలము, యుద్దము. 
gl తొమ్మిది 
సంఖ్యలు గలవి. 
నవభ కులు వరీళ్లిత్తు, 
నారదుడు, (ప్రహ్లాదుడు, భార్గవి 
ప్పధుడు, అక్రూరుడు, 
గరుత్మంతుడు, ధనంజయుడు, 
బలి చక్రవర్తి, 
నవవిధ స్థాయీభావములు :రతి, 
ఉత్సాహము, శోకము, 
అచ్చెరువు, నవ్వు, భయము, 
జుగుప్ప, శమము, రోషము. 
నన గోప్యములు : ఆయుష్య, 
ధనము,  గృహచ్చిద్రము, 
మంత్రము, జౌషధము, 
మైధునము, దానము, మానము, 
అవమానము. 
నవకావ్య గుణములు : శ్లేష 
౧ 
మాధుర్యము, సౌకుమార్యము, 
సమత, అరార్థ దీపనము,కాంతి, 
జొదార్యము, ఓజస్సు సమాధి. 
నవవిధ పేమోదయావస్టలు: 
శ్రద్ద. సాధు సంగము, భజ“ 
(క్రియ, అనర్జనివృత్తి, నిష 
0 లి 
రుచి,ఆసక్తి, భావము, (ప్రేమ. 


72 


నవ ఆత్మగుణములు న జ్ఞానము, 
సుఖము, దుఃఖము, ఇచ్చ, 


ద్వేషము, ప్రయత్నము, 
ధర్మము, అధర్మము, 
సంస్కారము. 

నవ(బన్మాలు: మరీచి, 


భరద్వాజుడు, అంగీరసుడు, 
పులస్త్యుడు, పులహుడు, (క్రతువు, 
దక్షుడు, వసిష్టుడు, వామదేవుడు. 
నవదాన్యములు: వడ్సు 
(ధాన్యము), ఉలవలు, పెసలు, 
నువ్వులు, 


అనుములు, 


మినుములు, 
గోధుమలు, 
కందులు, సెనగలు. 


నవనిధులు: మహాపద్మము 
పద్మము, శంఖము,మకరము, 
కచ్చపము, ముకుందము, 
కుందము, నీలము, రవము. 
నవరత్నములు: వ(జము, 
వైడూర్యము, గోమేధికము, 
పుష్యరాగము, మరకతము, 
మాణిక్యము, నీలము, (ప్రవాళము 
(పగడము) ముత్యము. 
నవరంధ్రములు (శరీరము) : 
చెవులు రెండు, నేత్రములు 
రెండు, నాసారం[ధ్రములు 
ఠెందు, నోరు ఒకటి, మల, 
మూత్ర రంధ్రములు రెండు. 


ie Rs 
(DB 


De తస 
Ha PINAL LENE 
గ 5 Ne ల 


(1 
ey 


గ CF 


భూదానము, తిలదానము, 
పొరణ [ దానము, వస్త్ర 
దానము, ఘృతదానము, ధన 
దానము, ధాన్య దానము, 
గుడదానము, లవణ దానము. 
దశరూపకములు: అంకము, 
ఈహామృగ ము, డిమము, 
నాటకము, (వ్రకరణము, 
(వవాననము, బాణము, 
వ్యాయోగము, వీథి, సమవా 
కారము. 

దశవిధ కావ్యగుణములు | 
అర్థవ్యక్తి ఓజస్సు, జబాదార్యము, 
వసాదము, కాంతి, 
మాధుర్యము, శేషము, సమత, 
సమాధి, సౌకుమార్యము. 
73 


పరశురామావతారము 


దశోవనిషత్తుయి: ఈశాన్య, 
ఐతరేయ, కర, కేన, ఛాంద్యోగ్య, 
శైత్తిరీయ, వచ్చ, 
బృహదారణ్యక, మాండూ క్య, 
ముండక ఉపనిషత్తులు. 
దశావతారములు : శ్లోకం:- 
మత్స్య కూర్మవరావాళ్ళ 
నారని ౦హళ్ళ. వామన : 
రామోరామళ్ళరామళ్ళబుద్ధ 
కల్కిరేవచ. 
(పాఠాాంతోరములు: బుడ్డా 
వతారమునకు బదులు శ్రీకృష్ణాన 
తారము ఉంది) 


నవవిధభక్తులు : అర్భనము, 
ఆత్మ నివేదనము, కీర్తనము, 
దాన్యము, పాదసేవనము, 
వందనము, (శ్రవణము, 
సఖ్యము, స్మరణము, 

నవ రనములు: శృంగార, 
వోన్య, కరుణ,రౌ(ద,వీర, 
భయానక, బీభత్స, అద్భు త, 
శాంతరసము. 
నవగ్రహములు: సూర్యుడు, 
చంద్రుడు, అంగారకుడు, 
బుధుడు, బృహస్పతి, శుక్రుడు, 
శని ,రాహువు, కేతువు. 


10 గలవి 


దళదానములు: గోదానము 


మన్మథదశావస్టలు : కనులతో 
చూచుట, మనసుపడుట, 


| నంకల్పించుట, నిద్ర 


లౌకిక వ్యవహారములందును సంప్రదాయ([గ్రంథములందును 


కానవచ్చు సంఖ్యా వాచకములు (2-16) 


పట్టకుండుట, చిక్కిపోవుట 
అన్నిటవినంగు వుట్యుట, 


తామసే , రైవత, చాక్షుష, 


వైవస్వత, సూర్య సావర్ణిక, దక్ష 


సిగ్గువిడుచుట, చిత్తభ్రమ | సావర్లిక (బ్రహ్మ సావర్ణిక, 


నొందుట, మూర్చ నొందుట, 
ఆత్మహత్యకు యత్నించుట. 


పదునొకండు 
శ్‌ il సంఖ్యలు గలవి 


ఏకాదశ రుద్రులు : ఉగ్రుడు, 
సోముడు, శర్వుడు, మృగవ్యా 
ధుడు, రంతిజుడు, భిక్షుడు, 
అహి ర్చుధ్యుడు పినాకి, పాదు 
కేశ్వరుడు, కాపాలికే యుడు, 
భౌముడు, (పొర్యాంతరములు 


కలవు). 


1 2కు 
సంఖ్యలు గలవి 

ద్వాదశాదిత్యులు ఫ్‌ ఆర్యముడు, 
మి(తుడు, అరుణుడు, 
అర్కుడు, భగుడు, ఇంద్రుడు, 
వివన్యంతుడు, వూషుడు, 
పర్జన్యుడు, త్వష్ట, విష్ణువు, 
అజఘన్యుడు. 


పదమూడు 


సంఖ్యలు గలవి 
తఉయోదళ తత్వములు : 
రాగము, దోషము, కామము, 
(క్రోధము, లొభము, మోహము, 
మదము, మాత్సర్యము, ఈర్ష్య, 
అసూయ, దర్పము, డంభము, 
అహంకారము. 


పదునాలుగు 


సంఖ్యలు గలవి 
చతుర్దశ మనువులు : సాయం 


భువ, స్వారోచిష, ఉత్తమ, 


రుద్రనావర్షిక, ధర్మసావర్షిక, 
భౌచ్య మనువులు. 
చతుర్హశవిద్యలు : బుగ్వేదము, 
యజుర్వేదము, సామవెదము, 
అద ర్వవేద ము, శిక్ష, 
వ్యాకరణము, ఛందస్సు, 
నిరుక్తము, జ్యోతిషము, 
కల్పము, మోమాంసా శాస్త్రము, 
న్యాయశా(స్త్రము, పురాణము, 
ధర్మశాస్త్రము. 

చతుర్దశ భువనములు 
సప్తఅదోలోకములు, నప్త 
ఊర్జ్వలోకములు 


పదహారు 
1 (గ్ర సంఖ్యలు గలవి; 


షోడళోవ చారములు 
ఆవాహనము, ఆననము, 
పాద్యము, అర్హ్యము, 
ఆచమనీయము, స్నానము, 
వ(స్రము, యజ్ఞోపవీతము, 
గంధము, పుష్పము, ధూపము, 
దీవము, నైవేద్యము, 


నమ స్కారము. 


షోడశ సంపదలు : కీర్తి విద్య, 
బలము, జయము, పుత్రులు, 
ధాన్యము, 
సత్కాలక్షేపము, సద్భోజనము, 
జ్ఞానము, సౌందర్యము, క్షమ, 
బాల్యము, ధైర్యము, అరోగత, 


న్వర్థము, 


నిరాయువు. 


74 


పోడళశవువోదానమురు : 


| షోడశకర్మములు 


hase] 


అ(గహారరానము, అళ్వ 
దానము, కన్యాదాన ము 
గజదానము, గోదానము 
గృహదానము, భాగ దానము, 
తిలదానము, దాసిదానము, 
భూదానము, రత్నదానము, 
రథదానము, శయ్యాదానము, 
హిరణ్య దానము. 


3 గర్భా 
దానము, మంనవనము, 
సీమంతము, జాతకర్మము, 
నామకరణము, అన్న(ప్రాశ్ళము, 


“చౌలము, ఉపనయనము, 


'ప్రాజాపత్యము, సౌమ్యము, 
అగ్నేయము, వైశ్వదేవము 
గోదానము, సమావర్తనము, 
వివాహము, అంత్యకర్మము. | 


* షోడళవువోరాజులు 


గయుడు, అంబరీషుడు, 
శశిబిందువు, అనంగుడు, 
పృథువు, మరుత్వంతుడు, 
మరుత్తు, సుహోత్రుడు, 

పరశు రాముడు, శ్రీరాము 
డు, దిలీపుడు, నృగుడు, 
రంతిదేవుడు యయాతి, 
మాంధాత, భగీరథుడు,. 


సోలాశృంగార్‌ : రసికప్రియ 
(గ్రంధమునాధారంగా (స్త్రీల 
శృంగారాలంకరణలు :ఓదంత 
దావనం (నుదతి) 2. 
నలుగుపెట్టి స్నానము చేయుట; 
3. ఒంటికి పసుపు పూత; 4&4. 


భం చయలు దీం ద ప wl et] 


వస్త్ర ధారణ ( చీర - రవిక బ్రాహ్మము, 2. పొద్మము, 3. 


గంధంతో బొట్టు) 11. చేతులకు | 18.బ్రహ్మాండ. 


గోరింటాకు (హెన్నా-మెహిందీ) | ఉపపురాణములు కూడ 18 అవి 

12. తాంబూలం (ఏలకులతో); | 1. సనత్కుమారీయం, 2; 

13. పునుగు, జవ్వాది పరిమళ నారసింహీయము, 3. స్కాందము, 

ద్రవ్యాలు పూసుకొనుట ; 14. * శివధర్మము, 5.దౌరాసము, 

అధరాల్ని ( పెదవుల్ని) ఎరుపు 6.నారదీయ, 7.కావీలము, 

చేయుట 15 కళ్లకు కాటుక ర-వౌనవము, 9.బౌశనము, 
౧ 


పెట్టుకొనుట 16. సర్వాభరణా | 19 టహ్మాండము, 11వారుణము, 
క 12. కౌశికము; 13 లైంగం, 14 


SH సాంబము, 15. సౌరము, 16. 
| పారాశరము, 17. మారీచము, 18. 
మంగళ సూత్రం, నల్లపూసలు, | గార్ర్వము. 
చేతులకు గాజులు, చెవులకు | “ 
దుద్దులు, ముక్కువుడక, మోమాంస: ఇవిరెండు. 1. పూర్వ 
అడ్డబాస, చేతివేలికి ఉంగరం, | మోమాంస-జైమినీ మహర్షికృతము, 
ఒడ్డాణం, కాళ్లకు పట్టాలు / 2. ఉత్తర మీమాంస-వ్యాసమహార్మి 
కడియం , కాలి వేళ్లకు మట్టెలు | కృతము. 
స్యాయ+(తర్కొ)ళాస్త్రవఎు: 


వగయిరా- అయితే వీటికి 
సం(ప్రదాయాచారం (ప్రకారం | గౌతముడు, కణాద మహర్షులు 
సిద్దపరచిరి. 


(ప్రాంతీయ. పారాంతరాలు 
4 వి 

న్నాయి. వివాహం తర్వాతనే | క్యా వర్వములు.. (మవీ 
భారతము) : ఆది, సభా, అరణ్య, 


మంగళ నూ(తము, నల్డ 
పూసలు, పాపిడిలో కుంకుమ, 

విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, 
కర్ల శల్య, సౌప్తిక, (స్త్రీ శాంతి, 


కాలి వేళ్లకు మట్టెలు ఉంటాయని 
అనుళాననిక, అళ్వవేధ, 


గమనించాలి, 
| సంఖ్యలు ఆశ్రమవాస, మౌసల, మహా స్టానిక, 
గలవి స్వర్గారోహణ పర్వములు. 


పురాణములు (18) : 1. | అష్టాదళ వర్ణనలు: నగరము, 
నము(ద్రము, బుతువు, 
చంద్రోదయము, అర్కోదయము, 
ఉదానము, నలిలక్రీడ, 
మధుపానము, రతోత్సవము, 
నివ్రలంభోము, వివావాము, 
ఫుత్రోత్పత్తి వృంత్రము, ద్యూతము, 
(పయాణము, నాయికాఖ్యు 
దయము, శైలము, యుద్దము. 


దుస్తులు), 5. కాళ్లకు పారాణి; | వైష్ణవ, 4, శైవ, 5. భాగవత, 6. 
6. శిరోజాలంకరణ - వాలుజడ, భవిష్యోత్తర, 7.నారదీయ, 
ముడి, కొప్పు, జులపాలు | 8.మార్కండేయ, 9.ఆగ్నేయ, 
వగయిరా), 7. పుష్పాలంకరణ; | 10.బ్రహ్మకైవర్త, 11. లంగ, 
8. పాపిడిలో కుంకుమ; 9.|12.వరాహ్‌, 13.స్కాంద' 
బుగ్గమిద చుక్క (సౌందర్య | 14.వామన, 15.వుత్స్య, 
బిందు); 10. లలాట తిలకం) | 16.కూర్ము,  17.గరుడ, 


75 


య 
పసీళ్రం 


సం(ప్రదా 
సంస్కృతీ 


సోలా శృంగార 


చతుష్షష్టి కళలు : భారతీయ 


సంస్కృతి సం(ప్రదాయముననుసరించి 
“వాత్స్యాయన (కామ సూత్ర) (గ్రంధము 
నాధారంగా కళలు 64 : 


1. గీతం. 2.వాద్యం 3. నృత్యం 4. ఆలేఖ్యం 5. 
విశేషక చ్చేద్యం - ముఖకాంతిని విశేషంప 
చేయునది (బొట్టు మొ.) 6. తండుల కుసుమ 
బలివికారం( ముగ్గులు) 7.పుష్పాస్తరణం; 8. 
దశనవసనాంగరాగం; 9 మణి భూమికా కర్న; 
10.శయన రచన; 11. ఉదకవాద్యం; 
12.ఉదకాఘాతం; 13.. చిత్రాళయోగల; 
14.మూల్యగ్రంథన వికల్పాల; 15, శేఖరకా 
ఎడ యోజనం; 16. నేపధ్యప్రయోగం ; 27. 
కర్గపుత్ర- భంగం :; 18గంధయుక్తి; 19. 
భూషణయోజనం; 20. ఐం(ద్రజాలం ; 21. 
కొచుమారాశ్ళయోగం:, 22. హస్త లాఘవం.; 
23. విచిత్ర శాకయూషభ వికారక్రియ; , 
24. పానకరసరాగా నవయోజనం; 25, 
మ కర్మాణి; 26. సూత్రక్రీడ; 
7. వీణాడమరుకవాద్యాలు; 28. ప్రహేళికా; 
29. ('ప్రతిమాలా; 30. దుర్వా చకయోగా; 31. 
పుస్తక వాచనమ్‌; 32. నాటకాఖాఇయికా 
దర్శనమ్‌;33. కావ్య సమస్యాపూరణం ; 34. 
పట్టికా వానవేత్ర వికల్పం 35. తక్షకర్మాణి; 
6. తక్షణం; 39 వాస్తు విద్య; 38 
రూప్యరత్న పరీక్ష; 39, ధాతు వాదః; 40. 
మణిరాగా కర జ్ఞానం; 41.వ క్షాయు 
ర్వేదయోగాః; 42. మేషకుక్కుటలావకయుద్ద 
విద్ధి 43. శుకసారికా ప్రలాపన.44.ఉత్సాదనే 
సంవాహనేకే శమర్దనేచ కౌశలం; 45. అక్షర 
ముష్టికా కథనం; 46. మ్లేచ్చితక వికల్పాః 47. 
నం 48. పుష్ప శకటకల; 49. 
త జ్ఞానం 50. యంత్ర మాతృక 51. 
a మాతృక; 52. సంపాఠ్యం 53. 
మూనసకావ్య క్రియా ర్‌శ, అభిదానకోశః 55. 
% 58. వస్త్రగోపనం; 59.ద్యూత 


76 


విశేషం: 60. ఆకర్ష (క్రీడ ; 61. బాలఃక్రీడనం; 
62.63.64. వైనయికానాం వైజయికానాం 
వ్యాయామికానాం విద్యానాంజ్ఞానం. (వీటికి 
పాఠాంతా రాలున్నట్టు తెలుస్తున్నది.) 


EE 
7 2| యక్షప్రశ్చలు 
మహాభారతం ( అరణ్యపర్హం)లో పాండ 
వులు అరణ్యవాసంలో ఉన్ఫువుడు జరిగిన 
నంఘటనలో యమధర్మరాజు యక్షుడి 
వేషంలో వచ్చి ధర్మరాజుకు వేనీన 72 
చిక్కుముడి ప్రళ్ళలు. వాటికి ఆయనిచ్చిన 
నమాధానాలు : 
1. సూర్యుణ్ణి నడుపునదేది ? - బ్రహ్మం. 
2. సూర్యుణ్ణి సేవించు వారెవరు ?- దేవతలు. 
3. అతడుదేనిచే అస్తమించును? ధర్మం. 
4. అతనికి ఆధారమేమి? సత్యం. 
5. మానవుడు దేనిచే శ్రోత్రియుడవుతాడు? 
వేదం. 
6. మానవుడు దేనిచేత మహిమ పొందుతాడు? 
తపస్సు. 
“7. మానవునికి సహాయపడునదేది? ధైర్యం 
8. మానవుడు దేనివల్ల బుద్దిమంతుడు 
అవుతాడు? విద్వాంసుని సేవించడం వల్ల 
9. మానవుడు మానవత్వమును ఎట్టు 
పొందును? అధ్యయనము వలన. 
10. మానవునికి సాధుత్వా సొధుత్వాలు ఎట్లు 
సంభవిస్తాయి - నిరంతరమూ వ్రతాచరణం 
వల్ల సాధుత్వమూ శిష్పొచార భ్రష్టత్వం వల్ల 
అసాధుత్వమూ. 
11.మానవుడు మనుష్యుడెట్టు అవుతాడు? 
నృుత్యుభయాన 
12. జీవన్మృతుడెవరు? దేవతలకూ 


అతిధులకూ 
తినువాడు. 


13. భూమికంటె భారమైనది ఏది? జనని. 
14. ఆకాశంకంటే పొడవైనది ఏది? తండి. 
15. గాలికంటె వేగమైనదేది; మనస్సు. 
16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? 
ఇతరులు తన పట్ల ఏపని చేస్తేఏ మాట మాట్లాడితే 
తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను 
ఇతరుల పట్ట ఆ పని చేయకుండా, ఆ భావము 
రానీయ కుండా ఆమాటలు మాట్లాడకుండా ఎవడు 
ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది. 
17. తృణం కంటె దట్టమైనది ఏది ? చింత; 
18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? 
చేప. 
19. రాజ్యమేలే వాడు దైవత్వం ఎలా పొందుతాడు? 
అస్త్రవిద్యచే. 
20.రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది. 
యజ్ఞం చేయుటవలన, 
21 జన్మించియు ప్రాణంలేనిది? గుడ్డు. 
22. రూపం ఉన్నా హృదయంలేనిదేది? రాయి. 
23.మానవుడికి దుర్దనత్వం ఎలా వస్తుంది? 
శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడం వల్ల, 
24.ఎల్లప్పుడూ వేగం గలదేది? నది. 
25. రైతుకు ఏది ముఖ్యం? వాన. 
26. బాటసారికి, రోగికి, గృహస్టునకూ, చనిపోయిన 
వానికి బంధువులెవ్వరు? 
సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన 
భార్య, సుకర్మ వరుసగా బంధువులు. 
27. ధర్మానికి ఆధారమేది? దయ దాక్షిణ్యం. 


పిత్ససేవకాదులకు పెట్టకుండా 


28. కీర్తికి ఆశ్రయమేది దానం. 
29. దేవలోకానికి దారి ఏది? సత్యం. 


77 


30. సుఖానికి ఆధారం ఏది? 


శీలం. 


31. మనిషికి దైవిక బంధువులెవరు? భార్య/ 
భర్త 


32, మనిషికి ఆత a ఎవరు? కుమారుడు. 
33. మానవునకు జీవనాధారమేది? 
మేఘం. 
34. మనిషి దేనివల్ల సంతసించును? 
దానం. 
35. లాభాల్లో గొప్పది ఏది? 
ఆరోగ్యం. 
36. సుఖాల్లో గొప్పది ఏది? + 
సంతోషం. 
37. ధర్మాల్లో ఉత్తమమైన దేది? 
అహింస. 
38.దేనిని ని[గ్రహిస్తే సంతోషం కలుగు తుంది? 
మనస్సు. 
39. ఎవరితో సంధి శిధిలమవదు? సజ్జనులతో. 
40. ఎల్లప్పుడునూ తృప్తిగా పడి యుండునదేది? 
యాగకర్మ. 
41. లోకానికి దిక్కుఎవరు? సత్పురుషులు. 
42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? 
భూమి, ఆకాశములందు. 
43. లోకాన్ని కప్పివున్నది ఏది? అజ్ఞానం. 
44. (శ్రాద్దవిధికి సమయమేది? 
బ్రాహ్మణుడు వచ్చినప్పుడు, 
45. మనిషిదేనిని విడచి సర్వజనాదరణీయుడు 
శోకరహితుడు ధనవంతుడు, సుఖవంతుడు 
అగును? 
వరుసగా గర్వం క్రోధం, 
విడచినచో. 


లోభం, తృష్ణ 


దాయ 


సంప్ర 
సంస్కృతి రీళం 


“వతుష్షష్టికళలు - యక్షప్రశ్నలు 


అలా 


లా 
46. తపస్సు అంటే ఏమిటి? 


తన నవృత్చికుల ధర్మం ఆచరించడం. 
47. క్షమ అంటే ?ద్వంద్వాలు సహించడం. 


48. సిగ్గు అంటే ఏమిటి? 
చేయరాని పనులంటే జడవడం. 
49. సర్వధనియనదగు వాడెవడు? 


పియా పియాలను సుఖఃదుఖాలను సమంగా 
ఎంచువాడు. 


50. జ్ఞానం అంటే ఏమిటి? 

మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం. 
51.దయ అంటే ఏమిటి? 

ప్రాణులన్నిటి సుఖమూ కోరడం. 
52. ఆర్జవం అంటే ఏమిటి? 

దా సమభావం కలిగి వుండడం. 
53. సోమరితనం అంటే ఏమిటి? 


54. శోకం అంటే ఏమిటి? 

55. ధైర్యం అంటే ఏమిటి? 
56. స్నానం అంటే ఏమిటి? 
57. దానం అంటే ఏమిటి? 


58. పండితుడెవడు? ధర్మం తెలిసినవాడు. 
59.మూర్చుడెవరు? 


నై న TR 
వా... లా! 


62. డంభం అంటే ఏమిటి? 


వాల నం. 


ధర్మం నెరవేర్చకుండా ఉండడం. 

అజ్ఞానం కలిగి ఉండటం. 

ఇంద్రియ నిగ్రహం. 

మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకొనడం. 


సమస్తప్రాణుల్నీ రక్షించడం. 


ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు. 
60.ఏది కాయం? సంసారానికి కారణమైంది. 
61. అహంకారం అంటే ఏమిటి? అజ్ఞానం. 


తన గొప్పతానే చెప్పుకొవటం. 


" 63.ధర ౧0, అర్థం, కామం ఎక్కడ కలియును? 


తన భార్యలో తన భర్తలో. 
64. నరకం అనుభవించే వారెవరు? 
ఆశపెట్టి దానం ఇవ్వనివాడు; వేదాల్నీ ధర్మ 
శాస్ర్రాల్నీ దేవతల్ని పీత్సదేవతల్నీ బ్రాహ్మల్నీ 
ద్వేషించేవాడూ, దానం చెయ్యనివాడు. 
65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? కులమా? 
(ప్రవర్తనా? వేదాలు చదవడమా? శాగస్రజ్ఞానమా? 
ప్రవర్తన మాత్రమే. 
66. మంచిగా మాట్లాడే వాడికి ఏమి 
దొరుకుతుంది? మైత్రి. 
67. ఆలోచించి పని చేసేవాడు ఏమవు తాడు? 
అందరి ప్రశంసలుపొంది. గొప్పవాడవుతాడు. 


68. ఎక్కువ మంది మిత్రులు వున్నవాడు 
ఏమవుతాడు? సుఖపడతాడు. 


69. ఎవడు సంతోషంగా ఉంటాడు. 


అప్పులేని వాడు. తన ఇంట్లోనే వుంటూ ఏ 
ఆకో అలమో పండించుకుని తినువాడు. 
70. ఏది ఆశ్చర్యం? 

ప్రాణులు ప్రతి రోజూ మరణిస్తూ ఉండడం 
చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమిమీద 
ఉండి పోతానను కోవడం. 


71. లోకంలో అంధరికన్నా ధననంతుడెవరు? 
ప్రీయమూ అప్రియమూ, సుఖమూ దు;ఖమూ 
మొదలైన నాటిని సమంగా చూసేవాడు. 


72. స్లితవ్రజ్ఞుడని ఎవరిని అంటారు? 
గా =a 
నిందాస్తుతులందూ శీతోష్టాదులందు, కలిమి 
లేములందూ సుఖదుః ఖాదులందూ సముడై, 
లభించిన దానితో నంతృవ్నడ్డె 
అభిమానాన్నివిడచి అరిషడ్వర్గాలను జయించి 
స్టిరబుద్దికలవాడై ఎవరైతే ఉంటాడో వానినే 
వీ 


స్టితప్రజ్ఞడంటారు. 


ళా 


కొన్ని పురాణనామములు వాటి వ్యుత్పత్తి 


వాచక శబ్దములు 
ఆంజనేయుడు 
ఆదిత్యులు 
కార్తికేయుడు 
కౌంతేయులు 
గాంగేయుడు 
చక్రి 
జానకి 
దాశరథి 
దైత్యులు 
ద్రౌపది 
పావని 
పార్గుడు 
మానవులు 
మైనాకుడు 
మార్కండేయుడు 
రాధేయుడు 
వట్రి 
వాల్మీకి 
వైనతేయుడు 
వైరోచని 
శూలి 
సాత్యకి 
సాత్రాబితి 
సౌమిత్రి 
సౌభ(ద్రుడు 
హైమవతి 


వివరణ. 
అంజనీదేవి కుమారుడు 
అదితికుమారులు 
శివుని కుమారుడు 
కుంతి కుమారులు 
గంగకుమారుడు 
చ(క్రముగలవాడు 
జనక మహారాజు కుమార్తె 
దశరథుని కుమారుడు 
దితీకుమారులు 
(ద్రుపదుని కుమార్తె 
పవనుని కుమారుడు 
పృథకుమారుడు 
మనువు కుమారులు 
మేనక కుమారుడు 
మృకండుని కుమారుడు 
రాధ కుమారుడు 
వ(జ్రాయుధముకలవాడు 
వల్మీకములో పుట్టినవాడు 
వినతకుమారుడు 
విరోచనుని కుమారుడు 
శూలము కలవాడు 
సత్యకుని కుమారుడు 
సత్రాజిత్తు కుమార్తె 
సుమిత్ర కుమారుడు 
సుభద్రకుమారుడు 
హిమవంతుని కుమార్తె 


79 


ప్రయోగము 


హనుమంతుడు 
దేవతలు 
కుమారస్వామి 
ధర భీమార్జునులు 
భీష్ముడు 
విష్ణుమూర్తి 
సీత 
శ్రీరాముడు 
రాక్షసులు 
పాండవ పత్ని 
హనుమంతుడు 
అర్జునుడు 
మనుష్యులు 


హిమవంతుని కుమారుడు 


మృత్యంజుయుడు 
కర్ణుడు 
ఇంద్రుడు 
ఆదికవి 
గరుత శ్రంతుడు 
బలిచక్రవర్తి 
శివుడు 
కృష్ణుని సోదరుడు 
సత్యభామ 
లక్ష్మణుడు 
అభిమన్యుడు 
శివుని పత్ని 


కొన్ని పురాణ నామాలు వాటి వ్యుత్పత్తి 


అశ్వనీదేవతలు: 
ఆపస్తంభుడు: 
ఆర్యభట్టు | 
కణాదుడు : 
కౌటిల్యుడు: 
(చాణక్యుడు) 


గణపతి : 
గౌతముడు : 


చరకుడు : 


తుంబురుడు : 


ధన్వంతరి : 
నటరాజు ; 


నన్నయ్య ; 


నారదుడు : 
పతంజలి ; 
పరాశరుడు ; 
పాణిని; 


బ్రహ్మగుప్తుడు ; 


భారతీయ సంప్రదాయంలో వైతాళికులు 


మొట్టమొదటి వైద్యులు. 
కల్ప సూత్రకర్త. 
ప్రప్రధమ ఖగోళ విజ్ఞాని. భర్భహరి : 
మొట్టమొదటి భౌతిక శాస్త్రవేత్త భాస్కరాచార్య: 
మొట్టమొదటి ఆర్దిక 
రాజనీతి వేత్త. (పొలిటికల్‌ భృంగి : 
టెక్నాలజిస్ట్‌), ఆర్టికశా(స్త్ర గ్రంథ 
కర్త 

మనువు : 
మొట్టమొదటి లేఖరి వు 
మొట్ట మొదటి సూత్ర కర్త 
గౌతమ సతి. 
మానవశరీర చికిత్సా 
విధానమును (ప్రవేశపెట్టిన 
వారిలో మొట్టమొదటి వాడు. శౌగుటుడు 
ప్రప్రథమ వాద్యకారులలో 
ఒకరు. భృంగి, తుంబురు 


(ప్రపంచానికి (ప్రప్రధమంగా 
అందించిన వాడు. 
మొట్టమొదటి సుభాషిత కర్త, 
మొట్టమొదటి గణిత వేత్త : 
లీలావతి గణితము కర్త. 
(ప్రపధమ వాద్యకారులలో 
ఒకరు - భృంగి తుంబురు 
లలో ఒకరు. 

మొట్ట మొదటి సంఘ శాసన 
(మనస్మృతి) కర్త 


యాజ్ఞవల్క్యుడు : న్యాయ శాస్త్ర కర్త, 
వరాహమిహిరుడు : మొట్ట మొదటి జ్యోతిష 


శాస్త్రవేత్త. (బృహత్సహితకం) 
; ఆయుర్వేద వైద్య చికిత్సా 
విధానంలో బౌషధ యోగ 
ప్రక్రియలను (ఫార్మకోపియా) 
సిద్దపరచినవాడు. (క్రీశ? వ 


లలో ఒకరు, శతా). 

('ప్రపథమ బాషధాల యోగకర్త. వాత్స్యాయనుడు : మొట్టమొదటి కామశాస్త్ర 
మొట్టవెుదటి నర్తకుడు (గ్రంథకర్త 

(తాండవం). వాల్మీకి . ఆదికవి - సంస్కృత 
ఆదికవి - (తెలుగు) రామాయణ కావ్య కర్త, 
మహాభారతము విశ్వకర్మ : మొట్టమొదటి వాస్తు శిల్పి. 


మొట్టమొదటి హరి కధకుడు. వ్యాసుడు : 
మొట్టమొదటి యోగ శాస్త్ర వేత్త 
ధర్మ సూత్ర కర్త 


సంజయుడు: 
మొట్టమొదటి వ్యాకరణ కర్త, 


సుశ్రుతుడు: 
ట్రహ్మస్సుట సిద్దాంతం ద్వారా 

“0 నున్నా భావాన్ని సూతుడు: 
80 


మొట్టమొదటి ఇతిహాస 


మొట్టమొదటి యుద్ద విలేఖరి. 
వైద్య చికిత్సా విధానంలో మొట్ట 
మొదటి వాడు. 


మొట్టమొదటి పౌరాణికుడు. 


శా 


పురాణ పురుష రూఢివాచక శబ్దములు 
వాచక శబ్దములు వివరణ "ప్రయోగము. - 


అగస్త్య భ్రాత 
అర్జునుడు 
అగ్నిహోత్రుడు 
అనాథుడు 
ఆకతాయి 


ఇం(ద్రజిత్తు 
కంసుడు 

కర్ణుడు 
కర్కోటకుడు 
కుంభకర్ణుడు 
కాలాంతకుడు 
కుబేరుడు 

గణపతి, (వినాయక, 
విఘ్నేశ్వర) 
చిత్రగుప్తుడు 


జాంబవంతుడు 
తక్షకుడు 
దుర్వాసుడు 
ధర శ్రరాజు 
ధృతరాష్ట్రుడు 
నక్షత్రకుడు 
నలకూబరుడు 
నారదుడు 
బకాసురుడు 


బలిచక్రవర్తి 


బృహస్పతి 
భీముడు 


అగస్త్యమహర్షి సోదరుడు | అనామకుడు 


ధర్మరాజు సోదరుడు యుద్దరంగములో అప జయము ఎరుగని వాడు 
అగ్నిదేవుడు పరిశుద్దుడు, సర్వభక్షకుడు 

(ప్రభువులేని వాడు వ్యర్భుడు 

విషముపెట్పిచంప పోకిరి 

ప్రయత్నించువాడు 


రావణుని కుమారుడు అతి తంత్రగాడు 
ఉ(గసేనుని కుమారుడు | పరమ దుర్మార్గుడు 


కుంతీ పుత్రుడు మహాదాత 

సర్పముల రాజు కరిన చిత్తుడు 

రావణుని సోదరుడు నిద్రముచ్చు 

యముడు మహాసమర్గుడు 

ఉత్తర దిక్సాలుడు అతి ధనశాలి 

ఈశ్వరుని కుమారుడు | అవిఘ్నకారి, బొజ్జకలవాడు, మొట్ట మొదటి 
లేఖరి. 

యముని వద్ద లెక్కలు | మిక్కిలి (వాతకాడు 

వ్రాసేవాడు 

(బ్రహ్మదేవుని కుమారుడు | అతివయోవంతుడు 

ఒక సర్పరాజు మిక్కిలి క్రూరుడు 

మహాముని ముక్కోపి 

పాండవుల జ్యేష్టుడు ధర్మము తప్పని వాడు 

దుర్యోధనాధుల తండ్రి | పుట్టంధువు 

విశ్వామి(త్రుని శిష్యుడు | పట్టువిడవని వాడు 

కుబేరుని కుమారుడు మంచి రూపసి 

(బ్రహ్మదేవుని కుమారుడు | కలహ(ప్రియుడు'త్రిలోక సంచారి 

గంధర్వుడు తిండిపోతు 

ముహాబలవంతుడు (ప్రజాపీడకుడు 

ఒక రాక్షసుడు గొప్పదాత 

దేవగురువు మిక్కిలి బుద్దిమంతుడు 


ధర్మరాజు సోదరుడు అతి బలశాలి 


81 


భారతీయ సంప్రదాయంలో వైతాళికులు 
పురాణ పురుష రూఢి వాచకములు 


తీ పీఠం 


సంప్రదాయ 


సంస్కృ 


మన శతుడు 
మారీచుడు 


యమధర శరాజు 
రావణుడు 


విష్వక్సేనుడు 
వైదికుడు 
శనైశ్చరుడు 


శకుని 

శల్యుడు 
శుక్రాచార్యుడు 
శ్రీరాముడు 
సైంధవుడు 
హరిశ్చంద్రుడు 


అమరజీవి 
ఆంధ్ర కేసరి 
ఆంధ్రరత్న 
ఛత్రపతి 
దేశబంధు 
దేశభక్త 
దేశోదారక 

లు 
నేతాజీ 
పంజాబు కేసరి 


జాతీపిత/మహాత్మా 


యుగంధరుడు 
లోకమాన్య 


వి 
విశ్వకవి/గురుదేవ్‌ 


సేవామాత 


యా. 


కృష్ణుని కుమారుడు మిక్కిలి అందగాడు 
రావణునిమితుడు మాయలమారి 

(రాక్షసుడు) 

దక్షిణదిక్సాలుడు అతిభయంకరుడు 

పులస్త్య బ్రహ్మ మనుమడు, లంకాధిపతి, అతి సమర్హుడు 
రాక్షసుడు 


విష్ణువు యెక్క సేనాని 


విఘ్నములు పోగొట్టువాడు 
వేదము చదివినవాడు 


లౌకికము తెలియని వాడు 


నవగ్రహములలో అదృష్టహీనుడు 
ఏడవ (గ్రహము 

దుర్యోధనుని మేనమామ కపటి 

కర్ణుని సారథి దొంగసారధి 
రాక్షస గురువు ఏకాక్షి 
దశరథునికుమారుడు | ఆదర్శపురుషుడు 


దుర్యోధనుని బావ మరిది కార్యహాని చేయువాడు 
ఇక్ష్వాకుల వంశపురాజు | సత్యమునే పలికేవాడు 


చరిత్ర రూఢి వాచక శబ్దములు 


పొట్టి శ్రీరాములు 
టంగుటూరి (ప్రకాశం 
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 
శివాజీ 


ఆంధ్రరాష్ట్ర అవతరణకై ఆత్మార్పణ బసినవాడు 
జాతీయ నాయకుడు 
స్వాతంత్ర్రసమరయోధుడు 
మరాఠా రాజ్యనేత 


చిత్తరంజన దాసు జాతీయ నాయకుడు 

కొండా వెంకటప్పయ్య జాతీయ వాది 

కాశీనాథుని నాగేశ్వర్రావు | జాతీయ నాయకుడు 

సుభాస్‌ చంద్రబోస్‌ అజాద్‌ హింద్‌ ఫొజు విష్లవనాయకుడు 
లాలా లజపతిరాయి జాతీయ నాయకుడు 


మోహన్‌ దాస్‌ కరమ్‌చంద్‌ 
గాంధీ 


జాతీయ నాయకుడు 


ప్రతాపరుద్రుని మంత్రి | అతియుక్తి పరుడు | 

బాలగంగాధర తిలక్‌ స్పురాజ్యం నాజన్మహక్కు "అని ఎలుగెత్తి చాటిన 
వాడు 

రవీంద్రనాథటాగూర్‌ _ | జాతీయ వాది - నోబెల్‌ బహుమతి (గ్రహీత 

దుర్గాబాయి దేశ్‌ ముఖ్‌ | సంఘసేవిక 


82 


ప్రీవాచక శబ్దములు 
అరుంధతి 

ఊర్వశి 

కాంతం 

కైకేయి 

గాంధారి 

చిత్రాంగి 
జ్యేష్టాదేవి/ పెద్దమ్మ 
తాటక 

నంగనాచి 
పార్వతీదేవి 

పూతన 

భద్రకాళి 
మండోదరి 

మంథర 
మధురవాణి 
మిత్రవింద 

యొంకి 


రంభ 
రుద్రమ 
లక్ష్మీదేవి 
వరూధిని 
శూర్పణఖ 
సత్యభామ 
సరస్వతి 


సీత్రాదేవి 


వివరణ 


వశిష్టుని భార్య 
ఇంద్రసభలో నర్తకి - అప్పరస 


మునిమాణిక్యం సృష్టించిన నాయిక 


దశరథుని మూడవ భార్య 
ధృతరాష్ట్రుని భార్య 


రాజరాజ నరేంద్రుని రెండవ భార్య 


విష్ణుదేవుని పెద్ద భార్య 

రాక్షస (స్త్రీ 

కంచిపట్టణవాసి 

శివుని భార్య 

ఒక రాక్షసి 

పార్వతి అంశ 

రావణుని భార్య 

కైకేయిదగ్గర దాసి 

'కన్యాశుల్కం' లో వేశ్య 

కృష్ణుని భార్య 

నండూరి సుబ్బారావు తన 
పాటలలో సృష్టించిన నాయిక 

ఇం(ద్రసభలో నర్తకి - అప్పరస 

కాకతీయరాణి 

విష్ణుమూర్తి భార్య 

పెద్దన సృష్టించిన గంధర్వ స్త్రీ 

రావణుని సోదరి 


కృష్ణుని భార్య 
(బ్రహ్మదేవుని భార్య 
శ్రీరాముని భార్య 


ర్‌ 
ప్ర రూఢివాచక శబ్దములు 


ఉత్తమ ఇల్లాలు 
సుబుద్దికలది 

మంచి ఇల్లాలు 

అతి మూర్గురాలు 
పతివ్రత 

అతి దుర్మార్గురాలు 
అదృష్ట హీనురాలు 
దుర్మార్లురాలు 

అతి చాతుర్యము కలది 
పెద్ద ముత్తయిదువ 
దుర్మార్గురాలు 

దేవీ స్వరూపిణి 

ఒడ్డు పొడవుగల స్త్రీ 
తం(త్రముగల స్త్రీ 
'ప్రొఢనాయిక 
మిక్కిలియుక్తి గల స్త్రీ 


జానపద నాయిక 


అతి సుందరాంగి 

ధీమంతురాలు 

ధనమునకు అధిష్టాన దేవత 
నెరజాణ (ప్రొాఢ నాయిక) 
దుర్మార్గురాలు 

భర్తను లొంగదీసుకున్న స్వాధీనపతిక 
విద్యకు అధిష్టాన దేవత (వాగ్దేవి) 
మహా పతివ్రత 


భారతీయ సంప్రదాయంలో వైతాళికులు 
పురాణ పురుష రూఢి వాచకములు 


సంప్రదాయ 


ర్‌ 


సంస్కృతీ పీఠం 


బ్రనాచక శబ్దములు వివరణ 


అంబాజీ పేట ఆముద కోనసీమలోని ఊరు 


అపరంజి బంగారు 
ఉక్కు 
కల్పవృక్షము 
కుంభకోణము 
గాండీవము 


ఒక ధాతు మిశ్రమము 
దేవతల వృక్షము ' 
దక్షిణాది పట్టణము 
అర్జునుని ధనుస్సు 
చట్రాయి(చట్టుబండ) 
నరకము 


అతి కరినమైన పెద్ద బండ 
పాపాత్ములు ఉండు స్థలము 


నిమ్మకాయలు లికుచ ఫలములు 
పర్వతము కొండ 

పుంజులూరు ఒక (గ్రామము 
sm ఉత్తమమైన ధాతువు 
నువు మృత్తిక 

ముత్యము నవరత్నములలో ఒకటి 
రత్నము మణి 

వజ్రము నవరత్నములలో ఒకటి 
వసనాభి కష 

విషము (ప్రాణులను చంపు వస్తువు 
సంకెళ్ళు శృంఖలములు 
సముద్రము సాగరము 

సీసము లోహములలోఒకటి 
స్తంభము 


గుంజ 
స్వర్గము Wo చేసిన వారి నివాసం 


84 


పాల నత 


అచేతన వస్తు రూఢి వాచక శబ్దములు 


ప్రయోగము 
మోసము 

మిక్కిలి యోగ్యుడు 
గట్టివాడు 

అన్ని భాగములు ఉపయోగపడేది 
మోసము 

తిరుగులేని గురి 
ఏమోచేయని బండ 
సహింపరానిది 
పిచ్చివారు 
ఉన్నతమైనది 
వ్యర్హుడు 

ఉత్తముడు 

ఏమో లేనిది 

మిక్కిలి యోగ్యుడు 
మిక్కిలి యోగ్యుడు 
మిక్కిలి యోగ్యుడు 
అతి దుర్మార్గుడు 
మిక్కిలి దుర్మార్గుడు 


బంధకములు 
అంతములేనిది-నెరవేరలేని పని 


జంతు రూఢి వాచక శబ్దములు 


కరటక దమనకులు 


కర్కోటకము 
కామధేనువు 
కుక్క 

కోతి 

గాడిద 

గొర్రె 

గోవు 

జలగ 
తక్షకుడు 
తేలు 

దోమ 


నక్క(గుంటనక్క) 


శేషాహి 


సింహము(కేసరి) 


ఒక సరీస్పపము 
మహిషము 
పంచతం[త్రములోని 
జంతుపా(త్రలు, నక్కలు 
సరము 

క్షీరసాగర మధనములో లభించిన గోవు 
శునకము 

వానరుడు 

గార్రభము 

మేషజాతి 

ఆవు 

జలచరము 

సర్పము 

వృచ్చికము 

మశకము 
జంబుకము 
రెక్కలుగల జంతువు 
గరుత్మంతుడు 
చతుష్పాదజంతువు 
మార్జాలము 
వ్యాఘ్రము 
ఎలుగుబంటు 
మగమేక 


హరిణము 
ఆదిశేషుడి సర్పము 
మృగరాజు 


85 


పట్టు గలవాడు 
మడివాడు 

యి 
అతి తంత్రము గలవారు 


అతి(క్రూరుడు 

సమస్తమును ఇచ్చునది 
వదరుబోతు 

చెడ్డపని చేసేవాడు 
మందబుద్ది 

అమాయకుడు 
సాధుజంతువు పూజింపదగినది 
పీడించువాడు 

అతి(క్రూరుడు 

హాని చేసేవాడు 
అల్పబుద్దికలవాడు 
తం్యత్రముగలవాడు 
తెలివిలేనిది 

అనామధేయుడు 
తెలివితక్కువ వాడు 
అమాయకత్వాన్ని ప్రదర్శించేది 
అతి ధైర్యశాలి 

గట్టిపట్టుకలది 

పైకి గంభీర్యము'ప్రదర్శించినా 
సత్తాలేని వాడు 


పరుగులో మేటి 
మిక్కిలి సమర్థుడు 
అతి శూరుడు 


సంప్రదాయ 
తీ పీఠం 


సంస్కృ 


రూఢి వాచక శబ్దములు 


భారతీయ సంస్కృతి - నామనిఘంటువు. 


అంబాలిక, అంబిక : విచిత్ర వీర్యుని భార్యలు. 
ధృతరాష్ట్ర పాండురాజులకు తల్లులు. 
అక్రూరుడు: శ్రీకృష్ణుని మేనమామ. 

అగ్ని : వేదములలో పేర్కొన్న ఒక దేవత. అతని 
భార్య స్వాహాదేవి. 

అతికాయుడు : రావణుని కుమారుడు. 
లక్ష్మణునిచే చంపబడతాడు. 

అత్రి : (బ్రహ్మమానసపు[తులలో ఒకడు. 
అనసూయ ఈయన భార్య, 

అనసూయ : అత్రి భార్య. దండకారణ్యంలో 
సీతకు స్త్రీ ధర్మాన్ని బోధించింది. 
అనిరుద్ధుడు : శ్రీకృష్ణుని మనుమడు. 
ప్రద్యుమ్నుని కొడుకు. బాణాసురుని కుమార్తె 
ఉషకు మగడు. 

అభిమన్యుడు : అర్జునుడు - సుభద్రల 
కుమారుడు, కురుక్షేత్ర సంగ్రామంలో 
మూడవనాడు పద్మవ్యూహంలోపల దూరి 
బయటకు రావడం తెలియక మరణానికి గురి 
అయ్యాడు, 

అర్జునుడు : పాండవ మధ్యముడు, పాండురాజు 
భార్య కుంతికి దేవేంద్ర ప్రసాదమున జన్మించిన 
కొడుకు. ఫల్లునుడు, పార్టుడు, కిరీటి విజయుడు, 
సవ్యసాచి, ధనంజయుడు, శ్టేత వాహనుడు వంటి 
పేర్టు కలవాడు. 

అర్జ నారీశ్వరుడు: 
ఆక్రమించిన ఈశ్వరి. 
అశ్వత్తామ ; ద్రోణుని కుమారుడు. కృపి ఇతని 
తల్లి. ఇతడు చిరంజీవి. పాండవద్వేషి 


శివుని సగం శరీరం 


అష్టావక్రుడు : ఏకపాదుడు-సుజాత పుత్రుడు. 


అహల్య : గౌతముని భార్య. 


ఆంజనేయుడు : అంజనాదేవి కుమారుడు. 
హనుమంతుడు, పవనుడు, మారుతి ఇతర 
పేర్లు, రామాయ ణంలో శ్రీరామునికి నమ్మిన 
బంటు. 

ఇంద్రుడు : స్వర్గానికి అధిపతి. తూర్పు దిక్కుకు 
పాలకుడు. 

ఉచ్చైశ్రవము : ఇంద్రుని గుర్రము 

ఉలూచి : నాగకన్య, వాసుకి కూతురు. 
అర్జునుడు ఈమె యందు ఇలావంతుని 
కన్నాడు. 

ఉష : బాణాసురుని కూతురు. అనిరుద్దుని 
మోహించి చిత్రలేఖ సహాయంతో పెళ్ళాడింది. 
ఊర్మిళ i లక్ష్మణుని భార్య. జనకమహారాజు 
జ్యేష్ట పుత్రిక. భర్త లక్ష్మణుడు అన్న రాముని 
వెంట అరణ్యాలకు పోయినప్పుడు ఈమె 
నిద్రించుచూనే ఉండెనట (ఊర్మిళాదేవి నిద్ర) 
ఊర్వశి : ఒక అప్పరస, మోహనాంగి (ఇంద్రుని 
సభలోని నర్తకి). 

బుష్యమూకం : అన్న వాలిచే తరమబడి 
సుగ్రీవుడు తల దాచుకున్న కొండ. 
బుష్యశృంగుడు : విభాండక బుషి కుమారుడు. 
లోక వ్యవహారజ్ఞాన శూన్యుడు. 

ఏకలవ్యుడు : ద్రోణాచార్యుని బొమ్మ పెట్టు 
కొని ధనుర్విద్య నేర్చుకున్న బోయవాడు 
కంసుడు : ఉగ్రసేనుని కుమారుడు. శ్రీకృష్ణుని 
మేనమామ. 

కణ్వుడు : ఒక బుషి శకుంతల పెంపుడు 
తండ్రి. 


కబంధుడు : దండకారణ్యంలో రాక్షసుడు. 


86 


రామలక్ష్మణులు ఈతని చేతులు నరికి వేశారు. 
కర్కోటకుడు : వాసుకి తమ్ముడు. అతిక్రూరుడు. 
కల్పవృక్షం : (కల్పవల్లి) : కోరిన కోర్కెలు తీర్చే 
చెట్టు. క్లీరసాగరమధన సమయంలో హాలాహలం 
తర్వాత వెలువడినది, 


కశ్యపుడు : ఒక ప్రజాపతి. మరీచి - కళలకు 
పుట్టినవాడు. 

కాళి; పార్వతి అవతారం, ఉమ, కాత్యాయిని, 
గౌరి, ఈశ్వరి, భవాని, దుర్గ, సర్వమంగళ, 
చాముండి - ఇతర పేర్లు, 

కామధేనువు : కోరిన కోరికల్ని సమకూర్చే దివ్య 
శక్తులు గలగోవు. మరొక పేరు సురభి. 


కుంతి; మహాభారతంలోని ధర్మరాజు, భీముడు, 
అరునులకు తలి, కర్తునికి కూడా తలి. 
జా ళా £93 ౧ 


కుమారస్వామి : శివుని కుమారుడు. 
సుబ్రహ్మణ్యస్వామి. తారకజిత్తు, పార్వతీ 
నందనుడు ఇతర పేర్గు. దేవతలకు సేనా 
నాయకుడు. వాహనం నెమలి. ఆయుధం శక్తి 


కృష్ణుడు : దేవకి శ్రీవసుదేవుల పుత్రుడు. 
కంసునికి మేనల్లుడు. కురుక్షేత్ర యుద్ద 
సమయంలో పార్ణుడు మొరాయించగా 
'గీతోపదేశం' చేస్తాడు. కృష్ణుడు కారాగారంలో 
పుట్టాడు. శిశుపాలుణ్ణ్లీ కంసుణ్లీ వధిస్తాడు. 
ఈయనకు ఎనమండు గురు భార్యలు, అందులో 
రుక్మిణి, సత్యభామ (ప్రముఖులు. వైష్ణవమత 
సంప్ర దాయంలో ఈయన్ని దివ్యపురుషునిగా 
ఆరాధిస్తారు. 

కృష్ణద్వైపాయనుడు : వ్యాసునికి మరొక పేరు. 
కేదారేశ్వరుడు : శివునికి మరొక పేరు. 


కైకేయి : దశరధుని మూడవ భార్య, భరతుని 
తల్లి, 


కైలాసపర్వతం : శివుని నివాసము. హిమాలయాల 
వెనుకనున్న కొండ. 
కౌరవులు : కురువంశ రాజులు, మహాభారతంలో 
దుర్యోధనాదులు నూరు మంది. 

కౌశికుడు : ధర్మవ్యాధుని వల్ల ధర్మ విశేషాలను 
తెలుసుకున్న వాడు. 


ఖాండవం : ఇంద్రుని వనం. అగ్ని దేవుడు 
ప్రార్డింపగా కృష్ణార్జునులు దానిని అతనికి 
ఆహారంగా సమర్పించారు. 

గాండీవం : అర్జునుని ధనుస్సు. దీనిని అగ్నిదేవుడు 
ఖాండవ దహనమప్పుడు అర్జునునికి ఇచ్చాడు. 
గాంధారి : ధృతరాష్ట్రుని భార్య. పరమ పతి(వ్రత. 
భర్త అంధుడుగాన తానును పరపురుషదర్శనం 
చేయ కూడదను నియమముచే తాను ఎల్లప్పుడూ 
కళ్లకు గంతలు కట్టుకొనియే ఉండును. 
గోదాదేవి : శ్రీవిల్లిపుత్తూరు లోని విష్ణుచిత్తుని 
తులసివనంలో ఆమె లభించగా పెరియాళ్వార్‌ 
పెంపకంలో పెరిగి చూడికొడుత్తాళ్‌ ఆళ్వారు 
అయింది. 

గోవింద భగవత్సాదులు: శంకరాచార్యులు వారి 
గురువు. గాడపాదాచార్యుల శిష్యులు. 

గౌతమ సూత్రాలు : గౌతమ మహర్షి ప్రోక్తమైన 
ధర్మశాస్త్రం. 

ఘటోత్కచుడు ;భీముడు-హిడింబల పుత్రుడు. 
ఘృతాచి ఏ ఒక అస్సరస. భరద్వాజ మహర్షి 
ఈమెను చూచినప్పుడు వీర్య స్థలనమైంది. 
ద్రోణుడు పుట్టాడు. 

జ్ఞానప్రసూనాంబ : పరాశక్తి అవతారం, కాళ 
హస్తీశ్వరుని భార్య. 

చంద్రమతి : హరిశ్చంద్రుని భార్య. మహా పతివ్రత. 
భర్త సత్యసంధతను నిలుపుటకు తాను దాసిగా 
అమ్ముడు పోయింది. 


87 


సంప్రదాయ 
తీ పీఠం 


సంస్కృ 


భారతీయ సంస్కృతి - నామ నిఘంటువు 


చం జాం 
1 గణపతి 2. పా తీ పరమేశ్వరులు; 3. అర్ధనారీశ్వరుడు 4. శివలింగం, 5 సూర్యభగవానుడు 
(ఆదిత్యుడు) 6. రావణుడు; 7. ఆంజనేయుడు; 8 పుష్పక్‌ విమానం, 9 తుంబురుడు, 10. కామధేనువు; 
11 బుద్భడు, 12, వార్దేవి-సరఫ్వతి, 13. ఐరావతం, 14 నేటరాజు; 15. హయగ్రీవుడు 16 నారదుడు; 17 
నంది (శివుని వాహనం) 18 కాళికాదేవి (దుర), 18 (అ) మహిషాసురమర్దిని; 19 శ్రీమహా విష్ణువు; 19 
(ఆ) బ్రహ్మ, 19 (ఇ) ఆదిశేషుడు; 20 లక్ష్మీదేవి, 21 గరుత్మంతుడు (విష్ణువాహనట' 


RR 


. మైసూరు సమీపంలో 
ర్యా 


చాముండేశ్యరి 
ప్రతిష్టించబడివున్న దేవి. 


చిత్రగుప్పుడు : యమలోకంలో పాస పుణ్యాలను 
లెక్కకట్టి వాడు. 

చి త్రరేఖ 3 
చెలికత్తె. ్న 
చిత్రాంగద : అర్జునుని భార్య. ఇత్రవాహ నుని 
కుమార్తె. ఈవె. కువూరాుని పేరు 
బభ్రువాహనుడు. 


బాణాసురుని కూతురు ఉసకు 


జంబునూలి : (ప్రహస్తుని కుమారుడు. రావణుని 
సేనాధిపతుల్లో ఒకడు అశోకవన భంగ 
సమయంలో హనుమంతుడు ఈతనిని 
చంపాడు. 

జటాయువు: సంపాతి తమ్ముడు. సీతా పహరణ 
సమయాన రావణుడు చంపాడు. 
జనమేజయుడు : పరీక్షిత్తుని కుమారుడు. 
జనుదగ్ని : పరశురాముని తండ్రి రేణుక ఆయన 
భార్య. 

జయవిజయులు : వైకుంరంలో శ్రీమహా విష్ణువు 
ద్వార పాలకులు "భాగవత పురాణం లోని 
పాత్రలు - హిరాణ్యాక్ష హిరణ్య కసిపులు. రావణ 
కుంభ కర్గులు శిశుపాలుడు దంతవ్రక్తులుగా 
అవతార మెత్తుతారు. 

జరాసంధుడు : బృహ(ద్రధుని పుత్రుడు 
జరాయువు రాక్షసిచే సంధింపబడినవాడు 
భీముడు ఏనిని చంపాడు. 


షష తతతతతతతతతల. 


జాంబవంతుడు : సుగ్రీవుని మంత్రి. రామ 
రావణ యుద్దంలో రామునికి సాయ సడ్డాడు 
జాంబవతి : జాంబవంతుని కూతురు శ్రీకృష్ణుని 
అష్ట భార్యలలో ఒకతె 
నప్రసూనాంబ : పరాశక్తి అవతారమగు 
హస్తీశ్యరుని భార్య. 


శతు 

ఈర్లో 
(vy 

కా 


లా. 


జ్యోతిర్లింగాలు [| ద్వాదశ శైవలింగాలు : 1 
సోమనాధుడు (రాష్ట్రం);2 మల్లి కార్టునుడు 
(శ్రీశైలం ) ; 3. మహాకాయుడు (ఉజ్జయిని) ;4. 
భీమశంకరుడు (డాకిని); ర్‌, 
విశ్వేశ్వరుడు (వారణాసి) ;6. త్యంబకేశ్వ రుడు 
(గోదావరి) ;7. వైద్యనాధుడు (చితాభూమి) , 8. 
నాగనాధిడు (ద్వారకా నగరం) '9. రామేశ్వరుడు 
(సేతు బంధం) , 10 భస్మేశ్యరుడు 
(శివాలయం) 11. కేదార లింగం (కేదారనాధుడు) 
ఫ్‌ 12. ఘస్ఫంగం 

తాటక : మారీచ సుబాహుల తల్లి. అతి 
క్రూరురాలు. 

తార : తారుని కుమార్తె వాలి భార్య, అంగదుని 
తల్లి నాలి మరణానంతరం వాలి సోదరుడు 
సుగ్రీవుడు ఈమెను పెండ్డాడాడు. 
(తిశంకుస్వర్గం : సత్యవంతునికై విశ్వా మిత్రుడు 
సృష్టించినది. 
దత్తాత్రేయుడు : 
దంపతుల బిడ్డ, 
దమయంతి : నలమహారాజు భార్య, పతియందు 
అత్యంత అనురాగం గలది. 

దశరధుడు : అయోధ్య మహారాజు. శ్రీరాముని 
తండ్రి. కౌసల్య, సుమిత్ర. కైకేయి ఈయన 
భార్యలు. 

దామోదరుడు థ్‌ కృష్ణుడు. బాల్యమున తల్లి 
యశోద ఇతని నడుమున తాడునేసి రోటికి 
కట్టుటచే ఈ పేరు వచ్చింది. 

దుర్యోధనుడు : ధృతరాష్ట్రనకు గాంధారికి 
కలిగిన నూరుగురు మమారులలో (కౌరవ) 


అ(త్రిమహర్శి అనసూయ 
యి 


దుర్వాసుడు : అత్రి-అనసూయలకు పుట్టినవాడు. 
మహా కోపిష్టి ఇతడు శపించి నట్టు ఇతివృత్తంగల 
కధలు అనేకం. 


89 


0 
3 0 
wo 
ba 
2, ల. 
0x2 
20 
2 


భారతీయ సంస్కృతి - నామ నిఘంటువు 


దుష్యంతుడు : శకుంతల భర్త. భరతుని తండి. 


దుస్సల : ధృతరాష్టునకు గాంధారికి పుట్టిన 
ఏకైక కుమార్తె. దుర్యోధునాదుల సోదరి. 
దేవకి: కృష్ణుని కన్నతల్లి. వసుదేవుని భార్య, 


దేవదత్తం * అర్జునుడికి దేవేంద్రుడు ఇచ్చిన 
శంఖం, 
దేవాంతకుడు : రావణుని కుమారుడు. 


హనుమంతుడు ఇతనిని చంపాడు, 
ద్రుపదుడు : పాంచాలరాజు.ద్రౌపది తండ్రి. 
ఈయన కుమారులు (ద్రుష్టద్యుమ్నుడు, శిఖండి. 
ద్రోణుడు : మహాభారతంలోని పాత్ర 
భరద్వాజమహర్షి ఘృతాచి అనే అప్పరసను చూస్తే 
వీర్యన్సలనమైంది. ఆ వీర్యాన్ని ఒక 
ద్రోణ(కుండ)లో ఉంచగా (ద్రోణుడు పుట్టాడు. 
ధనుర్విద్యలో దిట్ట. కృపాచార్యుని బావమరిది. 
అశ్వత్థామ ఈయన పుత్రుడు. కురుక్షేత్ర 
సంగ్రామంలో కౌరవ పక్షంలో పోరాడాడు. 
ద్రౌపది : పాంచాల రాజైన ద్రుపదుని కూతురు. 
మహాభారతంలో ప్రముఖపాత్ర. అర్జునుడు 
మత్స్య యంత్రాన్ని కొట్టగా ఆమె పాండవులకు 
భార్య అయింది. (ద్రౌపది మహా పతివ్రత. 
ధన్వంతరి : క్షీరసాగర మథన సమయంలో 


పుట్టిన అనేకములలో ఒకటి, ఆయుర్వే దానికి 
అధిష్టాన దేవత. 


ధర్మరాజు: మహాభారతంలోని పంచ 
పాండవులలో (ప్రధముడు. యుధిష్టరుడు 
మరొకపేరు. సద్దుణాలకు పేరొందినవాడు. 
జూదంలో ఓడిపోయి విరాట కొలువులో 
కంకుభట్టుగా ఉంటాడు. 

ధర్మవ్యాధుడు ; మిధిలా నగరంలో ఉండే 
ఎరుకలవాడు, సమస్త ధర్మాల్ని చక్కగా 
తెలిసినవాడు. 


ధృతరాష్ష్రుడు * కురువంశరాజు అయిన 
విచిత్రవీర్యుని కుమారుడు. పుట్టుగుడ్డి. గాంధారి 
ఈయన భార్య. దుర్యోధనాది నూరుగురు 
ఈయన పుత్రులు. 

నకులుడు: పంచపాండవులలో నాల్లవవాడు. 
మాద్రి పెద్దకొడుకు. 

నటరాజు : తాండవ భంగిమలోనున్న శివుడు. 
సృష్టి, స్టితి లయ, (త్రయోభవ (ఖ్యాతి) 
అనుగ్రహ(మోక్షతి)అను పంచ మహాకార్యాల్ని 
తాండవం ద్వారా పరమ శివుడు (ప్రదర్శిస్తాడు. 
నరకలోకం: యముని కొలువు. పురాణాలను 
బట్టి 28 నరకలోకాలు ఉన్నాయి. 

నారదుడు: (బ్రహ్మ కుమారుడు హరి నారాయణ 
గాథలు గానం చేయువాడు. (త్రిలోక సంచారి. 
కలహ(ప్రియుడుగా ప్రతీతి. 

నాడీజంఘుడు : బక (శ్రేష్టుడు. 

పంచవటి : రాముడు వనవాస సమయాన 
దండకారణ్యంలోని ఆశ్రమం. 

పరశుగాముడు: జమదగ్ని కుమారుడు. తల్లి 
రేణుక. అస్తవిద్యయందు ఆరి తేరినవాడు. 
పరాశరుడు : శక్తి మహర్షి పుత్రుడు వశిష్ట 
మహర్షి పౌత్రుడు. ఈయన సంపర్కంవల్ల 
సత్యవతి అనే మత్స్యగంధికి వ్యాసమహర్షి 
పుడతాడు. 

పరీక్షిత్తు : అభిమన్యు - ఉత్తరలకు పుట్టినవాడు. 
అర్జునునికి మనుమడు. జనమేజయుడు 
ఈయన పుత్రుడు. పరీక్షిత్తు అంటే అంతటా 
దర్శించగల వాడని అర్థం. 

పాంచజన్యం : విష్ణుని శంఖం. 
పాశుపతాస్త్రము : శివుని గూర్చి తపస్సు చేసి 
అర్జునుడు పొందిన అస్త్రం. 


90 


పుష్పకము : కుబేరుని విమానము. పిదప 
రావణుడు, శ్రీరాముడు పొందారు. దీనిలో ఎంత 
మంది అయినా కూర్చోవచ్చు. 

పూతన : ఒక రాక్షసి. బాలకృష్ణునిచే చంపబడింది. 
ప్రవరాఖ్యుడు : మనుచరిత్ర' లో పాత్ర, 
బలరాముడు : శ్రీకృష్ణునికి అన్న. 

బాణుడు : బలిచక్రవర్తి కుమారుడు. ఉషకు 
తండ్రి, 

బుద్దుడు: బౌద్దమత స్థాపకుడు. లుంబిని ఆయన 
జన్మస్టలి. 'షగభిజ్జుడు" అని (ప్రసిద్ది. అనగా 
దివ్యదృష్టి దివ్యశ్రోత్రము, పూర్వనివాసానుస్మృతి, 
పరచిత్త జ్ఞానం, అ(ప్రత్యక్షవిషయజ్ఞానము, 
వియద్గమనాగమన వ్యూహాదిలక్షణ బుద్ది అను 
ఆరింటిని ఎరిగినవాడు. 

బృందావనం : యమునానదీ తీరాన మధురలో 
ఉన్న వనం. ఇచ్చటి గోకులంలో శ్రీకృష్ణుడు 
గోపికలతో అనేక లీలలు సల్పాడు. 

భద్రకాళి : పార్వతి నామం, 


భరతుడు : భరతుడు పేరుగలవారు ముగ్గురు 
కలరు.1. దశరధ-కైకేయి కుమారుడు, శ్రీరాముని 
సోదరుడు. 2. బుషభుని జ్యేష్ట పుత్రుడు. 
ఇతని పేరుమోదనే “భారతదేశ మని పేరు 
వచ్చింది. 3. శకుంతల-దుష్యంతులకు పుట్టిన వాడు, 
భీముడు: పాండవులలో మధ్యముడు. మహా 
బలశాలి. బలానికి రూఢివాచకం. పాండవు 
లందరితో బాటు (ద్రౌపది ఈయన ధర్మపత్ని. 
హిడింబి కూడ ఈయన భార్యే, ఘటోత్కచుడు 
వీరి కుమారుడు 

భీష్ముడు : సర్వధర్మ శాస్త్రవేత్త. విలు విద్యలో 
నేర్పరి. ఆజన్మ (బ్రహ్మచారి. కౌరవ సేనకు 
దళవాయి. కురుక్షేత్ర సంగామమున పది 
దినాలు పోరి అర్జునునిచే నేలకొరిగి ఉత్తరాయన 


పుణ్య కాలం కొరకై శరతల్పం పై శయనించాడు. 
మత్స్యయంత్రం: (ద్రౌపదీ స్వయంవరంలో పైన 
ఒక మత్స్య యంత్రాన్ని నిర్మించి దాని కింద 
ఉన్న నీటిలో ఆ యంత్ర ప్రతిబింబాన్ని చూస్తూ 
ఆ యంత్రాన్ని ఛేదించగలిగినవాడే తన 
కుమార్తెకు తగిన వరుడని ద్రుపద మహారాజు 
ప్రకటిస్తాడు. దానిని అర్జునుడు ఛేదించి ద్రౌపదిని 
పరిణయమాడుతాడు. 

pr 


ఈయన భార్య పుష్పధన్వుడు. మంచి రూపం 
కలవాడు. 
మహిషాసుర మర్దిని, మహిషాసురుడనే రాక్షసుణ్ణి 
చంపడం వల్ల పార్వతికి ఈ పేరు వచ్చింది. 
మానస సరోవరం . పవిత్ర తటాకం ఇది 
హిమాలయ పర్వతశిఖరాల మధ్య టిబెట్టులో 
వుంది. హిందువులకు పవిత్ర తీర్జాస్టలి, 
మారీచుడు : రాక్షసి తాటక కుమారుడు. 


————— 


(ప్రదాయ 
సంస్కృతీ పీఠం 


సం 


భారతీయ సంస్కృతి - నామ నిఘంటువు 


రావణునిచే సీతాపహరణ సమయంలో ఇతడు 
బంగారు జింకగా మాయారూపం దాల్వాడు. 
మేనక: విశ్వమి(త్రుని తపోభంగానికి ఇంద్రుడు 
నియమించిన అప్పరస వీరికలయికవల్ల 
శకుంతల జన్మించింది. 
మేరు పర్వతం : గొప్ప పర్వతం. ధైర్యసాహసాల్ని 
సాధారణంగా దీనితో పోలుస్తారు. 
మోహిని : క్షీరసాగర మథనమప్పుడు ఫలించిన 
అమృతం అసురులకు దక్కకుండా మోసం 
చేయడానికి విష్ణువు ధరించిన (స్త్రీ వేషం. 
యను ధర్మ రాజు : కాలుడు అని మరొక పేరు. 
మరణానికి అధిష్టానదేవత. పితృ లోకానికి 
అధిపతి. భూలోకంలో నరులు చేసిన పాప 
పుణ్యాలను బట్టి పాపులకు శిక్ష విధించేవాడు. 
యశోద : శ్రీకృష్ణుని పెంపుడు తల్లి, నందుని 
భార్య, 
యాజ్జ్ఞనల్క్యం: అష్టాదశ స్మృతులలో ఒకటి. 
యాజ్ఞనల్క్యుడు : యజుర్వేద ధురంధరుడు 
అయిన వైశంపాయుని శిష్యుడు. 
యుధిష్టిరుడు : ధర్మరాజుకు మరొక పేరు. 
రంభ : ఒక అప్పరస. ఇంద్ర సభలో రూపరేఖా 
లావణ్యాలు గల నర్తకి, 
రతీదేవి : మన్మధుని భార్య, 
రాధ : శ్రీకృష్ణుని ప్రియురాలు. నందుని చెల్లెలు. 
రావణుడు : లంకాధిపతి. రామాయణంలో (ప్రతి 
నాయకుడు. విశ్వవసుని పుత్రుడు. దశకంరుడు. 
మండోదరి ఈయన భార్య. ఇంద్రజిత్తు 
మేఘనాధుడు ఇతని కొడుకులు. 
రుక్మిణి : శ్రీకృష్ణుని పెద్ద భార్య. ప్రద్యుమ్నుడు 
తల్లి, 

౧ 


రేణుక ; ఫర్తశురాముని తల్లి 


. “రావణునికి .నీతిబోధచేయగా వినిపించు కోలేదు: 


రేవతి : బలరాముని పత్ని. 

లంభిణి : లంకను కాపలాకాస్తున్న రాక్షసి. 

లక్ష్మీదేవి : విష్ణుమూర్తి భార్య క్షీర సాగరమధన 

సమయంలో పుట్టింది. 

లవకుశులు: సీతారాముల కవల పిల్లలు 

లీలావతి : హిరణ్యకశిపుని భార్య. 

లోపాముద్ర : అగస్త్యుని భార్య. మహా పతివ్రత. 

వుజదంపుడు : రావణుని భటుడు. వీనిని 

అంగదుడు చంపుతాడు. 

వరూధిని : మనుచరిత్రలోని నాయిక. ఒక 

గంధర్వ స్రీ . శృంగార నాయిక. 

వశిష్టుడు : సప్తమహర్షుల్లో ఒకరు. ఇతని భార్య 

అరుంధతి. దశరధునికి గురువు. 

వసుదేవుడు: శ్రీకృష్ణుని జనక తండ్రి. 

వాలి: సుగ్రీవుని అన్న. అంగదుడు ఈయన 

పుత్రుడు. తార ఈయన భార్య, 

వాల్మీకి : వల్మీకం అంటే పుట్ట, పుట్టలో 09 

పుట్టిన వాడు వాల్మీకి. సంస్కృత భాష 

మహాకవి. రామాయణ కర్త. మొట్టమెదటి 

కావ్యకర్త, 

వికర్ణుడు : గాంధారి - ధృతరాష్రుల కుమారుడు. 

ra 

ద్రౌపదీ వస్తాపహరణకు ముందు సభలో 

దుర్యోధనుని చర్య గర్హించినవాడు. 

విచిత్రవీర్యుడు: ధృతరాష్ట్రపాండురాజుల తండ్రి. 

విదురుడు : వ్యాసమహర్షికి అంబిక అంతఃపురం 

లోని దాసి యందు పుట్టినవాడు. నీతి 
అ a oy 

విద్యాపారంగతుడు. ధృతరాష్తునిక నీతిని 

బోధిస్తూ ఉంటాడు. 

విభీషణుడు : రావణుని సోదరుడు. ఇతడు 


92 


న. Goong భయ - geo Seerrene 


‘nemo gp Bsn ౧ gE cae ste mdse 0900౧ SARE 00m Rags 


6s ఇ 5౧ 'గ్వాటంధ్యర్టాడి 
Ws Re sg NYSE RINSE gees C99 

nogng ga mE Rees రై omg 
సల రా దర్వై౧ంలకా “అణంంణియారం రారా 
wumog! sasPesp? ‘ges NeXis igs pen 


iw Pr » 


ఎ... కట్‌ 6౫ ంర్లిరలంలి సకర్యల్లంగ్లానరనై దవగించదం చి 


Home క! 


“పు లలల. Am ngs NENT రంయిిణలి 


యి Cs ase ng 
నని 906 కందకం దణ 
నా కారం రరఎవహూడా యా 
గొర్ల ca = రారు se క్‌ 


విరటుడు : మత్స్య దేశాధిపతి. ఇతని రాజ్యంలోనే 
పాండవులు తమ అజ్ఞాత వాసాన్ని గడిపారు. 
విశ్వావసుడు : రావణుని తండ్రి. 
విశ్వామిత్రుడు: గాధిరాజు కుమారుడు. గొప్ప 
తపస్సంపన్నుడు. కౌశికుడు ఇతని పూర్వా 
(శ్రమనామం. ఇంద్రునిచే నియమితు రాలైన మేనక 
ఆయన తపోభంగానికి చేసిన కృషిలో శకుంతల 
పుడుతుంది. త్రిశంకు స్వర్గాన్ని నిర్మిస్తాడు. 
విష్ణువు: త్రిమూర్తు (బ్రహ్మవిష్ణువు మహేశ్వరులు) 
లలో రెండవవాడు ఈయన భార్య లక్ష్మి. 
వాహనం గరుత శ్రంచుడు. ఆయుధం సుదర్శన 
చక్రం. వైకుంరం ఈయన నివాసస్ట్రలి. 
వీరభద్రుడు 2 శివుని ద్వారపాల కుడు 
(అంగరక్షకుడు. దక్షయజ్ఞ సమయంలో పార్వతి 
ఆత్మాహుతికి పాల్పడగా కోపోద్రిక్తు డైన శివుడు 
తన జటనొక దానిని నేలకు వేసి కొట్టగా 
వీరభద్రుడు, భద్రకాళి (పార్వతి అంశ) 
ఉద్భవించారు. 
వేదవతి : పూర్వజన్మలో సీత పేరు. 
వైశంపాయనుడు : వ్యాసుని శిష్యుడు. ఇతడు 
వ్యాసుని ఆజ్ఞ మేరకు జనవేజయునికి 
మహాభారత కధను వినిపించాడు. 
వ్యాస మహర్షి : సంస్కృత మహాభారత కర్త 
పరాశర మహర్షికి మత్స్యగంధి అయిన సత్యవతికి 
పుట్టినవాడు. ఈయనకు గల మరొక పేరు 
కృష్ణ ద్వైపాయనుడు. 
శివధనుస్సు : సీతా స్వయంవర సమయాన 
తనకుమార్తెకు భర్త అయ్యే అర్హతగలవాడు దీనిని 
(శివధనుస్సు) ఎక్కు పెట్టగలడని జనక మహారాజు 
ప్రకటిస్తాడు. శ్రీరాముడు శివధనుస్సును 
ఎక్కుపెట్టి సీతను వివాహమాడతాడు. 


శివుడు : త్రిమూర్తులలో లయకారుడు. 
ఈయనకు గలపేర్షు సర్వ, పశుపతి, భౌమ, 
ఉ(గ, మహాదేవ, భవుడు. గంగా - గౌరి ఈయన 
భార్యలు. కైలాసం ఈయన నివాసస్టలి. గణపతి, 
కుమారస్వామి, వీరభద్రుడు ఈయన 
కుమారులు. శివుని వాహనం నంది. 
శ్రీరాముడు : అయోధ్యకు మహారాజు. దశరధుడు 
చేసిన పుత్రకామేష్టి యాగఫలితంగా కౌసల్యకు 
పుడతాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ 
ఉంటాడు. సీత ఈయన భార్య, రావణునితో 
యుద్ధం చేస్తాడు. హనుమంతుడు ఈయనకు 
నమ్మిన బంటు. 

సహదేవుడు : మాద్రికి రెండో కొడుకు పాండవు 
లలో ఆఖరివాడు. 

సుందోప సుందులు : రాక్షస సోదరులు. 
సుగ్రీవుడు: వాలి తమ్ముడు తండ్రి బిక్ష 
విరజువు. భార్య రుమ. 

సైంధవుడు : దుస్సల భర్త. 

స్వర్గ లోకం : పుణ్యల్‌ కం. 

హరిశ్చంద్రుడు : సత్యవ్రతుడు ఇతని భార్య 
చం(ద్రవుతి. విశ్వామిత్రుడు ఇతనిచే 
అసత్యమాడిస్తానని శపధంచేసి విఫలుడవుతాడు. 
గమనిక: ఇంకను వివరములు కోరు వారు పురాణనొము 


; కోశం 
చంద్రిక పూర్ణ గాధాల వారి పురాణనామక్‌ళో 
చూడండి). 


94 


నం 
ERT an 
స్త 


గ 


సు 


గా గ 
| ఖ 
Pp న! 
111 

ళ్‌ 
| 


న 
స్‌ వర్రీ 
రోడ 
ఓకా వ 
ప 
గ్‌ న. 
చైన్‌ నే 
వ్‌ 
లం న 
తన 
చ ర. 
తా 
త సేల్‌? 
iE 
| స 
సు "వక్ష 
వ పై 
యా 
Rs 
Mets fag 
లా జి 
చామ 
ప 


న్‌; 
tr 
Fur 


చి శ వ్‌ సశ న్‌ నూ న 
pg LE యా Ar 7 జ Res మ 
మ స్య న్న. i 
లా Pe లా re షర, వా 
x లై / ఫి మప 1 
(కీ జమ 


విరటుడు : మత్స్య దేశాధిపతి. ఇతని రాజ్యంలోనే 
పాండవులు తమ అజ్ఞాత వాసాన్ని గడిపారు. 
విశ్వావసుడు : రావణుని తండ్రి. 
విశ్వామిత్రుడు: గాధిరాజు కుమారుడు గొప్ప 
తపస్సంపన్నుడు. కౌశికుడు ఇతని పూర్వా 
(శ్రమనామం. ఇంద్రునిచే నియమితు రాలైన మేనక 
ఆయన తపోభంగానికి చేసిన కృషిలో శకుంతల 
పుడుతుంది. త్రిశంకు స్వర్గాన్ని నిర్మిస్తాడు 
విష్ణువు: త్రిమూర్తు (బ్రహ్మవిష్టువు మహేశ్వరులు) 
లలో రెండవవాడు ఈయన భార్య లక్ష్మి. 
వాహనం గరుత శఇంతుడు. ఆయుధం సుదర్శన 
చక్రం. వైకుంరం ఈయన నివాసస్టలి. 
వీరభద్రుడు : శివుని ద్వారపాలకుడు 
(అంగరక్షకుడు. దక్షయజ్ఞ సమయంలో పార్వతి 
ఆత్మాహుతికి పాల్పడగా కోపోద్రిక్తు డైన శివుడు 
తన జటనొక దానిని నేలకు చేసి కొట్టగా 
వీరభద్రుడు, భద్రకాళి (పార్వతి అంశ) 
ఉద్భవించారు. 

వేదవతి : పూర్వజన్మలో సీత పేరు. 
వైశంపాయనుడు : వ్యాసుని శిష్యుడు. ఇతడు 
వ్యాసుని ఆజ్ఞ మేరకు జనమేజయునికి 
మహాభారత కధను వినిపించాడు. 


వ్యాస మహర్షి : సంస్కృత మహాభారత కర్త 
పరాశర మహర్షికి మత్స్యగంధి అయిన సత్యవతికి 
పుట్టినవాడు. ఈయనకు గల మరొక పేరు 
కృష్ణ ద్వైపాయనుడు. 

శివధనుస్సు : సీతా స్వయంవర సమయాన 
తనకుమార్తెకు భర్త అయ్యే అర్హతగలవాడు దీనిని 
(శివధనుస్సు) ఎక్కు పెట్టగలడని జనక మహారాజు 
ప్రకటిస్తాడు. శ్రీరాముడు శివధనుస్సును 
ఎక్కుపెట్టి సీతను వివాహమాడతాడు. 


శివ ఢమహు? 


శివుడు : (త్రిమూర్తులలో లయకారుడు. 
ఈయనకు గలపేర్షు సర్వ, పశుపతి భౌమ, 
ఉగ్ర, మహాదేవ, భవుడు. గంగా - గౌరి ఈయన 
భార్యలు. కైలాసం ఈయన నివాసస్టలి. గణపతి, 
కుమారస్వామి, వీరభద్రుడు ఈయన 
కుమారులు. శివుని వాహనం నంది. 
శ్రీరాముడు : అయోధ్యకు మహారాజు. దశరధుడు 
చేసిన పుత్రకామేష్టి యాగఫలితంగా కౌసల్యకు 
పుడతాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ వ 
ఉంటాడు. సీత ఈయన భార్య. రావణుని 
యుద్దం చేస్తాడు. హనుమంతుడు ఈయనకు 
నమ్మిన బంటు. 

సహదేవుడు : మాద్రికి రెండో కొడు 
లలో ఆఖరివాడు. 

సుందోప సుందులు : రాక్షస సో 
సుగ్రీవుడు: వాలి తమ్ముడు. 
విరజువు. భార్య రును. 
సైంధపుడు : దుస్తుల భర్త, 
స్వర్గ లోకం : పుణ్యలో కం. జ 
హరిశ్చంద్రుడు : సత్యవ్రతుడు. అ 
చంద్రవుతి విశ్వామిత్రుడు ౭ స 
అసత్యమాడిస్తానని శపధంచేసి విఫలుడవులొ 


ఉరాణనామా 
గమనిక: ఇంకను వివరములు కోరు వారు ౫ 


యడ చరాణనామకోలి 
చంద్రిక, వూర గాధాల హరి, సుం ణనౌ 
చూడండి). 


కు పాండవు 


దరులు. 
తండ్రి బుక్ష 


94 


బాలపాహిత $s కీ అం 
విషయసూచి 
శతక పద్యములు 


సునుతి నీతులు - బద్దెన కవి 97, విశ్వదాభిరామ వినురవేను - వేమన 99; భర్భహరి 
సుభాషితములు - ఏనుగు లక్ష్మణ కవి 101, 


దేశభక్తి గీతాలు 


దేశభక్తి; గురజాడ వెంకట అప్పారావు 104, జన్మభూమి; రాయప్రోలు సుబ్బారావు- 105; 
జయ జయ ప్రీయ భారతి - దేవులపల్లి వెంకటకృష్ణ శాస్తి; 105, తమ్మూడా ! 
రాయప్రోలు సుబ్బారావు 106; నారాయణ నారాయణ - వులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి - 106; 
భారతీయ వీరులం: దాశరథి 107; తల్లీ భారతి! దాశరధి - 107. 


సారే జహాగ అచ్చా మహ్మద్‌ ఇఖ్బాల్‌-108' రుండా ఊంఛా రహీ హమారా : శ్యామ్‌ లాల్‌ గుప్త 
పార్ష్యద్‌ - 108; ప్రపంచ బాలల గీతి - సుధామ -109, పిల్లల్లారా పాపల్లారా:దాశరథి -109, అంతా 
ఒక్కటే -న్యాయపతి రాఘవరావు- 109, * 


పిల్లల ఆటల పాటలు 


కాళ్ల గజ్జి, గుడుగుడు కుంచం, దాగుడు మూతలు, చెమ్మ చెక్క, వానా వానా వల్లప్పు, ఒప్పుల కుష్పా ఒయ్యారి 
భామా-110, ఒక్కటి ఓ చెలియా, వారాలు, చుట్టాల సురభి, ఎందుకురా !, అల్లీబిల్లీ పాట-111 , రింగు రింగు 
బిళ్ల, చిలకమ్మపెళ్లి -గిడుగు వేంకట సీతాపతి, నెమలి కన్ను: ధగధగమెరసే- చింతా దీక్షితులు - 112. 


పొడుపు కధలు - 113 
గేయ కధలు 115-120 


హనునుంతుడి తోక-చింతా దీక్షితులు; 115, కోతి తపస్సు : మహీధర నళినీ 
మోహనరావు 25 


| పిల్లల కధలు 121-150 

స్నేహశీలమే మిన్న 121; తేనె చుక్క కోసం-122; సత్యమేవ జయతే-123; రామూ - శ్యామూ- 124; 
భూశయనం కధ- 125; అందని పండ్లు పుల్లవ - 126; కోడి గుడ్డంత బంగారం - 127; పిల్లి మెడలో 
గంట- 128; ముందుచూపు - 129; గోలీలో మేడలు-130; నాన్నా! నాన్నా పులి-131; డెమోక్టీక్‌ ఖడ్గం- 
132; సత్యానాస్తి aes 133;తప్ప లెన్నువారు తండోపతండంబు 134; ఏడుచేపలు కేధ- 185; 
స్వశక్తి-136; నిత్య సంతోషీ-138; కిట కిట - మకరీ కధ-139; రాబర్జు బ్రూసు కధ-141; కుందేలు 
తేలిఏ-142; నీకు ఇష్టమైనంత- 143; బాతు - బంగారు గుడ్డు -145; శిబి చక్రవవర్తి కథ-146; సూది 
కధ-147; రామలింగడి తెలివి-150. 


1! 


96 


| సుమతి నీతులు బద్దెన కవి 


అక్కరకు రాని చుట్టము కనకపు సింహాసనమున 
(మొక్కిన వరమీని వేల్పు, మోహరమున. దా శునకము గూర్చుండ( బెట్టి శుభలగ్నమునం 
నెక్కిన బాణుని గుజ్జము దొనరంగ6 బట్టము( గట్టిన 


(గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ ! 


అడిగిన జీతం బియ్యని | 
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్‌ కమలములు నీట బాసిన 


వెనుకటి గుణమేల మాను? వినరా సుమతీ! 


వడిగల యెదులం గటుక గమలాప్తుని రశ్మి సోంకి కమలిన భంగిన్‌ 
మడిద్నుక బ్రతుకవచ్చు మహిలో సుమతీ ! దమ తమ నెలవులు. దప్పినం 
అప్పిచ్చువాండు వైద్యుడు, దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ! 


నెప్పుడు నెడతెగక పాటు నేణును ద్విజుడున్‌, కూరిమిగల దినములలో 


జొప్పడిన యూర నుండుము న. నేరము లెన్నడును గలుగ చేరవు: మటి యా 
చొప్పడకున్నట్టి యూరు సారకుము సుమతీ! కప్పి వీరసంబైనను 


ఉపకారికి నుపకారము sud య యట్‌ 3 
క మతీ! 
విపరీతము గాదు సేయ వివరింపంగా! “0 కము సు 


నపకారికి నుపకారము చీమలు పెట్టిన పుట్టలు 
నెప మెన్నక సేయువా(డు నేర్చరి సుమతీ ! పాముల కిరవైన యట్లు పామరుడు దగన్‌ 
ఎప్పటి కెయ్యది (ప్రస్తుత హేమంబు( గూడం బెట్టిన 


మప్పేటికా మాటలాడి యన్యులమనముల్‌ భూమీశుల పాలంజేరు భువిలో సుమతీ! 
నొప్పింపక, తానొవ్వక, తం క a 

తప్పించుక తిరుగుహ(డు ధన్యుడు సుమతీ! లకు( దొడవు దా జ 
న ప్పురుషుని గొల్వ(గూడ, దది యెట్లన్నన్‌ బతియ డ వెవ్వారికి 

సర్పంబు పడగ డను నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ! 
గప్పువసించిన విధంబు గదరా"సుమతి! తన కోపమే తన శత్రువు 


విష్తుడు నంద గంగు తనీ శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ 
నప్పుడు బంధువులు వత్తురదియొట్టన్నన్‌ దన సంతోషమే స్వర్గము 


దెప్పలుగం జెరువు నిండిన తన దుఃఖమె నరకమం'డ్రు తథ్యము సుమతీ! 
గప్పలు పదివేలు చేరుగదరా సుమతీ! 

అ తన యూరి తపసితనమును 
ఏటజకుమీ కసుగాయలు ‘ ST 
పాణకుమీ రణమందున దన పెరటి చెట్టు మందును 


మీఅికుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ! మనసున వర్ణింప రెట్టి మనుజులు సుమతీ! 
97 


బాలసాహిత్య కసీళ్రం 


శతక పద్యములు - సుమతి నీతులు 


తన కలిమి యింద్రభోగము నీరే ప్రాణాధారము 

తన లేమియె సర్వలోక దారిద్ర్యంబున్‌ నోరే రసభరితమైన నుడువుల కెల్లన్‌ 
దన చావు జగత్రళయము నారియె నరులికు రత్నము; 

తను వలచిన యదియె రంభ తధ్యము సుమతీ! _ చీరయె శృంగార మండ్రు సిద్దము సుమతీ! 


తనవారు లేని చోటను పుత్రోత్సాహము తండ్రికి 

జనువించుక లేనిచోట జగడము చోటన్‌ పస్పృత్రుడు జన్మించినపుడె పుట్టదు జనులా 
అనుమానమైన చోటను పుత్రుని గనుంగొని పాగడగ 

మనుజునకును నిలువ(దగదు మహిలో సుమతీ! పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ 


తలనుండు విషము ఫణికిని 
తంట యు. న్‌ బంగారు కుదువ బెట్టకు 


వెలయంగా(దో(క నుండు వశికమునకు 
ss Fa See rk సంగరమున బాటిపోకు సరసు(డ వైనన్‌ 
అంగడి వెచము లాడకు 
లునకు నిలువెల విషము గదరా సుమతీ! గ 
లువెల్ల * వెంగలితోం జెలిమి వలదు వినురా సుమతి! 
నపతి సఖుండై యుండియు 


బలవంతు(డ నా కేమని 

పలువురతో నిగ్రహించి పలుకుట మేలా? 
బలవంతమైన సర్పము 

చలిచీమల చేత(జిక్కి చావదె సుమతీ! 


నెనయంగా శివు(డు భిక్ష మెత్తగ వలసెన్‌ 
దనవారి కెంత గలిగిన 
దన భాగ్యమె తనకుగాక తథ్యము సుమతీ! 


నడవకుమీ తెరు వొక్కట శ్రొడక్‌ మౌటకు బ్రాణము సత్యము 
గుడువకుమీ శత్రునింట గూరిమి తడ కోటకు. (బ్రాణుంబు సుభగ కోటి ధరిత్రిన్‌ 


ముడువకుమీ పర ధనముల బోటికి( బ్రాణము మోనము 


నుడువకుమీ యొరుని మనసు నొవ్వ(గ సుమతీ! స్యా బ్రాణంబు (వ్రాలు సిద్దము సుమతీ! 
నయమన+ బాలును (ద్రావరు లావుగల వానికంటెను 

భయమున విషమైనగాని భక్షింతురుగా _ భావింప(గ నీతిపరుడు బలవంతుం డౌ 
నయ మెంత దోసకారియొ (గ్రావం బంత గజంబును 

భయమే చూపంగవలయు బాగుగ సుమతీ! మ్రూ్వట్రివాం డెక్కినట్టు మహిలో సుమతీ! 
నవరస భావాలంకృత వినదగు నెవ్వరు చెప్పిన 
కవితాగోష్టియును మధుర గానంబును దా విననంతనె చేగపడక వివరింప దగున్‌ 
ననివేకి కెంత జెప్పిన గని కల్ల నిజము దెలిసిన 


జెవిటికి శంఖూదినట్లు సిద్దము సుమతీ! మనుజుండె పో నీతిపరుడు మహిలో సుమతీ! 
98 


విశ్వదాభిరామ వినురవేవు వేమన 


అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు ఎద్దుకైనగాని యేడాది దెలిపిన 
దినగ దినగ వేము తియ్యనుండు మాటందెలిసి నడుచు మర్మ మెరిగి 


సాధనమున పనులు సమకూరు ధరలోన. విశ్వ మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన. విశ్వ. 


అనువుగానిచోట నధికుల మనరాదు, 


ఎలుకతోలు. దెచ్చి యేడాది యుతికిన 
గొంచమైన నదియు గొదువగాదు 


నలుపు నలుపే కాని తెలుపు గాదు 


కొండయదమందు. గొంచెమెయుండదాః విశ్వ. కొయ్యబొ. మ్మను దెచ్చి కొటీన( బలుకునా! విశ్వ. 
యలు యె (2 


అన్ని దానములను నన్నదానమె గొప్ప  కనగ సొమ్మొ లెన్నో కనకంబునాక్కటే 
కన్నతల్లికంటె ఘనములెదు పసుల వన్నెలన్నా పాలువొకటే 

ఎన్న గురునికన్న నెక్కుడు లేదయా! విశ్వ. పుష్ప జాతులెన్నా పూజ యొకటే! విశ్వ. 
అల్పజాతి వాని కధికార మిచ్చిన కర్మ మధికమయిన గడచి పోవగరాదు. 
దొడ్డ వారి నెల్ల దొలగణజేయు ధర్మరాజు తెచ్చి తగనిచోట 
జెప్పుదినెడుకుక్క చెణకు తీపెరుగునాః విశ్వ గంకుభట్టుచేసె గటగటా. దైవంబు. విశ్వ. 
అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను క్షోత్రి నానరు దెచి? కొత 


సజ్ఞనుండు6 బల్కు జల్లగాను కాండముచ్చులెల్లం గొలిచినట్టు 
కంచు మోగునట్టు కనకంబు (మోగునా! విశ్వ. నీతిహీనునాద్ద న్‌? 


ద్ద నిర్భాగ్యులుందురు. విశ్వ. 
= అత్మశుద్దిలేని యాచార మది యేల?  కోపమునను ఘనత కొంచమై పోవును 
భాండ శుద్దిలేని పాక మేల? కోపమునను మిగులంగోడు గలుగు 
చిత్తశుద్దిలేని శివపూజ లేలరా? విశ్వ.  గోపమడచెనేని కోర్కెలు నీడేరు. విశ్వ. 
ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు క్షీరసాగరమందు పవ్వళించియున్న స్వామికి 
కాచి యతుకవచ్చు (క్రమముగాను 
మనసు విరిగెనేని మరిచేర్చరాదయ! విశ్వ. ల బాలు (గ్రో వ. ష్‌ 
[| వారి సాము ఏల్ల వారికి ఆపి. 
ఉత్తముని కడుపున నోగు జన్మించిన Ws కన స త 
వాడె చెజచు వాని మ ననీ a a abe 
అ ఆన్న = య! ఖు లు 
జంకు న్నటి య మన కూడు 'పట్టెడైనను జాలు. విశ్వ. 
ఉప్పు కప్పు రంబు నొక్క టి గొడ్డుటావు 6 బితుక (గుండంగొంపోయిన 
వ. Mares . వ పండ్లనూడందన్నుం పాలనీక 
నాల ల్‌ నులు వరయా వళ్ళ, బ్రళిపాని నడుగ లాభంబు లేదయా! విశ్వ. 
ఉప్పులేనికూర యొప్పదు రుచులకు చంప-దగినయట్తి శత్రువు తనచేత 
పప్పులేని తిండి ఫలము లేదు జిక్కెనేని కీడు సేయరాదు 
అప్పులేనివాడె యధిక సంపన్నుండు. విశ్వ. పొసగ మేలుచేసి పొమ ్యనుటే చాలు. విశ్వ. 


సుట్టము గట్టి 


99 


బాలసాహిత్య పీఠం 


- విశ్వదాభిరామ వినురవేమ 


a 


శతక స్లద్యర్థ్యులు 


చిక్కియున్న వేళ సింహంబునై నను పెట్టి పోయలేని వట్టి నరులు భూమి 
బక్కకుక్క కరచి బాధచేయు పుట్టెనేమి వారు గిట్టనేమి 

కలిమిలేని వేళ బంతంబు చెల్లదు. విశ్వ, పుట్టలోనం జెదలు పుట్టవా గిట్టవా? విశ్వ. 
చిత్త చద్ది కలిగి చేసిన పుణ్యంబు  మిరపగింజచూడ మీద నల్లగనుండు( 
కొంచమైన నదియు( గొదువగాదు  గొరికిచూడు లోన( చురుకు మనును 
విత్తనంబు మత్లీ జీ వృక్షంబునకు నెంత విశ్వ, సజ్జను లగువారి సార మిట్టుండురా! విశ్వ 
చిప్పబడ్డ స్వాతిచినుకు ముత్యంబాయె మేడిపండు చూడ మేలిమై యుండును 
ప చినికు నీట గలిసె పొట్టవిప్పిచూడ( బురుగులుండు 
బ్రాప్తిగలుగుచోట ఫ ఫల మేల తప్పురా! విశ్వ. పిరికివాని మదిని బింక మీలాగురా! విశ్వః 
చెప్పులోని రాయి చెవిలోన జోరీగ మొదట ఆశపెట్టి “తుదిలేదు పామ కను 
కంటిలోని నలుసు కాలిముల్లు పరమలోభులైన “పాపులకును 
ఇంటిలోనిపోరు నింతింత గాటీయా! విశ్వ, ఉసురు తప్పకంటు నుండేలు దెబ్బగా! విశ్వ. 
ధనముకూడంబెట్టి దానంబు శేయక రాము డొకడు పుట్టి రవికుల మీడేర్చె 
తాను(దినక లెస) దాచు కొనగ కురుపతి జనియించి కులము జెటుచె 
తేనెటీగ గూర్చి తెరువరి కియ్యదా! విశ్వ, ఇలను బుణ్యపాప మీలాగు కాదొకో! విశ్వ. 
నిక్కమైన మంచి నీల మొక్కటిచాలు( లక్ష్మియేలినట్టి లంకాధిపతి పురము 
దళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల పిల్లకోతిపొజు | కొల్లబెట్టెం 

చౌట్టుపద్య మిలను చాలదా యొక్కటి? విశ్వ, చేటుకాలమయిన జేరుప నల్పులె చాలు. విశ్వే 


నీళ్లలోన మొసలి నిగిడి యేనుగు బట్టు వాన కురియకున్న వచ్చును క్షొముంబు 


బైట కుక్కచేత భంగపడును వాన కురిసెనేని వరదపారు 
స్థానబల్మిగాని తనబల్మి కాదయా! విశ్వ. వరద కరవు రెండు వరసలో నెరుగుడీ! విశ్వ. 
పట్టు పట్టరాదు పట్టి విడువరాదు విత్తముగలవాని వీపున పుండైనను 
పట్టేనేని బిగియ( బట్టవలయు వసుధలో న(జాల వార్తకెక్కు 


బేదవానియింట బెండ్లన నెరుగరు. విశ్వ. 


నేము పాలువోసి ప్రేమతో బెంచిన 
చేదువిరిగి తీపిజెంద బోదు 
ఓగు నోగెగాక యుచితజ్ఞా డెటులొను. విశ్వ, 


చేరు పురుగు చేరి వృక్షంబు జెబిచును 


చీడ పురుగు జేరి చెట్టుం జేజచు€ 
వి శ్చ 'కుత్సితుండు చేరి గుణవంతు! జెజచురా! విశ్వ 


బట్టీవిడచుకన్న బరగ। జచ్చుట మేలు. విశ్వః 


సరగ రాతిగుండు పగుల గొట్టవచ్చు 
కొండలన్ని పిండి గొట్టవచ్చు 
కఠినచిత్తు మనసు కరిగింపగా రాదు. విశ్వ 


పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన 
బట్టున్రా జగంబు పట్టదెపుడు 
యముని. లెక్క, రీత్తినరుగుచు స నుందురు. 


100 


భర్భహరి సుభాషితములు ఏనుగు లక్షణ కవి 


)మరు( జెవి శాస్త్రమున గుండ లమున గాదు తరువు లతిరసఫలభార గురుత గాంచు 
లయమున నొప్పు దీవిచే వెలయు. బాణి నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘుః 


మురుదయాఢ్యుల మేను పరోపకార డుద్దతులు గారు బుధులు స మృద్దిచేత 
అన రాణించు గంధంబు వలన. గాదు. జగతి నుపకర్తలకు నిది సహజగుణము. 
ందుకమువోలె సుజనుండు తెలియని మనుజుని సుఖముగ 

1ందం బడి మగుడ మీందికి న్నెగయు సుమీ దెలుపందగు సుఖతరముగ దెలుపగ వచ్చుం 
ఏుందుండు మృత్సిండమువలె దెలిసిన వానిం దెలిసియు. 


గిందం బడి యడరియుండుం గృపణత్వమునన్‌ దెలియని నరుందెల్ప (బ్రహ్మదేవుని వశమే 
మసుమగుచ్చంబునకుం బోలె బొసంగు శౌర్య ద్యుమణి పద్మాకరము విక చముగం జేయు 
రూనవంతున కివి రెండు మహితగతులు గుముదహర్థంబు గావించు నమృతనూతి 
ఏకలజనమస్తక (ప్రదేశముల నైన యర్ధితుండు గాక జల మిచ్చు నంబుధరుండు 
వనమునం డైన జీర్ల భావంబు గనుట. సజ్జనులు దారె పరహితా చరణమతులు 


చనిసిరే వేల్పు లుదధిర రత్నములచేత సత్య సూక్తి ఘటించు ధీ జడిమమాన్ను 
విఅచిరే ఘోరకాకోల విషముచేత గారవమొసంగు జనులకు గలుషమడయ 
విడిచిరే యత్న మమృతంబు వాడయుదనుక ర్తి షబ్రకటించు' జిత్త విస్ఫూర్తిజేయు 


నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు. సాడు సంగంబు సకలార్ణ సాధనంబు 


బాలసాహిత్య కీ శ్రం 


అసమాన (ప్రియనీతివర్తనము (ప్రా ణాంతంబునందున్‌ మలీ § 
మస మగ్రాహ్య మదుష్టయాచన మసం పట్రార్థనాభావమున్‌ న్‌ 
వ్యసనావాప్తిని ధైర్యముం బుధజనా త్యంతానుకూలత్య మో లర్‌ 
యసిధారా ప్రతచర్య యెవ్వండు మహార్యశ్రేణికిం దెల్పెనో. న 
3 
ఆకాశంబుననుండి శంభునిశిరంబందుండి శీతా(ద్రిసు య 
శ్లోకం బైనహిమాద్రినుండి భువి భూలోకంబునం దుండి య శ్‌ 
స్తోకాంభోధి. బయోధినుండి పవనాంథోలోకము జేరె గం ని 
గాకూలంకష పెక్కుభంగులు వివేక భ్రష్టసంపాతముల్‌ | 
ఆపదలందు ధైర్యగుణ మంచితసంపదలందు. దాల్మియున్‌ é 
భూపసభాంతరాళమునం బుష్కలవాక్చతురత్వ మాజి బా గొ 
హాపటశక్తియున్‌ యశము నందనురక్తియు విద్యయందు వారి. ఆత పీ 
సళ క 5 హ్హ ఇ వల జ్యో వత్‌ క్‌ నన ఫ్‌ “A 
ఛాపరివృద్దియున్‌ 'బ్రకృతి సిద్దగుణంబులు సజ్జన్హా కస్‌ యప పంథాను శక 
గ్‌ ఆ గ్గ 


101 A 3° 


( i ఈ ne. 85 / 


+ 


ఆరంభింపరు నీచ మానవులు వి ఘ్నాయాససం'త్రస్తులై 
యారంభించి పరిత్యజింతు రురువి ఘ్నాయత్తులై మధ్యముల్‌ 
ధీరుల్‌ విఘ్ననిహన్యమాను లగుచున్‌ ధృత్యున్నతోత్సాహులై 
ప్రారబ్దార్థము లుజ్జగింపరు సుమో ప్రజ్ఞానిధుల్‌ గావునన్‌, 

ఒకచో నేలను బవ్వళించు నొకచో నొప్పారు. బూసెజ్జపై 

నొకచో శాకము లారగించు నొకచో నుత్కృష్ట శాల్యోదనం 
బొకచో బొంత ధరించు నొక్కక్కతటిన్‌ యోగ్యాంబరక్రేణి లె 
క్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబునన్‌ సుఖంబునన్‌ మదిన్‌ 
క్షీరము మున్ను నీటి కొసం గెన్‌ స్వగుణంబులు దన్ను జేరుటన్‌ 
క్షీరము దప్త మౌట గని చిచ్చుతికెన్‌ వెతచే జలంబు దు 
ర్యారసుహృద్విపత్తిం గని వహ్ని జొరం జనె దుగ్ధ మంతలో 
నీరము(గూడి శాంతమగు నిల్చు మహాత్ములమై(్రి యీగతిన్‌. 
జానుగ భూతికిం దొడవు సజ్జనభావము శౌర్యలక్ష్మికిన్‌ 

మౌనము నీతి విద్యకు శ మంబు సుబుద్దికి విత్తవృద్దికిన్‌ 
దానము దాల్మి శక్తికిని ధర్మనిరూఢి కదంభవృత్తియుం 
బూనికతోడ సర్వగుణ భూషణ మెన్నం గ శీలమే సుమీ. 


తమ కార్యంబు బరిత్యజించియు బరా ర్థప్రాపకుల్‌ సజ్జనుల్‌ 
దమకార్యంబుఘటించుచున్‌ బరహితార్థవ్యాపృతుల్‌ మధ్యముల్‌ 
దమకై యన్యహితార్థఘాతుకజనుల్‌ దైత్యుల్‌ వృథాన్యార్థ్హభం 
గముగావించెడువార లెవ్వరొ యెజుం గన్‌ శక్యమే యేరికిన్‌. 
తెలివి యొకింత లేనియెడం దృస్తుండ నై కరిభంగి సర్వముం 
దెలిసితి నంచు గర్వితమతిన్‌ విహరించితి( దొల్లి యిప్పుడు 
జ్ఞలమతు లైనపండితుల సన్నిధి నించుక బోధశాలి నై 
తెలియనివా(డ నై మెలగి తిం గత మయ్యె నితాంతగర్వమున్‌!. 
ధర ఖల్యాటు( డొకండు సూర్యకరసంత ప్తప్రధానాంగు.డై 
రతోడన్‌ బరువెత్తి చేరి నిలిచెన్‌ దాళద్రుమచ్చాయం ద 
చ్చిరముం దత్సలపాతవేగమున విచ్చెన్‌శబ్దయోగంబుగొ( 
బొరి దైవోపహతుండు వోవుకడకుం బోవుంగదా యాపదల్‌. 


102 


నీతి ప్రాఢవిహారు లైననిపుణుల్‌ నిందింపనీ మెచ్చనీ 

ఖ్యాతిం జెందినసంపదల్‌ నిలువనీ గాఢంబుగా సాగనీ 
ఘాతం బప్పుడు పొందనీ నియతిమై కానీ యుగాంతంబునన్‌ 
నీతి శ్లాఘ్యపదంబు దప్పరుగదా నిత్యంబు ధీరోత్తముల్‌. 


నీరము తప్తలోహమున నిల్చి యనామక మై నశించు నా 
నీరమె ముత్యమట్టు నళినీదళసంస్థిత మై తనర్భు నా 

నీరమె శుక్తిలో. బడి మణిత్వము గాంచు సమంచిత (ప్రభం 
బౌరుషవృత్తు లిట్టధ ము మధ్యము నుత్తము. గొల్బువారికిన్‌. 
విద్య నిగూఢగుప్త మగు విత్తము రూపము పూరుషాళికిన్‌ 
విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధు(డున్‌ 


విద్య విశిష్టదైవతము విద్యకు సాటిధనంబు లే దిలన్‌ 
విద్య నృపాలపూజితము విద్య నెజుంగనివాండు మర్తుగ్యడే. 


భూషలు గావు మర్వ్యులకు భూరిమయాంగదతారహారముల్‌ 
భూషిత కేశపాశమృదు పుష్ప సుగంధజలాభిషేకముల్‌ 
భూషలు గావు పూరుషుని భూషితు6 జేయు. బవి(త్రవాణి వా 


గ్ఫూషణమే సుభూషణము భూషణముల్‌ నశియించు నన్నియున్‌. 


రాతిరి మూషీకంబు వివరంబొనరించి కరండబద్దవ మై 
భీతిలి చిక్కి యాస చెడి పెద్దయు డస్సినపామువాత సం 
పాతము+ జెందె దాని( దిని పాము దొలంగెబిలంబుత్రోవనే 
యేతథి హాని వృద్ధులకు నెక్కటి దైవమ కారణం బగున్‌. 


సకలకలావిభూషితులు శబ్దవిదుల్‌ నయతత్వబోధకుల్‌ 
(ప్రకటకవీం(ద్రు లేన్నపతి సజ్ఞను నిర్హను లై చరింతు రా 
వికృతపుజాడ్య మాదొరది విత్తము లేకయ వారు పూజ్యు లం 
ధకజనదూషితంబులు ఘనంబులుగావె యమూల్యరత్నముల్‌. 
హర్తకు( గాదు గోచర మ హర్షిశమున్‌ సుఖపుష్టిసేయు స 
త్కీర్తి ఘటించు విద్య యను దివ్యధనం బభిలార్జికోటికిం 
బూర్తిగ నిచ్చినం బెరుంగు బోదు యుగాంతపుచేళనైన భూ 
భర్తలు దద్ధనాధికుల పట్టున గర్వము మాను టొప్పగున్‌. 


103 


బాలసాహిత్య పీళ్రం 


శతక పద్యములు - భర్శృష ఈది సుభాషితములు 


దేశభక్తి గీతాలు 
దేశభక్తి గురజాడ వెంకట అప్పారావు 


దేశమును (ప్రేమించుమన్నా 
మంచి అన్నది పెంచును 
వట్టి మాటలు కట్టి పెట్టో 
గట్టి మేల్‌ తలా పెట్ట వోయి ! 


పొడి పంటలు పొంగిపార్రే 

దారిలో నువు పాటు పడ్‌వోయి 
తిండి కలిగితె కండ కలదోయి 
కండ కలవాడేను మనిషోయి ! 


ఈసురోమని మనుషులుంటే 
దేశ మేగతి బాగుపడునో యి 
జల్టుకొని కళలెల్ల నేరు ఖ్‌ 

దేశ్‌ సరుకులు 'నీంచ : 
అన్ని దేశాల్‌ (క్రమ్మవలె pon 
దేశి సరుకుల నమ్మవలె నోయి 
డబ్బు తేలేనట్టి నరులకు 

కీర్తి స సంపద లబ్బవోయి | 


వెనుక చూసిన కారణయేమోయి 
మంచి గతమున కొంచెమేనోయి 
మందగించక ముందు అడుగేయి 
వెనక పడితే వెనకే నోయి ! 


పూను స్పర్ధను విద్య లందే 
వైరములు హాణిజ మండే 
వ్యర్థ కలహం పెంచబోకోయి 
కత్తి వైరం కాల్బవోయి ! 


దేశాభిమానము నాకు కద్దని 
వటి ట్ల గొప్పలు చెప్పుకో యి 
పూని యేదైనాను, వొక మేల్‌ 
కూర్చి జనులకు చూపవోయి ! 


ఓర్వ లేమి పిశాచి దేశం 
మూలుగులు పీలేసె నోయి 
ఒరుల మేలుకు సంతసిస్తూ 
ఐకమత్యం నేర్చవోయి | 


పరుల కలిమికి పార్తి ర్ల యేడ్చే 
పాపి కెక్కడ సుఖం  కద్దోయ 
ఒకరి మేల్‌ తన మేలనెరెచే 

నేర్చరికి మేల్‌ కొల్ల లోయి! 


సొంత లాభం కొంత మానుకు 
పొరుగు వాడికి తోడు పడవోయి 
దేశమంటే మట్టి కాదోయి 
దేశమంటే మనుషులోయి ! 


చెట్ట పట్టాల్‌ పట్టుకుని 

దేశస్టు లరితా నడవవలె నోయి 
అన్నదేము ల వలెను జాతులు 
మతములన్ని మెలగవలె నోయి! 


ఘతం వేరైతేను యేమోయి 
మనసు వొక్షటై మనుషులుంటే 
జాతియన్నది లేచి పెరిగీ 
లోకమున ్రరాణించు నోయి ! 


దేశ మనియెడి దొడ్డ వృక్షం 
(ప్రేమలను పూలెత్తవలె నోయి 
నరుల చెమటను తడిసి మూలం 
ధనం పంటలు పండవలె నోయి ! 


ఆకులందు* అణగి మణగీ 
కవిత కోం సంవ నోయి 
పలుకులను సన ఉశమం దభ 
మానములు మొలకెత్త వలెనోయి! 


104 


జన్మభూమి రాయప్రోలు సుజ్బ్టారావు 


ఏ దేశమేగినా ఎందుకాలిడిన 

ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనిన 
పొగడరా నీతల్లి భూమి భారతిని 
నిలుపరా నీ జాతి నిండుగౌరవము 


ఏ పూర్వ పుణ్యమో, ఏయోగబలమో 
జనియించినాడ వీ స్వర్గఖండమున 
ఏమంచి పూవులన్‌ (పేమించినావో 
నినుమోసె యీ తల్లి కనక గర్భమున, 
లేదురా ఇటువంటి భూదేవి యెందు 
లేరురా మనవంటి పౌరులింకెందు 
సూర్యుని వెలుతురుల్‌ సోకునందాక 
ఓడల జెండాలు ఆడునందాక, 
అందాకగల ఈ అనంత భూతలిని 
మన భూమి వంటి చల్లని తల్లిలేదు 
పాడరా నీ తెల్లు బాలగీతములు 
పాడరా నీ వీరభావ భారతము. 


జయ జయ ప్రియ భారతి దేవులపల్లి వేంకటకృష్ణ శాస్తి 


జయ జయ జయ (ప్రియ భారత 
జనయిత్రీ, దివ్యధాత్రి 
జయ జయ జయ శత సహస్ర 
నరనారీ హృదయ నేత్రి 
జయ జయ సశ్యామల సు 
శ్యామ చలచ్చేలాంచల 
జయ వసంత కుసుమలతా 
చరిత లలిత చూర్ణ కుంతల 
జయ మదీయ హృదయాశయ 
లాక్షారుణ పదయుగళా 


తమ తపస్సులు బుషుల్‌ ధారవోయంగ 
శౌర్యహారము రాజచం(ద్రులర్పింప 
భావ సూత్రము కవి(ప్రభువు లల్లంగ 
రాగ దుగ్రము భక్తరత్నముల్‌ పిదుక. 
దిక్కుల కెగదన్ను తేజము వెలుగ 
రాళ్ళ తేనియలూరు రాగాలు సాగ 
జగముల నూగించు మగతనం బెగయ 
సౌందర్యమెగ బోయు సాహిత్యమలర, 
వెలిగినదీ దివ్యవిశ్యంబు పుత్ర 

దీపించె నీ పుణ్యదెశంబు పుత్ర 
పొలముల రత్నాలు మొలిచెరా యిచట 
వార్డిలో ముత్యాలు పండెరా యిచట. 
పృధివి దివ్యౌషధుల్‌ పిదికెరా మనకు 
కానల కస్తూరి కాచెరా మనకు 
అవమానమేలరా ? అనుమానమేల ? 
భారతీయుడనంచు భక్తితో పాడ, 


జయ జయ జయ ప్రియ భారత ॥ 


జయ దిశాంత గత శకుంత 
దివ్యగాన పరితోషణ 

జయ గాయక వైతాళిక 

గళ విశాల పద విహరణ 

జయ మదీయ మధుర గేయ 
చుంబిత సుందర చరణా 

జయ జయ జయ (ప్రియ భారత 
జనయిత్రీ, దివ్యధాత్రి ! 


105 


బాలసాహిత్య పీళ్రం 


దేశభక్తి గీతాలు - దేశభక్తి 


తమ్మూడా 1 

నీలు పొంగిన జీవగడ్డయి 
వొలుపాతిన భాగ్యసీమయి 
వరలినది యీ భరతఖండము 
భక్తిపాడర ; తమ్ముడా | 
వేదశాఖలు పెరిగె నిచ్చట 
ఆదికావ్యం బందె నిచ్చట 
బాదరాయణ పరమ బుషులకు 
పాదు సుమ్మిది చెల్లెలా ! 

విపిన బంధుర వృక్షవాటిక 
ఉపనిషన్మధు వొలికి నిచ్చట 
విపుల తత్వము విస్తరించిన 
విమల తలమిదె తమ్ముడా | 
సూత్ర యుగముల శుద్దవాసన 
న్షాత్రయుగముల శౌర్యచండిమ 
చిత్రదాస్యముచే చరిత్రల 
చెజీగిపోయెనె చెల్లెలా | 
మేలి కిన్నెర మేళవించీ 
రాలు కరగగ రాగమెత్తీ 
పాల తీయని బాల భారత 
పదము పాడర తమ్ముడా | 


నారాయణ నారాయణ 


నారాయణ నారాయణ అల్లా అలా 
మాపోలిట తండ్రీ నీ పిల్లల మేమెల్లా ॥నారా॥ 
మతమన్నది నాకంటికి మసకైతే 

మతమన్నది నా మనసుకు మబ్దె తే 


మతం వద్దు గితం వద్దు మాయామర్మం 
ద ద 


వద్దు ॥నారా॥ 
ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే 
కలహాలు కక్షలు కలిగించేదే గతమైతే 


రాయప్రోలు సుబ్బారావు 


నవరసమ్ములు నాట్యమాడగ 
చివుర పలుకులు చెవుల విందుగ 
కవిత లల్లిన కాంత హృదయుల 
గారవింపవె చెల్లెలా || 
దేశ గర్వము దీప్రిచెందగ 
దేశ చరితము తేజరిల్లగ 
దేశ మరసిన ధీరపురుషుల 
తెలిసి పాడర తమ్ముడా ! 
పాండవేయుల పదును కత్తులు 
మండి మెజసిన మహిత రణకథ 
కండగల చిక్కని తెజంగుల 
కలసి పాడవె చెల్లెలా ! 
లోకమంతకు కాక పెట్టిన 
కాకతీయుల కదన పాండితి 
చీకిపోవని చేవ పదముల 

' చేర్చి పాడర తమ్ముడా ! 
తుంగభద్రా భంగములతో 
పొంగి నింగిని పొడిది త్రుళ్ళీ 
భంగపడని తెలుంగు నాథుల 
పాట పాడవె చెల్లెలా ! 


దేవులపల్లి వెంకటకృష్ణ 
మతం వద్దు గతం వద్దు 
మరణ హోమం వద్దు ॥నారా॥ 
మతమన్నది గాంధీజీ హితమైతే 
మతమన్నది లోకానికి హితమైతే 
హిందువులం ముస్తిములం 
అందరము మానవులం, 
అందరమూసోదరులం ॥నారా॥ 


106 


శాస్తి 


ల్‌ో 


నన ర ప 


- దాశరరణ్సు 


భారతీయ వీరులం 


*రతీయ వీరులం 
రతమాత బిడ్డలం 
*రతీయ వీరులం 
రతమాత బిడ్డలం 
ాతదేశ గౌరవం: 

పాడె ధీరులం 
రాతొదేశ గౌరవం 

పాడే ధీరులం 

"౦తి కోరు పాపలం 
మత పెంచు బాలలం 
ం౦తికోరు పాపలం 
మత పెంచు బాలలం 
అము భావి పౌరులం 
కాాగధనుల వారసులం 
ఎము భావిపారులం 


తల్లీ భారతి | mR 


ల్రీ భారతి వందనం 
ల్లీ భారతి వందనం 


త్యాగధనుల వారసులం 
వేష భాష లేవైనా 
మతాచార మేదైనా 
వేషభాషలేనైనా. 
మతాచారమేదైనా 
మనం భారతీయులం 
ఒకేతల్లి షి పిల్లలం 
మనం భారతీయులం 
ఒకే తలి పిలలం 

ళా (af) 
(ప్రపంచాన మన దేశం 
(పతిభను నిలబెట్టుదాం 
మనమంతా సైనికులం 
మనం (ప్రజాసేవకులం 


జాతి స్వేచ్చ సపహరించు 


శత్రువునెదిరించుతాం 


విజయం సాధించుతాం 
జయపతాక నెగరేద్దాం 
విజయం సాధించుతాం 
జయపతాక నెగరేద్దాం 
హిమశైల కిరీటయై 
సము(ద్ర పాదపీఠయె 


గంగ, యమున, గోదావరి 


కృష్ణ వేణి సహితయి 
విలసిల్లే భరతమాత 
మన తలకి జోహార్‌ 
మన తల్లికి జోహార్‌ 
భారతీయ వీరులం 

భరతమాత బిడ్డలం 
భారతీయ వీరులం 

భరతమాత బిడ్డలం. 


కలతలు మాని మెలగెదము 
కుల మత భేదం మరచెదము 


ఇల్లే మా నందనం 
మంతా నీ పిల్లలము 

చల్లని ఒడిలో మల్లెలము 
;ల్లిదండ్రులను గురువులను 
ల్లవేళల కొలిచెదమమ్మా 
ల్రిదం[డ్రులను గురువులను 
ల్లవేళల కొలిచెదమమ్మా 
)దువులు బాగా చదివెదమమ్మా 
గిత్రి గౌరవం పెంచెదమమ్మా 
'దువులు బాగా చదివెదమమ్మా 
"తి గౌరవం పెంచెదమమ్మా 
ఎలమత భేదం మరచెదము 


కలతలు మాని మెలగెదము 
మానవులంతా సమానులంటూ 


మమతను సమతము పెంచెదము 


తెలుగు జాతికీ అభ్యుదయం 
నవభారతికే నవోదయం 
తెలుగు జాతి అభ్యుదయం 
నవభారతికే నవోదయం 
భావిపారులం మనం మనం 
భారత జనులకు జయం జయం 
భావిపారులం మనం మనం 
భారత జనులకు జయం జయం 


107 


బాలసాహిత్య పీభ్రం 


తమ్ముడా - నారాయణ నారాయణ - తల్లీ భారతి 
లా 


| సారే జహాగు అచ్చా - మహ్మద్‌ ఇజ్బాల్‌ | 


సారే జహాగు అచా 
హమ్‌ బుల్‌ we 
సితా6 హమారా॥ 
పరబత్‌ నో సబ్‌సే ఊంఛా హమ్‌సాయా ఆస్‌మా( కా 
వో సంతరీ హమారా! వోపాన్‌బొ( హమారా! 
గోదీమె ఖేల్‌ తీహైం ఇస్‌కీ హజారో( నదియా 
గుల్‌షన్‌ హై జిన్‌ కేదమ్‌ సే రష్‌కె జినా( హమారా॥ 
మజ్‌ - హబ్‌ నహీ( సిఖాతా ఆపస్‌మె బైర్‌ రఖ్‌నా 
హిందీ హైం హమ్‌, వతన్‌ 
'హైయాందూస్తాం హమారా॥ 


హిందూస్తాంహమారా. అర్థం: ప్రపంచంలో భారతదేశం ఉత్తమమయింది, 
(హై ఇస్‌కే, యే గుల్‌ ఇది మనందరికీ ఒక పూదోట. మనమంతా 


ఇక్కడ బుల్‌ బుల్‌ పిట్టలం. మిన్నునంటుతున్న 
ఆఎత్తయిన పర్షతం మనల్లి కాపలా కాస్తూ 
ర్షిస్తున్సుది. భారతమాత ఒడిలో వేల కొద్దీ 
నదులు ఆడుతున్నాయి.ఈ నదీ జలాలతో పూచిన 


పూదోటను చూచి స్వర్గమే ఈర్ష్య పడుతుంది. 


పరస్పరవైరాన్ని మతం బోధించదు. మనమంతా 
భారతీయలం. మనదేశం భారతదేశం. 


రుండా ఊంఛా రహీ హమారా - శ్యామ్‌ లాల్‌ గుప్త పార్మ్యద్‌ |: 


విజయీ విశ్వ తిరంగా ప్యారా 
రుండా ఊంఛా రహీ హమారా ॥ ర్వుండా ॥ 


న వాలా 
mw. సర్ఫానే వాలా 
హర్షానే వాలా 

కళ్ళ భూమికా తన్‌ మన్‌ సారా । రుండా। 
స్వతంత్రతాకీ భీషణ రణ్‌ మే 

లగ్‌కర్‌ బఢె జోష్‌ క్షణ్‌ క్షణ్‌మే 

కావే శత్రు దేఖ్‌కర్‌ మన్‌మే 

మిట్‌జావే భయ సంకట్‌ సారా ॥ రుండా ॥ 
ఇన్‌ రయుండేకే నీచే నిర్భయ 

లే స్వరాజ్య యహ అవిచల నిశ్చయ్‌ 
బోలో భారత్‌ మాతాకీ జయ్‌ 

స్వత౦ంత్రతా హి ధ్యేయ హమారా | రుండా 
'ఇస్‌కీ షాన్‌ నీజానేపావే 

చాహె జాన్‌ భలేహి జాయె 

విశ్వ విజయ కర్‌ కే దిఖ్‌ లావే 

తబ్‌ హోవే (ప్రణ పూర్ణ హమారా ॥ రుండా! 


త్రివర్ణ పతాక భావం 
ప్రీతికరమైన మన త్రివర్ణ పతాకం 
విజయంతో విశ్వంలో ఎగురుగాక! ఎప్పుడూ 
శక్తిని విరజిమ్మేది 'ప్రేమామృతం చిలికేదీ 
వీరులకు స్ఫూర్తినిచ్చేది మాతృభూమి 
తనువుకు మనస్సుకై ప్రతీకగా ఉండేది. 
భీకరమైన స్వాతంత్ర్య పోరాటంలో క్షణక్షణం 
శత్రువులనెదిరించే స్ఫూర్తిని కలిగిస్తూంది. 
ఈ పతాకాన్ని చూచినంతనే మనస్సుల్లో 
భయభ్రాంతులు ఎగిరిపోతాయి. శ్ర” 
పతాకపు నీడలో భయం లేని వారమై స్థిర 


' చిత్తులమై స్వరాజ్యం సాధించేందుకు 


నిర్ణయించుకొని స్వాతంత్ర్యమే మా లక్ష్యమని 
భరతమాతకు జయమని నినాదమిస్తున్నారు. 
ప్రాణాలు పోయినా ఈ పతాక గౌరవాని 
రక్షించుకోవాలి. విజయం సాధించి 
చూపిస్తాము. అప్పుడే మన ప్రతిజ్ఞ 

హ్‌ 
నెరవేరుతుంది. 


108 


ప్రపంచ బాలల గీతి 


ఎల్లలెరుగని వాళ్ళము - కల్లలెరుగని వాళ్ళము 
బోలలం మేమొక్కటే - లోకేమూ మాకొక్కేటే. 
గోధుమ రంగున కొందరు - పసుపువన్నై ఇంకొందరు 
తెలుపు, నలుపు, ఆపిల్‌ ఎరుపూ - 

ఎ రంగైనా ముచ్చట గొలుపూ 

10గేదైనా, రూపేదైనా - నివసించే ఆ చోటేదైనా 
గాలలం మేమొక్కటే - లోకమూ మాకొక్కటే. 
న్నం, పప్పు, చారూ, కూరా - శాకాహారం అనువారైతే 
డ్లూ, చేపా, కోడీకూరా - మాంసాహారం అనువారైతే 
ండేదైనా, తీరేదైనా -తినగోరే ఆ రుచులేవైనా 
"అలం మేమొక్కటే - లోకమూ మాకొక్కటే 


ంల్లల్లారా పాపల్లారా దాశరథి ఎన్‌.సి ఇఆర్‌.టి. వారి కలిసీ పాడదాం" అనే సామూహిక బాలల గేయం 


ల్లల్లారా పాపల్లారా రేపటి భారతపారుల్లారా 
ఏద్దలకే ఒక దారిని చూపే పిన్నల్లారా పిల్లల్లారా 
౮ా కన్నుల్లో పున్నమి జాబిలి 
శన్నాడు, ఉన్నాడు పొంచున్నాడు. 

మో మనస్సులో దేవుడు కొలువై ఉన్నాడు 

ఉన్నాడు అతడున్నాడు 

రత మాతకు ముద్దులు పాపలు, 
బూరేలే మోరేలే 
౨మ్మకు మోపై అంతులేని (ప్రేమలే, పిల్లల్లారా 
ప్రేమలే 

అంతా ఒక్కటే 


౨౦తా ఒక్కటే మనమంతా ఒక్కటే, 
3౦(ధ్రులమైనా తమిళులమైనా 
శత్కళులైనా కన్నడులైనా 

ఏరారి అయినా గుజరాత్‌ అయినా 
ఏంజాబ్‌ అయినా బంగ్లా ఆయినా-। అంతా! 
5ందనమండీ వందనం (తెలుగు) 
కణక్కమమ్మా వణక్క౦ (తమిళం) 
కమస్కార్‌ నమస్కార్‌ ( హిందీ) 


యునిసెఫ్‌ బాలలగీతి - తెలుగు సేత-సుధామ. 


అవునందురు,.ఎస్‌ అందురు కొందరు 
= ఒకే, టాటా అందురు కొందరు 

ఫీ దేఖో, జా అంటూ కొందరు. 
పలువిధాలుగా పలుకుచుందురు॥ 


మాటేదైనా పాటేదైనా - పెదాలు కలిపే 


భాషేదైనా 

బాలలం మేమొక్కటే - 

లోకమూ మా కొక్కటే. 

దేశాల్‌ వేర్వేరైనా కానీ - సందేశం మాదిదే 
యిదే సంతోషంతో సకల (ప్రపంచం - పకపక 
లాడాలన్నదే. 


రేపటి భారత పౌరుల్తారా.... 
భారత దేశం ఒక్కటే? ఇల్లు 
భరత మాతకు మోరే కళ్ళు, 
మోరే కళ్లు, మోరే కళ్లు 
జాతిపతాకం పైకెగ రసి 
జాతి గౌరవం కాపాడండి 
బడిలో బయటా అంతా కలిసి 
భారతీయులై మెలగండి 
కన్యాకుమారికి కాశ్మీరానికి 
అ గన్యతను పెంచండి 
వీడని బంధం వేయండి. పిలలారా। 
- న్మాయపతి రాఘవరావు 
ఇస్సలా౦ ఇస్సలాం (అస్సామీ) 
భాషలు వేర్వేరయినాగానీ 
భావాలన్నీ ఒకటేనోయ్‌ -వేర్వేరయినాగానీ 
జాతులు, మతములు 
నీతులు అన్నీ ఒకటేనోయ్‌, 
దేశాలన్నీ ఒకటే అయితే ద్వేషాలేమీ ఉండవుగా, 
బాలప్రపంచం, ' భావ(ప్రపంచం 
భావిభారత వారసులం - | అం౦తా॥ 


109 


జటైలనాహిత్ర కీళం 


'బాలల బృంద గీతాలు - సారే జహాయె అచ్చా - 


రుండా ఊంచఛా రహే భూమారా 


" క్రాల్థా గజ్జి 
కాళ్ల గజ్జి - కంకాలమ 
వేగు చుక్క - వెలగ మొగ్గ 
మొగ్గగాదు - మోదుగ నీరు 
నీరుగాదు - నిమ్మలవాయ 
వాయగాదు - వాయింటకూర 
కూరగాదు - గుముడిపండు 
పండుగాదు - పాపడమీసం 
మీసంగాదు - మిరియాలపోతు 
సోతుగాదు - బొమ్మల శెట్టి 
శెట్టిగాదు - శామమను 
మన్నుగాదు - మంచిగంధపు చెక్క 
లింగులిటుకు - పందెమాల పటుకు 
కాలు పండినట్టు - కడకు దీసి పెట్టు. 


గుడుగుడు కుంచం 


గుడుగుడుకుంచం గుండేరాగం, 
పావడపట్టల పడిగేరాగం, 
అప్మడాలగుజ్జం ఆడుకోబోతే, 
సే ఎగుజ్జ్ఞం పెళ్ళికి పోతే, 

అన్నా | అన్నా! సీ పెళ్లెపుడంటే 
రేపుగాక్త ఎల్టుండి 

- కత్తిగాదు, బద్దాగాదు గప్‌, చిప్‌ ! 

_ దాగుడు మూతలు 

దాగుడు మూత దండాకోర్‌ 

పిల్టీ ల్లీ వచ్చె ఎలుకా దాగే 

ఎక్కడి దొంగలు అక్కడనే 
గప్‌ చిప్‌ సంబారు బుడ్డి | 
కళ్ళూ మూసి కాలీకో 
ఎక్కడి దొంగలు అక్కడనే 
అడుక్కో - బుడుక్కో సంబారు బుడ్డి 


గప్‌ చిప్‌ - గర్‌ చిప్‌ ॥ 


చెమ్మ చెక్క 
చెమ్మ చెక్క, చేరెడేసి మొగ్గ 
అట్టు య్యంగ, ఆరగించంగ 
ముత్యాల చెమ్మచెక్క ముగు ౧ లెయ్యంగ 
రత్నాల చెమ చెక్క రంగు లీయ్యంగ 
పగడాల చెమ్మచెక్క పందీరెయ్యంగ 
పందిట్లో మా బావ పెండ్లి చెయ్యంగ 
చూచివేరాం రండి, సుబ్బరాయు పెండ్లి 
(సూర్య దేవుడి పెండ్లి, చూచివత్తాం రంజీ) 
మా వాళ్లింట్లో పెండ మళ్లీ వద్దాం రండి 
దొరగారీం ర 
దు. pe | 

వానా వానా వల్లప్స 
వానా వానా వల్లప్త 
వాకిలి తిరుగు “'చెల్ట్ప 
కొండ మీది గుండురొయి 
కొక్కిరాయి కాలు విరిగె 
దానికేమి మందు ? 
వేపాకు పసుపూ వెల్లుల్లి పాయ 
నూనమ శబ ట్టు 
నూటొక్కసారి 


" పూట కొక్క తూరి 


ఒప్పుల కుప్పా ఒయ్యారి భామా 
ఒప్పుల కుప్పా ఒ యాల భామా 
మినహా పప్పు ఏినైంత్రీ పండి 
తాటీ బెల్లం తవ్వెడు నేయి 
గుప్పెడు తింటేకులుకూ లాడ్రి 
నడుమూ గట్టె నామాటె చిట్టీ 
దూదూ పుల్ల "దురాయ్‌ పులి 
చూడాకుండొజుడా తీయ్‌ ” 
ఊదాకుండా పుల్లా తియ్‌ 
దాగుడు మూత టేండాకోర్‌ 
పిల్రీ ల్ల వచ్చె ఎలుకా భద్రం 
ఎక్కడి దొంగాలక్కజ్ణ గప్‌ చిప్‌ 


110 


ఒక్కటి ఓ చెలియా, 


-క్కటి ఓ చెలియా, 
రెండూ రోకళ్లు; 
మూడూ ముచ్చిలకా, 
నాలుగు నందన్నా ; 
వయిదుం బేడల్లు, 


ఆరుంజవ్వాజి; 
ఎడూ యెలమంద, 
ఎనిమిది మనమంద; 
కామి శది తోకుచ్చు, 
శారాలు 


చదివారం నాడు అరటి మొలచింది. 
పోమవారం నాడు సుడివేసి పెరిగింది. 


మంగళవారం నాడు మారాకు తొడిగింది. 


రుధవారం నాడు పొట్టిగెల వేసింది. 
ఏరువారం నాడు గుబురులో దాగింది. 
పఏ[క్రవారం నాడు చూడగా పండింది. 
నివారం నాడు చకచకా గెలకోసి 
౨ందరికి పంచితిమి అరటి అత్తములు 
విబ్బాయి అమ్మాయి అరటి పండ్లివిగో. 


చెన్నపట్నం - చెరుకుముక్క 
న్నపట్నం, చెరుకుముక్క 
ముక్క, నాకోముక్క 
ఎమునిపట్నం, బిందెలజోడు 
కోబిందె, నాకోబిందె; 
-భీపట్నం కాసులజోడు 
)కోకాసు, నాకోకాసు. 


చుట్టాల సురభి 
కుట్లాల సురభి - బొటన (వ్రేలు 
"ండేల కొరివి - చూపుడు (వ్రేలు 

ట్టుసన్యాసి - మధ్యవేలు 
ంగరాలబోగి - ఉంగరపు (వ్రేలు 


పెళ్లికి పెద్ద - చిటికెనవేలు 
తిరిదాం తెందాం ఒకవేలు |! 
ఎట్టా తిందాం ఒకవేలు ? 
అప్పుచేసి తిందాం ఒకవేలు |! 
అప్పెట్టా తీరుతుంది ఒకవేలు? 
ఉన్నాగదా నేను అన్నింటికీ 
పొటిివాణ్తి గటివాణి బొటనవేలు ! 
లు [ac] లు లం 
ఎందుకురా ? 


ఎండలు కాసే దెందుకురా ? 
మబ్బులు పట్టే టందుకురా . 
మబ్బులు పట్ట దెందుకురా ? 
వానలు కురిసే టందుకురా. 
వానలు కురిసే దెందుకురా ? 
చెరువులు నిండే టందుకురా ? 
చెరువులు నిండే దెందుకురా ? 
పంటలు పండే టందుకురా ? 
పంటలు పండే దెందుకురా ? 
(ప్రజలు (బ్రతికే టందుకురా . 
(ప్రజలు (బ్రతికే దెందుకురా ? 
దేవుని కొలిచే టందుకురా. 
దేవుని కొలిచే దెందుకురా ? 
ముక్తిని పొందే టందుకురా. 
అల్లీబిల్లీ పాట 


కొండాపల్లీ కొయ్యా బొమా 
నీకో గ నాకో బొమ్మా. 
నక్తా-పల్ర్ల ల పిడతలు 
వికోవట పిడత నాక ప పిడత. 
న్‌ ల పట్నం బామ శల పలకలు 
పలకా నాకో ప 
మామిడి పండ్లూ 
నీకో పండూ నాకో పండూ 
ఇస్తానుండూ తెచ్చేదాకా 
చూస్తూవుండూ ఇచ్చేదాకా. 


111 


బాలసాహిత్య పీఠం 


పీలల ఆటల పాటలు 


- కొళ్ళగజ్టి - గుడుగుడుకుంచం ....... 


చిలకమ | పెళ్ళి- ధగధగ మెరిసే 


ల్‌. 


: నెమలి కన్ను 


రింగు రింగు బిళ్ల - రూపాయి దండ 
దండ కాదురా! - “తామర మొగ్గ 
మొగ్గ కాదురా! - మోదుగ నీడ 

నీడ కాదురా! - నిమ్మల బావి 

బావి కాదురా! - బచ్చల కూర 

కూర కాదురా! - కున్మరి: మెట్టు 
మెట్టు కాదురా! - మేదర సిబ్బి 

సిబ్చి కాదురా! - చీపురు కట్ట 

కట్ట కాదురా! - కావడి బది 

బడ్డ కాదురా! - బారెడు మీసం 

మీసేం కాదురా! - మిరియాల పాడుం 
పాడుం కాదురా! - పోతురాజు 


చిలకమ్మ పెండ్లి 

చిలక. ఏర అనీ - చెలికత్తైెలందరూ 
చెట్టు సింగారించి - చేరి కూరున్నారు 
పందిట పిచ్చుకలు - సందడి చెయగ 
కాకుల మూకలు - బాకాలూదగ 

కప పులు బెకబెక - డపులు కొట్టగ 
కొక్కొరోకోయని - కోడికూయగా 
రమ్మని తుమ్మెద - తంబుర మీటగ 
కుహూకుహూ యని - కోయిల పాడగా 
పిల్ల తెమ్మెరలు - వేణువూదగా 

నెమలి సొగసుగా - నాటటం చేయగా 
సాలీడిచ్చిన చావు కట్టుకొని 
పెండ్లకుమారుడు బింకము చూపగ 
మల్టీమాలతి - మాధవీ లతలు 

పెరడ్డి కుమారుని - పెండ్లి కూతురిని 
దీవిస్తూ తమ పూవులు రాల్చగ 

మైనా “గోరింక మం(త్రము చదివెను 
చిలకమ్మ మగడంత - చిరునవ్వు నవ్వుతూ 


చిలకమ్మ మెడకట్టె - చింతాకుపుస్తె 
- గిడుగు వేంకట సీతాపతి 


నెమలి కన్ను 

ధగధగ మెరిసే కాంతినిచల్లే 
కళ్ళు నెమలి కెవరిచ్చారో 

పురి విప్తుతు అది నాట్యమాడగా 
తాండవకృష్ణుడు జ్ఞప్తికి రాడా! 


మేఘాలందం నిలాలందం 
కాంతల కాటుక కన్నుల అందం 
అందా లన్నీ జీవం దాలిచి 

నీలో నాట్యం చేసేనే 1 


జ్ఞాపకముంటే చెప్పరాదుటే 

కృష్ణుని బాల్య క్రీడలు మాతో ! 
కృష్ణుని వేణికి నీవా అందం 

నీకే అందం ఆ వేణా 1 

చెప్పరాదటే చిన్ని కృష్ణునీ 

కూకటి ముడితో తాండవమాడిన 
నాటి వై భవము నీదే అయితే 
కృష్ణగాథలను కర్ణామృతముగ ! 

ఆ నాడాముర ళాలించితివట 
గోపాలోన్నత శిరమున నిలిచి 
మురళీ మోహన దివ్య గీతముల 
(ప్రతిబింబములా నీలో తళుకులు ! 
నిన్ను బాలకులు నిత్మలు కోరుతు 
నీతో ఆటలు ఆడేవేళల 

వారు కృష్ణు లను భావము పుట్టును 
నిజమంటావా కాదా చెప్పవె | 


- చింతా టిక్షితులు 
112 


పాడుపు కథలు 


అందమైన చెరువులలో ముద్దువచ్చే 
పిట్ట మూతికి బంగారం తోకతో నీరు 
తాగుతుంది. 

అందరాని వస్త్రంపై అన్నీ వడియాలే. 
అమ్మా అంటే కదులుతాయి, నాన్నా 
అంటే కదలవు. 

అరటాకు మీద ముల్లు పడ్డా ముల్టుమీద 
అరటాకు పడ్డా అరటాకుకే (ప్రమాదం. 
ఆకాశంలో ఉంటుంది కాని మేఘం 
కాదు, తోక ఉంటుంది కాని ఎద్దు 
కాదు, అటూ ఇటూ తిప్పితే చాలు 
పరుగు తీస్తుంది. 

+ ఇద్దరు పెళ్ళాల మొగుడు ఇరుకున 
ప చచ్చెనట. 

. ఊరంతా తిరుగును నీళ్లని చూచి 
భయపడును. 

| గదులన్నీ తిరిగి తిరిగి గడపదాటి 
ఇల్లంతా నాకి మూలకొచ్చి కూర్చుటుంది. 

. గబగబ నడచిపోయేవి రెండు, గట్టెక్కి 
చూచేవి రెండు, అంది పుచ్చుకునేవి 
రెండు ,ఆలకించేవి రెండు. 

0. ఒడలి నిండ కన్నులుండు ఇంద్రుడు 
కాదు, కంరమందు నలుపు, కాదు శివుడు! 
ఫణుల బట్టి చంపు పక్షీంద్రుడా? కాదు 

1. తలపై టోపీ ఉంది మహారాజు కాదు 
గొంతుదాక తాగుతాను తాగు బోతును 
కాదు అందరికీ కావాలి నేను ! 

2. తోకలేని పిట్ట ఆకలెరుగని పిట్ట తొంబై 


ఆమడలు పోతుంది. 

"పైన పలకలు కింద పలకలు పలకల 

నడుమ మెలికల పాము 

వంకర టింకర - థొ; వాని తమ్ముడు 

అ; నల్లని పిల్లా - మి; నాకేమిస్తావు - తే 

అన్నీ కలిపితే ఒకమందు. 

రక్త సంబంధం రవ్వంత లేకుండా 

మానవాళికెల్ల మామగారు. 

సము(ద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి 

ఊళ్లోకి వచ్చి అరిచేది. 

3 చుట్టూ కంప, కంపల పెంకు, పెంకుల 
శంఖు, శంఖులో తీర్థం. 

న నల్లని పండు పుల్లగనుండు. 

- చెయ్యని కుండ, పాయ్యని నీళ్ళు, 
వెయ్యని సున్నం తియ్యగ నుండు. 
20. చింపిరి చింపిరి, గుడ్డలు ముత్యాల 

వంటి బిడ్డలు 
21. కిటకిట తలుపులు కిటారి తలుపులు 
తియ్యా వెయ్యా తీపులు లేవు. 


శం. 


14. 


15. 


16. 


. 22. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది 


మాయింటికొచ్చింది తైతక్కలాడింది. 
23. గోడమీద బొమ్మ! గొలుసుల బొమ్మ! 
వచ్చీపోయేవారిని వడ్డించే బొమ్మ! 
24. చిటారు కొమ్మ మీద మిఠాయి పొట్టం. 
25. కాయమీద మాను కడు రమ్యమై వుండు, 
మానుమీద లం. 
లతల మీద వేళ్లు నాట్యమాడు. 


)పురు 9. కాళ్లు, కన్నులు, చేతులు, చెవులు 10. నెమలి 11. కలం 12. ఉత్తరం 13. నాలుక 14. 
"ంఠి, అల్లం, మిరియం, తేనె 15.చందమామ 16.శంఖం 17.టెంకాయ 18.చింతపండు 19.లేత 
"బ్బరికాయ 20.మొక్కజొన్నపాత్తు 21. కనురెప్పలు 22.కవ్వం 23.తేలు 24.తేనెపట్టు. 25.వీణ 


113 


బాలసాహిత్య పీళ్రం 


- కాళ్ళగజ్జి - గుడుగుడుకుంచం ....... 


చిలకమ్మ పెళ్ళి- ధగధగ మెరిసే 


పిల్లల ఆటల పాటలు 


26. ఇంట్లో మూలన కూర్చుంటుంది 
ఎండకు, వానకు బయటకు 
బయలుదేరుతుంది. 

౧౫ .తవామెల్చను కండ్లు టిపేరర్రుడు కాదు 
నరవాహానంలిక నడచి పోదు, తనకు 
బీవుడు లేదు, తగిలి జీవులను చంపు. 

28. దేశదేశాలకు ఇద్దరే రాజులు 


29. చాచుకొని చావట్లో 'పడుకుంటుంది. 
ముడుచుకుని మూల నించుంటుంది. 


30.నన్నని త Ge కాని 
ఎలుకనుకాను, కుచ్చు క నాకున్నది 
నక్కను కాను, చేసీతిని సాయం 
శ్రీరామునికి కోతిని కాను, అయితే 
నేనెవర్ని? 

31. సీతాకాదు, కొకాలేదు , రామచిలుకా 
కాదు, అదేమి ? 

32. తలకాయ గూటిలో దాసేటోడు. 

33. తూట్ట తూట్ల గుర్రం, తురాయి గుర్రం 
ఎంత మంది ఎక్కినా మోస్తుంది. 


34.నాకు కాళ్ళు లేవు చేతుల్లేవు కాని 
నడుస్తాను. 


35. తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు, 
చేతితో చల్లుతారు, నోటీతో ఏరుతారు. 
36. నాలుగు కాళ్ళుండు నడయాడలేదు. 
చేతులు రెండుండు పనిచేయ లేవు. 
ఎవరైనా వస్తే మర్యాద చేస్తుంది, 
కూర్చుండ బెడుతుంది: గౌరవిస్తుంది. 
37.ఒక పండు - పండుకు పన్నెండు 
తొనలు, తొనకు ముప్పయిగింజలు 
పదునైదు తెలుపు పధునైదు నలుపు. 


38.తల నుండి పొగ చిమ్ముచుండు 
భూతముగాదు, కన్ను లెర్రగ ఉండు 
రాకాసిగాదు,పొకిపావుచుండు పాముకాదు. 

39. సదములారుకలవుబంభరంబా, కాదు; 
తొండ ముండు గాని దోమకాదు, 
రెక్కలుండు గాని పక్షి గానేరదు. 

40. నిగనిగ లాడే నిర ల వస్తువు, ఘుమ 
ఘుమ లాడే గుమ్మగు వస్తువు, భుగభుగ 
మండేపరిమళవస్తువు, నిటికి నానదు 
గాలికి కరుగు, నిపుకు మండు. 

41. మా తాత దొడ్డి మంచి ఎద్దుల 
మంది; ఎద్దులు పడుకుంటే పగ్గాలు 

42. తెల్లని బంతి చల్లని బంతి అందని 
బంతి ఆడని బంతి. 

43. అన్నీ వేసి చూడు ననలావేసి చూడు! 

44, మూట విప్పితే ముత్యాలు 

45, రంగం లేని రంగం 

46. సంపాదన ఒకరిది, అనుభవం 
ఇంకొకరిది. 

47. తండ్రి గర గర, తల్లి పీచు పీచు 
బిడ్డలు రత్న మాణి క్యాలు 
మనుమలు మంచి ముత్యాలు . 

48. నానోరు మూసుకోదు నా నాలుక 
ఊరు కోదు తగిలితే ' అరుస్తాను, 
నేనెవరిని? 

49. పుట్టెడు సెనగల్లో ఒక్కటే రాయి. 

50. అడవిలో పుట్టాను మేదరోళ్ల ఇంటిలో 
మెలిగాను. కడుపునిండా ఒంటినిండా 
గాయాలు. 


Np Few EE నా డట 
26.గొడుగు_ 27.వల 28.సూర్యుడు, చంద్రుడు 29. చాప 30.ఉడుత 31, సీతాకోకచిలుక 
32.తాబేలు 33.మంచం 34,.పాము35. అక్షరాలు 36. కుర్చీ 37. పంచాంగం-సంవత్సరం,పన్నెండు 
నెలలు, ముప్పది రోజులు, శుక్లపక్షం ,కృష్ణపక్షం, 38. రైలుబండి 39. ఈగ 40. కర్పూరం. 
41. గుమ్మడికొయ 42. జాబిలీ 43. ఉప్పు 44. దానిమ్మ పండు 45. చదరంగం 46. చేతులు 
కడుపు 4. పనసపండు 48. గంట 49. చంద్రుడు 50. వేణువు, 

114 


రా ల 3 


'రాముని బంటు రాముని బంటు 
హనుమంతులవారు 
హనుమంతుడి కొక తోక ఉన్నది 
అందమైన తోక 
హనుమంతుడి కొక తోక ఉన్నది 
| పొడుగుపాటి తోక 
“హనుమంతుడి కొక తోక ఉన్నది 
లావుపాటి తోక 
హనుమంతుడి కొక తోక ఉన్నది 
బలమైనది తోక 


తోకను నడుముకు చుట్టుకు తాను 


రాముని మొక్కాడు 
తోకను ఎత్తి చెంగున ఎగిరి 
సము(ద్రము దాటాడు 
చుంకలోపల అశోకవనమున 
సీతను చూచాడు 
తోకను ముడిచి చేతులు చేర్చి 
సీతకు మొక్కాడు 
ఆనవాళ్ళను సీతకు చూపి 
అభయ మిచ్చినాడు 
సీతాదేవుల దీవెన పొంది 
తోక ఎత్తినాడు 
తోకను ఎత్తి ఎగిరి రాక్షసుల 
మూకను కొట్టాడు 
మేఘనాధుడికి దొరకాలంటూ 
దొరికి పోయినాడు 
రావణాసురుని రచ్చకూటమూ 
(ప్రవేశించినాడు 
రాములవారిని భూషించాడు 
రావణు తిట్టాడు 


రావణాసురుడు కోపముతోను 
కోతీ అన్నాడు 

కోతిని బట్టి తోకను కాల్చి 
తన్నం డన్నాడు. 

ముడిచిన తోక సాగదీసిరి 
రాక్షసులంతాను 

కోకను తెచ్చి బట్టలు తెచ్చి 
తోకకు చుట్టారు 

ఎ(ర్రబట్టలూ తెల్లబట్టలూ. 
నల్ల బట్టలున్నూ 

ఉన్ని బట్టలూ పట్టు బట్టలూ 
నార బట్టలున్నూ 

సన్నటి బట్టలు ముదుగు బట్టలూ 
జరీ బట్టలున్నూ 

మోపులకొద్దీ బట్టలు తెచ్చి 
తోకకు చుట్టారు 

ఎంత చుట్టినా ఎంత చుట్టినా 
తోక పెరుగుతోంది 

రాక్షసు లంతా విసిగీ విసిగీ 
నూనెలు తెచ్చారు 

కొబ్బరి నూనె నువ్వుల నూనె 
వేరుసెనగ నూనె 

కుసుమల నూనె ఆముదమున్నూ 
వేప నూనెయున్నూ 

గానుగ నూనె యిప్పునూనెయూ 
గంధపు నూనెయునూ 

చేపల నూనెలు ఆవునేతులూ 
పశువుల కొవ్వున్నూ 

మంచి వాసనల నూనెలు తెచ్చి 
మడ్డి నూనెలను తెచ్చి 


బాలసాహిత్య స్య 


పిలల గేయ కథలు - హనుమంతుడి తోక 


కుండలకొద్దీ బిందెలకొద్దీ 
తోకను తడిపారు 

చెకుముకి కొట్టి నిప్పును పట్టి 
బట్టల కంటించి 

గంతులువేస్తూ చప్పట్టు కొడుతూ 
గట్టిగ నవ్వారు 

రాక్షసు లంతా కేకలు వేస్తూ 
పరిహాసము చేసి 

కోతికి శాస్తి అయినది అంటూ 
గోల చేసినారు 

రాముని తలుచుకు, సీతను తలుచుకు 
హనుమంతులవారు 

హుమ్మని అర్చి ఘమ్మున లేచి 
రాక్షసులను చూచి 

హనుమంతుడు తనదేహము పెంచి 
తోకను పెంచాడు 

గిరు గిర్రున తోకను వాళ్ళ 
మొహాన్న తిప్పాడు 

మొర్రో అంటూ రాక్షసు లంతా 
పారిపోయినారు 

ఆకాశానికి అవాయిలాగా 
హనుమంతుడు ఎగిరి 

అంటించాడు అంటించాడు 
లంకా పట్టూన్ని 

మేడల మీదికి మిద్దెల మీదికి 
హనుమంతుడు ఎగిరి 

అంటించాడు అంటించాడు 
లంకా పట్టాన్ని 

మంటలు మండే తోకను ఎత్తి 
హనుమంతులవారు 

రాచనగరులూ అంతఃపురములు 


నాట్యశాలలూ యాగశాలలూ 

స్నాన శాలలూ పణ్యశాలలూ 

గు(ర్రపుశాలలు ఏనుగుశాలలు 

పశువులశాలలు మండపంబులూ 

అంటించాడు అంటించాడు 
లంకా పట్టాన్ని 

భగభగ భగభగ భగభగ భగభగ 
మండుతోంది తోక 

చురచుర చురచుర చురచుర చురచుర 
అంటుకుంది లంక 

భగ్గు భగ్గునా చుంయి చుంయి మని 
మండుతోంది తోక 

చిటపట పటపట భగ్గు భగ్గునా 
మండుతోంది లంక 


“పొగలు సెగలతో బుస్సు బుస్సు 


మని 
మండుతోంది లంక 
హోరు హోరుమని పరేలు మంటూ 
మండుతోంది లంక 
పటపట పఠేలు ఢామ్ము ఢామ శని 
మండుతోంది లంక్ష 
పిడుగులు కురుస్తు మెరుపులు 
మండుతోంది లంక 
వాయుదేవుడు మంటలు పెంచె 
లంక మండుతోంది 
ఎర్రటి మంటలు తెల్లటి మంటలు 
పచ్చ మంటలున్నూ 
మంటలు మంటలు పొగలూ సెగలూ 
మండుతోంది లంక 
చిన్నలు పెద్దలు పురుషులు స్త్రీలూ 
రాక్షసులంతాను 
ఇళ్ళను విడిచి బయటికి వచ్చి 


wo? 


పిలల గేయ కథలు - హనుమంతుడి తోక 


ము అమాలరింతా 


మదో తోకను జేండొ ఎత్తే 
లంకను చూచాడు 
చూడిరువోగులు పొాగలూ మంటలు 


అంతట చూచాడు 
చెంగున ఎగిరి సముద్రము దగ్గరి 
కాతడు వచ్చాడు 
తోకను దింపి నీటను ముంచి 
మంటలు ఆర్బాడు 
తోకను ఎత్తీ మళ్ళీ ఎగిరి 
సము(ద్రము దాటేడు 
తోకను నడుముకు చుట్టబెట్టుకొని 
రాముని మొక్కాడు 
తోకకు చుట్టీ రాళ్ళను తెచ్చి 
వంతెన కట్టాడు 
తోక వెంబడే వాళ్ళంతాను 
వంతెన దాటారు 
రాక్షసవీరులు చూచారండీ 
హనుమంతుడి తోక 
తోకనుచూవీ భయపడ్డారు 
రాక్షసు లంతాను 
మళ్ళీ వచ్చె మళ్ళీ వచ్చె 
హనుమంతుడి తోక 
అమ యో తోక! 
తోక కొట్టినది లోక మట్టినది 
తోక చంపె నయ్యో! 
నయ్యో! బచ్చా నయ్యో! 
తోక తగిలె నయ్యో! 
ఇదుగో తోక అదుగో తోక 
వానుమంతుడి తోక 


మపింకి పొండిరా 


చబ్బా 


API PTET TERE 
FN TE) AN TRY 
పదండి దాక్కోండి 
తోక కాదురా శంభుడి శూలం 
ఖస్సున పొడిచింది 
తోక కాదురా విష్ణుని చక్రం 
గిర్రున తిరిగింది 
తోక కాదురా ఇంద్రుని వజం 
పరపర నరికింది 
తోక కాదురా యముని దండమూ 
దబదబ మొత్తింది 
ఇదుగో తోక అదుగో తోక 
అల్లదిగో తోక 
అమ్మయ్యో అమ్మయ్యో అదె 
హనుమంతుడి తోక 
తోకను చూచి రాక్షసు లంతా 
హడలిపోయినారు 
తోకను చూచి రాక్షసు లంతా 
బెదిరి చెదిరినారు 
తోక దెబ్బకీ రాక్షసు లంతా 
చచ్చిపోయినారు 
తోక ముడిచి హనుమంతుడు వచ్చి 
రాముని మొక్కాడు 
తోకా నుదురూ చేతులు రాముని 
పాదాలను చేర్చి 
తోకను ఎత్తి చేతులు ఎత్తి 
రాముని మొక్కాడు 
తోకతోడను గొడుగును పటీ 
సీతారాములకు 
రామా రామా అంటూ ఉండెను 
హనుమంతుల వారు. 


118 


కోఫ్రి తపస్సు 
మనష్ప లెవ్వరు లేని చోటను 
వనములో నొక పర్ల శాలను 
ముని వరేణ్యుడు ముక్కు మూసుక 
మూడు పొద్దుల జపము చేయును. 
అడవిలో తిరుగాడు మర్కట 
మతని వాలకమెల్ల చూచెను 
వాగులో స్నానమ్ము చేయుట 
పచ్చి కూరల నార గించుట 
కనులు మూసుక కదల కుండుట 
మరము వేసుక మాల తిప్పుట 
ఇంత మాత్రపు పనులు తానును 
ఇట్టె చేయుదు నని తలంచెను 
జప తపము శైలు తాను సైతము 
సలుపు కోరిక పెచ్చు పెరుగగ 
వానర మొ్మొకనాడు మౌనికి 


- ముహీథు ర గఆతు యూయాచలాత్ర్రూ f 


వంగి దండము పెట్టి ఇట్లునా = 
“ఓ బుషీశ్వర [నాకు నేర్ని 
మీరు చేసే జవతవమ్యులు ” 
దాని కాతడు నవ్వి ఇట్లనె : 
“తపము చేయుట చాల కష్టము 
ఇంద్రియము శైల నిగ్రహించుట 
ఎంత వారికి కష్ట సాధ్యము 
స్వేచ్చగా విహరించు నీకీ 

బెడద లన్నీ యేల చెప్పుము ?” 
ఎన్ని చెప్పిన వినక మర్కట 
“మెంత కష్టము నైన నోర్చెద 
తపము చేసే పద్దతంతయు 
తెలుపుడ”ని బతిమాలసాగెను 
మౌని వర్యుడు సరేలెమ్మని 
మర్కటము గొనిపోయి శాలకు 


6 

ఏ 
ఇంకా 
నో 
ofa 


fh 
ఖీ 
స్త 


- కోతి తపస్సు 


పిల్లల గేయ కథలు 


గోడకడ పద్మాసనంబున 
కూరుచుండగ జేసె కోతిని. 
అందుబాటున మేలు జాతిది 
అరటి పండొకటుంచి ఇట్టనె: 

“ఆ ఫలమ్మును తినెడి కోరిక 
నణచు కొనుటే తపము సుమ్మీ 
ఇంతవర కభ్యాసమైతే 
ఎంతయో సాధించినట్టే” 
“ఏమిటో యనుకొంటి తపమన 
నింతియేనా?” అన్నదా కపి 
ఊపిరిని బిగపట్టి తాపసి 

యోగ నిద్రను మునిగి పోయెను. 
కోతి సైతము కనులు మూసుక 
కొంత వడి కూర్చుండ గలిగెను. 
కాని ముగ్గిన పండు వాసన 

దాని ముక్కుల గుప్పు మనగా 
కండ్లు తెరచును, పండు జూచును 


కండ్లు మూయును తప్పుతప్పని. 
“పండు తినుటకు ఆంక్షగానీ 

పట్టి వాసన చూడ తపా ?” 

అని తలంచుచు పండు చెంతకు 
అల్ల నల్లన జరుగసాగెను. 

“వట్టినే నా చేత పండును 

పట్టు కుంటే దోష మేమిటి?” 

అని తలంచుచు కోతి మెలన 
అరటి పండును చేత బటైను. 
పండు వంకకు చూచు నా కపరి 
పరమ యోగిని చూచు నొకపరి 
“నేటి నుండియె తపము మొదలిడి శ్రీరవలెనని 
శాస్త్ర మెక్కడ ? 

ఇంతలోనే మించి పోయెడి 

దేమి రేపటి నుండి చేతును” 

అని తలంచుచు కోతి గుటుకున 
అరటి పండును మింగి చనియెను. 


— “| 


స్పేహశిలమే మిన్న ! 


౭ కప్పుడు సూర్యుడూ వాయుదేవుడూ వారిలో 
ఎవరు బలనంతుడా అని వాదులాడు కున్నారు. 
“నేనే బలవంతుడ”నని నిరూపిస్తానంటూ 
వాయు దేవుడు సూర్యునితో “అటుచూడు, ఆ 
చొక్కావేసుకొని దర్జాగా నడుస్తున్న మనిషిని 
చూపెస్తూ అతను ఎంత త్వరగా తన చొక్కా 
తీసి పార వేస్తాడో చూడు, అని సవాలు 
చేశాడు. అలా, అంటూ వాయుదేవుడు గట్టిగా 
గాలి వీయడం మొదలు పెట్టాడు. మొదట ఆ 
మనిషి చాక్కా బొత్తాలు బిగించాడు, ఇంకా 
తీవ్రంగా వాయుదేవుడు వీచాడు. అప్పుడతను 
తన చొక్కాను ఇంకా గట్టిగా బిగించి 


పిల్లల కథలు | 


కప్పుకొన్నాడు. ఇంకా ఇంకా తీవ్రంగా వీస్తే ఇంకా 
ఇంకా బిగించాడు. చివరకు వాయుదేవుడు ఏమీ 
చేయలేక తన ఓటమిని అంగీకరించాడు. అప్పుడు 
సూర్యుడు నింపాదిగా మబ్బుల చాటు నుండి 
బయటకు నచ్చి ఆ మనిషి వైపు చిరునవ్వు 
చిందించాడు. అప్పుడు అతను నొసటన చేరిన 
చమట బిందువుల్ని తుడుచు కున్నాడు. 
ఇంకాసేపటికి తన చాక్కాకు వున్న బొత్తాలు 
విప్పాడు. ఇలా కొద్ది సేపటికి చొక్కానే విప్పి విసిరి 
పారేశాడు! 

“చూడు ? వాయుదేవా! ఉగ్రంగా బలాన్ని 
ప్రదర్శించడంకంటే స్నేహశీలిగా నెమ్ముదితనం 
కుదురు ఎంత మేలు చేశాయో” అని పాఠం 


బోధిస్తూ నిర్మలంగా మరొక చిరునవ్వు నవ్వాడు 
సూర్యుడు, 


-ఇది నం(వదాయ కథ! 


బాలసాహిత్య కీ ఠం 


స్నేహశీలమే మిన్న - తేనె చుక్క కోసం 


పిలల కథలు - 
(ap) 


తేనె చుక్క కోసం 


రాజాధిరాజు అడవిలో వేటకు బయలు 
దేరాడు. జింక, దుప్పి వేటాడి సేద 
తీర్చుకుంటానికిగాను ఒక పెద్ద బావి | 
పక్కమన్న చెట్టు కిందకు చేరాడు. అక్కడికి | 
ఒక పెద్ద పులి వచ్చింది. రాజు హడలిపోయి 
చెట్టెక్కేశాడు, ఇంతలోనే అది పెళ పెళ 
విరిగింది. పక్కనున్న కొమ్ము పట్టుకొని |2 
వేలాడుతూ ఒక సారి పైకి చూశాడు. పైన ఒక 
పెద్ద నాగుపాము పడగెత్తి ఆడుతోంది. తన 
నెత్తి మీద పైనున్న కొమ్మకు పట్టివున్న 
తేనెవట్టునుండి ముధు బిందువులు 
చుక్కచుక్కలుగా పడుతూ ఉన్నాయి, కిందకు 
చూస్తే లోతైన దెగుడు బావి. పట్టుకున్న కొమ్మ 
కూడా విరిగి పోతూంది. కింద మరొక వైపు 
చూస్తే రాజుగారు ఎప్పుడు దిగి వస్తాడా పట్టి 
తినేద్దామా అని ఆశగా పెద్దపులి పైకే 
చూస్తున్నది. ముందు నుయ్యి, వెమక గొయ్యి | | 
అన్నట్టు వుంది రాజుగారి పని! ఇన్నికష్టాల్లో | 
ఇరుక్కున్నప్పటికి విరిగిన కొమ్మపటు కొని 
రాజాధి రాజుగారు పై నుండి తేనెపట్టు నుండి 
పడుతున్న తేనె చుక్కల కోపం తాపత్రయ 
పడుతూ నాలుక చాపి పడుతూన్న చుక్కలన్నీ 
దర్జాగా ఆరగిస్తున్నాడు. మానవునికి ఆశ అంటే 
-అలాంటిది, మరి! -మధుబిందు జాతక కథ 


122 


సత్యమేవ జయతే 


ఒక ఊరి పొలిమేరలో ఒక ఆవు పచ్చగడ్డి 
మేస్తూ ఉంది. పక్కనున్న అడవి నుంచి ఒక 
పెద్దపులి అక్కడకు వచ్చి ఆవుని చంపబోయింది. 
ఆవు తప్పించుకొని, “ఓ పులి మహారాజా, 
ఊరిలో నాకొక చిన్న లేగదూడ ఉంది. అదినా 
పాల కోసమై ఎదురు చూస్తూ ఉంటుంది. నేను 
ఇప్పుడే వెళ్లి నా దూడకు పాలుఇచ్చి వచ్చేస్తాను. 


ఆ తరువాత నన్నుచంపి నీవు తిను, నన్ను' 


నమ్ము తప్పక వచ్చేస్తాను” అని బతిమాలింది, 
పులిని. అయితే పులికి ఏ మాత్రం నమ్మకం 


కలుగ లేదు. అయినా ఏలాగో ఒప్పుకుంది. 
దూడకు పాలు ఇచ్చి మంచి బుద్దులు చెప్పి, 
తిరిగి వచ్చేసి “ఓ పులిరాజా, నీవు ఇప్పుడు 
నన్నుచంపి తిను” అని కోరింది. పెద్దపులి 
క్రూరమృగం అయినా దానికి, ఆవు నిజాయితీ 
పట్ల ఆశ్చర్యం వేసింది. మెచ్చుకొని ఆవును 
చంపకుండా నీవు వెళ్లి, “నీ దూడతోనే హాయిగా 
ఉండు"అని పంపి వేసింది. సత్యం, నిజాయితీ, 
నచ్చీలత అపాయంనుండి కాపాడతాయి, 
మరి!! = ఇది పబందకద 


బాలసాహిత? పీఠం 


- సత్యమేవ జయతే - రామూ - శ్యామూ 


పిలల కథలు 


లా 


“రామూ ధైర్యంగా ఊపిరి బిగబట్టుకొని ఉండటం 


రామూ శ్యామూ ఇద్దరు మిత్రులు. ఒకనాడు 
ఇద్దరూ అడవిలో నడుస్తూండగా అకస్మాత్తుగా 
ఎలుగుబంటి ఎదురైంది. ఇద్దరూ భయపడ్డారు. 
శ్యాము దాన్ని చూచి గబగబా చెట్టెక్కి కొమ్మల్లో 
దాక్కున్నాడు. రామూకి చెట్టెక్కడం చేతకాదు. 
అయితే వాడికి నమయన్ఫూర్తి ఉంది. 
ఎలుగుబంటి చచ్చిన వాళ్లని ముట్టుకోదని విని 
ఉండటం చేత తామ వెంటనే నేలమీద బోర్లా 
పడుకున్నాడు. చచ్చిన వాడిలా నటించాడు. ఆ 
ఎలుగు రామూ దగ్గరకు వచ్చి చుట్టూరా 
తిరిగింది. అటూ ఇటూ చూచింది. వాసన 
చూచింది, చెవులు తాకి చూచింది. అయినా 


చేత ఎలుగుబంటి రామూ చచ్చిపోయాడని 
నిర్దారణకు వచ్చి తన దారిన తాను వెళ్ళి 
పోయింది. అది అలా పోగానే శ్యామూ చెట్టు 
మీద నుండి దిగివచ్చి “మిత్రమా ఎలా ఉన్నావు? 
ఆ ఎలుగు నీ చెవి దగ్గర మూతిపెట్టి నీతో ఏదో 
చెప్పినట్టుంది. ఏమి చెప్పింది?” అని అడిగాడు. 
రాము వ్యంగ్యంగా “ఆపదలో ఉన్న మిత్రుణ్ణి 
విడిచిపెట్టి తాను సురక్షితంగా చెట్టెక్కి 
కూర్చున్నవాణ్ణి నమ్మవద్దని చెప్పింది” అన్నాడు. 
శ్యామూ సంగతి అర్దం చేసుకొని శ్యామూ సిగ్గు 
పడ్డాడు. - ఇది పాశ్చాత్య కథ 


చా 


భూశయనం కథ 


భూపతిరాజు రామవరం అనే ఊరిలో ఒక 
జమిందారు. దాతగా ప్రసిద్ది. ఆ ఊరిలోనే 
సోమయ్య అనే రైతు కూడ ఉండేవాడు. ఈ 
రైతు పేరాశాపరుడుగా ప్రతీతి. ప్రతిరోజూ 
భూపతిరాజు దగ్గరకు సోమయ్య వచ్చి ఏదో 
మాచిస్తూ ఉండేవాడు. 


మిందారు కరుణించి ఒక రోజు “సోమయ్యా! 
+క పని చెయ్యి. ఈ గ్రామం అంతా నాదేకదా! 
వు ఒక రోజు ఉదయాన్నే లేచి బయలుదేరి 
మార్చు దిక్కుగా నడచివెళ్లి నురల సూర్యుడు 
౨న్నవించే లోవుగా వచ్చేయి. నీవు 
డచినంతమేర కుడివైపు అరకిలో మీటరు 
)డమవైపు అరకిలోమీటరు నీకు దానం 
ీస్తా*నని వాగ్దానం... చేశాడు. మరో షరతు 
కాడ పెట్టాడు. ఆరోజు సోమయ్య ఎక్కడ 
ష్‌ దేరాడో అక్కడకీ సూర్యాస్తమయం 
గేప్టున తిరిగి రావాలి. రాలేకసోతే అతను 


9 
దానానికి అర్హుడు కాదు. సోమయ్య మర్నాడు 


ఉదయాన్నే లేచి బయలుదేరిన చోటు గుర్తు 
పెట్టుకొని కొంత దూరం వెళ్ళాడు. మళ్ళీ ఆచోటుకి 
సాయంకాలానికి వచ్చేయ్యాలికదా! ఆబ కొద్దీ 
ఇంకా ఇంకా ఇంకా వెళ్ళాలనివించింది. 
సాయంకాలం పొద్దు గూకేలోపున రాలేనా అని 
ధైర్యం చెప్పుకొంటూ ఆశగా నడవసాగాడు. 
అలా చాలా దూరం పోయి తిరుగు ముఖం 
పట్టాడు. కాని సగం దూరం తిరుగు ప్రయాణానికే 
వగర్పు, ఆయాసం వచ్చింది. పొద్దు తగ్గిపోతూ 
ఉంది. పొద్దు గూకేలోపున బయలుదేరిన చోటు 
చేరడానికి గబ గబా నడవడం ప్రారంభించాడు. 
ఆయాసం మరీ ఎక్కు వైంది. బయలు దేరిన 
చోటుకు పది మీటరులు ఉండగా శక్తి ఉడిగి 
సోమయ్య పడి పోయాడు. లేవలేకపోయాడు. 
చినరికి ఊపిరాడక చనిపోయాడు. దురాశకు 
పోతే అంతేగదా! ఆశకొద్దీ చాలా దూరం స్టోకుండా 
ఓపిక ఉన్నంతదూరమే వెళ్ళి సకాలంలో తిరిగి 
వచ్చి వుంటే తేలికగా భూమిని సాంతం 
చేసుకొనిఉండేవాడుకదా!! 


- ఇది టాల్‌స్థాయి కథ. 


125 


బాలసాహిత్య కీఅం 


పుల్లన 


0౧ 


- భూశయనం కథ - అందనిపండు 


పిలల కథలు 


ఒక వూరి పొలిమేరలో ఒక నక్క ఉండేది.ఒక 


రోజు దానికి ఆహారం ఏమీ దొరక లేదు. 
ఆకలితో కడుపు కాలిపోతున్నది. ఊరిలోకి 
వస్తూఉంటే ద్రాక్ష తోట కనిపించింది. గుత్తులు 
గుత్తులుగా కనిపించే ద్రాక్ష పండ్లు చూడగానే 
దానికి నోరూరి, ప్రాణం లేచి వచ్చింది. ద్రాక్ష 
పందిరి కింద కూర్చొని పండ్ల గుత్తుల వైపుకే 
చూస్తూ ఉంది. ఎగిరి ద్రాక్ష గుత్తుల్ని 
అందుకోవడానికి ప్రయత్నించింది. కాని అవి 


అందలేదు. ఒక సారి బోర్డా పడింది. మళ్లీ 


ప్రయత్నించి ఎగిరింది. లాభంలేక పోయింది. 
లె 


మరొకసారి ఎగిరింది. పండ్లు మాత్రం అందటం 
లేదు. అలా ఎగరటం, పడటం చాలసార్లు 
చేసింది. ఫలితం మాత్రం దక్కలేదు. ఇక తనకు 
అయ్యే పనికాదు అని నిర్ణయానికి వచ్చి మరొక 
వైపుకి వెళుతూంది. ఈ చోద్యం చూస్తున్న ఒక 
కుందేలు ఈ లోవున అటు వచ్చింది. 
“నక్కబావా! నక్కబావా! ద్రాక్ష పండ్లు తినలేదా?” 
అని అడిగింది. నక్కకు మొదట ఏం చెప్పాలో 
తెలియలేదు. పైకి చిరునవ్వు చిందించి, కొస్తే 
తమాయించుకొని “ఆ ద్రాక్ష పండ్లు పుల్లగొ 
ఉన్నాయి. అందుకే తినలేదు” అని అంటూ 
నిలబడకుండా తనదారిన తాను వెళ్లిపోయింది. 
అంతే మరి! అందని పండ్లు ఎప్పుడూ వుల్లనే 
కదా! 


- ఇది ఈసోవు కథ, 


sn షు ర్ల! 


A: el 


FD 


126 


కోడి గుడ్డంత బంగారం 


ఒక ఊరిలో ఒక రాజావారుండే వారు. ప్రతి 


రోజు ఒక క్షురకుడు వతనుగా వచ్చి రాజావారికి 
గెడ్డంగీసి వెళ్లడం ఆనవాయితీ. గెడ్డం గీస్తున్నంత 
సేపూ క్షురకుడు రాజావారితో ఆ ఊళ్లో కబుర్లు 
చెప్పడమూ ఆయన సరదాగా వినడమూ 

ఇలాగ గడిచిపోతూ ఉండేది ప్రతిరోజు డబ్బు 
గురించి క్షురకులకు మంచి సంగతులు మాత్రమే 
దెబుతూడఉండేవాడు. ఎల్లప్పుడూ మంచి 
3ంగతులే చెబుతున్నానేమిటి? అని రాజావారు 
ఎతణ్లీ అడిగారు ఒక రోజున. “మరి మంచి 
ఏంగతులుంటే మంచినేగదా, నేను చెబుతాను.” 
అంటూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజు 
'డ్డం చేస్తూక్షురకుడుతన కత్తుల పొదిని అక్కడే 
కంచి బయటకు వెళ్ళాడు. అప్పుడు రాజావారు 
షో . మ్‌ . 


న 


ఏమిచేశారంటే ఆ పాది అరను లాగారు. అందులో 
కోడిగుడ్డంత బంగారం ఉండ కనిపించింది. ఇదా 
సంగతి! అని ఆ రాజావారు బంగారం గుడ్డును 
తీసి మళ్ళీ ఎప్పటి లాగనే పాదిని సర్దివేశారు. 
మర్నాడు ఉదయమే మామూలుగా క్షవరం 
చేయడానికి రాజావారి దగ్గరకు క్షురకుడు వచ్చాడు. 
ఈ సారి “నున ఊళ్ళో దొంగలు పడ్డారు. 
పరిస్టితులు ఏమీ బాగా లేవు”. అంటూ విచారం 
వెళ్ళగక్కాడు. అప్పుడు రాజావారు తాను తీసిపెట్టిన 
బంగారు గుడ్డును తిరిగి ఇచ్చి వేస్తూ మనిషి తాను 
బాగుంటే ప్రపంచమంతా బాగు. లేకపోతే 
ప్రపంచమంతా చెడ్డ అన్నది మానవ సహజం అని 
అర్హంస్ఫురించో “తన కలిమియే ఇంద్ర భోగము 
తన లేమియె నర్హలోక దార్యిదంబున్‌” అన్న 
సుమతి నీతిని బోధించాడు. 
- ఇది నధదాలు కథ 


బాలసాహిత్య కీళం 


ంట 


౧ 


పిలల కథలు - కోడి గుడ్డంత బంగారం - పిల్లి మెడలో గ 


cc 


ఏలి మెడలో గంట మెడలో ఒక గంటను కట్టితే అది ఇటువచ్చే 

లా నంగతి అందరికీ తెలున్తుంది.అవ్వుడు 

ఒక ఇంటిలో ఒక పిల్లి ఉండేది. ఆ ఇంటిలోనే దొరకకుండా ఎవరికీ వారు అందరూ 

పారిపోవచ్చునని సలహా ఇచ్చింది. మిగతా 

ఎలుకలన్నీ ఈ ప్రతిపాదన బాగానే ఉంది, 

అన్నాయి. అయితే పిల్లి మెడలో గంట కట్టేది 

ఎవరు? అంటే ఎవరూ ముందుకు రానడం 

లేదు. చివరికి పిల్లి మెడలో గంట కట్టే ధైర్యం 

ఎవరికీ లేదు. అసాధ్యం అని గవ్‌చిప్‌గొ 
ఊరుకున్నాయి. 


. గౌదె కింద చాలా ఎలుకలు కూడ కాపురం 
ఉన్నాయి. ప్రతిరోజు ఆ పిల్లి ఎలుకల్ని పట్టి 
చంపి తినేస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒక 
రోజు గాదెకింద ఉన్న ఎలుకలు అన్నీటిని ఒక 
సభ చేశాయి. ఎలుకలన్నీ గుమి గూడి వాటిలో 
అనుభవం ఉన్న ఒక ముసలి ఎలుక ఒక 
ప్రతిపాదన చేసింది. అదేమిటంటే ఆ పిల్లి 


-ఇది ఈసోపు కధ 


ముందుచూపు 


ఓక తటాకంలో మూడు చేపలు ఉండేవి. 
మూడూ మూడు రకాల స్వభావం కలవి. వాటిలో 
ఒక చేప ముందుచూపు కలది. దానిపేరు 
డీర్చదర్శి. అది దూరదృష్టితో ఆలోచించి 
భవిష్యత్తులో రాబోయేది అప్పుడే అలోచించి 
తెలుసుకుని జాగ్రత్త పడేది. రెండవ చేప ప్రాప్త 
కొలజ్ఞ. నమయన్నూర్తి కలది. అవనరం 
వచ్చినవ్సుడు దానికి తగిన ఉపాయం 
ఆలోచించేది. మూడవ చేప కడు బద్దకస్తురాలు. 
తర్వాత చూద్దాంలే అనేరకం. ముందుగాగాని, 
ఆపద వచ్చినప్పుడు గాని ఆలోచించక కానీలే 
అంటూ కాలయాపన చేసే సోమరి. 


ఇలా ఉండగా, వేసవి కొలం రానే వచ్చింది. 
ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అప్పుడు దీర్చదర్శి 
ఎండలు మండుతున్నాయి. తటాకంలోని నీరు 
ఇంకి పోతూంది. దీనినుండి పారే కాలువ కూడా 
ఇంకి పోతున్నది. పూర్తిగా ఎండిపోతే చేపలు 
ఈ తటాకంలోనే ఉండిపోయి జాలర్ల వలలో 
పడి చావ వలసి వస్తుంది. వెంటనే ఈ తటాకం 
నుండి మరో పెద్ద చెరువు చేరడం మంచిది. 


EE 


వ్‌ 
క 


అంటూ దీర్వదర్శి తనమిత్రులిద్దరినీ పిలిచి 
హెచ్చరించింది. కాలువ ఎండినంత మాత్రాన 
తటాకం ఎండుతుందా? అంత ఆపత్కాలం 
వస్తే అప్పుడే చూచుకోవచ్చులే అంటూ దీర్హదర్శి 
మాటలు పెడచెవిన పెట్టి మిగిలిన రెండు చేపలు 
ఖాతరు చెయ్యక ఉండిపోయాయి. దీర దర్శి 
మాత్రం వెంటనే కాలువ ద్వారా మరో మడుగు 
చేరుకుని సుఖశాంతులతో కాలం గడుపుతూ ఉంది. 


ఇలా ఉండగా, తర్వాత కొన్నాళ్లకు కాలువ పూర్తిగా 
ఎండి పోయింది. తటాకంలోని నీరు తగ్గింది. 
జాలర్లు వలలు పుచ్చుకొని చేపలు పట్టడానికి 
తటాకం (వ్రవేశించారు. రెండవ చేవ 
ప్రాప్తకాలజ్ఞుడు మాత్రం అపాయం వచ్చిందని 
కనిపెట్టి బురదలో దాక్కుని ఉంది. మూడవ చేప 
కడు బద్దకస్తురాలు కదా ! దిక్కుతోచక అటూ 
ఇటూ చూస్తూ జాలర్ల వలలో చిక్కుకుంది. 
జాలర్లు దానిని పట్టి కూర వండుకు తిన్నారు. 
రేపు అనే మాటకు అర్దం లేదు. దూరదృష్టి 
ఉండాలి. కనీసం సమయన్ఫూర్తి అయినా 
ఉండాలి.లేకపోతే మూడవ చేప గతే మెరి! 

- ఇది పంచతం(త కథ. 


బాలసాహిత్య సీ భం 


పలల కథలు - ముందు చూపు - గాలిలో మేడలు 


సత్తెయ్య సదాచార పరాయణుడు. ఒక రోజున 
ఆ ఊరిలో ఒకరి ఇంట వ్రతం జరుగగా ఆ 
ఇంటి వాళ్ళు సత్తెయ్యకు ఒక సంచెడు ధాన్యం 
దానంగా ఇచ్చారు. వాటిని భుజాన వేసుకొని 
ఎండలోనే ఇంటి ముఖం పట్టాడు. దారిలో పేద 
తీర్చుకునేందుకు కుండలు చేసే కుమ్మరి వాని 
ఇంటివద్ద ఆగి అరుగు మీద నడుం వాల్చాడు. 
అందుకు వాళ్ళ అనుమతి కూడా తీసుకున్నాడు. 
ఆ అరుగు మీదనే కుండల దొంతర పక్కన 
తన వద్దనున్న ధాన్యం మూట గురించి ఇలా 
ఆలోచించసాగాడు. “ఇక ధాన్యపుమూటలోని 
గింజల్ని విత్తనాలుగా నా పెరటిలో వేస్తే అవి 
కొన్నాళ్ళకు వందరెట్లు పెరిగి పంట చేతికి 
వస్తుంది. ఆ పంట ధాన్యాన్ని కొన్ని ఎకరాల్లో 
నాటితే ఎంతో చెప్పలేనన్ని పుట్లు ధాన్యం 
పండుతుంది. ఆ పంటలను మరల కోసి అమ్మితే 


130 


వచ్చే డబ్బుతో పాడిపశువుల్నీ కొని, పాలు 
అమ్మితే కొన్ని వేల రూపాయలు ఆదాయం 
వస్తుంది. అప్పుడు నేను కాలు మీద కొలు 
వేసికొని మహారాజులా బతుకుతాను. అలొ 
సంపదలో ఉన్న సమయంలో నా బంధువులు: 
అందమైన తమ అమ్మాయిల్ని ఇచ్చి వివాహం 
జరిపేందుకు పోటీ పడుతూ ఉంటారు. అయి 

నేను మాత్రం ఛీకొట్టి నా అంతస్తుకు తగరని 
చెప్తానను కొంటుండగా చుట్టరికానికి వచ్చిన 
వాళ్ళు కాళ్ళా వేల్లా పడతారు. అప్పుడు నేను 
ఊరుకోకుండా కాలితో ఒక తన్ను తంతాను, 
అంటూ కుండల దొంతరలను తన్నేశాడు. 
కుండలన్నీ పగిలి పోయాయి. ఆ ఇంటివాడు 


- కుమ్మరి అలా సత్తెయ్య తన్నడం; కుండలన్నీ 


పగిలిపోవడం చూసి కోపోద్రిక్తుడై అతణ్ణి అక్కడ 
నుండి తరిమి వేశాడు. పగటి కలలు కంటూ 
గాలిలో మేడలు కట్టబోతే అంతేమరి ! 

- ఇది పంచతంత్ర కథః 


| నాన్నా ! నాన్నా పులి న 


గోపయ్య ఒక పల్లెటూరి రైతు. అతనికి పాలం 
ఉంది. గొరైెల మంద కూడా ఉంది. కూలీలతో 
ఒక రోజు మందని తోలుకు వెళుతూ తన 
కొడుకు వేణుని కూడా పొలానికి తీనుకుని వెళ్ళాడు. 
మందకి కొడుకుని కాపలా ఉండమని చెప్పాడు. 
సరే నన్నాడు వేణు. “ ఇక్కడ అప్పుడప్పుడు 
పెద్దవులి వస్తూ ఉంటుంది. జాగ్రత్త!" అని 
హెచ్చరించి, “ఒకవేళ పులి వస్తే నాకు కేక పెట్టమని" 
చెప్పి తాను పాలం పనికి వెళ్లి కూలీలతో పనులు 
చేయించడంలో నిమగ్నమయ్యాడు గోపయ్య. 
వేణు ఆకతాయి కుర్రాడు. తండ్రిని ఒక ఆట 
పట్టించాలని అనుకున్నాడు. “ నాన్నా నాన్నా పులి 
వచ్చింది”. అని బిగ్గరగా అరిచాడు. నిజంగా పులి 
వచ్చిందేమో అని గోపయ్య  కూలీలతోనూ, 


గ . 
కాన న్ను. 
నై నా అ 
హా (= డై 
శ le ! 
Pe | 
ME 


Yo న 


131 


కర్రలతోనూ పరుగెత్తుకు వచ్చాడు. 
వేణూ నవ్వుతూ “పులీ లేదు గిలీ లేదు, హాస్యానికి 
కేక వేశాను!” అన్నాడు గోపయ్య. కూలీలు 
వెళ్ళిపోయారు. మళ్ళీ కాసేపటికి “నాన్నా !నాన్నా! 
వురి” అని అరిచాడు, గోవయ్యవాళ్ళూ 
మరొకసారి వచ్చారు. “ఈ సారీ వేలాకోళమే” 
అన్నాడు వేణు! మరికొద్ది సేపటికి పులి నిజంగానే 
వచ్చింది. ఈ సారి మళ్ళీ “నాన్నా ! నాన్నా! 
పులి” అని గట్టిగా అరిచాడు. ఎంత అరిచినా 
గోపయ్యవాళ్ళూ వినిపించు కోలేదు. హాస్యానికే 
మళ్ళా వేణు అరిచాడని లెక్క పెట్టలేదు. పులి 
మాత్రం గొర్రె పిల్లనొక దానిని చంపి ఈడ్చుకు 
పోయింది. వేణు ఏడున్తూ నవ్వులాటకి 
అఆబద్దమాడితే అపాయం ముంచు కొస్తుందని 
(గ్రహించాడు. హాస్యానికైనా అబద్దం ఆడరాదన్నమాట! 

- ఇది ఈసోవు కథ . 


కాని. 


బాలసాహిత్వ పీఠం. 


- నాన్నా! నాన్నా పులి - డెమోక్టీడ్‌ ఖడ్గం 


పిలల కథలు 
౧ 


లలో మేడలు. 


సేత్తెయ్య సదాచార పరాయణుడు. ఒక రోజున 
ఆ ఊరిలో ఒకరి ఇంట వ్రతం జరుగగా ఆ 
ఇంటి వాళ్ళు సత్తెయ్యకు ఒక సంచెడు ధాన్యం 
దానంగా ఇచ్చారు. వాటిని భుజాన వేసుకొని 
ఎండలోనే ఇంటి ముఖం పట్టాడు. దారిలో సేద 
తీర్చుకునేందుకు కుండలు చేసే కుమ్మరి వాని 
ఇంటివద్ద ఆగి అరుగు మీడ నడుం వాల్చాడు, 
అందుకు వాళ్ళ అనుమతి కూడా తీసుకున్నాడు. 
ఆ అరుగు మీదనే కుండల దొంతర పక్కన 
తవ వద్దనున్న ధాన్యం మూట గురించి ఇలా 
ఆలోచించసాగాడు. “ఇక ధాన్యపుమూటలోని 
గింజల్ని విత్తవాలుగా నా పెరటిలో వేస్తే అవి 
కొన్నాళ్ళకు వందరెట్లు పెరిగి పంట చేతికి 
వస్తుంది. ఆ పంట ధాన్యాన్ని కొన్ని ఎకరాల్లో 
నాటితే ఎంతో చెప్పలేనన్ని పుట్టు ధాన్యం 
పండుతుంది. ఆ సంటలను మరల కోసి అమ్మితే 


130 


వచ్చే డబ్బుతో పొడిపశువుల్నీ కొని, పాలు 
అమ్మితే కొన్ని వేల రూపాయలు ఆదాయం 
వస్తుంది. అప్పుడు నేమ కాలు మీద కాలు 
వేసికొని మహారాజులా బతుకుతాను. అలా 
సంపదలో ఉన్న సమయంలో నా బంధువులు, 
అందమైన తమ అమ్మాయిల్ని ఇచ్చి వివాహం 
జరిపేందుకు పోటీ పడుతూ ఉంటారు. అయితే 
నేను మాత్రం ఛీకొట్టి నా అంతస్తుకు తగరని 
చెప్తానను కొంటుండగా చుట్టరికానికి వచ్చిన 
వాళ్ళు కాళ్ళా వేల్లా పడతారు. అప్పుడు నేను 
ఊరుకోకుండా కాలితో ఒక తన్ను తంతాను, 
అంటూ కుండల దొంతరలను తన్నేశాడు. 
కుండలన్నీ పగిలి పోయాయి. ఆ ఇంటివాడు, 


* కుమ్మరి అలా సత్తెయ్య తన్నడం; కుండలన్నీ 


పగిలిపోవడం చూసి కోపోద్రిక్తుడై అతణ్ణి అక్కడ 
మండి తరిమి వేశాడు. పగటి కలలు కంటూ 
గాలిలో మేడలు కట్టబోతే అంతేమరి ! 

= ఇది వంచతం(త కథ, 


నాన్నా ! నాన్నా పులి స్త 


గో పయ్య ఒక పల్లెటూరి రైతు. అతనికి పాలం 
ఉంది. గొర్రెల మంద కూడా ఉంది. కూలీలతో 
ఒక రోజు మందని తోలుకు వెళుతూ తన 
కొడుకు వేణుని కూడా పొలానికి తీసుకుని వెళ్ళాడు. 
మందకి కొడుకుని కొపలా ఉండమని చెప్పాడు. 
సరే నన్నాడు వేణు. “ ఇక్కడ అప్పుడప్పుడు 
పెద్దపులి వస్తూ ఉంటుంది. జాగ్రత్త!" అని 
హెచ్చరించి, “ఒకవేళ పులి వస్తే నాకు కేక పెట్టమని” 
చెప్పి తాను పాలం పనికి వెళ్లి కూలీలతో పనులు 
చేయించడంలో నిమగ్నమయ్యాడు గోపయ్య. 
వేణు ఆకతాయి కుర్రాడు. తండ్రిని ఒక ఆట 
పట్టించాలని అనుకున్నాడు. “ నాన్నా నాన్నా వులి 
వచ్చింది”. అని బిగ్గరగా అరిచాడు, నిజంగా పులి 
వచ్చిందేమో అని గోపయ్య కూలీలతోనూ, 


// 


హాావావసాప్పుత్న ly, 


కర్రలతోనూ పరుగెత్తుకు వచ్చాడు. 
వేణూ నవ్వుతూ “పులీ లేదు గిరీ లేదు, హాస్యానికి 
కేక వేశాను!" అన్నాడు గోపయ్య. కూలీలు 
వెళ్ళిపోయారు. మళ్ళీ కాసేపటికి “నాన్నా !వాన్నా! 
వురి” అని అరిచాడు, గోవయ్యవాళ్ళూ 
మరొకసారి వచ్చారు. “ఈ సారీ వేళాకోళమే” 
అన్నాడు వేణు! మరికొద్ది సేపటికి పులి నిజంగానే 
వచ్చింది. ఈ సారి మళ్ళీ “నాన్నా ! నాన్నా! 
పులి” అని గట్టిగా అరిచాడు. ఎంత అరిచినా 
గోపయ్యవాళ్ళూ వినిపించు కోలేదు. హాస్యానికే 
మళ్ళా వేణు అరిచాడని లెక్క పెట్టలేదు. పులి 
మాత్రం గొర్రె పిల్లనొక దానిని చంపి ఈడ్చుకు 
పోయింది. వేణు ఏడున్తూ నవ్వులాటకి 
అబద్దమాడితే అపాయం ముంచు కొస్తుందని 
(గ్రహించాడు. హాస్యానికైవా అబద్దం ఆడరాదన్నమాట! 

- ఇది ఈసోపు కథ . 


కాని. 


హక 


సీరం 


మ హా 
క 


చ 
మ 


“Hea 


- నాన్నా! నాన్నా పులి - డెమోక్టీజ్‌ ఖడ్గం 


పిలల కథలు 
(af) 


పూర్వం ఒకప్పుడు సిరాక్యుజ్‌ అనే రాజ్యాన్ని 
డయోనీసియస్‌ అనే పాలకుడు పాలిస్తూ 
ఉండేవాడు. ఆయన కొలువులోని మంత్రుల్లో 
డెమోక్టీజ్‌ ఒకడు. ఈ మంత్రి భట్రాజు గా 
ప్రసిద్ది: ఎప్పుడూ డయోవీసియన్‌ రాజుని 
ఇంద్రుడూ చంద్రుడూ అంటూ 
అతిశయోక్తులతో పొగుడుతూ ఉండేవాడు. 
రాజుగా ఉండటం ఎంత అదృష్టమో, సర్వ 
సౌకర్యాలు “ఆయనికి ఉంటాయంటూ 
ఉండేవాడు. అయితే డయోనీసియస్‌కు మాత్రం 
ఈ పాగడ్తలంటే ససేమిరా ఇష్టం ఉండేదికాదు. 
రాజ్యాన్ని పాలించడం అంటే వేళాకోళం కాదు. 
గుణపాఠంచెబితే కాని డెమోక్షీజను అదుపులో 
పెట్టడం కష్టమని ఒక పధకం వేస్తాడు, 
డయోనీసియన్‌. ఆ పథకం ప్రకారం, 
పంచభక్షపరమాన్నాలతో ఒక విందు ఏర్పాటు 
చేసి డెమోక్షీజ్‌ను ఆహ్వానిస్తాడు. డెమోక్టీజ్‌ 
రాజావారి కబురు పట్ల సంబరపడుతూ తనకు 


| 


( 
ead! 


a 


స్‌ గ్గ D [| 
గ్య ణే నను NNT ఏ / 
భో ir ఇ! 


సిద్దపరచిన ఆసనంపై కూర్చొని ఒక సారి తలపైకి 
ఎత్తి చూస్తాడు. పైన నెత్తి మీద ఇంటి కప్పుకు ఒకే 
ఒక తల వెంట్రుకతో కట్టిన పదునైన ఖడ్గం 
వేలాడుతూ మెరుస్తూ ఉండడం గమనిస్తాడు. 
అంతే ఒక్క ఉదుటున కూర్చున్న చోటనుండి 
భయంతో ఆసనం నుంచి ఉరుకుతాడు. 
అపుడు రాజ్యమేలడం అంటే రాజభోగాలను 
అనుభవించడమే కాదు. రాచరికం 
నిరర్వహించడమంటే కత్తి మీద సాము లాంటిదని 
డెమోక్షీ జ్‌ (గ్రహిస్తాడు. 'రాజ్యన్ని పొలించే 
మహారాజుకి ఎప్పుడు ఎటువంటి ఉపద్రవం 
వస్తుందో, ఎటువంటి విధాన నిర్ణయం 


* సముచితమో ఎంత అప్రమత్తతతో రాజు 


అన్నవాడు ప్రతిక్షణం గడపాలో డెమోక్షీజ్‌కు 
అవగతమైంది. రాజ్యం ఏలడం అంటే విందు 
విలాసాలు కాదని కూడ తెలుసుకుంటాడు. ఇలా, 
రాజరికపు ఉపద్రవాలకు డెమోక్షీజ్‌ ఖడ్గం- 
డెమోక్టీజ్‌ సోర్టు అన్నది పర్యాయపదంగా రాజకీయ 
పరిభాషలో రూఢివాచక మయింది. 

- ఇది పాళ్ళాత్య కథ 


శు 


శ్ర | 
> సి 
~ 


సత్యానాస్తి పరోధర్మం: 


సత్యంకంటే మరొక ధర్మం లేదన్నదే ఈ కథ 
సారాంశం. కుమారవర్మ రత్నాపురం రాజ్యానికి 
మహారాజు. సత్య(వ్రతుడుగానూ ధర్మనిష్ట 
గలవాడుగానూ ప్రసిద్దు డయ్యాడు. ప్రతిరోజూ 
“బ్రహ్మ ముహూర్తాన ఆలోచనలు సాగించేవాడు. 
ఒకనాడు తెల్లవారుతూ ఉండగా రాజు 
అంతఃపురం నుండి ఓ దేవతాప్తీ బయటకు 
వెళ్లడం గమనించాడు. . ఉండబట్టలేక “ మీరె 
వరన్మూ? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు” అని 
కుమారవర్మ అడిగాడు. “రాజు! నేనే ధనలక్షిని 
చాలా కాలంగా ఇక్కడే ఉంటున్నాను. ఇంకో 
చోటుకి వెల్తాలనిపించి వెళ్తున్నాను.” అన్నది 
ఆమె. రాజు ఆలోచనలోపడ్డాడు. ధనం అనేది 
అతి చంచల. స్వభావి, ఏ ఒక్క. చోటా అది 


నిలకడగా ఉండదు. దాని స్వభావమే అంత, 
అని సరిపెట్టుకొని ఊరుకున్నాడు. ఇంతలోనే 
మరో స్తీ దేవత అటే వెళ్ళడం చూశాడు రాజు. 
“తల్లీ మీరెవరమ్మా” అని అడిగాడు. “మహారాజా 
దానలక్ష్మిని నేను, ఇప్పుడే ధనలక్ష్మి "అటు 
వెళ్ళిందిగా ! ఆమెనే అనుసరిస్తున్నాను అంటూ 
మాయమైంది. కుమారవర్మ దీర్షాలోచనలో 
నుండగా కాసేపటికి మరో దివ్యకొంత ఆ మార్గానే 
నడుస్తున్నట్టు కనిపించింది. రాజు వెంటనే 
“మీరెవరమ్మా” అన్నాడు. “ నేను ధర్మదేవతను 


--మవారాజా దానలక్ష్మి ఇంతకు ముందే బయటకు 


వెళ్లడం మీరు చూశారు కదా ! ఆమె లేని చోట 
నాకు మాత్రం చోటెక్కడుంది”. అని అంది. 
అప్పుడు కుమారనర్మ ప్రాధేయపూర్వకంగా “తల్లీ 
ధర్న దేవతా! రాజు అంటేనే ధర్మ ప్రభువు” 


బాలసాహిత్య కీ ళం 


- కుందేలు తెలివి - “నీకు ఇష్టమైన కథ' 


పిలల కథలు 


ళం 


కదా ! ధర్మం ఏమాత్రం తప్పినా రాజు 
అన్నవాడికి రాజ్యార్హత ఉండదు కదా! మరి. 
కాబట్టి నాయందు మీరు దయవుంచి ఎక్కడికీ 
వెళ్ళి పోకండమ్మా” అని ప్రార్ధించాడు. మహారాజా 
ఈ మాటలు పూర్తి చేశాడో లేదో తెల్లటి 
వస్త్రాలు ధరించిన శ్వేతంబరి అనే మరొక 
దివ్య(స్త్రీమూర్తి రాజావారి కంటబడింది. 
కుమారవర్మ“మీరెవరమ్మా, తల్లీ” అని అడిగాడు. 
మహారాజా,“నేను సత్యదేవతను రాజావారి 
దివాణం నుండీ ధర్మదేవత నిష్ట్కమించా లని 
తీర్మానించుకున్న తరుణంలో నాకూ ఇక్కడ 
స్థానం లేదని నిర్ణయించుకొని వెళ్లిపోతున్నాను”, 
అంది ఆ దివ్య స్త్రీ. కువారవర్మకు దుఃఖం 
కట్టలు తెంచుకుని వస్తుండగా “అమ్మా! ధనలక్ష్మీ, 
దానలక్ష్మీలు ఒక వేళ లేకపోయినా జీవయాత్ర 
జరిగి పోతుంది. ధర్మదేవత లేకపోతే మాత్రం 
నేను ఒక్క క్షణం కూడ జీవించలేను. నా 
ప్రార్థనను మన్నించి, మీరు ఎక్కడికీ 


వెళ్లవద్దు, అమ్మా!" అంటూ ఆమెకు 
పాదాభివందవంచేనూ” సత్యవ్రతుడు కానివాడు 
రాజ్యాన్ని పాలించే అర్హతను కోల్పోతాడు. నేను 
మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాను. మీ అనుగ్రహం 
ఉంటే సరిపోతుంది. ధనలక్ష్మీ, దానలక్ష్మీ 
లేకపోయినా ఫర్వాలేదు రాజ్యాన్ని సుస్థిరంగా 
పాలంచగల” నంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు సత్యం 
మీద కుమారవర్మకు గల గౌరవ ప్రపత్తుల్ని 
గ్రహించిన సత్యదేవత, ధర్మదేవతలు 
అంతఃపురం వైపుకి మళ్లుతారు. కాసేపటికి 
ధనలక్ష్మీ దానలక్ష్మీకూడా రాజావారి అంతప్పురం, 
(ప్రవేశించారు. ధర్మనిష్ట, సత్యనిష్టగల కుమార 
వర్మ తమకు ఆశ్రయమివ్వడానికి సర్వవిధాల 
తగినవాడని ఆయన్ని పరీక్షించడానికి వేసిన పథకం" 
ఫలించిందని ఆ దివ్య స్రీమూర్తులు గ్రహించారు. 
ధర్మపాలన, సత్యపాలన అనేవి సచ్చీలతకు 
జీవగర్రలని ఈ ఉపనిషత్‌ కథ వల్ల తెలుస్తూంది. 


= ఇది ఉపనిషత్‌ కథ. 


(తప్పులెన్నువారు తండోపతండంబు |, ఎోర్యుముటా ఆని చుట్ట పక్యలన 


సు క్రీస్తు ప్రభువు ఒక రోజున బెతల్లామ్‌ జనమంతా విరగబడి వింతగా చూస్తున్నారు. అడే 
పట్టణంలో రాజవీధి గుండా నడుస్తున్నాడు. సమయంలో ఆ అనాథ స్రీ ఏసుక్రీస్తు పాదాల 
ఆయన వెంట తన శిమ్యులంతా ఒకరి మోద పడి ఏసు ప్రభూ! “వీళ్లంతా నా మోద రాళ్లు, 
వెంట మరొకరు వస్తున్నారు. ఆ సమయంలో రువ్వుతున్నారు. నన్ను కాపాడు, తండ్రీ” అన్సి 
పక్క సందులో నుంచి ఒక అనాథస్త్రీ పరుగెత్తు ప్రాదేయ పూర్వకంగా మొరపెట్టుక్సుంది. 
కుంటూ వచ్చింది. ఆమె జుట్టు విరబోసుకొని కరుణామయుడయిన ఏసుప్రభువు “నీ శ్రేష్రి . 
ఉంది. ఆమెను కొంత మంది తరుముకు భయం లేదు తల్లో అని అభయమిచ్చాడు. 
వస్తున్నారు. ఆమెను “కొట్టండి, నరకండి, జనం మాత్రం ఆమెపై రాళ్లు విసరడం మాత్రం 


చంపండి” అనివారు అరుస్తూ ఉన్నారు. మానలేదు. అప్పుడు క్రీస్తు ప్రసన్న వదమడయి 


134 


ప్రశాంతంగా, “అసలు మోరు ఎందుకు ఆమెను 
డుతూ బాధకు గురి చేస్తున్నారు, చెప్పండి?” 
ని బిగ్గరగా అన్నాడు. 


“ఈమె దౌర్భాగ్యురాలు, కులట, పతిత, ఎన్నో 
కొపాలు చేసింది. చెప్పకూడని తప్పులు ఎన్నో 
నేసింది. ఈనిడకు తగిన శిక్ష విధించి తీరాలి” 
అని కేకలు వేస్తూ ఆ జనం ఏక కంఠంగా 

రుస్తున్నారు. పతిత సావనుడైన ఏను వారిని 
ఉద్దేశిస్తూ నాయనలారా! ఆమె తప్పులు 
కీసిన మాట వాస్తమే అయివుండ వచ్చు గాక ! 

ల పాపాలు కూడా చేసి యుండవచ్చు. 
;ందుకని ఈమెపై దాడి చేసి హింసిస్తున్నారు 
1దా! బాగుంది. అలాఅయితే ఈమెను తప్పక 


కొట్ట వలసిందే! కాస్త ఆగండి ఒక చిన్నమాట!!. 
అయితే మిలో అసలు తప్పు చేయని వారూ, 
పాపం చేయని వారూ మాత్రమే ఎవరో ముందుకు 
వచ్చి ఈమెపై రాయి వినరాలి అన్నాడా 
దయాళువు. ఆ మాటలకు జనమంతా ఆశ్చర్య 
చకితులై ఒకరు ముఖం ఒకరు చూచుకుంటూ 
ఆ జనమంతా వారు వచ్చిన దారిని వనక్కి తిరిగి 
కర్రలు దించి, రాళ్లు పక్కన పారవేసి ఎవరి ఇళ్లకు 
వారు తరలిపాయ్యారు. “తప్పులెన్టువారు తండోస 
తందంబు లుర్స్విజనులకెల్ల నుండు తవు, తవు 
లెన్ట్సునాడు తమ తన్హులెరుగు రని?” అన్నది 
మవ వేమన సూక్తిని ఈ ఉదంతం జ్ఞాపకం 
చేస్తున్నది 

- ఇది బైబిలు కథ 


135 


బాలసాహిత్య పీఠం 


ధర్మం తప్పులెన్నువారు 


నాసి పరో 


పిలల కథలు 


జు సత్యా 


అటే 


య 
తండోపతండబు 


ఏడు.చేపలు కథ 


ఓ కప్పుడు ఓ రాజావారుండేవారు. ఆ రాజావారికి 
ఏడుగురు కొడుకులు. ఒక రోజున ఆ ఏడుగురు 
రాకుమారులు చెరువు దగ్గరికి చేపలు పట్టడానికి 
గాలాలు తీసుకుని వెళ్ళారు. చెరువులో గాలాలు 
వేసి ఏడుగురూ ఏడు చేపల్ని పట్టారు. వాటిని 
ఎండలో ఎండ పెట్టారు. ఆ సాయంత్రం ఆ 
ఎండిన చేపల్ని తీసుకొని వద్దామని వెళ్ళారు 
రాకుమారులు. ఆరు చేపలు బాగా ఎండాయి. 
కొని ఓ చేప మాత్రం అసలు ఎండనే లేదు. ఆ 
ఎండని చేప వద్దకు వాళ్ళు వెళ్ళి, “చేపా! చేపా! 
ఎందుకు ఎండలేదు?” అని అడిగారు. “నేనెలాగ 


ఎండుతాను !మరి ఎండలేదుగా ! అంది, “ మరి 
మిగతా ఆరు చేపలు వెండాయిగా” అన్నారు 
వాళ్ళు. “నేనేం చెయ్యను ఆ గడ్డిదుబ్బు నాకేఅడ్డం 
వచ్చింది” అంది, 'ఆ ఎండని చేప. “గడ్డిదుబ్బూ, 


దుబ్బూ! ఎందుకు అడ్డం వచ్చావు ఆ చేపకు!” 
అన్నారు రాకుమారులు. “నేనేం 
చెయ్యనయ్యలారా! నన్ను ఆవు మేయలేదు 
కదా 1!” అంది, “ఆవూ ! ఆవూ!! ఆ గడ్డి 
దుబ్బును ఎందుకు మేయలేదు!” అని అడిగారు. 
“నేనేం చెయ్యను బాబుల్లారా ! ఆ గొడ్లకాపరి 
నన్ను మేపలేదుగా” అంది ఆవు . “ఏయ్‌ గొడ్లను 
కాసేవాడా ఆవును ఎందుకు మేపలేదు?* అని 
అడిగారు. “అయ్యా, రాకుమారులారా' నేనేం 
చెయ్యను, అవ్వ నాకు బువ్వ పెట్టలేదుగా?” 
అని జవాబు చెప్పాడు గొడ్డకాపరి. అప్పుడు 
యువరాజులు అవ్వ దగ్గరకు , వెళ్ళి" అవ్వా! 
అవ్వా !! గొడ్లకాపరికి బువ్వ ఎందుకు పెట్టలేదు?” 
అని దబాయించారు. అప్పుడా ముసలి అవ్వ 
ఏమందో తెలుసా!?*నా చిన్నారి బుజ్జి ఏడ్చిందిగొ 
“గొడ్ల కాపరికి బువ్వ ఎట్లా పెట్టగలనూ ?” అని 
పాగ తీసింది. 


హనుజీ ఎందుకు ఏడ్చావమ్మా! అని అడిగారు 
-నవేం చెయ్యనయ్యాలారా? నన్ను చీమ 
కుట్టిందిగా!” అంది, ఆ బుజ్జి. “చీమా చీమా 
బుజ్జిని ఎందుకు కుట్టావు?” అని అడిగారు. 
“నేనేం చెయ్యను నా బంగారు పుట్టలో వేలుపెడితే 


ధారా నగర రాజ్యానికి భోజరాజు 11వ 
శతాబ్దిలో పట్టాభిషిక్తుడయ్యాడు. రాజ్యపాలన 
చేస్తూ ఉన్నాడు. తన పాలనలో ఏమయినా 
లోటుపొట్ట్లు ఉన్నాయేమో తెలుసుకొనడానికి 
మారువేషంలో దేశయాత్రకు బయలుదేరాడు. 
ఏండు మూడు మజిలీలు పూర్తి చేశాడు, మూడో 
నుజిలీలో ఉండగా, తాను విశ్రమిస్తున్న బస 
కిటికీ గుండా బయటకు చూశాడు. 
తండోపతండాలుగా ఆ వైపు వెళ్లడం భోజరాజు 
గమనించాడు. ఏమిటా చోద్యం అని తానూ 


జనం 


నేను కుట్టకుండా ఊరుకుంటానా!" అంది, ఆ 
చీమ. అవ్వుడు ఏడుగురు రాకుమారులూ 
ఏమన్నారంటే చీమా, చీమా భలే ! భలే ! తెలివి 
అంతా మీదే, భలే! భలే!! అంటూ గుర్రం ఎక్కి 
రాజప్రాసాదానికి ఉడాయించారు. 

= ఇది నం(పదాయ కధ. 


బయటకు బయలుదేరాడు. ఊరు బయట 
ఎవరో మహాత్ముడు (ప్రనంగిన్తున్నాడని 
తెలుసుకుని తానూ ఆ ప్రసంగం విని సందేహం 
తీర్చుకునే ఉద్దేశంతో ఉత్సాహంగా అటుపోయి 
మారు వేషంలోనే తానూ ఆ ప్రసంగం విన్నాడు. 
జనసందోహం తగ్గింది. చీకటి పడింది. 
భోజరాజు ఆ మహాత్ముని దగ్గరకు వెల్లాడు. 
అదే సమయంలో ఆ మహాత్ముడు కూర్చున్న 
చోటునుంచి లేవ బోతుంటే తాను కప్పుకున్న 
శాలువాకు మేకు తగిలి చినిగింది. అసలే అది 
పాత ఉత్తరీయం. అయినా, ఆ చినుగును 
కుట్టడానికిగాను సూదీ దారం తీసుకున్నాడు. 


137 


బాలసాహిత్య రీ భ్రం 


శక్తి 


- ఏడుచేపలు కథ - స్వ 


పిలల కథలు 


సూదిలో. దారం దూరుస్తున్నాడు. కాని దారం స్వామిజీ. భోజరాజు మారు మాట్లాడడానికి 
సక్కకు పోయి సూది బెజ్జంలోకి వెళ్లడంలేదు. నోరు పెగలలేదు. అప్పుడా మహాత్ముడిల్లా 
దీన్ని భోజరాజు గమనిస్తూనే ఉన్నాడు. ఆ మహాత్ముని అన్నాడు, “మిత్రమా నీ వద్ద నుండి శాలునో 
సమీపించాడు. “స్వామి! అది చినిగి పోయింది శ్రీసుకొననందుకు నన్ను అపార్దం చేసుకోవద్దు. 
కదా! పైగా పాతది. దాన్ని కుట్టుకోనడం దేనికి? ఎప్పుడూ మోరు పరుల దయా దాక్షిణ్యాల మొద: 
నా దగ్గర కొత్త శాలువా ఉంది తీసుకొండి ఆధారపడకూడదు. స్వశక్తి మోద ఆధారపడడం 
మహాప్రభూ!” అంటూ భోజరాజు తన శాలువా అనేది రాజు మొదలు సామాన్యుని వరకూ 
ఆయనకు ఇవ్వబోయాడు. కొని ఆయన అందరూ అనునరించదగిన సనూత్రం” 
స్వీకరించకుండా “ఎవరు నాయనా నీవు? నీవు అన్నాడాయన. అప్పుడు స్వశక్తి స్వాలంబన ఆ 
నాకు పాయం చేయలనుకుంటున్నావా?” అన్నాడు స్య త్ముడు తనకు ఉపదేశించిన మం(త్రమని 
ఆస్వామిజీ, అవును “స్వామీ ఈ కొత్త శాలువాను భోజరాజు అప్పటి నుం డీ తన కొలువులో ఎవరి 
వమా LY Lod aii a2 afore 
తీనుకోవడం మొదలు పెట్టాడు. అంటే ఎవరైన 


విజంగా మేలు చేయాలంటే ముందుగా నీ కొత్త కస్ట 
శాలువాన నీవు తీసుకో. నీకు చేతనైతే ఈ ఈల తన స్వశక్తి పైనే ఆధారపడాలన్న 
కధా సారాంశం. ఇది సంప్రదాయ కథ 


సూదిలో దారంపెట్టి ఇయ్యి బాబూ” అన్నాడా 


| నిత్య సంతోషి ఒక రోజు మహతివర్మ కొలువుకు ఒక్క 


మహర్షి వచ్చాడు. రాజుగారు తన బాధని 

అవంతిపురం ఒక పెద్ద రాజ్యం. ఆ రాజ్యానికి చెప్పి సలహా ఇవ్వమన్నాడు. ఆ మహర్షి రాజుగా! 
ప్రభువు మహతివర్మ. రాజ్యానికి ఎంత పెద్దరాజైనా అసలు మానసిక బాధమ గ్రహించి “నీవు 
మహతినర్మ ఎల్లప్పుడూ దిగులుగానే ఉండేవాడు. నిత్యసంతోషిగా ఉండేనాని చొక్కా సంపాదించి 
సుఖమనేది ఎరుగడు. ఏదో ఒక రోగం అతనిని తొడుగుకొనుము, నీ జబ్బు తగ్గుతుంది. నీవ 
పీడిస్తుందని అతనికి అనుమానం. అపోహకు ఇకమిదట సంతోషంగా ఉండగలవు” అన్నాడు 
కారణం లేదు. వాస్తవానికి అతనికి ఏ రోగమూ సహరా భటులను రాజ్యం నలుమూక్ర 
లేదు. కాని ఏదో రోగాన్ని తలచుకుని దానితో పంపి నిత్య సంతోషిగా ఉండే వానిని పట్టుకు! 
బాధపడుతూ ఉండేవాడు. ఎంతో మంది వైద్యులు రమ్మని ఆజ్ఞల్ని జారీచేశాడు. వెంటనే ఆ ర్మా 
పరీక్షించారు. మందులు ఇచ్చారు. ఆ మందుల్ని క్ఞట్రల్ప దేశం అంతా తిరిగారు ఒక మైదానం 
సేవించేవాడు. నిజానికి మహతివర్మతినని మందు జ్ఞ స్వర గొర్రెల కాపరి హాయిగా కేరింతల 


లేదు. కొడుతున్నాడు. ఆ భటులు వానిని చూచి వా! 


138 


త్య సంతోషి అని గ్రహించి రాజువద్దకు తీసికొని నవ్వేరు రాజుగారు . అప్పటి నుండి రాజుగారు 
యారు. అతని చొక్కా తీసి ఇమ, న్ని అడుగగా దు;ంఖమనేది ఎరుగక సంతోషంగా 
"డు భయపడి మారు మాట్లాడక తన ఒంటి జీవించసాగారు. సంతోషమన్నది మన మనస్సుకు 


నాద ఉన్న చొక్కాను తీసి మహతి వర్మకు సంబంధించినందన్న విషయం ఈ కథ ద్వారా 
మర్పించాడు. దానిని తీసుకుని తొడుక్కుని తెలుస్తూంది. -ఇది నంప్రదాయ కథ. 


కిట కిట - నుకరీ కథ మొసలి భార్య మకరీకి కూడా పట్టుకెళ్లమని 


కొత్తర భారతదేశంలో సరయూనది ఒడ్డున ఒక చెప్పేది. ఇలా ఉండగా తనను కాదని తన భర్త 


రేడు చెట్టు ఉండేది. ఆ చెట్టు మోద కిట కిట చాలసేపు తన చెలిమి కోతితోనే గడుపుతున్నాడు 
నే కోతి నివసిస్తూ నేరేడు పండ్లు తింటూ అని మకరీకి ఒక దుర్చుద్ది పుట్టి కిటకిటని 
$యిగా ఉండేది. ఇలా ఉండగా ఆ నదిలో ఎలాగైనా చంపాలనుకుంది. ఎప్పటిలాగనే 
కరుడు అనే ఒక మొసలి వచ్చి చెట్టుపైకి మకరుడు కోతి వద్దకు వెళ్లి నేరేడు పళ్లుతీసికొని 
వాస్తూ ఉండేవాడు. కోతి ప్రతి రోజు నేరేడు వస్తూనే ఉన్నాడు. ఒక రోజు, మకరీ భర్తతో 
ఏడ్లను కోసి మకరుని వైపుకి విసిరేది. మొసలి తనకు తీవ్రమైన జబ్బు చేసిందనీ దానికి 
పళ్ళను ఆరగిస్తూ ఉండేవాడు. కొన్ని పళ్ళను మందు 'కోతి గుండె” అని వైద్యులు చెప్పేరని 


139 


బాలసాహిత్య కీ భం 


థలు - నిత్య సంతోషి = కిట కిట -మకరీ కథ 


పిలల క 
య 


అంది. మకరుడు దిగ్రాంతి చెంది, ఆది తనకు 
సాధ్యంకాని పని అన్నాడు మకరుడు. తనకు 
కావల్సిన మిత్రుడు అతని గుండె కాయ ఏలా 
తీసుకు రావడం అని అన్నాడు. మకరీ అలక 
ఎక్కువయింది. “నామీద (ప్రేమంటూ ఉంటే, 
నీవు నీ మిత్రుడి గుండెకాయ తీసుకుని వస్తావు”. 
లేదా నీకూ నాకూ అంతే, అని అంది. మకరుడికి 
దిక్కుతోచడం లేదు. చివరకు సరే అని కోతి 
గుండెకాయ తీసుకు రావడానికి సమ శతించాడు. 
మకరుడు చెట్టువద్దకు వెళ్లి తన స్వగృహానికి 
విందుకు రమ్మని కిటకిటని ఆహ్వానించాడు. 
మకరుని ఇంటికి విందుకు వెళ్లడానికి కిట కిట 
ఒప్పుకుంది. "ఎలా వెళ్లడం? నాకు ఈతరాదు. 
నీటిలో మునిగిపోతాను” అని కిటకట అంది. 
దానికి వనూధానంగా “నేను నా వీపుపై నిన్ను 
కూర్చు బెట్టుకుని జాగ్రత్తగా తీసుకువెళ్లతా”నని 
మకరుడు అన్నాడు. సరే, అంది కిటకిట. 
అప్పుడు మొసలి వీపు మిద కోతి కూర్చున్న 


తరువాత నీటిపై ప్రయాణం సాగుతూ ఉంది. 
దారిలో మకరుడు అసలు విషయం బయట 
పెట్టాడు. “నా భార్యకు జబ్బు చేసింది. దీనికి 
కోతి గుండెకాయ నుందు అని వైద్యుల సలహా" 
అన్నాడు. కిటకిట వెంటనే “మకర మిత్రమా 
ఈ సంగతి నాకు అక్కడే చెప్ప లేక పోయావా? 
నా గుండెకాయ నీళ్లలో తడిసి పాడె 
పోతుందేమోనని అక్కడ నేరేడు చెట్టుకు 
తగిలించి వచ్చాను. నన్ను మరల ఆ చెట్టు 
దగ్గరకు తీసుకువెళ్లితే దాని తీసి నీకు ఇస్తాను” అని 
అంది. ఆ మకరుడు సరే నని తిరుగుముఖం 
పట్టి ఆతురతతో గుండెకాయ తీసుకురావడానికి 
ఒడ్డుకు చేరుకున్నాడు. ఒడ్డుకు చేరుకోగానే 
కిట కిట ఒక్క ఉదుటన ఉరికి గబగబా చెట్టెక్కి 
“ఓ మిత్రమా, నీవు ఇంత మిత్రదోహం 
చేస్తావనుకోలేదు. ఇలాటి మోసాలు ఇక 
చెయ్యకొని హెచ్చరించింది. 

- ఇది పంచతం(త కథ 


140 


రాబర్జు బూసు కథ | 


రాబర్డు బూసు స్కాట్లండు దేశానికి రాజు, 
ఎన్నో పార్టు శత్రువులు తన పారుగు 
రాజ్యంమోధదికి దండయాత్రలు చేయగా ఓటమికి 
గురిట్టైన ఆరవసారి బ్రూన్‌ను బందీగా 
పట్టుకున్నారు. చెరసాలలో బంధించారు. ఆ 
చెరసాలలో బందీగా ఉన్న సమయంలో గూడు 
కట్టుతున్న సాలీడు ఒకటి (బూనుకు 
కనిపించింది, సాలీడు తగిన పట్టుదొరకక 
బాధపడడం (బ్రూసు చూశాడు. ఆ సాలీడు 
ఒకటి, రెండు, మూడు సార్లు ప్రయత్నించింది. 
కాని లాభం లేక పోయింది. ఈ విధంగా 
సాలీడు ప్రయత్నం చేయుట పై నుండి కిందకు 
జారి పడిపోవుట బ్రూను ఏకాగ్రతతో 
పరిశీలిస్తూనే ఉన్నాడు. ఆలోచిస్తూనే ఉన్నాడు. 
చివరకది ఏమి చేన్తుందో చూద్దామని 
తలపోశాడు. ఆరు పర్యాయాలు అలా విఫలమైన 


సాలీడు ఏడవ పర్యాయం చేసిన ప్రయత్నం 
ఫలించింది. విజయం సాధించింది. సాలీడు 
అట్టు పట్టు విడవక గూడు నిర్మించుకోవటంలో 
చేసిన ప్రయత్నం |బ్రూనుకు స్ఫూర్తి నిచ్చింది. 
తాను కూడ ఏడవ సారి గట్టిప్రయత్నం చేసి 
శత్రువును జయింప కృతనిశ్చయు డయ్యాడు. 
తాను అంతవరకు శత్రువుతో పలుమార్హు 
ఓడిపోయినంత మాత్రాన ఓర్పు కోల్పోవటం 
పాడిగాదు. ప్రయ్నతం మానరాదు. అని 
గ్రహించాడు. అట్లే బ్రూసు ఏడవ సారి 
ప్రయత్నంచేసి శత్రువులను అవలీలగా ఓడించి 
విజయం సాధించాడు. 

అందు చేత నిరాశపడకుండ మనం విజయం 
సాధించగలమనే దృఢ నంకల్పరతో లక్ష్య 
సాధనకు కర్తవ్య దీక్షతో గట్టి కృషి చేసినచో 
అసాధ్యమంటూ ఏమి ఉండదని (బూసు కథవల్ల 


తెలుస్తూంది. 
- ఇది పొళ్ళాత్వ క్‌ 


౧౧ SAW | 2 


| వ స్‌ 7, 


వ క కా 
hop ~ రట eg 


బాలసాహిత్య కీళం 


థలు - రాబర్జు (బూసు కథ - కుందేలు తెలివి 


పిలల క 
(ap) 


| కుందేలు తెలివి | 


ఒక ముసలి సింహం అడవిలో మృగరాజు గా 
చెలామణి అవుతూ ఉంది. లేడి, దుప్పి, మేక, 
ఎలుగు, జింక, కుందేలు వంటి సన్నకారు 
జంతువుల్ని పట్టి ఇష్టం వచ్చినట్టు చంపి ప్రతి 
రోజూ తినేస్తూ ఉంది. ఒక రోజు ఈ సన్నకారు 
జంతువులన్నీ ఒక మహాసభ జరిపి సింహం 
బాధ చాల ఎక్కువగా ఉంది, దానిని 
తప్పించుకునే మార్గం ఆలోచించా లను 
కున్నాయి. ఎలుగుబంటి, “అందరమూ కలిసి 
ఒకేసారి సింహం మీదపడి చంపి వేదామా?” 
అని అంది. “అది కాని పని. ఆ పని మనం 
చేయలేము కదా!” అని అరచాయి జంతువులు. 
' ఈలోపున నక్క “మనం మృగరాజుతో ఒక 
సంధి చేసుకుందాం” అని సలహా ఇచ్చింది. 


“ఏమ్సని చేసుకుందాము” అని జింక అంది. 
అప్పుడు నక్క ఇలా అంది ఉత్సాహంగా “రోజుకు 
మనలో ఒకరిని సింహానికి ఆహారంగా పంపుదాం, 
ఏీలాఉంది? నా సలహా” అంది. “శహబాష్‌ 
బాగుంది” అన్నాయి అన్నీ. ఈ విషయం 
మృగరాజు సింహానికి చెప్పగానే! తన ప్రయత్నం 
లేకుండగనే ఆహారం దానంత అదే తన వద్దకు 
వస్తుందని భావించి ఆ ఏర్పాటుకు సంతసించి 
అంగీకారం తెలిపింది. అలా ప్రతి రోజు - ఒక 
రోజు జింక, రెండో రోజు మేక, మూడోనాడు 
ఎలుగు, ఐదోన రోజు గొరె ఆహారంగా 
వెళ్లసాగాయి. ఇలా మృ గరాజుకు వేటాడనవసరం 
లేకుండగనే రోజులు గడిచి పోతున్నాయి. 


ఒక రోజున సింహానికి ఆహారంగా వెళ్లే రోజు 
వంతు కుందేలు మోద పడింది. కుందేలు 


y z= గ్ర EF అ 
ణే = an. 
ప CD SRF గ 


WIT, 
/ 


న 


(51! 
్ట. శాఖ 
(| ras 


తెలివి తేటల్లో దిట్ట. మృగరాజు వద్దకు అనుకున్న బలమైన సింహం మరొకటి ఈ అడవిలో ఉందా? 
సమయనాకి వెళ్లకుండా కావాలని ఆలస్యం అంది సింహం. దాన్ని చూపించు నాకు" అని 
చేసింది. ఈలోపున సింహానికి ఆకలి ఎక్కువ అరిచింది కోపంగా! “రండి మహాప్రభూ” అని 
అయిపోయింది. ఆగ్రహావేశంలో ఉంది సింహం. చెప్పి సింహాన్ని ఒక దిగుడు బావి దగ్గరకు తీసికొని 
కుందేలు రానే వచ్చింది. డాని మోద కోపంతో వెళ్లి చూడండి లోపల ఉంది” అన్నది. దాని 
“సఏమింత్ర ఆలస్యం, కుందేలా! ఇంత పాద్దెక్కింది. ప్రతిబింబం నీళ్లలో చూచుకొని సింహం దాన్ని 
నాకేమో ఆకలి ఎక్కువగా ఉంది. నిన్ను తింటే చంపడానికి ఆ బావిలోకి ఉరికి చచ్చిపోయింది. 
నోకడుపు నిండుతుందా” అని గర్జించింది. అలా ఉపాయంతో ఎంత బలశాలినైనా నెగ్గవచ్చు 
దానికి సమాధానంగా, “నాతో మరొక జంతువును నన్నది ఈ కథ సారాంశం. - ఇది ఈసోపు కథ 
కూడ సంపారు. అయితే దాన్ని దారిలో ఒక 

సింహం అడ్డం వచ్చి చంపి తినివేసింద"”ని 

బొంకింది, కుందేలు. “అయితే అలాగా నా కంటే 


“ నీకు ఇష్టమైనంత ” | చూమకోదలచి నట్టుగా శేషయ్యతో చెప్పాడు. 
క్షా అంతేకాక, తన తండ్రి ఆయనకు ఇచ్చిన పదివేల 
బల్లెటూరి భూస్వామి సాంబయ్యకు లేక లేక వ్యాప్య గురించి గుర్తు చేసి “మా నాన్న మాట 
కలిగిన సంతానం బాలయ్య. ఆ అబ్బాయి ప్రకారం నాకు ఆ సామ్ము ఇస్తారా?” అని 
చిన్నతనంలోనే తల్లి చనిపోవటంతో, బాలయ్యే శ్వయ్యను అడిగాడు. కాని, ఆశ కొద్ది శేషయ్య 
ఆ ససివాడికి తల్లి తండ్రీ అయి గారాబంగా ఆ డబ్బును బాలయ్యకు ఇవ్వటానికి 
సపెంచసాగాడు.. కాని, సాంబయ్యకు హఠాత్తుగా ఇష్టపడలేదు. అయినా, తాను మాట తప్పిన 
జబ్బు చేసింది. అనసాన కాలం సమోపించిందని వాడిననిపించుకోవటం మంచిది కాదు కనుక ఓ 
(గ్రహించిన సాంబయ్య - స్నేహితుడు శేషయ్యను వెయ్యి వరహాలు బాలయ్యకు ఇచ్చి “ఇంక 


పిలిపించి బాలయ్యను పెంచి పెద్ద వాడిని 
నువ్వు మో ఇంటికి వెళ్ల వచ్చు” అని కటువుగా 
చెయ్యాల్సిందిగా కోరాడు. తన దగ్గరున్న పది చెప్పి wants ల 


వేల వరహాల ధనాన్ని శేషయ్యకు ఇచ్చి “మా 
బాలయ్య పెద్దయ్యేంత వరకూ ఈ డబ్బు నీ తండ్రికి స్నేహితుడుగా ఉండే శేషయ్య అన్యాయం 
దగ్గర ఉంచు. తరవాత “నీకు ఇస్టమైనంత” చేసినందుకు బాలయ్య చాలా బాధపడ్డాడు. 
సామ్ము మా అబ్బాయి బాలయ్యకు ఇచ్చి ఆబాధను నివరికి చెప్పుకొన్నా ప్రయోజనం 
మిగిలింది నువ్వు తీసుకో “అని చెప్పి సాంబయ్య లేకపోవటంతో మర్యాద రానున్నను కలిసి “నాక్షు 
కన్ను మూశాడు. న్యాయం చేయండి” అని వేడుకొన్నాడు. మర్యాద 
కొన్నాళ్ల తరవాత బాలయ్య విద్యా బుద్దులు రామన్న ఆ మర్నాడు శేషయ్యను సభకు పిలిపించి 
నేర్చుకొని తన ఆస్తి పాస్తుల వ్యవహారాలు తానే “సాంబయ్య నీకు పది వేల వరహాలు ఇచ్చి 
143 


బాలసాహిత్య కీ భం 


- డెమోక్షీజ్‌ ఖడ్గం - సత్యానాస్తి పరోధర్మం 


లల కథలు 


౧ 


ఏమని చెప్పాడు.” అని అడిగాడు. “ఆ పది వేలలో 
వాకు ఇష్టమైనంత సొమ్మును బాలయ్యకు 
ఇవ్వమన్నాడు ఆ మాట ప్రకారము నాకు 
ఇష్టమైనంత, అంటే వెయ్యి వరహాలు బాలయ్యకు 
ఇచ్చాను” అని శేషయ్య చెప్పాడు. 


“అలాగైతే, మరి నువ్వు బాలయ్యకు వేయి 
వరహాలే ఇచ్చావేం? ” అని నర్మగర్భంగా అడిగాడు 
రామన్న. “నాకు ఇష్టమైనంత ఇమ్మని సాంబయ్య 
చెప్పనే చెప్పాడు కదా! అందుకే నాకు ఇష్టమైనంత 
సామ్ము...? వెయ్యి వరహాలూ బాలయ్యకు 
ఇచ్చాను” అని రెట్టిస్తూ బదులిచ్చాడు శేషయ్య. 
“అలాగైతే, సాంబయ్య ఇచ్చిన పదివేలలో నీకు 
ఇష్టమైనంతడబ్బు చెయ్యి వరహాలు కాదు కదా! 
తొమ్మిదివేల వరహాలు కదా! అలాంటపుడు 
నువ్వు బాలయ్యకు తొమి శద చేల వరహాలు ఇవ్వాలి 
కాని వెయ్యి నరహాలే ఇవ్వటం అన్యాయం కదా" అని 


మర్యాద రానున్న చిరునవ్వు నవ్వుతూ శేషయ్యను 
అడిగాడు. 


శేషయ్యకు మర్యాదరామన్న మాటలలోని అసలు 
రహస్యం అర్దం కాక వెర్రి చూపులు చూశాడు. 
అప్పుడు మర్యాద రామన్న ఆ రహస్యాన్ని 
వివరించాడు. “సాంబయ్య నీకు ఇచ్చిన పదివేల 
వరహాలలో నీకు ఇష్టమైనంత సామ్మును 
బాలయ్యకు ఇవ్వమన్నాడు కదా! ఆమాటలలోని 
అంతరార్దం ఏమిటో తెలుసా? నువ్వు బాలయ్యకు 
ఇచ్చిన వెయ్యి వరహాలూ నీకు ఇష్టంలేని సొమ్ము. 
నీవు తీసుకొన్న తొమ్మిదివేల వరహాలూ నీకు 
ఇష్టమైన డబ్బు! కనుక నీకు ఇష్టమైన తొమ్మిది 
వేలవరవాలనూ సాంబయ్య కొడుకు బాలయ్యకు 
ఇవ్వటమే న్యాయం! మిగిలిన సామ్ము, వెయ్యి 
వరహాలు, అంటే నువ్వు బాలయ్యకు ఇచ్చిన 
డబ్బును నువ్వు తీసుకోవటం న్యాయం! నువ్వు 


వ్‌ నా 


ఇష్టపడి నీదగ్గర ఉంచుకొన్న తొమ్మిది వేల శేషయ్య సిగ్గుతో తలవంచుకొన్నాడు. తక్షణమే 
వరహాలనూ బాలయ్యకు ఇవ్వకుండా, దురాశకొద్దీ బాలయ్యకు మరో ఎనిమిది వేల వరహాలు చెల్లించి 
ఆ డబ్బును కాజెయ్యాలనుకొన్నావు. న్యాయం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సమయస్ఫూర్తిగా 
ప్రకారం నీకు ఇష్టమైన ఆ తొమ్మిది వేలవరహాలూ | వ్యవహరించి న్యాయమైన తీర్పు చెప్పినందుకు 
వెంటనే బాలయ్యకు ఇవ్వాల్సిందిగా నేను తీర్పు | బాలయ్య పదే పదే మర్యాద రామన్నకు కృతజ్ఞతలు 
చెబుతున్నాను” అని శేషయ్యను ఆదేశించాడు ' చెప్పుకొన్నాడు. _- ఇది మర్యాదరామన్లు కధ 
మర్యాద రామన్న. 


బాలయ్యను మోసగించాలనుకొని భంగ పడిన 


| బాతు - బంగారు గుడ్డు 
పెరిగి పెద్దదైంది. అదృష్టవశాత్తు ఒకనాడు అది 


ఒక గ్రామంలో సూరయ్య రైతు బిడ్డ. భార్య ఒక బంగారు గుడ్డు పెట్టింది. ఇలా ప్రతిరోజూ ఆ 
పిల్లలు కూడా ఉన్నారు. అతను ఒక బాతుపిల్లను బాతు బంగారు గుడ్డునే పడుతూ ఉండేది. 
తెచ్చి పెంచుతూ ఉండేవాడు. ఆ బాతు పిల్ల సూరయ్య దంపతులకు బంగారం రోజూ 


బాలసాహిత్య క్‌అం 


వర్తి కథ 


- బాతు - బంగారు గుడ్డు - శిబి చక్ర 


పిలల కథలు 


లభించడంతో ఆనందోత్సాహాలతో ఒళ్లు మర్చి బాతును కోసి, దాని పొట్టలోని గుడ్లన్నీ ఒకేసారి 
పోయారు. దంపతులిద్దరికీ ఆశ పెరిగింది. తీనుకుంటే మంచిది”. ఆలన్యమెందుకని 


పేరాశావరులయ్యారు. ఒక రోజు సూరయ్య సూరయ్య దంపతులు బాతును కోసి పొట్ట 
దంపతులు ఇలా ఆలోచించసాగారు. “ఈ బాతు వ్వ 


ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెడుతున్నది 
గదా! కావున దీని పొట్టలో ఇంకను చాలా బంగారు 
గుద్దు ఉండి తీరాలి. ప్రతిరోజు ఒక్కొక్క 
బంగారుగుడ్డు కోసం వేచి ఉండడం కంటే ఆ 


ల్ఫారు. కాని అందులో ఒక బంగారు గుడ్డు 
అయినా కూడ ఎక్కడ కానరాలేదు నారికి, 
సూరయ్య దంపతులు దురాశదుఃఖానికి చేటని 
లెంపలు వేసికొని ఏడ్చి ఏడ్చి ఊరుకున్నారు. 

- ఇది ఈసోపు కథ 


శిబి చక్రవర్తి కథ శిబి. “అయితే పావురమంత బరువు గల నీ 


శిబి చక్రవర్తి ఆపదలో ఉన్నవారికి సాయం తొడమాంసం ఇయ్యి” అని అడిగింది డేగ, శిబి 
చేసేవాడు. ఎవరు ఏది అడిగినా దానం చేసేవాడు. (త్రాసు తెప్పించాడు. ఒక వేపు పళ్ళెంలో పావురాన్ని 
ఒక రోజున ఒక పావురం వచ్చి ఆయన దగ్గర ఉంచాడు. రెండో వేపు పళ్ళెంలో తన తొడమాంసం 
వాలింది. తనను కాపాడమని బతిమాలింది. కోసి వేశాడు. ఎంత మాంసం కోసి వేసినా 
“సరేకాపాడతాను” అని ఆయన మాట ఇచ్చారు. పావురంతో సమానం కాలేదు. చివరికి తానే 
ఇంతలో ఒక డేగవచ్చింది. “ఈ పావురం నా (త్రానులో రెండో పళ్ళెంలో కూర్చున్నాడు. 
ఆహారం. నేను తినాలి. దాన్ని నాకు ఇచ్చెయ్‌.” పావురానికి బదులుగా. మొత్తం తన శరీరాన్నంతా 
అని కోపంగా అడిగింది డేగ. “పావురాన్ని ఇవ్వను. తినెయ్యమని డేగను అడిగాడు. వెంటనే డేగ 
దానికి బదులు ఇంకేదయినా అడుగు” అన్నాడు ఇంద్రువిగా మారింది. పావురం అగ్ని దేవుడుగా 


మారింది. వాళ్ళను చూసి శిబి ఆశ్చర్యపోయాడు. 
ఇంద్రుడు, అగ్నిదేవుడు ఇలా అన్నారు, “శిబి 
,చక్రవర్తీ! మేం నిన్ను పరీక్షించాలని వచ్చాం. ఈ 
పరీక్షలో నీవే గెలిచావు, నీ దానగుణమూ,త్యాగమూ 


సూది కథ | 


ఒకసారి పరమానందయ్యగారి కాలిలో 
ముల్లు విరిగింది. ఆ ముల్లు తీసి చేయటానికి 
సూది కావాలి. అది తన ఇంట్లో లేక పోవటం 
వల్ల ఇరుగు పారుగు వారిని ఎవరినైనా అడిగి 
సూదిని తెమ్మని శిష్యులకు పురమూ 
యించారాయన. “సరే! అలాగే ” అంటూ ఆ 
ఐదుగురు శిష్యులు సూది తీసుకురావటానికి 
వెళ్లారు. కొని, శిష్యుల గురించి ఇదివరకే తెలిసి 
ఉండటంతో అందరూ “మా దగ్గర లేదు” అనీ 
గీమా ఇంట్లో సూది లేదు” అనీ చెప్పి, 
తప్పించుకొన్నారు. 


శిష్యులు పట్టువదలకుండా పొరుగూరు వెళ్ళి 
సూదిని సంపాయించేందుకు ప్రయత్నించారు. 
ఓ అవ్వ వారికి సూది ఇచ్చింది. సూది చిన్నదిగా 
ఉంటుంది. కనుక ఓ శిష్యుడు దాన్ని జాగ్రత్తగా 
పట్టుకొని, చేజారితే ఎక్కడైనా పడిపోతుందనే 
భయంతో, సూది వైపే చూస్తూ తమ ఊరు 
"బయలు దేరాడు. మిగిలిన నలుగురూ అతనిని 
అనుసరించారు. అయితే, ఓ శిష్యుడికి “సూదిని 
ఒక్కడే తీసుకు వెళ్తున్నాడు. గురువు గారికి 
ఉపకారం చేయటం వల్ల వచ్చే పుణ్యం వాడికి 
ఒక్కడికే దక్కేలా ఉంది” అని అనుమానం 
వచ్చి, మిగిలిన వారితో ఆ మాటే అన్నాడు. 


చూసి సంతోషించాం. గొప్ప దాతగా ప్రపంచంలో 
నీ పేరు నిలిచిపోతుంది.” అని దీవించి 
అదృశ్యనుయి పోయారు... - ఇది పురాణ కథ 


దాంతో, ఎవరికి వారికే తానే గురువుగారికి 
ఉపకారం చేయాలనిపించింది. అంతే! సూదిని 
“నేను తెస్తాను” అంటే “నే నే తెస్తాను” అంటూ, 


అప్పటి వరకూ సూదిని పట్టుకున్న శిష్యుని పై 


మిగిలిన నలుగురూ కలియబడ్డారు. 


ఆ హడావుడిలో సూది ఎక్కడో, ష్యడిపోయింది. 
అందరూ సూదికోసం వెదికారు. మొత్తం మోద 
చివరికి సూది దొరికింది. మళ్ళీ సూదిని “నేను 
తెస్తాను ...” అని, “నేనే తెస్తాను" అనీ 
వాదులాడుకొన్నారు. ఒకడు సూదిని ఒక వైపు 
పట్టుకోగా, మరొకడు ఇంకొవైపు పట్టుకొన్నాడు. 
ఇంకొకడు సూదిని మధ్యలో పట్టుకొని ఆశ్రమం 
వైపు నడవసాగారు. కాని మరో ఇద్దరు శిష్యులకు 
ఆ సూదిని పట్టుకొనే అవకాశంలేక పోవటంతో 
వాళ్లిద్దరికీ కోపం వచ్చింది. “గురువుగారికి 
ఉపకారం చేసి ఆ పుణ్యాన్ని మోరు ముగ్గురే 
కాజేయాలను కొంటున్నారా? మోరు ఇక్కడే 
ఉండండి! మేమిద్దరం గురువు గారి దగ్గరకు వెళ్లి 
సూదిని ఎలా తీసుకురమ్మంటారో అడిగివస్తాం” 
అంటూ వాళ్లు ఆశ్రమానికి పరుగెత్తుకు వచ్చారు. 


పరమానందయ్యగారు సంగతి తెలుసుకొని 
క ఏకష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా మోరంతా 
కలసి పంచుకోవాలి నాయనలారా!” అని హితవు 
చెప్పారు. వెంటనే ఆ ఇద్దరు శిష్యులు పరుగు 
పరుగున సూడ తెస్తున్న వాళ్ల దగ్గరకు వచ్చి 


147 


బాలసాహిత్య కీఠం 


పిలల కథలు - సూది కథ = రామలింగడి తెలివి 


గురువుగారు చెప్పిన సలహా వివరించారు. అప్పుడు 
ఐదుగురు కలిసి సూదిని ఆశ్రమానికి ఎలా తీసుకు 
వెళ్లాలా అని శిష్యులకు సందేహం వచ్చింది. 
బాట పక్కనే వారికి తాటి పట్టె ఒకటి కనిపించింది. 
దానిని చూడగానే శిష్యులకు ఓ ఉపాయం 
స్ఫురించింది. సూదిని తాటి పట్టెకు గుచ్చి, “ఇక 
దీన్ని పట్టండిరా! మనందరం కలసి ఈ తాటి 
పట్టెను మోసుకుపోదాం! కష్టాన్ని అంతా కలసి 
పంచుకోవటం అంటే ఇలాగే మరి" అని ఒకరికి 
ఒకరు సర్ది చెప్పుకొన్నారు. 
ఆ ఐదుగురూ తాటిపట్టెనము భుజాల పైకి ఎత్తుకొని 
ఆపసోపాలు పడుతూ ఆశ్రమాన్ని చేరుకొన్నారు. 


తాటి పట్టెను కిందకు దించి సూది కోసం వెదికితే, 


ఇంకేముంది? అంత పెద్ద తాటి పట్టెలో సూది 


qa 


Ai 


నిలిస్తే కదా! ఆ సూది దారిలో ఎప్పుడో ఎక్కడో 
జారిపడిపోయింది. సాపం! ఆ శిష్యులు 
తెల్లముఖాలు వేశారు. తాటి పట్టె మంచిది 
కాకపోవటం వల్లనే సూది జారిపడిపోయిందని 
వారిలో వారు చర్చించుకో సాగారు తప్పు, తను 
తెలివి తక్కువ తనాన్ని వారు గుర్తించ లేక 
పోయారు. అదే సమయంలో ఆ గ్రామంలోని ఓ 
పెద్ద మనిషి పరమానందయ్యగారితో ఏదో పని 
ఉండి ఆశ్రమానికి వచ్చి, జరిగింది తెలుసుకొని, 
ఆ శిష్యుల అమాయకత్వొనికి జాలిపడ్డాడు. 
పక్కింట్లోంచి సూది తెచ్చి, పరమానందయ్యగారి 
కాలిలోని ముల్లును బయటకు తీసి ఆయవను ఆ 
బాధనుంచి విముక్తుణ్ణి చేశాడు. 

- ఇది పరమానందయ్య శిష్యుల కథ 


148 


es 


విజయనగరం రాయలవారి కొలువులో తెనాలి 


రామలింగడు ఒక మహాకవి. ఎంతటి 
వారినయినా తన తెలివితో ఓడించేవాడు. 
రాజును నంతోషపరచి బహుమతులు 
పొందేవాడు. నాగులు, సోములు పేరుమోసిన 
గజదొంగలు. ఒకసారి వీరి చూపు రామలింగడి 
ఇంటిమీద పడింది. రామలింగడి ఇంటిలో 
చొరబడి నగలు దొంగిలించాలని ఆలోచించి 
ఒక పధకం వేశారు. మరునటి రోజు 
సాయంకాలం నగలు దొగింలించడానికి 
నాగులు, సోములు రామలింగడి ఇంటి 
వెనుకకు చేరారు. వెనుకవైపు నున్న పెరటి 


లా 11111 కా mt 
సం TT 


రామలింగడి తెలివి 


న 


గోడమోద నుంచి దూకారు. ఇంకా చీకటి 
పడలేదు. పెరటిలో ఒక అరటి తోట ఉంది. 
చీకటి పడేదాకా అరటి చెట్ల వెనుక దాగారు. 
రామలింగడికి భోజనం వేళయింది. చేతులు 


కడుగుకోవడానికి రామలింగడు పెరటిలోకి 
పోయాడు. అనుకోకుండా అరటిచెట్టు వైపు 
చూశాడు. చీకటిలో దాగిన దొంగల్ని 
గమనించాడు. రామలింగడు కంగారు 
పడకుండా ఒక్‌ డసాయం. లావా 
పెళ్లాన్ని పిలిచాడు. “ఊరిలో దొంగల భయం 
ఎక్కువగా ఉంది. ఈరోజుల్లో నగలు నాణాలు 
ఇంటిలో ఉంచకూడదు వాటిని ఒక సంచిలో 


'సలసాహిత్త కీఠం 


పిలల కథలు - సూది కథ - రామలింగడి తెలివి 
గొ 


మూటకట్టి ఆమూటను బావిలో వేసేద్దాం” 
అన్నాడు. “బావిలో ఉంటే ఎవరికి కనిపించవు. 
ఏమంటావు” అని ఆమెను అడిగాడు. అమె 
పరీఅంది. ఈ మాటలు దొంగలకు 
వినిపించాయి. రామలింగడి ఉపాయం 
ఫలించింది. తరువాత రామలింగడు ఆమె 
చెవిలో ఏదో ఊదాడు. ఇంటిలోపలికి పోయి 
నగలు తీసి మూటను తయారు చేశారు. ఒక 
మూటను బావిలో పడేశారు, మూటను బావిలో 
వేయడం దొంగలు చూశారు. వెదకబోయిన 
తీగ కాలికి తగిలిందని దొంగలు 
సంతోషించారు. అందరూ - నిదురపోయేదాకా 
ఉండి తరువాత బావిలో దిగుదాం అని 
దొంగలు నిర్ణయించు కున్నారు. అప్పుడు 
ఎవరూ చూడకుండా నగలమూట తీసుకుందాం 
అనుకున్నారు. బాగా చీకటిపడింది. అందరూ 
నిదురపోయారు. నాగులు, సోములు అరటి 
చెట్ల వెనుక నుంచి లేచి బావిలోకి తొంగి 
చూశారు, మొదట నాగులు బావిలోకి దిగి 
నగల మూట కోసం చాలాసేపు వెతికాడు. 
వగల మూట ఏమో చేతికి తగలలేదు. చివరకి 
విసిగిపోయాడు. బావిలో చాలా నీరు 
ఉండటంచేత వగలమూట దొరకడం 
లేదనుకొని వీరు బయటికి తోడితే మంచిదని 
నాగులు కేకవేశాడు. సరేనని చేద బావిలోకి 
విడిచాడు సోములు. చాలాపేవు నీరు 
తోడిపోశొరు. రామలింగడు పెరటిలోకి తొంగి 
చూశాడు. దొంగలు నీరు తోడి పోయడం 
చూశాడు. మళ్లీ ఉపాయం ఆలోచించాడు. 


చప్పుడు చేయకుండా సెరటిలోకి పోయి 
అరటి చెట్లకు నీరు బాగా పారేలాగా పాదులు 
చేశాడు. కొంత సేపటికి నాగులు బయటకు 
నచ్చాడు. అప్పుడు సోములు బావిలోకి దిగాడు. 
ఎంత తోడినా బావిలోని నీరు తరగలేదు. కాని 
అరటి చెట్లకు నీరు బాగా పారింది. తెల్లవారు 
రూమున కోడికూసే వేళ వరకూ తోడిపోశారు. 
అప్పుడు చివరకు సోమలుకు ఒక మూట 
దొరకగా దాన్ని తాడుకు బిగించాడు. నాగులు 
మూటనుపైకి లాగాడు. నగలు దొరికాయని 
నాగులు సోములు మురిసిపోయారు. మూట 
ముడి విప్పారు. ఎంతో ఆశగా చూశారు కాని 
అందులో నగలు లేవు గాని ఒక పెద్ద 
బండరాయి ఉంది. దొంగలకు నోట మాట 
రాలేదు. 

రామలింగడు తమను ఎలా మోసం చేశాడో 
తెలిసింది. జరిగిందేదో జరిగిందని 
పారిపోయారు. ఇంతకాలం తమను మించిన 
వారులేరని ఆ దొంగలు మిడిసిపడేవారు. 
ఎంతోమందిని దోచుకోగలిగారు. కాని 
రామలింగడి ఇంటిని మాత్రం దోచుకోలేక్ర 
పోయారు. తెలివిగా రామలింగడే దొంగలను 
ఉపయోగించుకో గలిగాడు. జరిగిన సంగతి 
రాజుకు తెలిసింది. రాజు రామలింగడి తెలివికి 


నంతోషించాడు. బహుమతులతో 
గౌరవించాడు, రామలింగడి ఉపాయం 
అలాంటిది మరి. 


= ఇది తెనాలి రామలింగడి కథ, 


150 


విషయసూచి 
గజేంద్ర మోక్షం 
సం(గ్రహ సాహిత్య పటము-తెలుగు సాహిత్య పరిణామములో ప్రముఖ ఘట్టములు 
లోకోక్తులు 
సూక్తులు 
న్యాయములు 


తిరుక్కురళ్‌ నీతులు - తిరువళ్లువర్‌ 


అన్నమాచార్య దివ్య సంకీర్తనలు = పదములు - తాళ్లపాక అన్నమయ్య 


రామదాసు కీర్తనలు - కంచర్ల గోపన్న 
త్యాగరాజ కృతులు - త్యాగయ్య 
తత్త్యములు 


జానపద గేయాలు - గుత్తొంకాయ్‌ కూరోయ్‌ బావా - బసవరాజు అప్పారావు 


మొక్కజొన్న తోటలో - కొనకళ్ల వెంకటరత్నం 

యెంకి పాట - నండూరి వెంకట సుబ్బారావు 

చల్‌ మోహన్‌ రంగా 

మంగళహారతులు 

జోల పాటలు - లాల్‌ పాటలు 

సామెతలు 

రామాయణము, మహాభారతము, మహాభాగవతము 

కాళీయ మర్దనము 

చాటువులు. 

ఆధునీక్ష భావ తరంగాలు - పిల్లల్లు సంధించిన బాణాలు-ఖలీల్‌ జిబ్రాన్‌ 
ఎక్కడ నునస్సు నిర్భయంగా ఉరిట్టుందో-రవీంద్రనాథ్‌ టాగూర్‌ 
మహాప్రస్థానం - శ్రీ శ్రీ - శ్రీరంగళ్‌ శ్రీనివాసరావు 


152 


153 
154 
158 
161 
163 
166 
167 
169 
171 
176 
177 
177 
178 
179 
179 
180 
181 
186 
188 
190 


191 


192 


క: పలాల ంక్షయి ౦g 


వ Nest యతి ధలు Egos 6౦0౧౫ ఇంల్లయంవిన Tse se Qe ony యార్యాం NRE 
HORNE గాయం రైణ MAE LE, ORGY eee ee ర్లాషాంయీలాలింక Aus ౮ ంటంంటంవునతి 


అంకుల్‌ సందు - రె do 
ర్రణంగింత్త పంల ఏట ony cn గింకల వీణా త్ల జ 


జొ ఆః అ ర్లాంగ్గాంివరణోల్లీ 'ర్లారారిటు ల్లంణంర్షాంచం, 


ప J 3 
జ్‌ 
Gea వంచిన ధాంకింంలి ఇద రజత రకల భి 
el క్రారగాల్ల కరన అకండైయా జ నికర (9౫ కై 
ల్‌ Ee (a so) | ; కలం అంలఖ రస gms ees (heres mn geo 


5 దాణంయంటలు) యణ 66 కరత ఆడి యణ ఆ 


ఆదికవి - శబ్దశాసనుడు కని రాజు శిఖామణి (ప్రప్రథమ రామాయణ కవి 


నన్నయ వన్నెచోడ గోన బుద్దారెడ్డి రంగనాధుడు 
మహాభారతము కునూర సంభవము రంగనాథ రామాయణము 
త కరకర నుల్లికార్డున పందితుడు కవిబ్రహ్మ-ఉభయ కవి మిత్రుడు 
బద్దెన శవతత్త్వ సారము 
నీతి శాప్రముక్తానలి తిక్కన 
సుమతీ శతకము వేటులవోడ భముకవి మహాభారతము 
చాటువులు నిర్వచనోత్తర రానాయణను 
విర్ణూన ద్దిపదకని గ్రేద్రథమ వ్యాక్తర్త 
పాలకురికి సోమన కేతన 
బసవ పురాణము దశకుమార చరిత్రము 


పండితారాధ్య చరిత్రము 


(ప్రప్రథమ వురాణ అనువాదకుడు 
మారన 
మార్కండేయ పురాణము 


గనుంగ్రహా నెంహిొత్వ పటం ప్రబంధపరమేచ్చడుడు 
| ; . ఎర్రనే (ఏరా ప్రగడ) 


తెలుగు సాహిత్య | హాం 


ఇతో 

వపురిణామంలో శేయూరవాహు చరిత్ర 
జాయాపసేనాని 
నృత్య రత్నావళి 


అ 
ప్రముఖు ఘట్టాలు 


[గమనికః ఈ నం[గ్రవా సావాత్య పటం నమగ్రం కాదు, రేభామాత్రంగానే | 
| రూపొందించబడింది. ఇంకను వివరాలు కోరువారు దానరి లక్ష్మణ | 
|స్వామిగారి వర్ధన రత్నాకరము (1927)రెండు నంవుటాలూ ఆరుద్ర 

[గారి నమగ్ర ఆంధ్ర సాహిత్యం-13 నంవుటాలూ (1989) నంగ్రదిం చాలి. | 


న న న న న న 


రామాయణ కవి 
హుళ్లకి భాస్కరుడు 
భాస్కర రామాయణము 


విన్నకోట పెద్దన 
కావ్యాలంకార చూడామణి 


నంవిధాన చక్రవర్తి 
నాచన సోమన 
ఉత్తర హరివంశము 


('ప్రొఢ కవి : కవిసార్హబౌముడు 
శ్రీనాథుడు 
శృంగార నైషధం + 
పలనాటి వీరచరిత్రము, 
హరవిలానము 


సహజ కవి 
పోతన 
మహాభాగనచము 


కని, కథకుడు 


జక్కన 
విక్రమార్క చరిత్ర 
వాఃకీ నా రాణీ 
పిల్లలమర్రి పిన వీరభద్రుడు 
జైమినీ భారతము 
శృంగార శాకుంతలము 


అనంతుడు 
భోజరాజీయము 


ప్రజ్ఞతో ద్దిపదలల్తిన కవి 
గౌరన 


హరిశ్చంద్రోపాఖ్యానము 
నవనాధచరి త్రము 


. దూబగుంట నారాయణ కవి 
పంచతంత్రము 


నంది మల్లయ్య & ఘంట సింగన్న 
ప్రబోధ చంద్రోదయము 
వదకవితా వీతామహుడు 


దివ్యవాను సంకీర్తనలు 


ఆముక్తమాల్యద 
ఆం(ద్ర కవితాపితామముడు 
అల్లసాని పెద్దన * 
మమచరిత్రము+ 


నంది తిమ్మన * 
పారిజాతాపహరణము 


హో 
| శ్రీక్షష్ణదేవరాయలవారి 
భువన విజయము 
కొలువులో 
| అప్పదిగ్గజు కవులు 


+ 
క సంచ కావ్యములు 


155 


పెడుపర్తి సోమన 

బసవ పురాణము 
అయ్యల రాజు రామభద్రుడు 

రామాభ్యుదయం 


మాదయ్యగారి మల్లన 


రాజశేఖర చరిత్రను 
జ 
కాళసాస్తి నాహాథ్య్యను 


తెనాలి రామకృష్ణ జ 
పాండురంగ మాహాత్మ్యము 
ది కని - కథక చడ్రనర్తి 
ల సూరన 
కళావూర్లోదయము 
రాఘవ పాండవీయము + 


తొలి తెలుగు కవయి(త్రి 


మొల్ల 
మొల్ల రామాయణము 


సారంగు తమ్మయ 
వైజయంతి విలానము 


తిట్టు కని 
కూచిమంచి జగ్గ కవి 
చంద్రరేఖా విలాపము 


అద్దంకి గంగాధర కవి 
తపతీసంవరణోపాఖ్యానము 


సాహిత పీవం 


ంగ్రహ సాహిత్య పటము 


పింగళి ఎల్లన 
తోభ్యా చరిత్ర 
యక్షగాన కవయిత్రి 


రంగాజమ్మ 


యుగ కవి 
చేమకూర వేంకట కవి 
విజయ విలాసము 


వరాహపురాణము 
నుత్స్య పురాణము 


కాకుమాని మూర్తి 
రాజవాహన విజయము 


(ద్రజా కవి 
వేమన 
నీతి శతకము 


వాగ్గేయకారుడు 


కంచర్ల గోపన్న 
రానుదాసు కీర్తనలు 
దాశరధీ శతకము 


వాగ్గేయకారుడు 


మొవ్వగోపాలశృంగార పదములు 


వాగ్గేయ కారుడు 
నారాయణ 
కృష్ణలీలాతరంగణి 
తరంగములు 


కూచిమంచి తిమ్మన 
నీలా సుందరి సరిణయము 


అచ్చ తెలుగు రామాయణము 


సముఖము వెంకట కృష్ణష 
నాయక 
అహల్యా సంక్రందనీయము 


భర్భ వారి' ని తెనిగించిన 


ఎలకూచి బాల సరస్వతి 
రంగ కౌముది 
భర్భహరి సుభాషితములు 


కస్తూరి రంగకవి 
ఆనంద రంగ ఛందం 


విజ్ఞాన సర్వస్య కవి 
క 
హంసవింశతి 
బతక 
సింగనార్యుడు 
బిల్బణీయుము 


అదిదం సూర కవి 

కనిజన రంజనము 

శృంగార కవయుతత్రి 
ముద్దు పళని 


రాధికా సాంత్వనము 


శేషము వేంకటకవి 


తారాశశాంక విజయము 


కంకంటి పాపరాజు 
ఉత్తర రామాయణము 


156 


(నీవ శతాట్టి.: 


తరిగొండ వెంగమాంబ 
రాజయోగ సారము 
జ్ఞానవాశిష్ట రామాయణము 


పిండిప్రోలు లక్ష్మణ కవి 


రావణ జన్మ రహస్యము 


హాన్యకవిజాణ 
కవి చొడప్ప 


తిట్టుకవిత్వము 
వాగ్గేయకారుడు 


కృతులు, నౌకా చరిత్రము 
ప్రహ్లాద చరిత్రము 
నుట్రనీద్ద వ్యాక్తర్త 
పరవస్తు చిన్నయసూరి 
బాల వ్యాకరణము, నీతిచంద్రిక 


గోసినాథ వేంకట కవి 


కాసుల పురుషోత్తము 
ఆంధ్ర నాయక చరిత్రము 


నిఘంటు నిర్మాత 
చాళ్లిస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ 


పుదూరి సీతారామశాస్త్రి 


పెద్ద బాలశిక్ష 
నిఘంటు నిర్మాత 


శబ్దరత్నాకరము 


మండపాక పార్వతీశ్వర శాస్త్రి 
హరిహరేశ్వర శతకము, 
రాధాకృష్ణసంవాదము 


బహుముఖ వ్యాఖ్యాత 
"వేదం వేంకటరాయ శాస్త్రి 
ప్రతాప రుద్రీయము 


గ్‌. 
Seg 


౩ధునిక సాహిత్య వైతాళికుడు 
ందుకూరి వీరేశలింగం పంతులు 
రాజశేఖర చరిత్రము 


(ప్రజల కవి 
గురజాడ అప్పారావు 
కవ్యాశుల్కము 


వ్యవహార భాషావాది 
బాలకవి శరణ్యము, గద్య 
చింతామణి 


హరికథాపితామహుడు 
నారాయణదాసు 


శతావధానులు జంటకవులు 
చెళ్లపిళ్లవేంకట శాస్తి 
(తిరుపతి వెంకటకవులు) 
శ్రీ కృష్ణరాయబారము, 

పాండమో ద్యోగవిజయములు 


విజ్ఞాన నర్పన్ల నిర్మాత 

కొమర్రాజు వేంకట లక్ష్మణరావు 
జ్ఞానపీల్‌ పురస్కార (గ్రహీత 

శ్రీమద్రామాయణ కల్పవృక్షము, 
ర్మ రపాని, వము 


శ్రీపాద క్రష్టమూర్తి శాస్తి 
రామాయణ, భారత, 
భాగవతములు 


గద్యకర్త 
సాక్షి వ్యాసములు 
జానపద బాణీ ననునరించిన కవి 


నండూరి వెంకట సుబ్బా రావు 
యెంకి పాటలు 


'2రెవ శతాబ్ది = 


వడ్డాది సుబ్బరాయకవి 
వేణీసంహారను 


శివభారతము 


పానశాల, కృషీవలుడు 


శ్రీ స్వేచ్చకై రచనలు సాగించిన 
మవహోారచయిత 
గుడిపాటి వేంకటచలం శ నలం 
మైదానం, స్తీ మ్యూజింగ్స్‌ 
జంటకవులు 
వేంకట పార్వతీశకవులు 
బాలగీతావళి, ఏకాంచపేవ 


తిలక్‌ 


బాలగంగాధర 
అమృతం కురిసివరాత్రి 


నవల నాటక రచయిత 
చిలకమర్తి లక్ష్మీ నరసింహం 
గణపతి, గయోపాఖ్యానము 


బసవరాజు అప్పారావు 
గీతాలు 
ఉమర్‌ ఆలిషా 
విచిత్ర బిల్షణీయము, 
ఖండ కావ్యములు 


అధి వాస్తవ కని 


రుధిరబ్యోతి 
ఫిడేలు నాయుడుగారి వేళ్ళు 


157 


అభ్యుదయ (ప్రజాకవి 


శ్రీ శ్రీ - శ్రీరంగం 


గరిమెళ్ళ సత్యనారాయణ 
మాకొద్దీ తెల్లదొరతనము 


దాశరథి కృష్ణమాచార్లులు 
తిమిరంతో సమరం, రుద్రవీణ 


భావకవి 


[= 
తృణకంకణము 


గుర్రం జాషువా 
గబ్బిలం, ఫిరదౌసి 


చింతా 
లక్కపిడతలు, నూరి సీతి వెంకి 


నరస్వతీవుత్ర 


పుట్టపర్తి 
వ తాండవము, పొద్యం 


అడవి బాసిరాజు 
నారాయణరావు, హిమబిందు 


భావకని 
దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి 
కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము 
కవి - సాహిత్య చరిత్రకారుడు 


త్వమేవాహమ్‌, 
సమగ ఆంధ్రపాహిత్యం 


నవీల్‌ వురస్కార గ్రహీత 
శ్‌ సి, నారాయణ రెడ్డి 
కర్పూర వసంతరాయలు, 
విశ్వంభర, వాగార్జునసాగరము 


బోయి భీమన్న 
రాగనైశాి 


0(గ్రహ సాహిత్య పటము 


ణ్‌ 
“ 


అతి నర్వ(త్రవర్హయేత్‌ః ఎప్పుడూ అతి పనికి 
రాదు. 

అనురాగో ను రాగేణ ప్రత్యష్టన్యః అను 
రాగం చూపి అనురాగం పొందనగును. 


అన్ఫుదాతా నుభీభనః అన్నదానం చేసిన వారు 
సుఖంగా ఉండాలి. 


అన్నన్య క్షుధితం పాత్రమ్‌ః ఆకలితో 
ఉన్నవానికే అన్నం పెట్టాలి. 

అన్యధా శరణం నాస్తీ, తృమేవళరణం నుమ: 
మరెవరూ నన్ను రక్షించరు. నువ్వే (దేవుడు) 
నాకు దిక్కు. లి 
అర్ధనా మార్జనం కార్యం, వర్ధనం రక్షణం, 
తధా భిక్ష్యమాణో నిరాదాయ, నుమేరపే 
హీయతేః ధనాన్ని సంపాదించాలి. దానిని 
పెంచి పోషించాలి. రాబడిలేక ఉన్న సంపదను 
తింటూ కూర్చుంటే మేరుపర్వతం సైతం 
తరిగిపోతుంది. 

అల్పనిద్యో మవోగర్బీః కొద్దిగా విద్య గలవా 
ఎక్కువ గర్వపడతాడు. + 
అశాంతన్యకుత న్సుఖవ్‌: శాంతము 
లేనివారికి సౌఖ్యమూ లేదు. 

అనతోనూ నద్గవుయ తొనుసోనూ 
జ్యోతిరమయ న్ఫుత్యోర్మా అను తంగనముయ; 
అసత్యంనుండి సత్యానికీ చీకటి నుండి 
వెలుగుకీ మృత్యువు నుండి అమృత త్వానికీ, 
ఆత్మవతృర్వభూతానిః సమస్త (ప్రాణులనూ 


తన మాదిరిగా పరిగణించాలి. 
ఆత్మనన్యోత్మునో బంధురాత్మ నరిపురా 
త్శనః తనమనస్సే తనకు బంధువూ, 
శత్రువు కూడా! 

ఆత్మారథం బీనలోకేస్మిన్‌' కోన బీవతి మాననః 
పరం పరోసకారార్థం! యో జీనతి సబీనతిః 
మానవులందరూ తమ కొరకే ఈ జగత్తులో" 
జీవిస్తున్నారు. కాని పరోపకారం కోసం ఎవరు 
జీవిస్తున్నారో వారే నిజంగా జీవిస్తున్నట్టు. 
అంటే, తమకోసమే జీవించే వారు జీవన్కృ 
తులని భావించాలి. 

ఆరోగ్యమాన్భణ్య నునివ్రవానః, సప్రత్య 
యానృత్తి రభీతివానః, నద్దిర్మను షైం 
ప్రయోగః వడ్జీనలో కస్య నుఖానిరాజన్‌: 
ఆరోగ్యం, బుణ రాహిత్యం, దూరదేశ వాసం 
లేకపోవడం, నమ్మకమైన వృత్తి, నిర్భయ 
జీవనం, సత్సురుషులతో సంబంధం అనే 
ఆరు అంశాలూ నుఖశాంతులను 
కలుగజేస్తాయి. 


ఉత్తమం స్యార్ణితం భుక్తం, మధ్యనుం 
పీతురార్థితమ్‌, కనిష్టం (భాత్పవిత్తంచు స్తీ 
విత్తం అధనూధమమ్‌ః సొంత సంపాదన 
ఉత్తమం, తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్ట 
ఆధారపడటం మధ్యమం, సోదరుల ఆర్జనపై 
ఆధారపడడం అధమం, (స్రీ సంపాదనపై 
ఆధారపడటం అధమాధమం. 

ఉదర నిమిత్తం బహొక్సత వేషం: కోటి 
విద్యలు కూటి కొరకే. 


158 


కార్యేషు దానీ, కరణేషు మంత్రీ, భోజ్యేషు 
మాతా, శయనేషు రంభా, రూపేచలక్ష్మీ, 
క్రముయాధరితీ నత్కర్మయుక్తా కుల 
ధర్మనల్న్షీ॥ 

ఇంటి పనులు చేసేటప్పుడు దాసీ వలెనూ, 
సలహా సం(ప్రదింపులలో మంత్రిలాగా 
ఉండాలి. బయట అందరికీ కనిపించేటప్పుడు 
మహాలక్ష్మి లాగ కళకళలాడాలి. భోజనం 
వండి వడ్డించే టప్పుడు తల్లిలా ఆప్యాయత 
చూపాలి. భర్తతో కూడి శయనించడంలో 
రంభవలె శృంగార లీలలతో ఆయనను 
ఆకట్టుకోవాలి. ఇలా ధర్మపత్ని స్వధర్మం 
మారుతూ ఉంటుంది. 

క్రోషితో నాస్తి దుర్భిక్షం: కష్టించి పనిచేస్తే 
కరువు ఉండదు. 

గ్రతజలసేతు బంధనం: వరదవెల్లువ ఆగిన 
“తరవాత ఆనకట్ట కట్టటం నిరుపయోగం. 


జననీ జన్మ భూమిళ్ళు స్వర్గాదసీ గరీయనీః 
తల్లినీ జన్మభూమినీ మించిన స్వర్గం లేదు. 
జూతన్యవొ(ధువోమృ త్యుః పుట్టిన (ప్రతి 
ఒక్కరికీ మృత్యువు తప్పదు. 

జ్యాయాం నమని శీలేన వివానంవైన 
అపిచూద్రంచ ధర్మజ్ఞం నద్రుతి మభి పూజలే: 
,ఈనకంటే పెద్దవాడైనరిత మాత్రాన 
కీలహీనుణ్ణి పూజించ నక్కర లేదు. 
ధర్మమెరిగిన, స(త్రవర్తన గల వ్యక్తి 
హీనకులజుడైనా పూజించాల్సిందే. 

దారేషు కీంచిత్సుజుసేను కించిద్లోవ్యం 
నయస్యేషు నుతేసు కించిత్‌ యుక్తం నవా 


యుక్తమిదం విచింత్య నదే ద్విసశ్చిన్మవాతో 
నురోధాత్‌ - కట్టుకున్న భార్యకు కొన్ని 
విషయాల్ని మి(త్రులకు కొన్ని సంగతుల్ని 
సొంత పుత్రులకు కొన్నిటిని గోప్యంగా 
ఉంచాలి. ఏదియుక్తమో ఏది యుక్తం కాదో 
బాగుగా ఆలోచించి మరీ మసలు కోవాలి. 


దుర్గలన్య బలం రాజా: బలహీనునికి రాజే 
బలం. 

ధనం మూలమిదం జగత్‌? ప్రపంచములో 
ధనమే (ప్రధానం. 

భర్మోరక్షతి రక్షితః ధర్మాన్ని నువ్వు కాపాడితే 
ధర్మం నిన్ను కాపాడుతుంది. 

ధైర్యం నర్వత సాధనమ్‌: ధైర్యము అన్ని 
పరిస్టితులందును కార్యసాధకము. 
నదీనాం సాగరోగతిః నదులన్నీ సము 
'ద్రంలో కలవక తప్పదు 

నభూతో నభివివ్యతిః గతంలో జరగలేదు, 
భవిష్యత్తులో జరగబోదు. 

నహీకల్వాణ క్రుత్కజ్టి దుర్గతిం తతి గచ్చుతిః 
మంచిపని చేసిన వారికి ఎప్పటికీ చెడు 
జరగదు. క్షి 
పరోసకారార్హం మిదం శరీరమ్‌: ఈ శరీరం 
ఇతరుల ఉపకారానికే వినియోగించాలి. 


మాతా నవుం నాన్సీ ళరీరోపోనణం, 
చింతానమం నాస్తే శరీరళోషణం, భార్యా 
సమం నాస్తే శరీరతోషణం, విద్వానమం 
నాస్తే శరీరభూషణం: తల్లితో సమానంగా 
శరీరపోషణ చేసేవారుండరు. చింతతో 


159 


లోకోక్తులు 


సమానంగా శరీరాన్ని నీరసింపచేసేది 
మరాకటి ఉండదు. భార్యతో సమానంగా 
శరీరానికి నంతోషం కలిగించేవారు 
మరొకరుండరు. విద్యతో సమానంగా ఉండే 
శరీరభూషణం మరొకటి ఉండదు. 

యతో ధర్మస్తతో జయః ఎక్కడ ధర్మం 
ఉంటుందో అక్కడ జయం ఉంటుంది, 
యధారాజా తథాన్రజాః రాజు ఎలా ఉంటే 
ప్రజలూ అలాగే ఉంటారు. 

యదృచ్చా లాభ సంతుష్టః కలిగిన దానితో 
సంతృప్తి చెందు. 

యథార్ధనాదీ లోకనిరోధీ: నిజం చెప్పే 
వాడు అందరికీ విరోధి అవుతాడు. 
యూుక్తీయుక్తం నబోగ్రావ్వాం బాలదవి 
చఉకాదపీః యుక్తమైన మాటలను బాలుడు 
పలికినా, చిలుక పలికినా స్వీకరించాలి. 


వజాదపీ కఠోరాణి మృదూని కునునూదసి, 
లోకోత్త రాణుం హొం చేతం కోహి నిజ్ఞాతు 
నురతి: లోకోత్తరులైన మహానుభావులకు 
ఎప్పుడు కోపం వస్తుందో వారికి మాత్రమే 
తెలుస్తుంది. అదెలాగంటే వారి మాటలు 
వజ్రంలా కరినంగా ఉన్నా, వారి మనస్సు 
పుష్పంలా మృదువుగా ఉంటుంది. 

వినాళకాలే నినరీతబుద్దిః వినాశకాలం 
దాపురిస్తే విపరీతమైన బుద్దులు పుడతాయి. 
వ్యసనే ప్పేవనర్వేషు యన్వ బుద్ధిర్భ హీయతే 
నతేషాం పారమధ్యాతి తత్ర భావాద 
నంళయమ్‌: ఆపదలు కలిగినప్పుడు ఎవని 


బుద్ది భ్రంశం పొందదో అట్టి స్టిరచిత్తుడు 
తన బుద్దిబలంచేత ఆపదలనుండి కడ 
తేరగలడు. 


శీలం శౌర్యమనాలస్యం పాండిత్యం మిత 
నం(గ్రనాః అబోరో వారణ యాని 
సంబైతాన్యక్షయో నిధిః శీలం, శౌర్యం, 
చురుకు తనం, పాండిత్యం, స్నేహ శీలం 
అనే నుగుణ వంచకం దొంగలు 
హరింపజాలని తరగని నిధులు. 

శీలేన శోభిత విద్యాః శీలంవల్ల విద్య 
రాణిస్తుంది. 

నంగాద్గుణ దోషాభవంతిః: సహవాసం వల్ల 
గుణదోషం కలుగుతుంది. 

నంతోషన్రీషు కర్తన్యః కల(తోభోజనేధనే 
థ్రిషుటైన న క్షర్తవ్వో దానే తపనీ పాఠనే - 
తన భార్యయందును, భోజనము నందును 
ధనమునందును తృప్తి చెందాలి. దానం, 
తపస్సు విద్యాభ్యాసమున మాత్రం తృప్తి 
పొంద కూడదు. 

సత్యమేన జయతే; సత్యమే జయస్తుంది. 
నత్వం నద ధర్మమ్‌ చరః ఎల్లప్పుడూ 
సత్యాన్నే వచించు ధర్మాన్నే ఆచరించు. 
నర్వేజనా నుఖినో భనన్తుః సకల జనులూ 
సుఖశాంతులతో వర్టిల్లాలి. 

నవాసా విదధీత నశ్రీయామ్‌ః ఏ పనినీ 
తొందరపడి చేయటం సమంజసం కాదు. 
వాతం నునోవారి చ దుర్భ భనచః హితమగు 
మాటలు మనోరంజకమవటం దుర్తభం. 


160 


చెడు వివవద్దు - చూడవద్దు - మాట్టాడవడ్డు 
అక్షరరూపం దాల్చిన సిరా చుక్క లక్ష మెదళ్లకు 
కదిలిక, 

- కాళోజి నారాయణ రావు 
అసూయా అపోహా లేనివాడే మానవుడు. 


= రామాయణం. 

ఆత్మబలం లేకపోతే దేనిలోనూ రాణించ లేడు. 

- ఒక నూక్తి 

ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం కాదు, పని 
అలవర్చుకో, పెత్తనం కాదు. 

- పరమహంస, 
ఉత్సాహమే బలం. బలం గలవాడు ఎలా 
అన్నిటినీ సాధించగలడో ఉత్సాహవంతుడూ 
అలాగే సాధించగలుగుతాడు. ఉత్సాహవంతు 
నికి లభించనిది అంటూ ఏదీ లేదు. 

= ఒక నూక్తి 
ఏకాగ్రత జీవితానికి ప్రధాన లక్ష్యం. ఏ 
రంగంలోనైనా విజయం సాధించాలంటే ఏకాగ్రత 
ఎంతో అవసరం. - ఎమర్సన్‌. 
ఒంటరిగా ఉన్నప్పుడే నీ మిత్రుడికి చీవాట్టు 
సెట్టు. కాని నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం 
పొగుడు. - సైరన్‌ 
కష్టించి పని చేయాలి. సంతృప్త మనస్కులు 
కావాలి. కర్తవ్యాన్ని సంతోషంగా నిర్వర్తించాలి. 
- మోక్షగుండం విశే శ్రరయ్య. 

కొమాక్రోధాలే మనిషికి పతనాలు. 


-ఒక నూక్తి 


కొడుకు సమర్భ్హుడూ, సన్మార్ల్గుడూ, వ్యసన 
రహితుడైన మంచివాడైతే వాడే ప్రయోజకుడ్జై, 
స్వశక్తితో ఆస్తిపాస్తులు, పేరు ప్రతిష్టలు 
సంపాదించుకుంటాడు కనుక వాడికి పిత్రార్జితం 
అవసరం ఉండదు. అలా కాకుండా ఆ కొడుకు 
అసమర్జుడూ, దుర్మార్లుడూ, వ్యసనపరుడూ 
అయితే పిత్రార్జితం అంతనీ క్షణాల మోద 
కరగపెట్టి కడగళ్ళ పాలవుతాడు. అలాంటి వాడికి 
ఇచ్చీప్రయోజనం లేదు. అందుచేత కొడుకులు 
మంచివాళ్ళు అయినా చెడ్డవాళ్ళు అయినా 
వాళ్లకోసం తను కష్టపడి సంపాదించి, మురగవేసి 
ఉంచాల్సిన అవసరం లేదు. 

= ఒక నూూక్తి 
కొత్తవారి పట్ల సౌమ్యం, సౌజన్యం చూపే మనిషి 
(ప్రపంచ పౌరునిగా లెక్క. 

- ప్రాన్ఫిన్‌ బేకన్‌ 
చుట్టూరా ఆవరించుకొని వున్న చీకటిని 
తిట్టుకుంటూ కూర్చోవడం కంటె, ప్రయ త్నించి 
ఎంతచిన్న దీపాన్నయినా వెలిగించడం మంచిది. 

-ఒక నూక్తి 
తన వైఫల్యాలకు ఫరిస్థితుల్ని నిందించకుండా 
ఆ పరిస్థితుల్ని తనకు అనుకూలముగా మలచు 
కోగలిగిననాడే విజయం సాధించగలుతాడు. 


- బెర్జార్డ్‌ షా 
తినడానికి చేపను ఇచ్చేకంటే చేపను పట్టే 
నైపుణ్యాన్ని నేర్పితే మేలు. - బీనా సూక్తి 


161 


సో 


నీతిలేని వ్యాపారం, కృషిలేని సంపద, శీలం లేని 
విద్య; త్యాగంలేని ఆరాధన,మానవత లేని శాస్ర 
విజ్ఞానం,నియమనిష్టలు లేని రాజకీయం - ఇవే 
సామాజిక పాపాలు. 

- మహాత్మాగాంధీ 
సీవు నీకోసం జీవిస్తే నీవు నీలోనే నిలిచి పోతావు. 
నీవు జనంకోసం జీవిస్తే నీవు జనంలో నిలిచి 
పోతావు. - అంబేద్కర్‌ 
నేను సాధించిన విజయాల వెనుక రహస్యమేమీ 
లేదు. కేవలం కష్టించి పని చేయడమే.- టర్ణృల్‌. 
ప్రతి చిన్న అభిప్రాయభేదాన్నీ రాద్దాంతం 


చెయ్యకపోవడమే పెద్దమనిషి లక్షణం. 

- ఆస్కార్‌ వైల్డ్‌ 
ప్రత్యర్థుల నుంచి నేర్చుకోగలిగిందే సిసలైన 
విద్య, - డిజ్రేలీ, 
బతకడానికే తినాలి. తినడానికే బతక రాదు. 

- ఒక సూక్తి 


బురద చల్లకండి-మీరు ఉద్దేశించిన వారిపై 
అది పడక పోవచ్చు; పైగా మీ చేతులు మాత్రం 
బురదవుతాయి. - పార్కర్‌ 
బుద్ది వికాసం కంటే హృదయవికాసమే 
మానవత్యానికి ప్రధానం = ఒక నూక్తీ 
భయపడేలా చేసే వ్యక్తిని ఎవరూ (ప్రేమించరు. 

- అరిస్టాటిల్‌ 
మన మనస్సే మనకు పెట్టని కోట. అది 
దెబ్బతింటే జీవన సమరంలో మనం ఓడిపోతాం. 

- రాజాబీ 
మనభావనలే మనకు మనుగడనిచ్చేవి. 

- ధమ్మపదం 
మనసు అతి పవిత్రమైంది. స్వర్గాన్ని నరకం 
గానూ నరకాన్ని స్వర్గం గానూ మార్చగల శక్తి 
దానికి ఉంది. - మిల్టన్‌ 


మనిషి కంటె అతి పురాతనమైంది సంఘం. ఆ 
సంఘ బలిమిలో తన స్థానం తెలుసు కోవడమే 
మనిషి చేయగలిగింది. 

. - రూసో 
నునిషి పరిపూర్ణత అతని ఆస్తుల్లో కాదు అతని 
స్వభావంలో ఉంది. 

= వివేకానంధ 
మహాపురుషుల జీవిత విశేషాలు తెలుసుకో 
నిచ్చగించని వారు జీవితాంతమూ బాల్య 
దశలోనే గడుపుతారు. - వ్లుటార్క్‌ 
మాట్లాడుతున్నప్పుడు (ప్రజల భాషలో మాట్లా 
డాలి. కాని ఆలోచిస్తున్నప్పుడు మాత్రమే 
మేధావుల ఒరవడిని అనుసరించాలి. 

- ఆరిస్ట్రాటిల్‌ 
నిరిగిన చేయి పనికి వస్తుంది. కొని విరిగిన 
హృదయం మాత్రం పని చేయదు. 

- పారశీక సూక్తి 
సమర్భులయిన వారు ఎప్పుడూ నాయకత్వం 
వహించి మార్గదర్శకు లవుతారు. మిగిలిన వారు 
వారిని అనుసరిస్తూ ఉంటారు. 

- సర్వేపల్లి రాధాక్షష్ణన్‌, 
సామర్థ్యం ఉండగానే సరి కాదు; అవకాశం 
కూడా కలిసి రావాలి - నెపోలియన్‌; 
సహ(స్రయోధుల్ని సహస్ర రణరంగాల్లో జయిం 
చినా, తన్నుతాను జయించుకున్న వాడే 
మహాయోధాగ్రేసరుడు. - ధమ్మపదం, 
సుషుష్తావస్టలో ఉన్నప్పుడు అందరి ముఖాలు 
(ప్రశాంతంగా కనిపిస్తాయి. మేల్కొన్నప్పుడు 
చూడాలి మానవ (ప్రవర్తన ఎలా ఉంటుందో! 

- వూూచిమిన్‌. 


162 


న్యాయములు 


అంధకూప న్యాయం: గుడ్డివారు వరుసగా 
పోవునప్పుడు మొదటివాడు నూతిలో 
పడగా అందరూ పడిన రీతి. 
అంధపంగున్యాయం: గుడ్డివాడు కుంటి 
వాడు (ప్రయాణం చేయనారంభిస్తూ 
గుడ్డివాని భుజం పై నెక్కి కుంటివాడు 
మార్గం చూపిస్తూ ఉండగా గుడ్డివాడు 
నడచిన రీతి. 

అంధాక్షిమీలన్యాయం: గుడ్డి కన్నులు 
మూసినను తెరచినను ఒక్కటే. 
అగ్గ్నివమి న్యాయం: అగ్నికి చెదలు పట్టవు. 
అచలచలన్యాయం: నౌక, రైలు ఎక్కిపోతు 
న్నప్పుడు తీరం, చెట్టు నడుస్తున్నట్టును 
నౌక, రైలు నిలచియున్నట్టు కనబడురీతి. 
అజగళన్వాయం: మేకకున్న మెడచన్నులు 
ఉన్నా ఒక్కటే లేకున్నా ఒకటే. 

అ(భ మయూర న్యాయం:మేఘం చూచిన 
నెమలికి సంతోషమనుర్తీతి. 


అరణ్యరోదన న్యాయం: అడవిలో ఏడ్బే' 


వానిని ఓదార్చేవారుండరు. (నిప్పు 
యోజనం) 

అరుంధతీ ప్రదర్శన న్యాయం: సులభంగా 
(గ్రహింపరాని సూక్ష్మవస్తువును తెల్పవలసి 
వచ్చినప్పుడు ముందుగా దానివంటి 
సూక్ష్మవస్తువును తెలిపి అది తెలిసిన 
పిమ్మట సూక్ష్మవస్తువును తెలుపురీతి. 


అవినాభాన నంబంధ న్యాయం: ఒకదాని 
కొకటి సంబందించి యుండుట. ఉదా: 


_ కుండకు మట్టికి గల సంబంధం. 


అవొంసా సరమో ధర్మ: అహింస కంటే 
మిక్కిలి ధర్మం లేదు. 

ఆకాళ ముష్టి వానవ న్యాయం: ఆకాశాన్ని 
పిడికిలితో గుద్దుటకు వీలులేదనురీతి. 
ఆదర్భగజ న్యాయం: పెద్ద ఏనుగును 
చిన్న అద్దమందు చూపుట. 

ఉతాఘట దం ప్టభుజగన్యాయం: కోరలు 


తీసిన నాగుపాము పైకి భయంకరంగా- 


కనిపించినా కరవలేదు. 

ఉగ్టకంటక్‌ భక్ష్య న్యాయం. ఒంటె ముళ్ల 
కొమ్మల్ని నోటికి గుచ్చుకొనకుండ 
తినురీతి. 

కొద్దాల జల న్యాయం: కాటుక కరుగదు. 
కసపోత న్యాయం: కళ్లంలో పావురాలు 
వాలి గింజలు తినుచుండగా వేటగాడు 
వల వేయగా అన్నియు ఒక మారుగ లేచి 
వలను ఎత్తుకు పోవుట. 

కరణీ ప్రసన న్యాయం: ఏనుగుకి ఒక 
పిల్ల పుట్టినా మేలే అనుట. 
కరతలానులక న్యాయం: అరచేతిలో 
ఉసిరి కాయ, చక్కగా తెలియడం. 


కరదీపిక న్యాయం: తన చేతిలోని దీపం 


163 


సాహిత్య పీఠం. 


న్యాయములు 


తనకు ఉపయోగించక ఇతరులకే 
ఉపయోగపడురీతి. 


కాకతాభీయం: కాకి వాలగనే అప్రయ 
త్నంగా తాటిపండు పడుట, 


కాకదంత న్యాయం: కాకి దంతాలను 
పరీక్షించుట. 

కొకాకేన్యాయం: కాకికి ఒకకన్ను మాత్రమే 
కనబడును, 

కొకాభీతి న్యాయం: పగలు కాకికూత 
విని జడిసి పెనిమిటిని కౌగలించుకున్న 
నంగనాచి (స్తీ అమావాస్య అర్దరాత్రి 
గోదావరి నదిని దాటి ప్రియుని కలుసు 
కొనుటకు వెల్లిన రీతి. 

కార్యకారణ న్యాయం: కార్య వస్తువును 
బట్టి కారణవస్తువు ఉన్నట్టు. 
కుంభదీపీకొ న్యాయం: కుండలో పెట్టిన 
దీపంపైకి కనిపించదు. 


కులాలకీట న్యాయం: కుమ్మరి పురుగు 
మన్ను దూరినా మట్టి అంటదు. 

కూసస్థ మండూక న్యాయం: నూతిలో 
కప్ప మాదిరి ఏమీ తెలియని స్థితి. 
కూర్మాంగ న్యాయం. తాబేలు తన కాళ్ళు 
కళ్లు ముడుచుకొనుట, 


గుడ జిప్వాకా న్యాయం: బెలం నాలుక 
(a) 
మీద ఉన్నంత సేపే తీపి. 


గృవాదీపీకా న్యాయం: ఇంట్లో దీపం. 


ఉంటే ఇల్లంతా వెలుగు. 


గేవా శూర న్యాయం: ఇంట్లో డంబాలు 
పలికేవాడు ఏ పనికీ పనికిరాడు. 


ఘరట్టు న్యాయం; తిరుగలి దిమ తలు ఒక 
దానితోనే పని నెరవేరేది. 


చందన న్యాయం: ఒక చుక్క చందన 
తైలం శరీర మంతటినీ చల్లబరచినట్టు 


జలతైల బిందు న్యాయం: నిటి మీద 
పడిన తైలబిందువు నీరంతా పాకుట. 
జూలమత్త్స్య న్యాయం: “వలలో చిక్కిన 
చేప, 

తమో దీన న్యాయం: దీపముంటే చీకటి 


-. ఉండదు. 


తాలాధిరోనాణా న్యాయం: తాటిచెట్టు ఎక్కే 
వానిని కొంతవరకే ఎగతోయ గలుగుట. 
తిలతండుల న్యాయం (తైలపిస్ట 
న్యాయం): బియ్యం, నువ్వులూ కలపడం 
కష్టం. , 

తిర బక న్యాయం: ఒడ్డున ధ్యానం 
చేసేకొంగ చేప కొరకే. 

తీరకాక న్యాయం: కాకి గంగలో మునిగినా 
ఫలితం శూన్యం. 

త్రాణ రజ్జు న్యాయం: బలంలేని గడ్డిని 
ఎంటిగా చేసి ఏనుగునైనా కట్టవచ్చు - 
ఐకమత్య చిహ్నం 

ద్య సద మాద్దాల న్యాయం: నలుగురు 
దూదివర్తకులు, పిల్లికథ. 

దర్వీసాక రస న్యాయం: గరిటె అన్ని 


164 


పాత్రల్లోనూ మెలగుచున్నా వాటి రుచి 
మాత్రం దానికి తెలియదు. 
నాసికొంగులీ న్వాయం:ఎవరి ముక్కులో 
వారి వేలు పట్టును. 


నీరనీర న్యాయం: నీరూనీరూ కలిస్తే 
విడదీయుట కష్టం. 


పయోముఖ నిషకుంభ న్యాయం: లోపలి 
విషము నోట పాలను గల కుండ. 


వరిణామ న్యాయం: కాలాన్ని బట్టి 
(ప్రతివస్తువునకు మార్పు తప్పని సరి. 
బధిర కర జస న్యాయం: చెవిటివాడి 
చెవిలో రహస్యం చెప్పడం నిష్రయోజనం. 
మణిసూత్ర న్యాయం: పూసలో దారం 
వలె. 

మత్స్య కంటక న్యాయం: చేపను 
తినేటప్పుడు ముల్లును తీసి తినాలి. 


మండూక తోలన న్యాయం: కప్పల 
తక్కెడ. స్థిరత్వం లేకపోవుట. 

మర్కట కిశోర న్యాయం: కోతిపిల్ల తల్లి 
పొట్టన కరచుకొని ఉండుట. స్వప్రయత్నం 
ఉంటేనే భగవంతుడు రక్షించుననుట. 
నుధు మక్షీక న్యాయం: తేనెటీగలు 
చేర్చిన తేనె మనుష్యుల అధీనమగుట. 
నూర్జ్దాల కిశోర న్యాయం: పిల్లి తన 
పిల్లను నోటకరచుకుని కాపాడుట. 
స్వప్రయత్నం లేకుండానే భగవంతుడు 
రక్షించుననుట. 


లనణామలకీ న్యాయం : సముద్రపు 
ఉప్పు, అడవిలోని ఉనిరికాయ 
కలిసెననుట దాంపత్యం. 

వటబీజ న్యాయం : చిన్న మర్రి గింజలో 
పెద్ద మ(ర్రి ఉన్నట్టు, 

నలీముఖ నారికేళ న్యాయం: కోతి 
టెంకాయలను పడవేయుటే గాని తాను 
తినదు. 

వృణ్గికా గర్భ న్యాయం: ఆడతేలు పిల్లలు 
పుట్టగానే మరణించడం కద్దు. ఒక్కొక్కరి 
పుట్టుక తల్లి చావుకి కారణమవుతుంది. 
శ్వ(యాభికా న్యాయం : కోడలు లేదనిన 
దానికి అడ్డంపడి అత్త లేదనుట. 

శ్వాన మకర న్యాయం : మొసలి నీటిలో 
ఉండి ఏనుగునైనా లాగగలదు. 
నర్పురజ్ఞా న్యాయం * తాడును చూచి 
పాము అని భయపడుట, 
నీంవోననలోక న్యాయం: సింహం 
కొంతదూరం పోయి తిరిగి వెనుకకు 
చూచుట. 

సౌధసోపాన యాన న్యాయం: మేడమెట్టు 
అన్నీ ఒక్కసారి ఎక్కలేము గదా! 


స్టాలీవులాక న్యాయం: ఉడుకుతున్న 
అనంగురించి ఒక మెతుకును బట్టి 


అన్నం అంతా ఉడికినదీ లేనిదీ చెప్పుట. 
వాస్తీనుళక న్యాయం: ఏనుగును 
దోమతో పోల్చుటేమిటి? 


165 


త్య కీ అం 


న్యాయములు 


తిరుక్కురళ్‌ నీతులు తిరునళ్ళువర్‌ 


ఇంకనేమి వలయు ఇల్లాలు బాగున్న ? 
ఇంటిసిరులు తొలగు ఇంతి చెడిన. 
ఊరి చెరువు నీరు ఉమ్మడి సొత్తట్లు 
మంచివాడు కలిమి నెంచవలయు. 
ఒకడు చేయవలయు ఒప్పార పుణ్యంబు 
తప్పుచేయ నింద తప్పదెపుడు. 
కరుణతోడ పలుక పరబాధ లేకుండు 
ఇహము పరము రెంట ఇంపు పెంచు. 
కలిమి దినములందు కడునమత్ర వలయు 
లేమిలోన రీవి లెస్సయగును.. 

కాని పనులనన్ని మానవలయు ; కీర్తి 
బాగుపడదలచిన వాడు మొదట. 
గుండెలందు చిన్ణు కోపాగ్ని కణమున్న 
నెయ్యమనెడు దోనె నిప్పు పాలు. 
గొప్పవారలెపుడు గొప్పకార్యములనే 
చేయదగిన రీతి చేయగలరు. 

చదువు వంటి కలిమి తరగని సంపద 
మిగత కలుములన్ని ఎగత మగును. 
చెల్లునపుడు పనులు చేయాలి సూటిగా 
చెల్లనపుడు నెరవు నొల్లవలయు. 

తనకు కీడు సేయ తన ఈర్ష్యయే చాలు 
బాధ పెట్ట తనకు పగతుడేల ? 

తలపు మంచిదైన పలుకు తీయనె 
కర్మ కరిగిపోవు ధర్మమెదుగు. 
తీపిమాట మేలు తెలిసిన పిమ ట 
మొరటు మాటలేల మొరుగు జనుడు. 
నేడు చదువు కొన్న నేడు జన్మలదాక 
బడయ గలడు దాని ఫలము నరుడు 


దయయు, ఈవి, ఏలుదక్షత, పరిరక్ష 
నాల్గుయున్న నృపతి వెల్లుచుండు. 
దొంగనవ్వు మొదట దురాషలా వెన్క 
ధర్మ హాసికన్న దారుణమ్ము. 


ధర్మమెరిగి యుక్త కర్మ మెరిగి మాట 
మర్మ మెరిగి చెప్ప మంచి సఖుడు. 

నోరు మంచిదైన పేరు మంచి జగాన 
సాటి రాదు రాదు దీటుకొనగ. 

పట్టు విడకుండ పాటు పడెడువారు 
వెనుక నెట్టగలరు విధిని కూడ. 

పరుష వాక్యమెపుడు పలుకడు సుజనుడు 
నోట జారిపడదు చేటు పలుకు 
పలుకులోన రాదు వలపపాతము 
మనసులోన సమతయునికి యున్న. 
భాష సొంపు తెలిసి భాషించు వక్తలు 
మాట జారలేరు మాన్యులెదుట. 1 
నుంచి వాడు మేలు మరచి పోకూడదు 
పరులు కీడు నేయ మరువ వలయు. 
మంచి నుడులు విడిచి కొండెము లాడుట 
పచ్చి కాయ తినుట పండు విడిచి. 


నుచ్చలేని మనసు మంచికి కాణాచి 
వేరు చేత లెల్ల వెకిలి పనులు. 
మచ్చలేని వారి మైత్రి విడువరాదు 
బాధలందు నిన్ను ఆదుకొనరె. 
సమయమందు చేయు స్వల్ప సహాయము 
ధరణి కన్న హెచ్చు బరువుతూగు, 
మాట మంచిదైన మర్యాద చూపిన 
మిత్రరాశి పెరుగు మేలుకలుగు. 

వేరు నణచకున్న నోరైన అణచుకో 
మాట జారినంత చేటు కలుగు. 

శీల వంతురాలు స్థిరముగా నున్నచో 
ఆమెకన్న మిన్న యవని గలదె. 
సదవగాహన, పని సామర్శయు తగిన 
హితవు చెప్పగలుగు నతడు మంత్రి. 
సాధుజనుడు తనకు సాయపడినవాని 


ఏడు జనొలందు కూడ తలచ 
న ఆరుద్ర గారి దక్షిణ వేదం నుండి 


166 


లీ 


అదిగో అల్లదిగో 


అదిగో అల్లదిగో శ్రీహరివాసము 
పదివేల శేషుల పడగలమయము. 


అదె వేంకటాచల మఖిలోన్నతము 
అదిగో (బ్రహ్మాదుల కపురూపము. 
అదిగో నిత్యనివాస మఖిలమునులకు 

అదె చూడు అదెమొక్కు అనందమయము అది 
చెంగట నల్లదిగో శేషాచలము 

నింగినున్న దేవతల నిజనివాసము 

ముంగిట నల్లదిగో మూలనున్న ధనము 
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము అదిగో 
కైవల్య ప్రదము శ్రీ వేంకట నగమదిగో 

శ్రీ వేంకటాపతికి సిరులైనదీ 
భావింప సకలసంపదరూప మదిగో 
పావనముల కెల్ల పావన మయము 


‘A 


అదిగో 
ఎంత సదివిన... 


ఎంతసదివిన నేమివినిన తన 

చింత యేల మాను సిరులేల కలుగు 

ఇతర దూషణములు ఎడసిన గాక 

అతి కాముకుడు గానియప్పుడు గాక 

మతి చంచలము గొంత మానిన గాక 
గతియేల కలుగు దుర్గతులేలమాను। ఎంత॥ 
పరధనముల యాస పాసినగాక 

అరిది నిందలులేని యప్పుడు గాక 

విరసవ ర్తనము విడిచిన గాక 


పరమేల కలుగు నాపద లేలమాను ఎంత 
వేంకటపతి నాత్మ వెదకిన గాక 

కింక మనసున దొలగిన గాక 

బొంకుమాట లెడసి పోయిన గాక 

శంక యేలమాను జయమేల కలుగు ఎంత 


అన్నమాచార్య దివ్య సంకీర్తనలు - పదములు- 


తాళ్ళపాక అన్నమయ్య 


కొండలలో నెలకొన్న... 


కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు 


కొండలంత వరములు గుప్పెడు వాడు 
కుమ్మరదాసుడైన కురువరతి నంబి 

ఇమ్మన్న వరములెల్ల నిచ్చిన వాడు 

దొమ్ములు సేసినయట్టి తాండమాంజక్కురవర్తి రమ్మన్న 
చోటికి వచ్చి నమి ,నవాడు కొం 
అచ్చపు చేడుకతోడ ననంతాళువారికి 

ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు 

మచ్చిక దొలక దిరుమలనంబి తోడుత 

నిచ్చ నిచ్చ మాటలాడి నొచ్చిన వాడు 1కొం 
కంచిలోననుండ దిరుకచ్చినంబిమోద గరు ణించి 
తన యెడకు రప్పించిన వాడు 

యెంచి నెకుడైన వేంకటేశుడు మనలకు 


మంచివాడై కరుణ బాలించినవాడు "కొం 


తందనాన 


తందన న ఆహి తందనాన పురె 

తందనాన భళా తందనాన. 

(బ్రహ్మ మొకటె పరబ్రహ్మా మొకటె పర 
బ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొకటే. తం 
కందువగు హీనాధికము లిందు లేవు 
అందరికి శ్రీహరే అంతరాత్మ 

ఇందులో జంతుకుల మింతా నొకటే 
అందరికి శ్రీహరే అంతరాత్మ తం 
నిండార రాజు ని(ద్రించు నిద్రయు నొకటే 
అండనే బంటునిడ్ర అదియు నొకటే 
మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటే 
చండాలుడుండేటి సరిభూమి యొకటే 

అనుగు దేవతలకును అలకామ సుఖమొకటే 
ఘనకీటపశువులకు కామసుఖమొకటే 


తం 


167 


తిరుక్కురళ్‌ నీతులు 


శలిపితురాయి నీకు పాలుప్పుగ జేయిస్తిరామచంద్ర 
ఇప్పు కులుకుచుదిరిగెద వెవరబ్బసొమ్మని 
రామచంద్ర 1ఇ 
మో తండ దశరధ మహారాజుపెట్టినారామచందద్ర 
లేక మిొమామ జనకమహారాజు పంపెనా 
రామచంద్ర 1ఇ। 


అబ్బ తిట్టీతినని యాయాసపడవద్దు రామచంద్ర 
యీ దెబ్బలకోర్వక అబ్బ తిట్టితినయ్య 

రామచంద్ర 19౪ 
ఏటికి జల్లిన నీళ్ళాయె నాబ్రతుకురామచంద్ర 


నేను అధములందరి కంటె నన్యాయమైతిని 


రామచంద్ర । ఇ॥ 
ఏతీరుగనను... 
ఏతీరుగనను దయజాచెదవో 
యినవంశోత్తమ రామా 
నాతరమా భవసాగరమిదను 
నళినదళేక్షణ రామా 
శ్రీరఘునందన సీతారమణా 
(శితజనపోషక రామా 
కారుణ్యాలయ భక్తవరద నిను 
కన్నది కానువు రామా ఏ 
మురిపెముతో నాస్వామివి నీవని 
ముందుగ దెల్పితి రామా 
మరువక యిక నభిమానముంచు 
నీ మరుగు జొచ్చితిని రామా 
(కూరకర్మములు నేరకచేసితి 
నేరము లెంచకు రామా 
దారిద్ర్యము పరిహారము చేయవే 
దైవశిఖామణి రామా 
గురుడవు నామది దైవము నీవని 
గురుశాస్తంబులు రామా 
గురుదైవంబని యెరుగక తిరిగెడు 
'ర్రూరుడనైతిని రామా 


1 


1 


నిండితి వఖిలాండకోటి 
(బ్రహ్మాండములందున రామా 
నిండుగమది నీ నామముదలచిన 
నిత్యానందము రామా ఏ 
వాసవ కమలభవాసురవందిత 

వారిధి బంధన రామా 

భాసురవర సదుణములు గలిన 


భద్రాద్రీశ్వర రోమా నల్‌ 
వాసవనుత రామదాస పోషక 
వందనమయోధ; రామా 

దాసార్శిత మాకభయ మొసంగవె 
దాశరథి రఘురామా 1 ఏ 


పాయ్యేటప్పుడు... 

సాయ్యేటప్పుడు వెంటరాదుగాపుచ్చిన వక్కై 
మ దాచుకొనియు నర్భుల 
కియ్యలేని లోభుల కయ్యయ్యో ప్రొ 
ఇచ్చినమాత్రం బిచ్చును దైవము హెచుడినరాద 
వచ్చేటప్పుడు వెంటనేమైనతెచు కొన్నదిలేదు పొ 
హెచ్చుగనిది తెలియని పామరులు 
దురాశను తగులుకొని 

యిచ్చట నార్జించిన ధనమెచుట 
కెత్తుకపాయ్యే రయ్యయ్యో హే 
తలతురువారలు పశుసుతాదులు 
తనవని భ్రమసేరు 

తన వారెక్కడ తానెక్కడనో 

తనువు విడిచి యాజీవు డొంటిగ ॥పొ' 
ఇరువుగ తొలిజన)మున 
పేదలకియ్యని దోషమున 

తిరిపెము లత్తెడివారిని 

గాంచియు దెలియకయున్నారు nD! 
పరులకు బలిభిక్షంబులు 

బెట్టని పరమలోభు లిలను 

ధరలో వేంకటవిఠలుని దలపక 
ధనమదాంధమున దగిలి మానవుడు 12 


170 


త్యాగరాజ కృతులు 


ఘనరాగ పంచరత్నములు 


జగదానందకారక 


జగదానంద కారక ! జయ జానకీ 

ప్రాణ నాయక! 1జి! 

గగనాధీప ! సత్కులజ ! రాజ రాజేశ్వర ! 

సుగుణాకర ! సుజన (సేవ్య) 

(బ్య! భవ్య దాయక! 

అదా సకల iv 

అమర తారక నిచయ కుముద హిత 

పరిపూర్ణా ! నఘ ! 

జదధి సురసురభూ పయోధి 

వాసహరణ | 

సుందరతర వదన ! సుధామయవ - 

చో బృంద గోవింద సానంద ! మా - 

వరాజ రాప్త శుభకరా ! నేక జ 

నిగమనీరజ్లా మృతజపోషక ! 

నిమిషవైరి వారిదీసమీరణ ! 

ఖగ తురంగ 1 సత్కవి హృదాలయా ! 

అగణితవానరాధిప! నతాంఘ్రీయుగ !1జ 

ఇంద్ర నీలమణి సన్ని భాపఘన ! 

చంద్ర సూర్య నయ నా ప్రమేయ వా- 

ఏద జనక ! సకలేశ ! శుభ్ర నా - 

గేంద్ర శయన ! శమనవైరి సన్నుత !1జ; 

పాద విజిత మౌని శాప ! సవ పరి 

పాల ! వర మంత్ర గ్రహణ లోల | 

అ శౌంత ! చిత్త జనకజాధిప 

“బె భవ వరదా! ఖిల - జ। 

ఖీ స్థీత్య్వంత కార కామిత |! 

ఫలదా 1 సమాన గాత్ర, ! శ - 

RE ను! తాబ్ది మద హ ! రానురా - 
గ రాజిత కథా సారహిత ! జ; 


171 


సజ్జన మానసాబ్ది సుధాకర ! కు 

సుమ విమాన సురసా రిపు కరాబ్ద- 
లాలిత చరణ ! అవగుణా సురగణ - 
మదహరణ ! సనాత ! నాజనుత ! ।జ 


ఓంకార పంజర కీర పుర - 

హర సరోజ భవ కేశవాది 

రూప ! వాసవ రిపు జన కాంతక ! క - 
లాధర కలాధారాప్త ! ఘృణాకర ! శ - 
రణాగత జనపొలన ! సుమనో ర - 
మణ! నిర్వికార ! నిగమసారతర !।జ। 


కరధృత శరజాలా ! సురమ - 

దాప హర ! ణావనీసుర సురావన ! 
కవీన బిలజమౌని కృత చరిత్ర - 
సన్నుత శ్రీత్యాగరాజనుత | 1 
పురాణ పురుష! సృవరాత్మ జా! (శిత 
పరాదీన ! ఖరవిరాధ రావణ - 

విరావణ ! అనఘ ! పరాశర మనో - 
హర! వికృత త్యాగరాజ సన్నుత nk 
అగణిత గుణ ! కనక చేల ! 

సాల విదళ నారుణాభ సమాన చర ! 
ణాపార మహి ! మాద్యుత ! సుకవిజన - 
హ త్రదన | సురముని గణ విహిత ! కల- 
శ నీరనిధిజా రమణ ! పాప గజ - 
నృసింహ {వర త్యాగరాజాది నుత! 1జి 


దుడుకు గల నన్నే దొర 
దుడుకు గల నన్నే దొర - 


కొడుకు (బ్రోచురా ? ఎంతో గదు 
కడు దురి షయాకృష్ణుండైై శ 
గడియ గడియకు నండారు ॥దు॥ 


0 
9 
wo 
లన 
9 


థి 
fh 


త్యాగరాజ కృతులు 


దిన మహోరాత్రములు తెగి ధనాడ్యునకొకటే 
వొనర నిరుపేదకును వొక్కటే అవియు 

కొరవి శిష్టాన్నములు గొను నాకలొకటే 
తిరుగు దుష్టాన్నములు తిను నాకలొకటే 
వరగ దుర్గంధములపై వాయువొకటే 

వరున బరిమళముసై వాయువొకటే 
కడగి యేనుగు మోద గాయుయెండాకటే 
పుడమి శునకము మోద బొలయు నెండొకటే 
కడు బుణ్యులను బాప కర్ములను సరిగాన 
జడియు శ్రీ వేంకటేశ్చరు నామ మొకటే తం 


తం 


తం 
తం 


బ్రహ్మ గడిగిన... 


(బ్రహ్మ గడిగిన - పాదము 
(బ్రహ్మము తానె నీ పాదము 
చెలగి వసుధ గొలిచిన దీ పాదము 
బలి తల మోపిన పాదము 
తలకక గగనము తన్నిన పాదము 
బలరిపు గాచిన పాదము 

కామిని పాపము కడిగిన పాదము 
పాము తల నిడిన పాదము 
(ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము 
పామిడి తురగపు పాదము 

పరమ యోగులకు పరిపరి విధముల 
వర మొసగెడి నీ పాదము 

తిరు వేంకటగిరి తిరమని చూపిన 
పరమ పదము నీ పాదము 


ముద్దుగారే... 


ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు 
తిద్దరాని మహిమల దేవకి సుతుడు ముద్దు 
అంత నింత గొల్లెతల అరచేత మాణికము 
పంతమాడే కంసుని పాలి వజ్రము 

కాంతుల మూడు లోకాల గరుడపచ్చబూ 
చెంతల మాలోనున్న చిన్నికృష్ణుడు 


(బ్రహ్మ 


తం 
ముద్దు 


రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము 
మితి గోవర్హనపు గోమేధికము 

సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము 
గతియై మమ్మి గాచేటి కమలాక్షుడు ముద్దు 
కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము 
యేలేటి శ్రీ వేంకటాద్రి యింద్రనిలము 
పాలజలనిధిలోన బాయని దివ్యరత్నము 
బాలునివలె దిరిగీ బద్మనాభు(డు 


మనుజుడై పుట్టి ... 


మనుజుడైపుట్టి మనుజుని సేవించి 
అనుదినమును దుఃఖమందనేలా 
జుట్టెడు గడుపుకై చారని చోట్లు చొచ్చి 
పట్టెడు గూటికె బతిమాలి 

పుట్టిన చోటికే పొరలి మనసు వెట్టి 
వట్టి లంపటము వదలనేరడు గాన 
అందరింలో బుట్టి అందరిలో జేరి 
అందరి రూపములటు దానై 
అందమైన శ్రీ వేంకటాద్రీశు సేవించి 
అందరానిపద ముందె నటు గాన 


కొలనిదోపరికి గొబ్బిళ్ళో 


కొలనిదోపరికి గొబ్బిళ్ళో 
యదుకులస్వామికి గొబ్బిళ్లో 
కొండ గొడుగుగా గోవుల గాచిన 
కొండొక శిశువుకు గొబ్బిళ్ళో 
దుండగంపు దైత్యుల కెల్లను తల 


ముదు 
ఠా 


గొండు గండనికి గొబ్బిళ్ళా కొలని 
పాప విధుల శిశుపాలుని దిట్టుల 

కోపగానికిని గొబ్నిళో 

ఏపున గంసుని నిడుముల సెట్టిన 
గోపబాలునికి గొబ్బిళ్ళో కొలని 


దండి వైరులగు దణను దనుజుల 
గుండె ది*- 
వెండి పైడి. + 
కొండలయ్యకును గొబ్బిళ్ళో 


. Re PRU 
ర్స 4, 
a wos 

క ష్‌ 


కొలని 


168 


రామదాసు కీర్తనలు - కంచెర్ల గోపన్న 


గరుడగమునరారా... 
గరుడగమనరారా. నను నీ 
కరుణనేలుకోరా 
పరమపురుష యే వెరపులేక నీ 
మరుగుజొచ్చితిని అరమరసేయకు; గరుడ । 
పిలువగానె రమ్మి 
అభయము తలపగానెయిమి 
కలిమిబలిమి నాకిలలో నీవని 
కలవరించితిని నను గన్నయ్య । గరుడ 
పాలకడలి శయనా 
దశరథబాల జలజనయనా 
పాలముంచినను నీటముంచినను 
పాలబడితినిక జాలముచేయక । గరుడ 
ఏలరావు స్వామి 
ననునిపు డేలుకోవదేమి 
ఏలువాడవని చాల నమి ్యతిని 
ఏలరావు కరుణాలవాల హరి । గరుడ। 
ఇంత పంతమేలా 
భ[ద్రగిరీశ్ర వరకృపాల 
చింతలణచి శ్రీరామదాసుని 
అంతరంగపతివై రక్షింపుము 
పలుకే బంగారమాయెనా 
పలుకే బంగారమాయెనా కోదండపాణి 
పలు! 
పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి 
కలలో నీనామస్మరణ మరువ 
చక్కనితండ్రి ।; పలు 
ఇరువుగ నిసుకలోన బొరలినయుడుత భక్తికి 
కరుణించి ప్రోచితివని నెరనమ్మితి 
నిన్నేతండ్రి పలు। 


గరుడ 


గరుడ। 


రాతినాతిగ జేసి భూతలమున (ప్రఖ్యాతి 
జెందితివని ప్రీతితో నెరనమ్మితితండ్రి పలు! 
ఎంతవేడిననునీకు సుంతైన దయరాదు 
పంతముచేయ నేనెంతవాడనుతండ్రి పలు! 
శరణాగతత్రాణ బిరుదాంకితుడవుగాదా 
కరుణించు భద్రాచల వరరామదాసపోష పలు 
ఇక్ష్వాకుల తిలక ... 
ఇృక్షాకుల తిలక ఇకనైనపలుకవె రామచంద్ర 
నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్ర ఇ 
చుట్టుప్రాకారములు సాంపుతోగట్టితి రామచంద్ర 
యా(ప్రాకారముకుబట్టై పదివేలవరహాలు 
రామచంద్ర ॥ఇ॥ 
గోపురమంట పాల్కుదురుగ గట్టిస్తి రామచంద్ర 
నను(క్రొత్తగజాడక యిత్తరిబ్రోవుము రామచంద్ర ఇ 
భరతునకు చేయిస్తి పచ్చలపతకము రామచంద్ర 
యా పతకమునకుబట్టె పదివేల వరహాలు 
రామచంద్ర ॥ఇ॥ 
శత్రుఘ్నునకు నేను చేయిస్తిమొలత్రాడు 
రామచంద్ర 
ఆ మొలశత్రాటికిబట్టై మొహరీలు పదివేలు 
రామచంద్ర ।ఇ 
లక్ష్మణునకు జేయిస్తి ముత్యాలపతకము 
రామచంద్ర 
యా పతకమునకుబట్టె పదివేలవరహాలు 
రామచంద్ర । ఇ॥ 
సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకమురామచం౦ ద్ర 
యా పతకమునకుబట్టె పదివేలవరహాలు 
రామచంద్ర ॥ఇ! 
వాహనములు మోకు వరుసతో జేయిస్తిరామచం|ద్ర 
జగన్మోహన సంకిళ్ళు వేసిరికాళ్ళకు 
రామచం[ద్ర ఇ 


169 


0 
to 
we 
న 
A 
fh 


కీర్తనలు 


రామదాసు 


కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తిరామచం[ద్ర 
నీవు కులుకుచుదిరిగెద వెవరబ్బసౌమ్మని 
రామచంద్ర ఇ! 


మో తండ్రి దశరథ మహారాజు పెట్టెనారామచంద్ర 
లేక మిమామ జనకమహారాజు పంపెనా 
రామచంద్ర ॥ఇ॥ 
అబ్బ తిట్టితినని యాయాసపడవద్దు రామచంద్ర 
యా దెబ్బలకోర్యక అబ్బ తిట్టితినయ్య 
రామచంద్ర ।ఇ॥ 
ఏటికి జల్లిన నీళ్ళాయె నాబ్రతుకురామచం[ద్ర 
నేను అధములందరి కంటె నన్యాయమైతిని 
రామచం॥ద్ర ॥ఇ। 
ఏతీరుగనను... 
ఏతీరుగనను దయజూచెదవో 
యినవంశోత్తమ రామా 
._ నాతరమా భవసాగరమోిదను 
నళినదళేక్షణ రామా 
శ్రీరఘునందన సీతారమణా 
శితజనపోషక రామా 
కారుణ్యాలయ భక్తవరద నిను 
కన్నది కానువు రామా 
మురిపెముతో నాస్వామివి నీవని 
ముందుగ దెల్పితి రామా 
మరువక యిక నభిమానముంచు 
నీ మరుగు జొచ్చితిని రామా 
(కూరకర్మములు నేరకచేసితి 
నేరము లేంచకు రామా 
దారిద్ర్యము పరిహారము చేయవే 
దైవశిఖామణి రామా 
గురుడవు నామది దైవము నీవని 
గురుశా(స్తంబులు రామా 
గురుదైవంబని యెరుగక తిరిగెడు 
('ర్రూరుడనైతిని రామా 


ఏ 


1ఏ। 


"9 | 


Mn 


ఏ 


నిండితి వభిలాండకోటి 
(బహ్మాండములందున రామా 
నిండుగమది నీ నామముదలచిన 
నిత్యానందము రామా ఎ 
వాసవ కమలభవాసురవందిత 

వారిధి బంధన రామా 

భాసుర్తవర సద్గుణములు గల్లిన 
భద్రాద్రీశ్యర రామా 
వాసవనుత రామదాస పోషక 
వందనమయోధ్య రామా 
దాసార్శిత మాకభయ మొసంగవె 
దాశరథి రఘురామా 
పాయ్యేటప్పుడు... 

పొయ్యేటప్పుడు వెంటరాదుగాపుచ్చిన వక్కైన 
వెయ్యారు ధాచుకొనియు నర్భుల 
కియ్యలేని లోభుల కయ్యయ్యో  ,పొ। 
Se Ae దైవము హెచ్చడినరాదు 
వచ్చేటప్పుడు వెంటనమైనతెచ్చు కొన్నదిలేదు ప్రా 
హెచ్చుగనిది తెలియని 
దురాశను తగులుకొని 
యిచ్చట నార్జించిన ధనమెచ్చట 
కెత్తుకపొయ్యే రయ్యయ్యో ton 
తలతురువారలు పశుసుతాదులు 
తనవని (భ్రమసేరు 

తన వారెక్కడ తానెక్కడనో 

తనువు విడిచి యాజీవు డొంటిగ 1సా॥ 
ఇరువుగ తొలిజన్మమున 
పేదలకియ్యని దోషమున 

తిరిపెము లెత్తెడివారిని 

గాంచియు దెలియకయున్నారు 1పా। 
పరులకు బలిభిక్షంబులు 

బెట్టని పరమలోభు లిలను 

ధరలో వేంకటవిళలుని దలపక 
ధనమదాంధమున దగిలి మానవుడు పా; 


ఏ! 


1ఏ 


మరులు 


170 


త్యాగరాజ కృ తులు | 


ఘనరాగ పంచరత్నములు i 


గదానందకారక 

గదానంద కారక ! జయ జానకీ 

"ఇ నాయక! neu 
గనాధిప |! సత్కులజ ! రాజ రాజేశ్వర | 
గుణాకర ! సుజన (సేవ్య) 

వ్య! భవ్య దాయక! 


సకల nin 
మర తారక నిచయ కుముద హిత 
రిపూర్ణా ! నఘ |! 
దధి సురసురభూ పయోధి 
"సహరణ 1 


ందరతర వదన ! సుధామయవ - 
బృంద గోవింద సానంద ! మా - 

రాజ రాష్త్ర శుభకరా ! నేక nen 

గమనీరజా మృతజపోషక ! 

మిషనైరి వారిదసమీరణ ! 

గ తురంగ ! సత్కవి హృదాలయా ! 

'గణితవానరాధిప! నతాంఘ్రయుగ l1జ॥ 

ఏద నీలమణి సన్ని భాపఘన ! 

'0ద్రసూర్యనయ నా ప్రమేయ వా- 

(ద్ర జనక ! సకలేశ ! శుభ్ర నా - 

౦(ద శయన ! శమనవైరి సన్నుత hen 

ూద విజిత మౌని శాప ! సవ పరి 

ల ! వర మంత్ర గ్రహణ లోల ! 

రమ శాంత ! చిత్త జనకజాధిప 

రోజ భవ వరదా ! ఖిల - | జ॥ 

ఏష్టి స్థిత్యంత కార కామిత! 

"మిత ఫలదా ! సమాన గాత, ! శ - 

పతి ను! తాబి మద హ ! రానురా - 

1 రాగ రాజిత కథా సారహిత ! జ 


సజ్జన మానసాబ్ది సుధాకర ! కు 

సుమ విమాన సురసా రిపు కరాబ్ద- 
లాలిత చరణ 1! అవగుణా సురగణ - 
మదహరణ ! సనాత ! నాజనుత ! ।జ॥ 


ఓంకార పంజర కీర పుర - 

హర సరోజ భవ కేశవాది 

రూప ! వాసవ రిపు జన కాంతక ! క - 
లాధర కలాధారాప్త ! ఘృణాకర ! శ - 
రణాగత జనపాలన ! సుమనో ర - 
మణ |! నిర్వికార 1 నిగమసారతర !॥జ॥ 


కరధృత శరజాలా ! సురమ - 
దాప హర ! ణావనీసుర సురావన |! 
కవీన బిలజమౌని కృత చరిత్ర - 
సన్నుత శ్రీత్యాగరాజనుత ! nen 
పురాణ పురుష ! సృవరాత్మ జా ! శిత 
పరాధీన 1! ఖరవిరాధ రావణ - 

విరావణ ! అనఘ ! పరాశర మనో - 
హర! వికృత త్యాగరాజ సన్నుత tien 


అగణిత గుణ ! కనక చేల ! 

సాల విదళ నారుణాభ సమాన చర! 
ణాపార మహి ! మాద్రూత ! సుకవిజన - 
హ త్రదన ! సురముని గణ విహిత ! కల- 
శ నిరనిధిజా రమణ ! పాప గజ - 
నృసింహ 1వర త్యాగరాజాది నుత ! ॥జ॥ 


దుడుకు గల నన్నే దొర 


దుడుకు గల నన్నే దొర - 
కొడుకు (బోచురా ? ఎంతో ॥దు॥ 
కడు దుర్విషయాకృష్ణు(డై - 
గడియ యకు నిండారు ॥యు॥ 


త్య కీ శం 


త్యాగరాజ కృతులు 


చిరుత ప్రాయమునాడె భజనామృత - 
రసవిహీన కుతర్కుడైన దు। 
పర ధనములకొరకు నొరుల మదిని - 
కరగ 
బలికి కడుపునింప దిరిగినట్టి దుః 
తన మదిని భువిని సౌఖ్యపు జీవనమే 
యనుచు సదా దినములు గడిపెడి (దు 
తెలియని నటవిట క్షుద్రులు వనితలు 
స్వవశమౌట కుపదేశించి శిలాత్ములె 
సుభక్తులకు సమానమను 
సంతసిల్లి స్వరలయంబులెజుగకను 
శిలాత్ముడై నార్భకసేనా మిత దు 
దృష్టికి సారంబగు లలనా 
సదనార్భకసేనామిత 
ధనాదులను, దేవాదిదేవ ! నెరనమ్మితి 
గాకను పదాబ్ద భజనంబుమరచిన ॥దు। 
చక్కని ముఖ కమలంబును సదా నా 
మదిలో స్మరణ జేయక దుర్మదాంధ 
జనుల గోరి పరితాపములచే దగిలి 
నొగిలి దుర్పిషయదురాసలను రోయలేక సతత 
మపరాదియై చపల చిత్తుండైన ॥దు॥ 
మానవతను దుర్లభ మనుచు నెంచి పరమానంద 
మందలేక, మదమత్సర కామలోభ 
మోహములకు దాసుడై మోసబోతి గాక, 
మొదటి కులజుడగుచు భువిని శూద్రుల 
పనులుసల్పుచును యుంటినిగాక, 
నరాధములను గోరిసార 
హీనమతములను సాధింప తారుమారు; దు॥ 
సతులకై కొన్నాళ్టాస్తికై సుతులకై కొన్నాళ్ళు ధన- 
తతులకై దిరిగితినయ్య , 


త్యాగరాజాప్త ! ఇటువంటి 1దు॥ 


సాధించెనే ఓ మనసా! 
సాధించెనే ఓ మనసా! 
బోధించిన సన్మార్గ వచనముల 


1c 


బొంకు జేసి తా బట్టినపట్టు ॥సో॥ 
సమయానికిదగు మాటలాడెనె సమః! 
దేవకి వసుదేవుల నేగించినటు సమ! 
రంగేశుడు సద్గంగా జనకుడు 

సంగీత సాంప్రదాయకుడు సమ 
గోపి జన మనోరధ మొసంగ లేకయే 
గేలియు జేసెడువాడు (సమః 


వనితల సదా సొక్క జేయుచును మొక్క జేసె 
పరమాత్ముడదియుగాక “యశోద 
తనయుడంచు ముదంబునను ముద్దు 
బెట్ట నవ్వుచుండు హరి సమ॥ 
పరమ భక్తవత్సలుడు సుగుణ 

పారావారుం డా జన్మ మనఘుడీ కలి - 
బాధల దీర్చువాడనుచునే హృదాంబుజమున 
జూచుచుండగ (సమః 
హరే ! రామచంద్ర ! రఘుకులేశ | 

మృదు సుభాష ! శేష శయన | 

పరనారీ సోద రాజ విరాజతురగ 1 

రాజ రాజనుత ! నిరామయాపఘన 
సరసీరుహ దళాక్ష ! యనుచు 

వేడుకొన్న నన్ను తాబ్రోవకను ।సమః॥ 
శ్రీవేంకటేశ ! స్వప్రకాశ ! సర్యో న్నత ! సజ్జన- 
మానస నికేతన ! కనకా౦బరథర ! లస న్మకుట 
కుండల విరాజిత హరే ! యనుచు నే పొగడగా 
త్యాగరాజగేయుడు మానవేంద్రు 
డైన రామచంద్రుడు 
సద్భక్తులనడత లిట్లనెనే 
యమరికగా నా పూజ గొనెనే అలుగ వద్దనెనే 
విముఖులతో జేర బోకు మనెనే 

వెత గలిగిన తాళు కొమ్మనెనే 


సమ। 


172 


దమశమాది - సుఖదాయకుండగు శ్రీ 
త్యాగరాజనుతుడు చెంతరాకయే ॥సాః 
కన కన రుచిరా... 

కన కన రుచిరా కనకవసన ! నిన్ను 151 
దిన దినమును మనసున చనువున నిన్ను క 


పాలుగారు మోమున శ్రీయపార - 
మహిమ దనరు నిన్ను "క 
కలకలమను ముఖ కళ గలిగిన సీత 
కులుకుచు నోర కన్నులను జూచు నిన్ను ॥క॥ 
బాలార్కాభ సుచేల ! మణిమయ 
మాలాలంకృత కంధఠ ! సరసిజాక్ష ! వర॥క। 
పోల ! సురుచిర కిరిటధర ! సతతంబు 
మనసారగ క 
సాపత్ని మాతయౌ సురుచిచే 
కర్షశూలమైన మాట వీనుల. 

జురుక్కన తాళక శ్రీహరిని ధ్యానించి 
సుఖింపగ లేదా ? యటు nక॥ 
మృగమదలలామ శుభనిటల ! వరజటాయు 
మోక్షఫలద ! పవమానసుతుండు నీదు 
మహిమం దెల్ప సీత దెలిసి వలచి 
సాక్క లేదా ? యారీతి నిన్ను 
కామించి (ప్రేమమీర కరముల నీదు 
పాదకమలముల బట్టుకొను 

వాడు సాక్షి రామనామ రసికుడు 
కైలాస సదనుడు సాక్షి, 

మతీయు నారద పరాశర శుక 
శౌనక పురందర నగజా ధర జ 
ముఖ్యులు సాక్షిగాద ? సుందరేశ 
సుఖ కలశాంబుధివా సాడ్రితులకే 
సుఖాస్పద విముఖాంబుధర 
పవననిబేహ మానస విహా ! రాప్త - 


క 


nక॥ 


సురభూజమానిత గుణాంక చిదా - 
నంద ! ఖగతురంగ ! ధృతరథాంగ ! 
పరమ దయాకర కరుణారస 
వరుణాలయ ! భయాపహార ! శ్రీరఘుపతే! ॥క॥ 
సతతము (పేమ పూరితుడగు త్యాగరాజ 
నుత ! ముఖజిత కుముదహిత వరద ! 

నిన్ను క॥ 
ఎందరో మహాను భావులు ... 


ఎందరో మహానుభావు - లందరికి 
వందనము ॥ఎం॥ 
చందురు వర్గ్గుని యంద - చందమును 
3 హదయార 
విందమున జూచి బ్రహ్మానంద 
మనుభవించులెవా ॥రెం॥ 
సామగానలోల మనసిజలావణ్య 
ధన్యమూర్తన్యు ron 
మానస వనచరవర సంచారము సలిపి 
మూర్తి బాగుగ బొడగనుడు. వా ॥ర0॥ 
సరగున పాదములకు స్వాంతమను 
సరోజమును సమర్పణము జేయువా ॥రెం॥ 
పతితపావనుడగు పరాత్పరుని గురించి 
పరమార్థమగు నిజమా - 
ర్లముతోను బాడుచును సల్హాపముతో 
స్వరలయాది రాగముల దెలియు వా ॥రం0॥ 
హరిగుణ మణిమయ - సరములు గళమున 
శోభిల్లు భక్తకోటు లిలలో ? 
తెలివితో జెలిమితో గరుణ గల్ల 
జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచువా !రెం॥ 


హొయలుమీర నడలు గల్లు సరసుని 
సదా కనుల జూచుచును పులక 

శరీరులై యానందపయోధి నిమగ్నులై 
ముదంబునను యశము గలవా (రె0॥ 


173 


త్య పీఠం 


త్యాగరాజ కృతులు 


నీ మేను నామ వైభవంబులను 

నీ పరాక్రమ ధైర్యముల శాంత 
మానసము నీవులను 

వచన సత్యమున, రఘువర ! నీయెడ 

సదొకియు జనించకను దుర్మతములను 

కల్ల జేసినట్టి నీ మది 

నెజింగి సంతతంబునను గుణ భజనా 

నంద కీర్తనము జేయు వా రెం! 

భాగవత రామాయణ గీతాది 

(శ్రుతి శాస్త్ర పురాణపు 


మర్మములన్‌ శివాది షణ్మతముల 
గూఢములన్‌ ముప్పదిముక్కోటి 
సురాంతరంగముల భావంబుల 
నెజింగి భావ రాగ లయాది సౌఖ్య - 
ముచే చిరాయువు గలిగి నిరవధి 
సుఖాత్ములై 

త్యాగరాజాప్తలైన వా 

(ప్రేమ ముప్పిరి గొను వేళ 
నామము దలచువారు 
రామభక్తుడైన త్యాగ 
రాజనుతుని నిజదాసులైన వా 


రెం! 


1రెం 


ఘనరాగ వంచరత్హములు నమాస్తం 


గిరిరాజ సుతా తనయ |! 
గిరిరాజ సుతా తనయ సదయ ! ' గి; 
సురనాథముఖార్చిత పాదయుగ 1 
పరిపాలయ మా, మిభరాజముఖి ! 
గణనాథ |! పరాత్సర ! శంకరా - 
గమ వారినిధి రజనీకర ! 
ఫణిరాజకంకణ ! విఘ్న నివా - 
రణ ! శాంభవ ! శ్రీత్యాగరాజనుత !॥గ॥ 


శాంతము లేక సౌఖ్యము లేదు... 
శౌంతము లేక సౌఖ్యము లేదు 
సారస దళ నయన |! 
దాంతునికైన వే - దాంతునికైన 
దార సుతులు ధన ధాన్యము లుండిన 
సారెకు జప తప సంపద గల్గిన ॥శాం। 
ఆగమ శాస్త్రము లన్నియు జదివిన 
బాగుగ సకల హృద్దా వము దెలిసిన 
యాగాదికర్మము లన్నియు జేసిన 
భాగవతు లనుచు బాగుగ బేరైన ॥శాం। 
రాజాధిరాజ ! శ్రీరాఘవ! త్యాగ- 
రాజ వినుత! సాధు రక్షక ! తన కుప శాం! 


॥₹ా0॥ 
(శాం! 


| ఛా౦। 


నగుమోము గనలేని... 


నగుమోము గనలేని నా జాలి దెలిసి 


నన్ను బ్రోవగ రాద ? శ్రీ రఘువర ! నీ న 

నగరాజధర ! నీదు పరివారు లెల్ల - 

ఒగి బోధన జేసెడువారలు గారె ? 

యిటు లుండుదురే ? నీ ।న॥ 

ఖగరాజు నీ యానతి విని వేగ చనలేడో ? 

గగనాని కిలకు బహుదూరం బనినాడో ? 

జగమేలెడు పరమాత్మ ! 

యెవరితో మొణలిడుదు ? 

వగ చూపకు తాళనున న్నేలుకోరా ; 
త్యాగరాజనుత ! న 


సంగీత జ్ఞానము... 

సంగీత జ్ఞానము భక్తివినా-సన్మార్గము 

గలదే ? మనస ! ॥సం।; 
భృంగి నటేశ సమీరజ ఘటజ మ - 
తంగ నారదాదు లుపాసించు సం 
న్యాయాన్యాయములు దెలుసును, జగములు 
మాయామయమని దెలుసును, దుర్గుణ 
కాయకాది షడ్రిపుల జయించెడి 
కార్యము. దెలుసును, త్యాగరాజునికి సం 


174 


నను పాలింప 

నను పాలింప నడచి వచ్చితివో 9 

నా (ప్రాణనాథ న 
వనజనయన మోమునుజూచుట జీ- 
వనమని నెనరున - 
మనసుమర్మము దెలిసి 1న 
సురపతి నీలమణినిభతనువుతో 
నురమున ముత్యపు సరులచయముతో 
కరమున శర కోదండ కాంతితో 
ధరణి తనయుతో, త్యాగరాజర్భిత 1 1న 
చక్కని రాజ మార్గము లుండగ... 


చక్కని రాజ మార్గము లుండగ 
సందుల దూరనేల ? ఓ మనస! ।చ। 
చిక్కనిపాలు మీగడ యుండగ 
చీయను గంగా సాగర మేల ? Tt 
కంటికి సుందరతరమగు రూపమే; ము - 
క్కంటి నోట చెలగెడు నామమే; త్యాగరా - 
జింటనే నెలకొన్నది దై దెవమే, యిటు - 
వంటి శ్రీసాకేతరాముని- -భక్తియను ॥చ॥ 


సామజ వర గమన! 
సామజ వర గమన సాధు హృ 
త్ఫార సాబ్దపాల ! కాలాతీత ! విఖ్యాత ! ॥సా। 
సామనిగమజ సుధామయగానవి 
చక్షణ ! గుణశీల ! దయాలవాల ! 
మాంపాలయ! ॥సా॥ 
వేద శిరో మాతృజ సప్త స్వర 
నాదాచల దీప ! స్వీకృత 
యాదవకుల మురళీ వాదనవి - 
నోద! మోహన కర ! త్యాగరాజవందనీయ ! ॥స్కా 


_ 


మరుగేలరా! 

నురుగేలర? ఓ రాఘవ! మ॥ 
మరుగేల ? చరాచర రూప! పరా - 
త్పర ! సూర్య సుధాకర లోచన! ॥మ॥ 
అన్ని నీవనుచు నంతరంగమున 
దిన్నగ వెదకి - తెలుసుకొంటినయ్య ; 
నిన్నాగాని మదిని నెన్నజాల నొరుల, 
నన్ను బ్రోవవయ్యా, త్యాగరాజనుత ! ।మ। 

పట్టి విడువరాదు... 
పట్టి విడువరాదు నా చెయి 
బట్టి విడువరాదు నా చెయి Tren 
పుట్టిననాండే నిజభక్తిని మెడ | 
గట్టీ గుట్టు చెదరక క బోచి చెయి ॥ప॥ 
నిత్యానిత్యములను బోధించి, 
కృత్యాకృత్యములను దెలిపించి, 
ప్రత్యేకుడు నీవని కనిపించి, భృత్యుండైన 


త్యాగరాజు చెయి ॥ప॥ 
సీత్రా కల్యాణ వైభోగమే... 

సీతా కల్యాణ వైభోగమే- 

రామ కల్యాణ వై వెభోగమే nbn 


పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర 
రవిసోమ 'నవనేత రమణీయ గాత ॥సీ॥ 
భక్త జన పరిపాల భరిత శరజాల 

భుక్తి ముక్తిద లీల భూదేవ పాల 
పామరా సురభీమ పరిపూర్ణ కామ 
శ్యామ జగదభిరామ సాకేతీధామ సీ 
సర్వలోకాధార సమరైకధీర 
గర్భోమానసదూర కనకాగధీర 
నిగమాగమ విహార నిరుపమ శరీర 


.నగధ రాఘవిదార నతలో కాధార 1సీ॥ 
పరమేశనుత గీత భవజలధిపోత 


తరణికుల 'సంజాత త్యాగ రాజనుత।సీ॥ 


175 


త్య సీళ్రం 


త్యాగరాజ కృతులు 


తత్త్వములు: 


ఇక్కడ - అక్కడ ! 
కామ (క్రోధ లోభ మోహము 
_మదామాత్సరము 
కాల్చి వేయుదు రిక్కడ,. 
ఎవరు చేసిన వారి కర్మము 
లనుభవించే దక్కడ ! 
తల్లి దండ్రులు అన్నతమ్ములు 
అక్క్‌చెల్లె ల్లిక్కడ, 
వళ్లు పోయేటపుడెవరు 
రోరు మనతో డక్కడ ! 
రంకు బొంకులు ఆడి దుష్టులు 
రాలి సోవుదు రిక్కడ, 
ఎవరు చేసిన వారి కర్మము 
లనుభవించే దక్కడ ! 


లోక మంతెవ రెంగిలి ? ఓ రమణా ! 
అరటి ఆకుల పల్లె భోంచేద్దా మను కుంటే 
వీగ ముట్టిన వెంగిలీ ఓ రమణా ! 
వెంగీ లెంగిలీ యని వేకాము చేసేవు 
లోక మంతెవ రెంగిలీ, ఓ రమణా ఫ్‌ 
తల్లీ దిక్కడ పాలు తాగుదామని బోతె 
అన్నా తాగిన వెంగిలీ ఓ రమణా ! 
ఆవూ దిక్కడ పాలు తాగుదామని బోతె 
దూడా ముట్టిన వెంగిలీ ఓ రమణా ! 
రుక్షములో పళ్లెన భోంచేద్దామని బోతె 
పక్షీ ముట్టిన జీంగిలీ ఓ రమణా | 
చలముల్‌ 'నీళైన తాగదామని బోతె 
కప్పా తాకిన జేంగిలీ ఓ రమణా ! 


నందామయా ! 
నందామయా ! గురుడ నందామయా! 
ఆనంద దేవికి నందామయా 
ఆనందేవికి పుట్టేనయ్యా 


ఆరి వీరంతారు అన్నయ్య లంతారు 
మూడు కొళ్ల వోరు ముంగలకే పుడతారు 
ముసలోళ్ల 1 ళ్ల కిబ్బంది కలిగేనయా । 
నందాపురే బ్రహ్మం నందాపురే 
ఆనందా దేవికి పుట్టీన బ్రహ్మం 

కుక్క తోకా బట్టి గోదారి ఈదితే 
కోటిపల్లి రేవి తేలేనయా !! 

తాడి సెట్టి వేళ్ల తాబేలే పుడుతేను 
నెలకి మూడోర్హాలు కురిసే నయా ॥ 
ముక్కులేనీ వోడు ముందలికె పుడితేని 
ములంకాయిల గనులు కడతారయా 
అత్తలకె పెడతారు కోడళ్లు కురుసీలు 
రంకు బోటికి లచ్చ తెలిసినయా 


ఓ మనసా! 


ఎంచి చూడవే ఓ మనసా ! గా 
లించి చూడవే ఓ మనసా నీ 
వొద్దన వున్నది వదలని మోక్షము 
వంగే తిరుగవే ఓ మనుసా ! 
పంచ భూతములు ఓ మనసా ! ఇది 
పరమ గురుడే ఓ మనసా! 
పంచిమి లోపల పరమ గురుడు 
పార తిరుగనే ఓ మనసా |! 
యాది చెపుచే ఓ మనసా ! ఇది 
అనంత గురుడే ఓ మనసా! 
అయిదై దక్షరా లమరు బెట్టుకు 
అంది చేర ఓ మనసా! 

నిల్ల మోద బుగ్గో మనసా ! ఇది 
నిలుకడ లేనిదికై మనసా ! 
నిలుకడ లేనిది ఆత్మ గురునికి 
నిత్య ప్రయాణమై ఓ మనసా ! 


176 


జానపద గేయాలు 


గుత్తాంకాయ్‌ కూరోయ్‌ బావా! ( వెళ్తిపి 


గుత్తాంకాయ్‌ కూరోయ్‌ బావా! 
కోరివండినానోయ్‌ బావా! 
కూరలోపలా నా వలపంతా 
కూరిపెట్టినానోయ్‌ బావా! 
కోరికతో తినవోయ్‌ బావా! 
తియ్యని పాయసమోయ్‌ బావా! 
తీరుగ వండానోయ్‌ బావా! 
పాయసమ్ములో నా పేమనియేటి 
పాలుబోసినానోయ్‌ బావా! 
బాగని మెచ్చాలోయ్‌ బావా! 


కమ్మని పూరీలోయ్‌ బావా! 


చీకటి మిణుగురు జోతుల 
చిటిల చిల్లులడక మునే, 
సుద్దులరాగాలు చెవుల 

(లా! 
నిద్దరతీయక మునుపే, 
ఆకాశపుటొడిని తోట 
ఆవలింత గొనక మునే, 
పొద్దువాలుగంటనే 


దొంగచూపు చూస్తివా, 
తంటా మన యిద్దరికీ 
తప్పదు మామయ్య !! 
కంచెమోద గుమ్మడిపువు 
పొంచి పొంచి చూసాది; 
విరబారిన జొన్న పాట 
వెకిలినవ్వు నవుతాది; 


వ. 


= బసనంరఃణా ఆహ్నారాపు 

కర కర వేగిన పూరీలతొ నా 
కాంక్ష వేపినానోయ్‌ బావ! 

కనికరించి తినవోయ్‌ బావా! 
వెన్నెల యిదుగోనోయ్‌ బావా! 
కన్నుల కింపౌనోయ్‌ బావా! 
వెన్నెలలో నా కన్నె వలపనే 
వెన్నగలిపినానో బావా! 

వేగముగా రావోయ్‌ బావ! 
పువ్వుల సెజ్జిదిగో మల్లే 
పువ్వులు బరిచిందోయ్‌ బావా! 
పువ్వులలో నా యవ్వనమంతా 


పొదివి పెటినానోయ్‌ బావా! 
కర 
కర వేచానోయ్‌ బావ! పదనోయ్‌ పవళింతాం బావా!- 
మొక్కజొన్న తోటలో - కొనకళ్ళ వెంకటరత్నం 
సుక్కలన్ని కొండమోద పుంతదారి వెంటనే, తమల తీగెలు కాళ్ళకు 
వ వేళ a సద్దుమణగనిచ్చిరా, తగిలి మొరాయిసాయి; 
పంటబ్‌ ది వరిమడి ముదులమామయ? జ 
న నా ము స! చెదిరిపోకు మామయా 
3 గొడ్తుగోద మళ్లేసే బెదిరిపోకు మామయా 
సల్లగాలి తొటకంత య (/ 
wires కుర్రకుంకలకు గానీ, సదురుకొ నీ పదునుగుండె 
రె కటా, కలుపుతీతలయి మ సక్కని మామయ్య 
ముర ల్‌ కన్నెపడుచులకు గౌనీ, పనలు కట్టి యెత్తి నన్ను 
ముసిరిన సకట్టలో, బుగ్గమోస మెలివేసే న్‌ చ బోయినపు ల్లి 
మంచెకాడ కలుసుకో, భూకామందుకు గానీ, ee న se డ 
మరవకు మామయ్య, తోవకెదురు వస్తివా, seen 


చిటిక వేసి నవ్వినపుడు, 
మోట బావి వెనక నాతొ 
మోటసరస మాడినపుడు 
కసిరితిట్టినాననీ, 
విసిరికొట్టినాననీ, 
చిన్నబోకు నలుగురిలో 
సిగ్గది మామయ్య. 


త్య ఫీ భం 


జానపద గేయాలు - గుత్తొంకాయ్‌ కూరోయ్‌, 


మొక్కబొ న్న తోటలో 


యొంకి పాట 


యెంకి వొంటిపిల్ల లేదోయ్‌ లేదోయ్‌ ! 


కలకాల ముండాల |! 


యెంకి నా వొంకింక రాదోయ్‌ రాదోయ్‌ ! యెంకివాంటి పిల్ల లేదోయ్‌ లేదోయ్‌ ! 


మెళ్ళో పూసల పేరు 

తల్లో పూవులపేరు 

కళ్ళెత్తితే సాలు 

కనకాబి సేకాలు ! 

యెంకి వొంటిపిల్ల లేదోయ్‌ లేదోయ్‌ ! 
యెంకి నా వాం కింక రాదోయ్‌ రాదోయ్‌! 
సెక్కిట సిన్నీ మచ్చ 

సాపితే సాలదు లచ్చ ! 

వొక్కనవ్వే యేలు 

వొజ్జీరవాయిడూరాలు శి 

యెంకివాంటి పిల్ల లేదోయ్‌ లేదోయ్‌ ! 
యెంకినా వొంకీక రాదోయ్‌ రాదోయ్‌ ! 
పదమూ పాడిందంటె పాపాలు పోవాల ! 
కతలూ సెప్పిందంటె 


నీకు నీవారు లేరు నాకూ నా వారు లేరు 
ఏటి ఒడ్డున ఇల్లు కడదము పదరా 
చల్‌ మోహనరంగా 

నీకు నాకు జోడు కలసెను గదరా 
మల్లీ తోటలోన మంచినీళ్ళ బావికాడ 
ఉంగరాలు మరచి వస్తిని కదరా 

చల్‌। 
కంటీకి కాటుకెట్టీ కడవా సంకాన బెట్టి 
కంటి నీరు కడవ నింపితి గదరా 

చల్‌! 


చల్‌ మోహనరంగా... 


యెంకి నా వొంకింక రాదోయ్‌ రాదోయ్‌ ! 
తోటంతా సీకట్లై 

దొడ్డ సీకటి మయమె 

కూటీ కెళితే గుండె 

గుబగుబమంటా బయిమె ! 

యెంకి వాంటి పిల్ల లేదోయ్‌ లేదోయ్‌! 
యెంకి నా వొంకింక రాదోయ్‌ రాదోయ్‌ ! 
రాసోరింటికైన 

రంగుతెచ్చే పిల్ల ! 

నా సొమ్ము నా గుండె 

నమిలి మింగిన 1 పిల్ల 

యెంకివాంటి పిల్ల 'కేదోయ్‌ లేదోయ్‌ ! 
యెంకి నా వాంకీంక రాదోయ్‌ రాదోయ్‌! 


యు. 


గట్టుదాటి పుట్టదాటి 
ఘనమైన అడవిదాటి 
అన్నిదాటి అడవి బడితిమి గదం. 


1చల్‌॥ 
నీకు నాకు జోడు అయితే 
మల్లె పూలా తెప్పగట్టీ 
తెప్పమీద తేలిపోదము పదరా 

చల్‌॥ 
అదిరా నీ గుండెలదరా 
మధురా వెన్నెల రేయి 

చల్‌! 


నిదరాకు రమ ఇంటిని కదరా 


178 


మంగళహారతులు 


ఘల్లు ఘల్లున పాద తళ తళ నును రత్న చెంగావి చీరలు 

గజ్జె అందెలు మోయ తాటంకములు మెరయ కొంగులు చెంగున 

కలహంస నడకల పసిడి మండలముల జారంగ 

కలికి ఎక్కడికే పణతి ఎక్కడికే ॥మం। వ నం 9 
జడ లోన గంగను కలియుగ జన్మము mars ww 
ధరియించు కొన్నట్టి గల శివుడై నట్టి చం[ద్రుని శిరసున 

జగము లేలే జగ గురువైన శంభు ధరియించు కొన్నట్ట నళ 
ధీశు సన్నిధికే మంగళం శంకరుని సన్నిధికే॥మం: me వ పు 2 
బొడ్డుమలైల జాజి హెచ్చు పాపట బొట్టు Bren ఇ | o A 
దంబలు మెడ నిండ రత్న రిటము నా నడుముపై po 
అంద మెరిగిన జగ ఏమమ్మ కరుణ కన esa 

దంబా ఎక్కడకే కటాక్షి ఎక్క డికే క ఎక్కడికే రై 

అందము విభూతి కడుపెద్ద రుద్రాక్ష ప మ మూడు 

అలరు శీ, గంధము మెడలో హారము దాల్చి apne aes 

నలదిన నీల నందినెక్కెడు జగ గల అర్హనారీశు 


కంఠేశు సన్నిధికే (మం; 


హారతి గైకొనుమా 


హారతి గైకొనుమా శ్రీరామచంద్ర 
హారతి, 

కర్పూర హారతి కరుణతో గైకొను 

కనికర ముంచుమా కౌసల్య తనయా 
హారతి! 

మంగళ హారతి మహిమతా గైకొని 
మరిమరి మము|బ్రోవ దశ రధ తనయా హారతి! 


కోరిన హారతులు 


కోరిన హారతుల్‌ గోవిందునకు 
కోమలాంగులు గూడివ్వరే ॥ 
పద్మనాభునికి పాటలు పాడిన 


దీశు సన్నిధికే ॥మం॥ 


179 


శివుని సెన్నిధికే ;మం॥ 


పాపము లన్నియు తొలగునుగా । 
గోకులమందున గోవర్రనంబెత్తి 
కాచి రక్షించిన శ్రీకాంతునకు ॥ 


కర్పూర హారతుల్‌ 


కర్పూర హారతుల్‌ కరుణతో గైకొను 
కమల నాభున కివ్వరే i 

ఖగ వాహనుండె కాళింగి మర్హనుండి 
కంస సంహరుడె శౌరీ ॥ 
శ్రీరమానాయక కోరిభజించెద 
నేరము లెంచకు శౌరీ ॥ 
పంకజలోచన సామజవరద 

సన్మోహ హృదయ శౌరీ ॥ 


జానపద గేయాలు - యెంకి పాట 


చల్‌ మోహనరంగా 


జోవచ్యు తానంద 


జోవచ్యు తానంద జోజో ముకుంద 
రావె పరమానంద రామ గోవింద 
నందు నింటను జేరి నయము మోణంగ 
చంద్రవదనలు నీకు సేవ చేయంగ 
నందముగ వారిండ్ల నాడుచుండంగ 
మందలకు దొంగ మాముద్దురంగ. ।;జోవ। 
పాలవారాశిల్‌ పవళించినావు. 
బాలుగా మునుల కభయమిచ్చినావు 
మేలుగా వసుదేవు కుదయించినావు 
బాలుడై యుండి గోపాలుడైనావు.! జోవ । 
అట్టుగట్టిన మోగ డట్టె తిన్నాడే 
పట్టి కోడలు మూతిపై రాసినాడే 
అట్టి తినెనని యత్త యడుగ విన్నాడే 
గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే జోవ 
గొల్ల వారిండ్లకు గొబ్బునకుబోయి 
కొల్లలుగా త్రావి కుండలనునేయి 
చెల్లునా మగనాం([డ్ర జెలిగి యూశాయీ 
చిల్లతనములు సేయ జెల్లునటవోయి । జోవ। 
రేపల్లె సతులెల్ల గోపంబుతోను 
గోపమ్మ మో కొడుకు మా యిండ్ల లోను 
మాపుగానే వచ్చి మామానములను 
నీ పాపడే చెటీచె నేమందుమమ శ 
ఒకని యాలినిదెచ్చి నొకని కడబెట్టి 
జగడములు గలిపించి సతిపతులబట్టి 
పగలు నలుజాములును బాలుండై నట్టి 
మగనాండ్ర జేపట్టి మదనుడై నట్టి । జోవ। 
అంగజిని గన్న మా యన యిటు రారా 
బంగారు గిన్నైల్‌ బాలు పోసేరా 
దొంగ నీవని సతులు పొంగుచున్సారా 
ముంగిట నాడరా మోహనాకార a 


గోవర్రనంబెల్ల గొడుగుగాబట్టి 
కావరమ్ముననున్న కంసుబడగొట్టి 


నీవు మధురాపురము నేలజేపట్టి 
రీవితో నేలిన దేవకీపట్టి జోవ॥ 
అంగుగా దాళ్ళపా కన్నయ్య చాల 
శృంగార రచనగా జెపై నీజోల 
సంగతిగ సకల సంపదల నీవేళ 
మంగళము తిరుపట్ల మదనగోపాల । జోవ 
లాలి లాలనూ శై లాలి 
లాలి లాలము లాలీ 
లాలమ్మా లాలీ లాలమ్మా లాలీ 
లాలమ్మా గురాలూ 
లంకల్లో మేసే - లంకల్లో మేసే 
బుల్లైెమా గురాలూ 
బీడుల్లో మేసే - బీడుల్లో మేసే 
అప్పన్న గురాలూ 
అడవుల్లో మేసే - అడవుల్లో మేసే 
ఊరు అబ్బాయి - వెర్రి అబ్బాయి 
ఉగ్గెట్టూ మీయమా 
ఊరు కెళ్ళింది = ఊరు కెళ్ళింది 
పాలిచ్చూ మీయమ్మా 


ప మెళ్ళిందీ = ప మెళ్ళిందీ 
నీరోసి మీ యమ్మ-నీళ్ళకెళ్ళింది 
నీళ్ళకెళ్ళిందీ లాలి 


ఊడిద చెట్లాకు ఉయ్యాల 
ఊడిద చెట్లాకు ఉయ్యాల గటి 
౧ న్‌ 
ఊపమని మీ అమ్మ ఊరు తిరిగొచ్చూ ఒళోళో 
పాలకు ఏడ్చేవు పట్టెద గిన్నె 
పారిపో ఎల్లమ్మ పారిపోవమ్మ ఒళోళో 
బుజ్జెమ్మ మామల్టు వాలమెల్లి తోలిండ్రు 
జోలల్లు పాడంగ జొన్నల్లు పండు ఒళోళో 
దత్త పుత్తడి బొమ్మ తలనిండ జడలు 
మామల్ల సంకాన ఆడు లచ్చమ్మ ఒళోళో 
పల్లేరు గాయల్లు పఠుపుల్లో పరచి 
పండమని మీయమ్మ పల్లె తిరిగొచ్చు ఒళోళో 


180 


| సామెతలు Sa CS 


అంగటిలో అనీ ఎఉన్నాయి అల్లునినోట్లో శని. 

అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు. 

అందని పండ్లకు అర్రులు చాచినట్టు, 

అందరికీ నేను లోకువ నాకు నంబి లోకువ. 

అందరిదీ ఒకదారి ఉలిపి కట్టెదొక దారి! 

అందితే సిగ అందకపోతే కాళ్ళు. 

అంధునకు అద్దం చూపినట్టు. 

అంబలి తాగేవాడికి మోసాలు ఎత్తే వాడొకడు. 

అగడ్తలో పిల్లికి అదే వైకుంఠం. 

అగ్గిమీద గుగ్గిలం! 

అగ్నికి వాయువు తోడైనట్టు. 

అగ్నిలో మిడత పడినట్టు, 

అగ్నిహోత్రంలో ఆజ్యం పోసినట్టు, 

అడవిలో కాచిన వెన్నెల ముదిమిని చేసిన పెళ్లి, 

అడిగితే గాని అమ్మయినా బువ్వ పెట్టదు. 

అడిగే వాడికి చెప్పేవాడు లోకువ. 

అడ్డాలనాటి బిడ్డగాని గడ్డాల నాటి బిడ్డ గాదు! 

అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న. 

అతిరహస్యం బట్టబయలు. 

అదిగో అంటే ఆరు నెలలు, 

అదిగో తోక అంటే ఇదిగో పులి. 

అద్దం అబద్దం ఆడుతుందా ! 

అద్దెకు వచ్చిన గుర్రం అగడ్త దాటుతుందా! 

అద్దం మీద ఆవగింజ. 

అనుమానం పెనుభూతం. 

అన్నపు చొరవే గాని అక్షరం చొరవలేదు. 

o 

అన్నీ వేసిచూడు నన్ను వేయకుండాచూడు 
అన్నదట ఉప్పు. 

అప్పుచేసి పప్పుకూడు. 

అప్పులేని వాడే అధిక సంపన్నుడు. 


181 


అమ బోతే అడవి కొనబోతే కొరివి. 
అయిన వారికి ఆకుల్లో ను 


కానివారికి కంచాల్లోను. 


అయ్యనారిని చేయబోతే కోతి అయింది. 
అరఘడియ భోగం ఆర్నెల్ల రోగం. 
అరచేతిలో వైకుంరం. 
అరటిపండు ఒలచి చేతిలో పెట్టినట్టు. 
అసలే కోతి, దానికి తేలు కుట్టింది, కల్లు 
తాగింది, ఇక వికారచేష్టలు చేస్తుంది. 
ఆకలి ఆకలి అత్తగారూ అంటే, రోకలి మింగే 
కోడలా అన్నదట!. 
ఆకలి రుచి ఎరుగదు; నిద్రసుఖం ఎరుగదు. 
ఆకాశానికి నిచ్చెన వేయుట. 
ఆలూలేదు చూలూలేదు కొడుకు పేరు 
సోమలింగం! 
ఆడబోయిన తీర్దమెదురైనట్టు. 
ఆడలేనమ్మ మద్దెల ఓడు అన్నదట! 
ఆత్రగానికి బుద్ది మట్టు. 
ఆదిలోనే హంసపాదు. 
ఆయాసం ఒకరిది అనుభవం మరొకరిది. 
ఆరునెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు. 
ఆనగింజంత సందుంటే అరవయి గారెలు 
అప్పుడే తినేవాడిని గదా! 
ఆశకు అంతు లేదు. 
ఇంగువ కట్టిన గుడ్డ. 
ఇంట గెలిచి రచ్చ గెలువు. 
ఇంటి కన్న గుడి పదిలం. 
ఇంటికళ ఇల్లాలే చెబుతుంది. 
ఇంటి చక్కదనం ఇల్లాలే చెబుతుంది. 
ఇంటి దొంగను ఈశ్వరుడయినా పట్టలేడు. 


సామెతలు 


ఇంటి పిల్లికి పొరుగు పిలి తోడు. 
౧ యా 


ఇంటిపేరు కస్తూరి ఇంటిలో గబ్బిలాల కంపు. 


ఇంటిలో ఈగలమోత బయట పల్లకీమోత. 


ఇంటిలో తిని ఇంటి వాసాలు తెక్క పెట్టినట్లు, 


ఇల్లు అలకగానే పండుగగునా 

ఇల్లు ఇరకటం ఆలు మర్కటం. 
ఇల్లు కట్టి చూడు పెళ్ళిచేసి చూడు! 
ఇసుక తక్కెడ పేడ తక్కెడ. 
ఈతకాయతో తాటికాయ. 

ఈన గాచి నక్కల పాలు చేసినట్టు. 
ఈవూరి కావూరెంత దూరమో, 


ఆవూరికి ఈవూరూ అంతే దూరం. 


ఉట్టికట్టుకు ఊరేగుతారా! 
ఉట్టి కెక్కలేనమ్మ స్వర్గానికెక్కుద్దా! 
ఉడుతకు ఉడుతాభక్తి 
ఉడుతకేలరా ఊళ్గోపెత్తనం, 
ఉన్నమాటంటే ఉలుకెక్కువ. 
ఉపకారానికిపోతే అపకారం ఎదురైనట్టు. 
ఉయ్యాలలో బిడ్డగానరాక ఊరంతా 
వెదికినట్టయినది. 
ఊరంతా చుట్టాలు ఉట్టికట్ట తావులేదు. 
ఉలిదెబ్బ తిన్న శిలే శిల్పం అవుతుంది. 
ఎంచబోతే మంచమంతా కంతలే. 
ఎంచిన ఎరువేదీ అంటే యజమాని పాదమే. 
ఎంత చెట్టుకు అంత గాలి, 
ఎంతవారలయినా కాంతదాసులే. 
ఎందుకురా ఒగర్పు అంటే ఎల్లుండి సంతకు 
పోవాలిగదా! అన్నాడట. 
ఎక్కడయినా బావగాని వంగతోటకాడ 
మాత్రం కాదు.. 
ఎక్కడున్నావే కంబలీ అంటే వేసిన చోటనే 
ఉన్నా వెంగళీ అన్నదట! 


ఎగదీసిన (బ్రహ్మహత్య దిగదీస్తే గోహత్య. 
ఎద్దును అడిగా గంత కట్టేది? 
ఎద్దు పుండు కాకికి రుచి. 
ఎరను చూపి చేపను లాగినట్టు. 
ఎవరి బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తుంది? 
ఎవరికి వారే యమునా తీరే. 
ఎవరి వెర్రి వారికి ఆనందం. 
ఏ ఎండకా గొడుగు. ఏ గాలికి ఆ చాప. 
ఏకు అయివచ్చి మేకు అయిన తీరు. 
ఏకులు పెడితే బుట్ట చినుగుతుందా! 
ఏ గూటి చిలుక ఆగూటి పలుకు పలుకుతుంది. 
స్ట్‌ పుట్టలో ఏ పాముందో! 
ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది, 
అన్నీ ఉన్న విస్తరి అణిగీమణిగీ ఉంటుంది. 
ఏరుదాటిన తర్వాత తెప్ప తగలేసినట్టు. 
బుణ శేషం, (వ్రణ శేషం, శత్రు శేషం 
ఉంచరాదు. 
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు గదా! 
ఒక చెయ్యి తట్టితే చప్పుడవుతాదా! 
ఒకపూట తినేవాడు యోగి, రెండు పూటలు 
తినేవాడు భోగి, మూడు పూటలు 
తినేవాడు రోగి. 
ఒకే దెబ్బకు రెండు పిట్టలు. 
కంచం అమి మట్టెలు కొన్నట్టు. 
కంచే చేను మేస్తే ఏలాగు! 
కందకు లేని దురద బచ్చలి కెందుకు? 
కక్కువచ్చినా కళ్యాణ గడియ వచ్చినా ఆగవు, 
కట్టె వంక పొయ్యి తీరుస్తుంది. 
కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ. 
కడుపు కూటికి ఏడిస్తే కొప్పు పూలకి ఏడ్చిందట. 
కత్తి మీద సాము. 
కన్ను ఉండగా పాప తీయుట. 


182 


కయ్యానికయినా వియ్యానికయినా సమవు 
క్ష | ఉండా 
కరవమంటే కప్పుకు కోపం, విడవమంటే 
కలిమిలేములు కావడి కుండలు. 
కాకి బిడ్డ కాకికి ముద్దు గదా! 
క్రాకి ముక్కుకు దొండపండు. 
కాకి గూటిలో కోయిల పిల్ల వలె. 
కాగలకార్యం గంధర్వులే తీర్చారు. 
కాచే చెట్టుకే రాళ్ళ దెబ్బలు. 
కానున్నది కాక మానదు. 
కార్యం అయ్యే దాకా గాడిద కాళ్ళేనా పట్టాలి. 
కొలికి వేస్తే మెడకు, మెడకు వేస్తే కాలికి. 
కాలుజారినా తీసుకోగలం కాని, నోరు 
జారితే మాత్రం తీసుకోలేం గదా! 
కాశికి పోయినా కర్మ తప్పదు. 
కాశీకి వెళ్ళి గాడిద గుడ్డును తీసుకువచ్చినట్టు. 
కాసుంటే మార్గం ఉంటుంది. 
కీలెరిగి వాత పెట్టినట్టు. 
కుక్క కాటుకు చెప్పు దెబ్బ. 
కుక్క తోక పట్టుకొని గోదారీదినట్టు, 
కూటికి పేదయితే గుణానికి పేదా? 
కూర ఎంతైనా కూడు కాదు. 
కూసేగాడిద వచ్చి మేసేగాడిదను చెరచినట్కు 
కొంగు తడిస్తే చలిగాని కోకంతా తడిస్తే చలి ఏమిటి? 
కొండంత తెలివి కంటె గోరంత కలిమి మేలు! 
కొండ నాలుకకి మందువేస్తే ఉన్న నాలుక 
ఊడింది. 
కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు. 
కొండవీటి చేంతాడు. 
కొంపలంటుకున్న తరువాత నుయ్యి తవ్వుట. 
కొట్టి కోలాహలం చేసినట్టు. 


గా 


కొత్త అప్పుకుపోతే పాత అప్పు బయటపడ్డట్టు. 
అాది “య కగు. 


కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు. 
కొన్నది వంకాయ కొసిరింది గుమ డి. 
కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కావంటే, దూడ 


గడికోసం అన్నట్టు. 
(ory గు 


కొరివితో తల గోక్కున్నట్టు. 

కోటి విద్యలు కూటి కొరకే. 

కోడలికి బుద్ది చెప్పి అత్త తప్పు చేయుట 
కోతికి కొబ్బరికాయ దొరికినట్టు. 

కొతి పుండు (బ్రహ్మ రాక్షసి 


క్షేత్రమెరిగి విత్తనం, పాత్ర మెరిగి దానం. 


గతిలేనవు శకు గంజియే పానకం. 
గాజుల బేరం బువ్వకు సరి. 
గుండ్రాయిదాస్తే పెళ్లి ఆగిపోతుందా! 
గుడినీ గుడిలో లింగాన్నీ మింగేసేవాడు.. 
గుడ్డి కన్నా మెల్ల మేలు. 
(se) 

గుడి ఎదు చేనులో పడ్డట్లు. 

G యల అట 


గుడ్డువచ్చి పిల్లను వెక్కిరించినట్టు. 
గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు 


తడుముకున్నట్టు. 


గురివింద తన ముడ్డి కింద నలుపు 


తానెరుగదు గదా! 


గురువుకు పంగనామాలు. 
గుర్రం గుడ్డిదైనా దాణా తప్పదు. 
గోచీకి పెద్దది అంగవ'స్తానికి చిన్నది. 
గోటితో పాయ్యేది గొడ్డలితో నరక 


వలసి వచ్చింది. 


గోడలకు చెవులుంటాయి. 
గోరంత దీపం కొండంత వెలుగు. 
గోరు చుట్లుమోద రోకటిపోటు. 
చంద్రునికో నూలుపోగు. 
చక్కనమ్మ చిక్కినా అందమే! 


183 


సామెతలు 


చచ్చిన వాని కళ్ళు చారెడు. 
చచ్చిన వాని పెళ్ళికి వచ్చిందే కట్నం. 
చదవేస్తే ఉన్న మతి పోయింది. 
చాపకింద నీరులాగా! 
చింత చచ్చినా పులుపు చావదు. 
చిత్తం శివుడి మోద భక్తి చెప్పుల మాద. 
చీకటి కొన్నాళ్ళు, వెన్నెల కొన్నాళ్ళు! 
చెవిటి వానివద్ద శంఖం ఊదినట్టు. 
చెట్టుముందా విత్తు ముందా అన్నట్టు! 
చేతిలోది లేత చేలోది ముదర, 
చేసుకున్న వారికి చేసుకొన్నంత మహాదేవ! 
జుట్టంటూ ఉంటే ఎలాంటి కొప్పు 
అయినా పెట్టవచ్చు శ 
జోగీయోగీ రాచుకుంటే బూడిద రాలుతుంద్‌. 
డబ్బులేని వాడే ముందు పడవెక్కేది! 
తగిలిన కాలికే తగులు రీతి, 
తడిగుడ్డతో గొంతు కోయుట. 
తనదాకవస్తేగాని తలనొప్పి బాధ తెలీదు! 
తన దీసమని ముద్దు పెట్టుకొన్నట్టు. 
తన్నితే బూరెల గంపలో పడ్డట్టు, 
తన్నుమాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం. 
తల తాకట్టు పెట్టుట. 
తలపాగ్గా చుట్టడం రాక తల వంకరన్నట్టు. 
తల ప్రాణం తోకకు వచ్చుట. 
తల్లికి కూడు పెట్టని వాడు, 
పిన తల్లికి చీరపెట్టాడట! 
తాచెడ్డ కోతి వనమెల్ల చెరచినట్టు, 
తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరవు. 
తాటి చెట్టు కింద పాలు తాగినట్టు. 
తాడిని తన్నువాడిని తలదన్నే వాడుంటాడు. 
తాతకు దగ్గులు నేర్వనగునా! 
తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు, 


తాను వలచింది రంభ, మునిగింది గంగ. 

తానొకటి తలిస్తే దైవమొకటి తలచును. 

తినబోతూ రుచి అడగనేల! 

తిలా పాపం తలో పిడికెడు. 

తీగ లాగితే డొంకంతా కదిలినట్టు, 

తులసి వనంలో గంజాయి మొక్క. 

తెగించిన వానికి తెడ్డేలింగం. 

దంచినను గైకు బొక్కిందే దక్కుడు. 

దిన దిన గండం నూరేళ్లు ఆయుసు, 

దీపముండగనే ఇల్లు చక్కబెట్టుకోవలె, 

దున్నపోతు ఈనిందంటే దూడను 

కట్టమనుటు. 

దురాశ దుఃఖానికి చేటు. పనస 

దూరపు కొండలు నునుపు. 

దేవుడు వరమిచ్చినను పూజారి 
వర మీయడుగదా! 

దొంగకు తేలుకుట్టినట్టు. 

దొంగకు దొంగ బుద్ది, దొరకు దొర బుద్ది, 

దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు. 

నడమంత్రపు సిరి వస్తే అర్ధరాత్రి గొడుగు 

పట్లమన్నాడట. 

నారు పోసినవాడే నీరు పోస్తాడు" స్‌ 

నిండుకుండ తొణకదు. 

నిజమాడితే నిష్టూరం. 

నిప్పుముట్టనిదే చెయ్యి కాలదు. 

నిప్పు లేనిదే పొగరాదు. 

నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు. 

నుదుట రాసి నోట పలికించుట. 

నోరు మంచిదయితే ఊరు మంచిదే అగును, 

పట్టుచీర ఎరువు ఇచ్చి పీట పట్టుకు తిరిగినట్టు. 

పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి. 

పాలుపోసి పెంచినా పాముకు విషం పోదు. 


184 


పీండి కొద్దీ రొట్టె, 

పిచ్చి కుదిరింది తలకి రోకలిచుట్టమన్నట్టు. 

పిచ్చుకమోద (బ్రహ్మాస్త్రమా! 

పిట్ట కొంచెం కూత ఘనం. 

పిడుక్కీ బియ్యానికీ ఒకేమంత్రం. 

పిల్ల కాకికేమి తెలుసు ఉండేలు దెబ్బ. 

పిల్లికి ఎలుక సాక్ట్యం చెప్పుట. 

పిల్లికి చెలగాటం ఎలుకకి (ప్రాణ సంకటం. 

పుండుమిద కారం జల్లినట్టు, 

పులిని చూచి నక్క వాత పెట్టుకొనుట. 

పుల్లయ్య వేమవరం వెళ్లినట్టు. 

పువ్వు పుట్టగనే పరిమళిస్తుంది. 

పూలమ్మిన చోటనే పుల్లలమ వలసి రావడం. 

పూలనాసన నారకు పట్టినట్టు. 

పెదవి దాటితే పెన్న దాటినట్టు. 

'పెనంలోంచి పాయ్యిలో పడ్డట్టు. 

పెరుగుట విరుగుట కొరకే. 

పేదవాని కోపం పెదవికి చేటు. 

సేనుకు పెత్తనమిస్తే తలంతా తెగ గొరిగిందట! 
పోరాని చోటుకు పోరాదు. 

పోరునష్టం పొందు లాభం. 

బతికి ఉంటే బలుసాకు తిని బతకవచ్చు. 
బూడిదలో పోసిన పన్నీరు. 

బోడి తలకూ మోకాలుకు ముడి. 

భక్తిలేని పూజ పత్రిచేటు. 
మంచమున్నంతవరకూ కాళ్ళు చాచుకో! 
మంచివానికి మాటే మందు. 

నుంత్రాలకు చింతకాయలు రాలుతాయా! 
మగ్గం చేసిన తప్పు సాలె తీర్చాలి. 
మనసుంటే మార్గం ఉంటుంది. 

మనిషి కాటుకు మందు లేదు. 

మో ఇంట్లో పాలల్లోకి పంచదార లేకపోడమూ మా 
ఇంట్లో గంజిలోకి ఉప్పులేక పోవడం ఒకటె! 


ముంజేతి కంకణానికి అద్దం దేనికి? 


ముందుకు సోతే నుయ్యి వెనక్కి పోతే గొయ్యి. 


ముక్కు పిండి వసూలు చేయడం. 
మూలిగే నక్క మోద తాటి పండు పడ్డట్టు. 
మెరిసేదంతా బంగారం కాదు! 
మేఘాన్ని చూచి ఉన్న ముంతెడు నీళ్లూ 
ఒలక బోసినట్లు! 
మొక్కై వంగనిది మానై వంగునా? 
మొరుగుతున్న కుక్క కరవదు కదా? 
మోసేవానికే తెలుసు బరువు. 
రాజు కొట్టగా మొగసాలెకు మొరపెట్టుట. 
రాజును చూచిన కళ్ళతో మొగుణ్ణి చూచిన 
'మొట్టబుద్చి 
రాయిగుద్దనేల చేయి నొవ్వనేల. 
రెక్కాడితే గాని డొక్కాడదు. 
రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు. 
రోటిలో తల దూర్చి రోకటీ పోటుకు వెరవనేల. 
రోలు వచ్చి మద్దెలతో మొరపెట్టినట్టు! 
రౌతు కొద్ది గుర్రం. 
లంకమేత గోదారీత. 
లావు మోద వంపు తెలియదు. 
వడ్లగింజలో బియ్యపు గింజ. 
వీపుమీద కొట్టినా ఫరవాలేదు గాని. 
కడుపుమోద మాత్రం కొట్ట కూడదు. 
విరిగే దాని కంటే వంగేదే మేలు. 
విస్పన్న చెప్పిందే వేదం! 
శంఖంలో పోస్తేనేగాని తీర్థం కాదు. 
శివుని ఆజ్ఞలేనిదే చీమయినా కుట్టదు. 
సముఖాన రాయబారమేల? 
సిరిరా మోకా లొడ్డినట్టు. 
సొమ్మొకడిది సోకొకడిది. 
స్థానబలిమి గాని తన బలిమి కాదు. 
హనుమంతుడి ముందా నీ! కుప్పి గంతులు! 


i85 


త్య కీ భం 


సామెతలు 


రామాయణము 
సుడిగొని రామపాదములు సోకిన ధూళి వహించి రాయి యే 
ర్పడ నొక కాంత యయ్యెనట పన్నుగ పాతని పాదరేణువి 
య్యెడ వడినోడసోక నిది యేమగునో యని సంశయాతుడై 
కడిగె గుహుండు రామపదకంజయుగంబు, భయమ్ముపెంపునన్‌ 


నీలమేఘచ్చాయబోలు దేహమువాడు ధవళాబజప(త్రనేత్రములవాడు 
కంబు సన్నిభమైన కంఠంబు గలవాడు బాగైనయట్టి గుల్బములవాడు 
తిన్ననై కనుపట్టు దీర్భ బాహువులవాడు ఘనమైన దుందుభి స్వనమువాడు 
పద్మరేఖలు గల్లు పదయుగంబులవాడు చక్కని పీనవక్షంబు వాడు 
కపట మెరుగని సత్యవాక్యములవాడు రమణి రాముండు శుభలక్షణములవాడు 
ఇన్ని గుణముల రూపింప నెసగువాడు వరుస సౌమిత్రి బంగారు వన్నివాడు 

- మొల్ల రామాయణం 

మహాభారతము 

ధర్మతత్తజ్ఞాలు ధర్మశాస్త్రం బని యధ్యాత్మవిదులు వేదాంత మనియు 
నీతి వీచక్షణుల్‌ నీతిశాస్త్రం బని కవివృషభులు మహాకావ్యమనియు 
లాక్షణికులు సర్వ లక్ష్యసం(గ్రహమని యైతిహాసికు లితిహాస మనియు 
బరమపొరాణికు బహుపురాణసముచ్చయం బని మహి గొనియాడుచుండ 
వివిధ వేదతత్త 3 విదుడు వేదవ్యాసుండాదిముని పరాశరాత1జుండు 
విష్ణుసన్నిభుండు విశ్చజనీనయై పరగుచుండంజేసె భారతంబు. 
నుతజలపూరితంబు లగు నూతులు నూజిటికంటె సూనొత 
(వ్రత యొక బావి మేలు మతి బావులు నూజిటికంటె నొక్కస 
త్కతు వది మేలు తత్కతుశతంబునకంటె సుతుండు మేలు త 
త్ఫుతశతకంబుకంటె నొక సూనృత వాక్యము మేలు సూడ(గన్‌. - నన్నయ 
పురుషుండు రెండు దెజుగుల ధర నుత్తము డనగ బరగు దా నెయెఇడలం 
బరుసములు వలుకకునికిని, దురితంబు వొరయు పనులు దొజకుట కతనన్‌ 


తను లోకము గొనియాడగ, విని యుబ్బడు సజ్జనుండు, వెండియు గడుమే 
లొనరించు, గీ-డొకించుక యును దనదెస దోపనీక యుడుపుచు వచ్చున్‌. 


కోటి గాని, రెంటి నిశ్చల యుక్తి జేర్చి, మూటి నాల్గింట గడు వశ్యములుగ జేసి, 
మేనిటిని గెల్చి, యాటిటి నెజీగి, యేడు విడిచి వర్తించువాడు వివేక ధనుడు. 


186 


తగిన వేషంబు, దను దాన పొగడుకొనమి, నొచ్చియును గీడు పలుకమి, 
యిచ్చి వగవ కునికి, దన కెంత నడవకయున్న, బథము దప్పకండుట 
- నడవడి కొప్పు సేయు. 


అెలిమియు, బగయును, దెలివియు, గలుకయు, ధర్మంబు బాపగతియును, 
బెంపుందులువతనంబును వచ్చును బలుకుబడిన, కాన సొసగ బలుకగవలయున్‌. 


ఎదిరికి హితమును (బ్రియమును మది కింపును గాక బలుకు మాటలు పెక్కై 
యొదవినను లెస్స, యటుగా కిది యది యన కూరకునికి యొంతయు నొప్పున్‌. 


ఎలుక గల వాని చరితలు గజచుచు సజ్జనులగోష్టి గదలక ధర్మం 
బెజగుచు నెతీగిన దానిని మజువ కనిష్టించోనది సమంజస బుద్దిన్‌ 


ఒరులేయవి యొనరించిన నరవర అప్రియము తన మనంబున కగుదా 
నొరులకు ఆవి సేయ కునికి పరాయణము పరమ ధర్మపథము కెల్లన్‌ - తిక్కన 


ఆఅంబనవాంబు జోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికా 

డింబర చారుమూర్తి 'ప్రకటస్ఫుట భూషణరత్న దీప్తికా 

చుంబిత దిగ్విభాగశ్రుతి శూక్త వివక్త నిజ ప్రభావభం 

వాంబరవీధి వ్శశ్రుతవిహరి నలనుంగృపజూడు భారతీ,  -- ఎర్రన. అరణ్యపర్వం 


మహాభాగవతము 


పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట నే 
పలికిన భవ హరమగునట పలికెద వేరొండు గాధ పలుకగనేలా. 


ఊరకరారు మహాత్ములువారధముల ఇండ్డుకడకు వచ్చుట తెల్లన్‌ 
గారణముమేగళములకు నీరాల్‌ శుభంబు మాకు నిజము మహాత్మా 


నముందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే! మదనములకు 
నిర్మల మందాకినీ వీచికల( దూగు రాయంచ సనునె తరంగిణులకు 

లలిత రసాలపల్లవ ఖాది యై చొక్కు( కోయిల సేరునే కుటజములకుC 
బూర్లేందు చం'ద్రీకా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు 
అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త 

చిత్త మేరీతి నితరంబుం జేరనేర్చు వినుత గుణశీల! మాటలు వేయునేల? 


187 


త్య పీఠం 


రామాయణము, మహాభారతము, మహాభాగవతము 


చదువని వాతుజుండగు, 

చదివిన, సదసద్వివేక చతురత గలుగున్‌ 

చదువగవలయును జనులకు 

చదివించెదనార్యులొద్ద చదువుము తండ్రీ. - ప్రహ్లాదుడు తన తండ్రితో 


బద్మరాగాది రత్న ప్రభాసమాన మహిత కాళియఫణి ఫణామంటపమున 
నళినలోచనవిఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యమునం బేర్చి నృత్యమాడె. 


| Re) 
SAE a 
AUIENE NINN 
ఎట్టితపంబు చేసెనొకొ యెట్టిసుకర్మము లాచరించెనో 
యెట్టి నిజంబు బల్కెనొకొ యీ ఫణి పూర్వ భవంబునందు ము 
నెట్టి మహానుభావులకు నెన్నండు జేరువ గాని నీవు నేం 
డిట్టి వినోదలీలం దల లెక్కి నటించెద వీ ఫణీం(ద్రు పై. 


న న న నన న న న య నన న ఆ 


కాళీయమర్దనము 
కాళీయుని భార్యలైన నాగకాంతలు కృష్ణుని స్తోత్రము చేయుట 


— రర ద ద ద rr 


ఛౌ ఎగా ఇభ కారాక న. లం న్‌ న. న. 


188 


కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్షించు జిహ్వ జిహ్వ 
సురరక్షకుని. జూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి యమైక్కుశిరము శిరము 
విష్ణు నాకర్షించు వీనులు వినులు మధువైరిం దవిలిన మనము మనము 
భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ది బుద్ది 
దేవదేవుని జింతించు దినము దినము చ[క్రహస్తుని బ్రకటించు చదువు చదువు 
కుంభినీధవు జెప్పిడి గురుడుగురుడు దండి హరిజేరుమనియొడి తండ్రి తండ్రి. 


లోకము లన్నియున్‌ గడియలోన జయించినవాడ వింద్రి యా 

నీకము జిత్తమున్‌ గెలువనేరవు నిన్ను నిబద్దుజేయు నీ 

భీకర శత్రులార్యుర బ్రభిన్నుల జేసిన (బ్రాణికోటిలో 

నీకు విరోధి లేడొకడు నేర్చున జూడుము దానవేశ్వరా. _- ప్రహ్లాదుడు తన 'తండ్రితో 
ఇందు గలండందులేడని సందేహము వలదు, చక్రి సర్యోపగతుం 

డెందెందు వెదకి చూచిన అందందే గలడు - దానవా(గ్రణి! వింటే? -ప్రహ్లాద చరిత్ర 


నౌరిజాక్షులందు వైవాహికములందు - ప్రాణవిత్త మానభంగమందు 
జకిత గోకులా[గ్ర జన్మరక్షణ మందు - బొంకవచ్చు నఘము పొంద డధిప. 


కౌరే రాజులు రాజ్యముల్‌ గలుగరే గర్యోన్నతిం బొందరే 

వా రేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరె భూమిపై 6 

బే రైనం గలదే శిబిప్రముఖులం (బ్రీతిన్‌ యశ:కాములై 
యీరే కోర్కులు వారలన్‌ మజచిరే యి క్కాలమున్‌ భార్గవా! 


ఇంతిం తై వటుం డింత యై మరియు. దా నింతై నభోవీథిపై 
నంతై తోయద( మండలాభ్రమున కల్లం తై ప్రభారాళిపై 
నంతై చంద్రుని కంత యె (ధ్రువునిపై నంతై మహర్వాటిపై 
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్థి యె. 


ఆకశాపాశము దా గడు న్నిడుపు లే దంతంబు రాజేంద్ర! వా 

రాశిప్రావృత మేదినీవలయ సామఘ్రాజ్యంబు చేకూడియుం 

గాసిం బొందిరి గాక వైన్య గయ భూకాంతాదులు న్నర్థకా 

మాశన్‌ బాయగనేర్చిరే మును నిజాశాంతంబులం 'జూచిరే, - వామనావతారము 


నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై 

జల్లేడు వాడు మౌళి పరిసర్పితపింఛము వాడు నవ్వురా 
లు 

జిలైడు మోము వాడొకడు చెల్వల మానధనంబుదెచ్చెనో 


ళా 


మల్లియలార మీ పొదలమాటున లేడు కదమ్మ చెప్పరే 
189 


త్య కీ భం 


రామాయణము, మహాభారతము, మహాభాగవతము 


అక్షరంబు వలయు కుక్షిజీవనులకు 
అక్షరంబు జిహ్యకిక్షురసము 
అక్షరంబు తన్ను రక్షించు గావున 
అక్షరంబు లోక రక్షితంబు. 


చదువుమట్టు పడును, సంస్కృతిచెడిపోవు 
సంపదలు తొలంగు, సౌఖముడుగు, 
గౌరవంబు వోవు, గావున సోమరి 
తనము కన్న హీన గుణము గలదె? 


వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు 
మార్చగలదు మాట మనిషి మనసు 
జారవలదు నోరు జాగ్రత్త జా(గ్రత్త 
శబ్దములకు గొప్ప శక్తి కలదు బాల! 
వంకాయ వంటి కూరయు 


పంకజముఖి సీత వంటి భామామణియున్‌ 
శంకరుని వంటి దైవము ' 


లంకాధిపువైరి వంటి రాజును గలడే? 
ఆడినమాట తప్పిన 


గాడిదకొడుకంచు దిట్టగా వినిఅయ్యో 
వీడా నా కొక కొడుకని 


గాడిదయేడ్చెం గదన్న ఘన సంపన్నా! ' 


చాటువులు ఏ” 


ం౦జన చెడి పాండవు లరి 
భంజనులై విరటు గొల్వగబ్రాల్పడి రకటా! 
సంజయ! ఏమని చెప్పుదు. న 
గుంజర యూధంబు దోమకుత్తుక జ్‌ చెన్‌ 
సతియే పతి సుఖదాయిని 
సతియే పతి తోడునీడ - సంభావింపన్‌ 
సతియే పతి సరసము 
సతిని సదా సాకవలెను సదయత బాలా! 
సెనగపిండి ఉల్లిపాయచిన్నమిర్పకాయలున్‌ 
చొనిపి అందు అల మింత చొనిపి ముద 
(ae) 

చేసియున్‌ 
అనల తప్తమైన నేతియందు వైచి వేచినన్‌ 
చను పకోడి అనెడి పేర చక్కనైన ఖాద్యమై 
భరతఖండంబు చక్కని పాడియావు - 
హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ 
తెల్లవారలను గడుసరి గొల్లవారు 
పితుకుచున్నారు మూతులు బిగియబట్టి 


తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను 
తెలుగు వల్లభుండ దెలుగొ కండ 
యెల్లనృపులు గొల్వ నెటుంగవే బాసాడి 


దేశ భాషలందు దేలుగు లెస్స 


వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు, భక్తి వి 

శ్వాసము లేని భార్య, గుణవంతుడు గాని కుమారుడున్‌, సద 

భ్యాసము లేని విద్య, పరిహాస ప్రసంగము లేని వాక్యమున్‌, 

(గ్రాసము లేని కొల్పు గొర్లగానివి పెమ్మయ సింగధీమణి! 

చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు - నాగులేటినీళ్ళు నాపరాళ్ళు 

సజ్జజ్‌ న్న కూళ్ళు సర్పంబులును దేళ్ళు - సల్లెనాటి సీమ పల్లెటూళ్ళు 

జొన్నకలి డొన్నయంబలి - జొన్నన్నము జొన్న పిసరు జొన్నలుతప్పన్‌ 

సన్నన్నము సున్నసుమీ - పన్నుగ బలనాటి సీమ(ప్రజలందరకున్‌ 

సిరిగలవానికి జెల్లును - తరుణులు బదియారువేల దగబెండ్డాడన్‌ 
 తిరపమున కిద్ద రాండ్రా - పరమేశా! గంగవిడుము పార్వతి చాలున్‌: 


190 


| ఆధుసక భావ తరంగాలు 


- పిల్లలు, సంధించిన బాణాలు 


క్స్‌ పిలలు 


మీ పిల్లలు కారు 

వాళ్ళు జీవితేచ్చకు జన్మించిన వాళ్ళు. 
వాళ్ళు మీ ద్యారా వచ్చారు తప్ప 

మీ నుండి కాదు, 

వాళ్ళు మీతో వున్నా మీకు చెందరు 
వాళ్ళకు మీరు మీ (ప్రేమని 
పంచగలరేమోగాని 

మీ ఆలోచనల్ని మాత్రం పంచలేరు; 
వాళ్ళకు సొంత ఆలోచనలే వుంటాయి 
కాబట్టి, 

మీరు 

వాళ్ళ శరీరాలకు తప్ప 
. ఆత్మలకు ఆ(శ్రయాన్నివ్వ లేరు 

వాళ్ళ ఆత్మల ఆ(శ్రయం “రేపు అనే 
విశాల గృహంలోనే. 

మీరు కనీసం కలగనలేని అద్భుతం అది. 


- ఖలీల్‌ జిబ్రాన్‌ 


మీరు వాళ్ళల్లా ఉండడానికి ప్రయత్నిస్తే 
౧ ఆని 
(ప్రయత్నించారు గాక, 


వాళ్ళు మీలా వుండాలని మాత్రం' మీరు 


అనుకోకండి ! 

ఎందుకంటారా? 

జీవితం వెనక్కి వెళ్ళదు కనుకా 
నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు కనుకా. 
మీరు 

పిల్లలనే బాణాల్ని సంధించిన విల్లులు. 
విలుకాడు అనంతంలోకి గురి చూసి 
వీలైనంత వేగానికీ, దూరానికీ 

వొదిలిన బాణాలు మీ పిల్లలు 

బాణం సంధించడమే ఆనందం, 

ఆ ఆనందానికే మీరు లొంగిపొండి! 
వేగంగా పోయే 

బాణాన్ని అతనెంత పేమిస్తాడో, 
అక్కర కొచ్చిన వింటిని కూడా 

అంతే (ప్రేమిస్తాడు మరి ! 


ఎక్కడ మనస్సు నిర్భయంగా వుంటుందో - రవీంద్రనాథ్‌ టాగూర్‌ 


Sa SR ఎక్కడ పరిశుద్ద జ్ఞానవాహిని 
గా స | మతాంధ విశ్వాసపు ఎడారిలో ఇంకిపోదో 
నిర్భయంగా ఉంటుందొ 


ఆలోచనలు, ఆచరణలో 
ఎక్కడ మానవుడు సగర్వంగా నిత్యం విశాల పథాలవైపు 
తలెత్తుకు తిరుగుతాడో ఎక్కడ మనస్సు పయనిస్తుందో 
ఎక్కడ విజ్ఞానం స్వేచ్చగా మనగలదో ఆ స్వేచ్చా స్వర్గం వైపు తండ్రీ 
ఎక్కడ (ప్రపంచం ముక్కలు ముక్కలై 


నన్నూ నా ప్రజలను నడిపించు! 
“వేర్‌ ద మైండ్‌ వితౌట్‌ ఫియర్‌" 
ఇరుకైన గోడల మధ్య మగ్గిపోదో వరద మైండ్‌ ఈజ్‌ వితౌట్‌ ఫియర్‌ 


= గీతాంజలి 'నుంచి. 


191 


0 
to 
od 


ట్‌ 


ఆధునిక భావ తరంగాలు - 


మహాప్రస్థానం 


నరో ప్రపంచం, 

మరో ప్రపంచం, 

మరో (ప్రపంచం పిలిచింది! 
పదండి ముందుకు, 

పదండి త్రోసుకు పోదాం, పోదాం పైపైకి 
కదం (తొక్కుతూ, 

పదం పాడుతూ, 

హృదంత రాళం గర్జిస్తూ - 
పదండి పోదాం, 

వినబడలేదా 

మరో (ప్రపంచపు జలపాతం? 


దారి పొడుగునా గుండె నెత్తురులు 
తర్పణచేస్తూ పదండి ముందుకు! 
బాటలు నడచి, 

పేటలు కడచీ, 

కోట లన్నిటిని దాటండి! 

నదీ నదాలూ, 

అడవులు, కొండలు, 
ఎడారులా మన కడ్డంకి? 
పదండి ముందుకు! 

పదండి (త్రోసుకు! 

పోదాం, పోదాం, పైపైకి! 
ఎముకలు (క్రుళ్ళిన, 

వయస్సు మళ్ళిన 
సోమరులారా! చావండి! 
నెత్తురు మండే శక్తులు నిండే 
సైనికులారా రారండి 

“హరోం! హరోం హర! 
హర!హర!హర!హర 

హరోం హరా!” అని కదలండి! 
మరో ప్రషంచం మహాప్రపంచం 
ధరిత్రినిండా నిండింది! 


- శ్రీరంగం శ్రీనివాసరావు : శ్రీశ్రీ 


పదండి ముందుకు! 

పదండి త్రోసుకు! 

ప్రభంజనంవలె హోరెత్తండీ! 

భావ వేగమున (ప్రసరించండీ! 
వర్షుకాభ్రముల ప్రళయ ఘోషవలె 
పెళ పెళ పెళ పెళ విరుచుకు పడండి! 
పదండి, 

పదండి, 


పదండి ముందుకు! 

కనబడ లేదా మరో ప్రపంచపు 
కణకణమండే (త్రేతాగ్ని! 

ఎగిరి, ఎగిరి, ఎగిరి పడుతున్నవి 
ఎనభై లక్షల మేరువులు! 

తిరిగి, తిరిగి, తిరిగి, సముద్రాల్‌ 
జల(ప్రళయ నాట్యం చేస్తున్నవి! 
సలసల (కాగే చమురా? కాదది, 
ఉష్ణ రక్తకాసారం! 
శివసము[ద్రమూ 

నయాగరావలె 

ఉరకండీ, ఉరకండీ ముందుకు! 
పదండి ముందుకు! 

పదండి (త్రోసుకు! 

మరో (ప్రపంచపు కంచు నగారా 
విరామ మెరుగక (మోగింది! 
(తాచులవలెనూ, 

రేచులవలెనూ, 

ధనంజయునిలా సాగండి! 
కనబడ లేదా మరో (ప్రపంచపు 
అగ్ని కిరీటపు ఢగధగలు, 
ఎ(ర్రబావుటా నిగనిగలు, 
హోమజ్వాలల భుగభుగలు? 


న [న్న 

శ AW ME LEE 

PRTC. Se 
Tot 


ర Sit At 
hy, | 


లా! 


న 


విజ్ఞాన ఫ్టీభ్రం 
విషయసూచి 


శాస్త్రం - విజ్ఞానం - సైన్సు 195 


ఆధునిక వైజ్ఞానిక శాస్త్ర ప్రగతి 


(ప్రముఖ ఘట్టాలు 196 
ఖగోళ శాస్త్రం - విశ్వం 199 
ఖగోళ శాస్త్ర పదములు 201 
నక్షత్రాల - గాలక్సీ 203 
సౌర కుటుంబం - సూర్యుడు 204 
గెలీలియో - కోపర్నికస్‌ 
సౌరకుటుంబం 204 
కృత్రిమ ఉపగ్రహాలు 205. 
అంతరిక్షయానం 206 
ఆంతరిక్షయాన మహాప్రస్తానంలో 
కృషిచేసిన వ్యోమగాములు (పటం) 207 
భూమి 208 
చంద్రుడు 209 
(గ్రహణాలు 210 
గణిత శాస్త్రం శ్రీనివాసరామానుజం 211 
తెలుగు అంకెలు - సంఖ్యామానం 212 
సమాన సంఖ్యలు 213 
గణిత పరికర్మలు 214 
గణిత సూత్రాలు 215 
భౌతిక శా(స్తం 216 
అయస్కాంతత్వం 217 
లేజర్‌ అంటే ఏమిటి? 218 
ఉష్ణం - కాంతి 219 
యంత్ర సౌలభ్యం 220 
తులాద౦డం - వాలుబల్ల - కప్పీలు 
221 


ఇంజనీరింగు - టెక్నాలజి 
కంపూట్లరు అక్షరాస్యత (లిటరసీ) పరిభాష 224 


రసాయన శాస్తం 228 
సాధారణదినుసులు - వాటి రసాయనిక నామాలు 229 
మూల(ద్రవ్యాల ఆవర్తన పట్టిక (పీరియాడిక్‌ టేబిల్‌) 230 


మూల!ద్రవ్యాలు కొన్ని వివరాలు 232 
జీవపరిణామం - (ప్రాణుల పుట్టుక 236 
జీవపరిణామ (క్రమం (పటం) 237 
డైనాసరస్‌ స్ట 238 
జంతువులు 239 
సకేశరుకాలు - అకేశరుకాలు 

వెన్నెముక లేని జంతుజాతులు 240 
సకేశురుకాలు 241 


ఉభయ చరాలు - సరీస్పపాలు-పక్షులు 242 


సస్తనాలు 243 
కుక్కజాతి - పిల్లిజాతి 244 
ఏనుగులు 245 
వృక్షములు 246 
కిరణజన్య సంయోగక్రియ 247 
వృక్ష కోటిలో వైవిధ్యం 248 


పుష్పించే మొక్కలు - చెట్టు గుల్మాలు 


వృక్షాలు - ప్రజలు 249 
మానవ శరీరం - ఒక రమ్య హర్మ్యం 251 
మానవ శరీరం - అస్థిపంజరం 

అన్వేషకులు 252 
మానవ శరీరం- జీర్ణమండలం 253 
మూ(త్రవ్యవస్థ, శ్వాస మండలం 255 
గుండె - రక్త (ప్రసరణ మండల, 256 
మెదడు - నాడీమండలం - 

జ్ఞానేంద్రియాలు 258 
కండర మండలం 260 
పునరుత్పత్తి 262 


శాస్త్రం వా విజ్ఞానం : సైన్సు 


“సైన్సు! అన్న ఇంగ్లీషు పదానికి సమానార్థకంగా 
తెలుగులో శా(స్త్రం-విజ్ఞానం అనే పదాలు 
వాడుకలోనికి వచ్చాయి. కాగా సైన్సు అంటే 
జ్ఞానాన్వేషణ అన్న అరం కూడ చెప్పుకోవచ్చు. 
జీవం-దానికి మూలమయిన ఆధారం గురించి 
తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం కూడ 'సైన్సు' 
వరిదిలోకి వన్తుంది. 
పరిశీలన వలన, కొలతలు 
కొలవడం వలన, 
పరిశీలించగా లభ్యమైన 
ఫలితాల్ని బేరీజు వేసుకుని 
ఏమిటి? ఎందుకు ? 
ఏలాగు? అని ప్రశ్నించు 
కుంటూ పోతే ఇటు గంభీర 
మహాసముద్రాల రహ 
స్యాలు, అటు రోదసీ కుహర 
రవాసా లు బయట 
పడడానికి అవ కాశం ఉంది. |. 

విశ్వానికి సంబంధిం చిన 
భౌతికస్వరూపం అర్థం చేసు కోవడానికి “సైన్సు' 
పరిశోధనలు బాగా ప్రయోజన పడతాయి. ' 
ఇదిగాక ఈనాడు ఇంజనీరింగు, టెక్నాలజీ అన్న 
పదాలు కూడ విరివిగా వ్యవహారంలో ఉన్నాయి. 
ఇంజనీరింగు అంటే సైన్సు వలితాల్ని 
వినియోగించి మానవునికి ప్రయోజన పడేటట్టుగా 
చేసుకునే విద్య. సైన్సు - ఇంజనీరింగు 
నూ4త్రాల్ని ఎక్కువ మంది (వజకు 
195 


అందుబాటులోకి తెచ్చి ఆర్థికంగా లాయఖి 
అయిన విధానాల్ని టెక్నాలజీ తెలుపుతుంది. 
మానవ పరిణామ (క్రమంలో “సైన్సు'కు ఎప్పుడో 
నాంది పలకడం జరిగింది. అది “'ఆగ్ని' 
ఉపయోగం తెలుసు కున్ననాడు, మొదటి 
సారిగా “చక్రం ఉవయోగించిననాడు 
జరిగిందన వచ్చు. అయితే 
అప్పుడు వాయడం - 
చదవడం' అనే విషయాలు 
మనిషికి తెలి యవు. భాష 
అప్పట్తి కింకా పుట్ట లేదు. 
లిపి ప్రస్తావనే లేదు. పై 
కప్పు చదునుగా ఉన్న దాని 

కంటె వాలుగా ఉంటే వర్షపు 

నీరు జారి పోతుందన్న విషయ 

పరిజ్ఞానం తెలుసుకొన్న 

ఆదిమానవుడే పెద్ద విజ్ఞాని 

అని చెప్పవచ్చు! 


ఆహార సేకరణకై 

అంతకు ముందు దేశదిమ్మరులుగా 
తిరుగాడే మానవుడు స్థిరంగా ఒకచోట 
జనవాసాలు ఏర్పరచుకున్ననాడే "సైన్సు" అంటే 
విజ్ఞానం ఉరకులు పరుగులు మోద దౌడు 
తీయడం మొదలు పెట్టిందని చెప్పవచ్చు. 
సుమారు ఐదువేల ఏళ్లక్రితం (ప్రాచీన 
బాబిలోనియావాసులు గణితం నేర్చుకుని 


న్సు 


జా 
జీ 


శాస్తం - విజ్ఞానం 


ఆధునిక వైజ్ఞానిక శాస్త్ర ప్రగతి- ప్రముఖ ఘట్టాలు 


క్రీపూ 
400 హిపోక్రేట్స్‌ మానవ శరీరానికి దాపురించే 


వ్యాధులు ప్రకృతి సిద్దమైనవేగాని (ప్రారబ్దకర్మ- 
దైవీకంగా వచ్చేవి కావని వక్కాణించాడు. 

330 ఆరిస్టాటిల్‌ తార్కిక శాస్రాధ్యయనం, 
వర్గీకరణ, ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి పునాది. 
300 యూక్లిడ్‌ జ్యామితిసూత్రాలను (ప్రవచించాడు. 
200 ఆర్కిమెడీజ్‌ ప్రయోగాలను చేసి భౌతిక 
సూత్రాలను ఆవిష్కరించాడు. 

క్రీశ 

200 గాలెన్‌ మానవ శరీర శాస్త్ర సూత్రాలను 
రూపొందించాడు. 

1500 లెనార్డ్‌ డా విన్సీ - శాస్త్ర ప్రయోగ పద్దతిని 
అభివృద్ది చేశాడు. | 

1543 కోవర్నికన్‌-సూర్యుడు కేంద్రంగా 
భూమివంటి ఇతర (గ్రహాలు దాని చుట్టు 
పరి[భ్రమిస్తాయనే 'సూర్య కేంద్ర సిద్దాంతాన్ని 
ప్రతిపాందించాడు. *ఆండ్రిస్‌ వెశాలియస్‌ః శాస్త 
(ప్రయోగాలు చేసి మానవ శరీర శాస్త్రంపై (గంథం 
వ్రాసి ప్రచారం చేశాడు. | 
1600 గెలీలియో శాస్త్ర వైజ్హునిక ప్రయోగాలలో, 
గణిత శాస్త్ర స్థానాన్ని నొక్కి చెప్పి భౌతిక శాస్త్రంలో 
అనేక ప్రాథమిక సూత్రాలను ప్రవచించాడు. 
1609 కెస్టర్‌ - ఖగోళ అధ్యయనం ద్వారా శాస్త్ర 
ప్రతిపత్తిని స్థిర పరచాడు. 

1628 విలియమ్‌ హార్వే రక్త ప్రసరణ వ్యవస్థను 
గూర్చి (గ్రంథం వెలువరించాడు. 

1780 రసాయన శాస్త్ర పరిశోధనలలో వైజ్ఞానిక 
విధానాన్ని ప్రవేశ పెట్టారు. 


196 


1687 ఐజాక్‌ న్యూటన్‌ గురుత్వాకర్షణ 
బలసూత్రాన్ని కనిపెట్టి మెకానిక్స్‌ సూత్రాలను 
ప్రవచించే ప్రిన్సిపియా (గ్రంథాన్ని ప్రచురించాడు. 
1730 కరోలస్‌ లిన్నేయస్‌ వృక్ష , జంతు 
వర్గీకరణ పద్దతిని ప్రవేశపెట్టాడు. 
జేమ్స్‌వాట్‌ ఆవిరియంశత్రాన్ని సిద్దపరచాడు. 
1774 జోసెఫ్‌ ట్రీస్టీలీ ఆక్సిజన్‌ ఉనికిని కనుగొన్నాడు. 
1776 ఆడమ్‌ సి శ్‌ సంప్రదాయ ఆర్టికశాస్ర 
విధానానికి కొత్త ఊపునిచ్చాడు. 

1780 ఆంటోనీ లెవోజియర్‌ ; ఆధునిక 
రసాయన శాస్త్ర విధానానికి పునాది వేశాడు- 
వస్తువు మండేటప్పుడు అది గాలిలోని 
ఆక్సిజన్‌తో మండుతుందని కనుగొన్నాడు. 
1796 ఎడ్వర్డ్‌ జెన్నర్‌ : మశూచి రోగ 
నిరోధానికి టకా మందును కనిపెట్టాడు. 
1803 జాన్‌ డాల్టన్‌ : ఆధునిక పరమాణు 
సిద్దాతానికి పునాది వేశాడు. 

1830 _ చార్రెస్‌ లైయెల్‌ : ఆధునిక భూ 
శాస్రాని (జీయాలజీ) కి పునాది వేశాడు. 
ఆగస్ట్‌ కాంమ్టే ఆధునిక సాంఘిక శాస్త్ర 
విధానాన్ని ప్రారంభించాడు. 

1831 మైకేల్‌ ఫారాడే : అయస్కాంతాన్ని 
కదిలించి విద్యుత్రనాహం పుట్టేట్టు చేశాడు. 
1839 మతియాస్‌ స్కీడన్‌, తియొడోర్‌ షాన్‌ 
: జీవకోటి అంతా కణములతో నిర్మితమైందని 
కనుగొన్నారు. 

1858 చార్లెస్‌ డార్విన్‌ జీవ (వృక్ష, జంతు) కోటి 
పరిణామ (క్రమ సిద్దాంతాన్ని ప్రవచించాడు.. 
1860 జేమ్స్‌ క్లర్క్‌ మాక్స్‌వెల్‌ విద్యుదయస్కాంత 
సిద్దాంతాన్ని రూపొందించాడు. 


1866 (గైగర్‌ మెండల్‌: ఆనువంశిక సూత్రాన్ని 
ప్రచురించాడు. 

1869 దిమి(త్రీ మెండలీఫ్‌ : రసాయన మూల 
ద్రవ్యాల (పిరియాడిక్‌ టేబుల్‌) ఆవర్తన పట్టికను 
సిద్దపరిచాడు. (పరమాణు భారములు - మూల 
(ద్రవ్యాల ధర్మాల్ని బట్టి వర్గీకరణ.) 

1876 లూయీ పాళ్ఫర్‌ : కిజ్వ ప్రక్రియను, 
రోగాలకు సూక్ష్మక్రిములు హేతువని కనుగొన్నాడు. 
1879 విల్‌హెల్మ్‌ వూన్‌డ్‌ : ప్రయోగ మానసిక 
శా(స్రానికి పునాది వేశాడు. 

1882 రాబర్ట్‌ కాక్‌ : క్షయ వ్యాధికి కారణం 
సూక్ష్మజీవులని కనుగొన్నాడు. 

1895 విల్లైల్మ్‌ రంజన్‌ :'X'(రే) కిరణాలను కనుగొన్నాడు. 
1897 జె.జె.తాంవృన్‌ వ్రయోగాలద్వారా 
ఎలక్ష్లొన్‌ ఉనికి ప్రప్రథమంగా కనుగొన్నాడు. 
1898 మేరీక్యురీ, పియరీక్యురీ దంపతులు - 
రేడియమ్‌ మూల! ద్రవ్యాన్ని ప్రయోగాత్మకంగా 
4 వేరు పరచారు. 

1900 మాక్స్‌ షాంక్‌ : క్వాంటమ్‌ సిద్దాంతాన్ని 
ప్రవచించాడు. 

1900 పాల్‌ ఎల్‌రిక్‌ : రసాయన (ద్రవ్యంతో 
(కమోతిరపీ) వ్యాధుల్ని నివారించవచ్చని కనుగొన్నాడు. 
* సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ మానసిక వ్యాధి నివారణకు 
సైకో - ఎనాలిన్‌ను ప్రవేశ పెట్టాడు. 

1903 రైట్‌సోదరులు విమానం ఆది స్వరూపాన్ని 
నిర్మించారు. 

1905 ఆలబర్ట్‌ ఐన్‌స్టీన్‌ ప్రత్యేక సాపేక్ష 
సిద్దాంతాన్ని (రెలిటివిటీ) ప్రవచించాడు. 

1911 ఎర్నెస్ట్‌ రూతర్‌ఫర్డ్‌ పరమాణు రచనా 
స్వరూపాన్ని (ప్రతిపాదించాడు. పరమాణు కేంద్రకం 
లోనే శక్తి నిబిడీకృతమై ఉంటుందని చెప్పాడు. 
1928 ఆలిగ్టాండర్‌ స్లైమింగ్‌ రోగనివారిణి - 
"పెన్సిలిన్‌ ను ఆవిష్కరించాడు. 


మై 


197 


విల్మట్‌ చే 'డాలీ' (గొర్రెపిల్ల) సృష్టి 


1938 టో హాన్‌ (ప్రబ్బోతులు 
యునేనియవ్‌ఎను న్యూ(ట్రానులచే 
బద్దలుకొట్టగా తేలిక పరమాణువులు బయట 
పడుట చూశారు, 

1942 ఎధికో ఫెర్మీ (ప్రభృతులు : 
పరమాణు కేంద్రకంలో శృంఖల ప్రక్రియ 
(చెయిన్‌ రియాక్షన్‌) సాధించారు. 

1940 దశకం : య్లల్లాప్రగడసుబ్బారావు 
'ఆరోమైసినోను ఆవిష్కరించారు. 

1947 షాక్టీ, బార్టీన్‌ (బ్రాటీన్‌ : "ట్రాన్సిస్టర్‌ 
ఆది స్వరూపాన్ని రూపొందించారు. 

1957 రష్యా బృందం ప్రప్రథమ కృత్రిమ 
ఉపగ్రహం ఉపయోగించింది. శటెస్ట్‌ ట్యూబ్‌లో 
డి.ఎన్‌.ఏ ను పెంచినవాడు ఆర్తర్‌ కోర్షబర్ల్‌. 
1958 అంతర్జాతీయ భూ - భౌతిక 
సంవత్సరంలో 66 (ప్రపంచ దేశాలకు చెందిన 
విజ్ఞానులు భూమి, దాని పొరుగు ప్రాంతాలను 
గూర్చి అధ్యయనం చేశారు. 

1960 కంపూటర్‌ నిర్మాణం మొదటి దశ 
ప్రారంభం (అనలోగ్‌, డిజిటల్‌ కంపూటర్లు). 
1961 రష్యాకు చెందిన యూరీ గెగారిన్‌, 
యునైటెడ్‌ స్టేట్స్‌కు చెందిన ఆలాన్‌ బి. షెపార్ట్‌ 
ప్రప్రథనము న్యోమగాములయ్యారు. క్రిక్‌ - 
వాట్సన్‌ డి.ఎన్‌.ఏ స్వరూపాన్ని రూపొందించారు. 
1969 నీల్‌ ఆర్మ్‌ స్టాంగ్‌ చం(ద్రమండలంపై 
కాలు మోపిన ప్రప్రథమ మానవుడు. (జూలై 21). 
1980 దశకం : పెర్సనల్‌ కంపూటరు (పి.సి. 
ఆవిర్భావం. 

1990 దశకం : పెర్సనల్‌ కంపూటరు (పిసి 
సర్వాంతర్యామి స్థాయినందుకుంది. 

1997 క్లోనింగ్‌ ప్రక్రియ ద్వారా ఇయాన్‌ 


విజాన పీఠఠి 


ఆధునిక వైజ్ఞానిక (ప్రగతి 


ఆకాశంలోని నక్షత్రాల చలనం గమనించడం 
మొదలు పెట్టి పంచాంగం నిర్మించడానికి 
పూనుకున్నారు. ఈజిప్పవాసులు జ్యామితిని, 
శస్త్ర చికిత్సను ప్రవేశపెట్టారు. అలాగనే చీనావారు 
విజ్ఞానాభివృద్ధికి కారకులయ్యారు. (క్రీపూ. 300 
ప్రాంతంలో వున్న గ్రీకు విజ్ఞాని ఆరిస్టాటిల్‌ ఆధునిక 
శాస్త్ర విజ్ఞానానికి పితామహుడని చెప్పుతారు. శాస్త్ర 
విజ్ఞాన విషయాల్ని నిశితంగా పరిశీలించి వాటిని 
వర్గీకరించడంలో ఆయన కృషి గణనీయం. 
మరో వందేళ్లనాడు ఆర్కిమెడీజ్‌ విజ్ఞాన 
ప్రయోగాలు చేయడంలో ఆద్యుడనే ముద్ర 
వేసుకున్నాడు. 

అయితే, భారతదేశంలో వరాహమిహరుడు, 


ఆర్యభట్టు, - భాస్కరాచార్య ' వంటి మహాగణిత' 


మేధావులు సూర్య సిద్దాంతంచంటి.ఉ(ద్గంథాలను 
అందించారు. అసలు శూన్య 0’ భావన అనేది 
(ప్రపంచానికి ప్రసాదించింది భారతీయులే, దశాంశ 
పద్ధతీ భారతీయులదే. . 
యూరపులో  రోమనులు అంతగా 
విజ్ఞానాభివృద్ధి పట్ల శ్రద్ధ చూపలేదు. అరబ్బులు 
మా(త్రం (గ్రీకు విజ్ఞానాన్ని పదిల పరచారు. అటు 
అమెరికా ఖండంలో అజ్‌టిక్‌, ఇన్మా, మాయా 
నాగరికతలవారు స్వతంత్రంగా కొంత విజ్ఞానాన్ని 
వృద్ధి చేసుకుని అవలంబించే వారనడానికి 
దాఖలాలు కన్పిస్తున్నాయి. 
కాగా, యూరపులో 16వ శతాబ్దం నుండి 
సాంస్కృతిక పునరుజ్జీవనయుగం (ప్రారంభ 
సమయం నాటికి అరబ్బులు పదిలపరచిన (గ్రీకు 
విజ్ఞానాన్ని వెలుగులోకి తీసుకువచ్చి అధ్యయనం 


198 


చేయడం మొదలు పెట్టారు. అది మొదలు 
సైన్సు - విజ్ఞాన (ప్రగతి ఉరకలు - పరుగులు 
తీస్తూ అభివృద్ది చెందింది. 

సైన్సు కథాగతిలో మనం ఈనాడు దాని 
ఫలితాల్ని _ఆరగిస్తూ సుఖశాంతులను 
అనుభవిస్తున్నాం. ఈనాటి విజ్ఞాన ప్రగతి) 
మన పూర్వీకుల్ని సం(భ్రమాశ్చర్యాల్లో ముంచి 
వేస్తుందా అన్నట్టు ఉంది! నేడు లభించే 
విజ్ఞాన సాధనాలు రేడియో, టెలిస్కోపు, రోదసీ 
వరిశోధనలు విశ్వరహస్యాన్ని బయట 
పెడుతున్నాయి. సుమారు పాతికేళ్ళ క్రితం 
ఒకనాడు (జూలై 21, 1969) నీల్‌ ఆర్మ్‌ స్టాంగ్‌ 
చంద్ర మండలంపై కాలు మోపడాన్ని ఈ 
ఇరవయ్యవ శతాబ్దంలో మానవుడు సాధించిన 
మహా ఘనవిజయంగా పేర్కోనవచ్చును. 
బయోటెక్నాలజీ, టిస్యూ కల్చర్‌, జెనిటిక్‌ 
ఇంజనీరింగ్‌ (ప్రక్రియలను మానవుడు 
సాధించాడు. క్లోనింగ్‌ ద్వారా విల్మట్‌ అనే 
విజ్ఞాని డాలీ అనే గొర్రె పిల్లను సృష్టించడంతో 
(1997) జీవ శాస్త్ర రంగం ముందడుగు వేసింది. 

ఈ శతాబ్దంలో సంభవించిన రెండు. 
ప్రపంచయుద్ద కాలాల్లో (1914-1919), 
(1939-45) విజ్ఞాన పరిశోధనా కృషి తార 
స్థాయికి జేరుకుంది. రెండవ (ప్రపంచయుద్దా 
నంతరం ఈ విజ్ఞాన పరిశోధనా ఫలితాల్ని 
మానవ జాతి సుఖశాంతులతో మనుగడ 
సాగించడానికి (వవంచ దేశాలు 
వినియోగిస్తున్నాయి. వీటిలో పరమాణుశక్తి 
బయోటెక్నాలజీ, కంపూటర్‌ సాధనాలు 
ప్రముఖంగా పేర్కొనదగినవి. 


విశ్వం 

ద వ్యం, శక్తి దేశం (స్పేస్‌) వంటి అస్టిత్వంగల 
దానిని “ఎశ్వం” అంటారు. విశ్వం వయస్సు 
1500 కోట్ల సంవత్సరాలని ఖగోళ శా(స్తజ్ఞుల 
అంచనా. గాలి గుమ్మటం వలె విశ్వం వ్యాకోచిస్తూ 
ఉంటుందంటారు. (బ్రహ్మాండం బద్దలై (బిగ్‌ 
బేంగ్‌ సిద్దాంతం) నప్పుడు 10 కోట్ల కాంతి 
సంవత్సరాల వ్యాసం కలిగి వ్యాకోచిస్తూ ఉందని 
విజ్ఞుల అభిప్రాయం. నిర్దిష్టస్థాయీ (స్టెడీ స్టేట్‌ 
తియరీ) సిద్దాంతం (ప్రకారం విశ్వానికి 
ఆద్యంతాలంటూ ఏమి లేకుండా (ద్రవ్యం 
సతతమూ సృజింపబడుతూ మారుతూ 
వయోవృద్ది చెందుతూ ఉంటుందట. 

ఆకాశంలో కనిపించే తారలు, (గ్రహాలు 
ఇంకా ఖగోళవిశేషాలు, కొన్ని కనిపించని 
ఖగోళవిశేషాలు కలసి 'విశ్వం'గా వ్యవహరిస్తారు. 
కాంతిని, ఉష్ణాన్ని వెడలగక్కేవే నక్షత్రాలు. అంటే 
మన సూర్యుడు ఒక మోస్తరు పరిమాణంగల 
నక్షత్రమన్న మాట! భూమికి సమిపంలో 


- పాలపుంత (మిల్కీ వే) : భూమి మోదనుండి చూచినపుడు పాలపుంత ఇలా వుంటుంది. 


ఖగోళ శాస్త్రం 


ఉండడంవల్ల తక్కిన తారల కంటె సూర్యుడు 


పెద్దదిగా మనకు కనిపిస్తాడు. తారల మధ్య 
దూరంకూడ ఎక్కువే. అందుచేతనే కాంతి ఒక 
సంవత్సర కాలంలో (ప్రయాణం చేసిన కాల 
(ప్రమాణాన్ని 'కాంతి సంత్సరం' ఆధారంగా తారల 
మధ్య దూరాన్ని కొలవడం పరిపాటి, సూర్యకాంతి 
భూమిని చేరడానికి 8 నిమిషాల 20 సెకనులు 
పడుతుంది. సూర్యుని తర్వాత సమోప తార 
(ప్రాక్సిమా సెంటూరీ నుంచి కాంతి భూమిని 
చేరడానికి 4సం॥ 15 వారాలు పడుతుంది. 
అంటే ఆ రెంటికీ దూరం 4.3 కాంతి 
సంవత్సరాలు. బహుదూరానున్న తారలు 
భూమికి కోటానుకోట్ల కాంతి సంవత్సరాల 
దూరాన ఉన్నాయి. 
సృష్టి వివరణ 

ప్రాచీన భారతీయ సంప్రదాయం 
(ప్రకారం సర్వాంతర్యామి అనేవాడు ఒకడు 
ఉన్నాడని (ప్రాచీన ఖగోళవిదుల అభిప్రాయం. 
ఆయనే సంకర్షణుడు. జలమయమగు ఈ 


దానికి సౌరకుటుంబం కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలో వుంటుంది. ప్రజ్బరిల్లే శక్తి 
తరంగాల వేడిమికి భూమా గూడ జీనరారుణు మనుగడ దుస్పాధ్యమవుతుంది. 


199 


విజాన పీళం 


- విశ్వం 


(స్తం 


ఖగోళ శా 


విశ్వమునందు ఈయన తన శక్తిని 
ప్రయోగించాడు. ఫలితంగా హిరణ్యరూపమగు 
అండముగ్గా విశ్వం ఏర్పడింది. అందు 
వాసుదేవుడు అనిరుద్దుడుగా ఆవిర్భవించాడు. 
తమోవృతమగు విశ్వంలో అతడు ఆవిర్భవించి 
చీకటిని పోగొట్టాడు. మెుట్టవెుదట 
ఆవిర్భవించుటచే 'ఆదిత్యు'డనే పేరు వచ్చింది. 
అంధకారం నాశనమగుటచే 'సూర్యుడ'నియు, 
'సవిత' అనియు పేరు కూడ కలవు. ఆదిత్యవర్థం 
_ తమసస్తు పొరే' అని (శ్రుతి వాక్యం. 
ప్రాచీన భారతదేశంలో ఆర్యభట్టు, 
వరావామిపారుడు, (బవ్మాగుమ్మడు, 
భాస్కరాచార్యులు వంటి ఖగోళశా(స్తవిదులు 
వేదాంగ జ్యోతిషమందలి ఖగోళ విశేషాలకు 
వ్యాఖ్యాఖాలను వాసి అందించారు. 
భూమి ఘనగోళమనియు, అది తనలోతాను 
తిరుగుచున్నదనియు ఆనాడు ఆర్యభట్టు 
ప్రతిపాదించాడు. 
విశ్వంలో తారలెన్ని : విశ్వంలో ఎన్ని 
తారలున్నాయో లెక్క పెట్టటం ఎవరి తరం 
కాలేదు. అయితే సాధారణంగా విశ్వంలో 
200000,00000,00000,00000 కి తక్కువ 
కాకుండా తార లున్నాయని ఖగోళ విజ్ఞా నుల 
భావన, సూర్యుని కంటే చిన్నవి కొన్ని. వీటిని 
హ్రస్వ తార (డ్వార్ఫ్‌) లని అంటారు. మరి కొన్ని 
సూర్యుని కంటె వంద రెట్లు వెయ్యిరెట్టు పెద్దవి 
కూడా ఉన్నాయి. వీటిని బ్రహ్మాండ తార 
(సూపర్‌ జెయింట్‌) లని అంటారు. సూర్యుని 
కంటె పది నుండి వంద రెట్టు ఉండేవాటిని భారీ 
తార (జెయింట్‌) అని అంటారు. తారలన్నిటి 
స్వభావం ఒక్కటే, అదే గురుత్వాకర్షణబలం. 
ప్రతి వస్తువుకూ ఈ బలం ఉంటుంది. ఆ 
బలంతోనే తనవైపుకు ప్రతి వస్తువును ల్లాగటానికి 
(ప్రయత్నిస్తూ ఉంటుంది. వస్తు ద్రవ్యరాశిని బట్టి 


గురుత్వాకర్షణ బలం ఉంటుంది. మాట వరుసకు 
భూమి విషయంలో నేలమోద బంతి పడినప్పుడు, 
భూమికి ఉన్న గురుత్వాకర్షణ బలం బంతికి 
ఉన్న గురుత్వాకర్షణ బలం కంటె ఎక్కువ 
అందుచేతనే అది కిందనే పడుతుంది. 
వాయుజురితవ్రైైన  పెద్దతార కుఉన్న 
గురుత్వాకర్షణ బలం ఘనపదార్హంతో నిండిన 
చిన్నతార గురుత్వాకర్షణ బలం కంటె తక్కువ 
“బ్లాక్‌ హోల్‌లు, క్యాసర్‌లు, పల్పాల్‌లు” అని 
తారల్లో చాల రకాలు ఉన్నాయి. అవి భిన్నవర్ణాల్లో 
తెలుపు నుండి నీలం, పసుపు నుండి ఎరుపు 
కాంతిని విరజిమ్ముతూ ఉంటాయి. కొన్ని శ్వేత 
తారలు. శ్వేత హస్వా'లుగా పరిగణింప 
బడతాయి. వాటి మధ్య నెరపబడే గురుత్వాకర్షణ 
బలం వల్ల అవి కుదించుకు పోయి చిన్నవిగాను, 
సాందం గాను తయారవుతాయి. 
ప్రకాశహీనమైన తారలు కూడ కొన్ని ఉన్నట్టు 
తెలుస్తూంది. వీటినే “బ్లాక్‌ హోల్‌ తారలని 
అంటారు. వాటిమధ్య గురుత్వాకర్షణ బలం 
ఎంత ఎక్కువ అంటే కాంతి తరంగాలు కూడ 
తప్పించుకోలేవు! విశ్వంలో తారలను పోలిన 
ఖగోళ విశేషాలు కానవస్తూ ఉండడం ఎవరికీ 
అంతుబట్టని విషయం. వీటిని “క్యాసరొలు అని 
అంటారు. వీటినుండి బలవత్తరమైన రేడియో 
తరంగాలుగా వెలువడుతూ ఉంటాయి. పల్ఫార్‌ 
లు అనేవి కూడ మరొక రకం ఖగోళ విశిషాలు, ఇవి 
పల్స్‌గా (క్రమవిరామాల్లో రేడియో తరంగాల్ని 
వెలువరిస్తాయి. కొన్ని ౫ -కిరణాల్ని మరికొన్ని 
ఉష్ణ తరంగాల్ని వెలువరిస్తూ ఉంటాయి. 
తారాగుచ్చములు (| కొన్ని తారలుగుంపులుగొ 
గుది గులాబుడిక వాటిని రాశులుగా 
పేర్కొంటాల.. ఇలాంటి వాటం కొన్ని కోట్ల 
తారలుగా గుది అయినప్పుడు వాటికి గాలక్సీ 
లుగా పేరు సపెళ్ళారు, మనం 'పాల పుంతి 


200 


న్‌ 


ఖగోళశాస్త్ర పదములు - వివరణ 

అరోరా బొరియాలిన్‌ : ఉత్తరధృవ (ప్రాంతాల్లో రంగు రంగుల కాంతులు కన్పించే ఘట్టాలు. అరోరా 
ఆస్టియాలిస్‌ అంటే దక్షిణ ధృవ ప్రాంతాల్లో కనిపించేవి. 

ఈక్వినాక్స్‌ : భూమధ్యరేఖపై సూర్యుడు ఉన్న క్షణం (రాత్రి, పగలు సమానం) మార్చి 21, సెప్టెంబరు 
23, సంభవిస్తుంది. 

ఉపగ్రహం : ఖగోళం చుట్టూ సహజంగా గాని లేదా కృత్రిమంగా గాని పరిభ్రమించు ఖగోళ విశేషం. 


ఉల్క : ఖగోళ విశేషం. విశ్వంలో మండుతూ భూమికి చేరిన గండశిల. (ఉదా: నమీబియాలో 0 

కన్పించిన ఉల్క బరువు 66 మెట్రిక్‌ టన్నులు ఉంది. ' © 

కక్ష్య: ఒక ఖగోళం చుట్టూ మరొక ఖగోళం పరి(భ్రమించు తారాపథం. 3 

కాంతి సంవత్సరం (లైట్‌ ఇయర్‌) : ఒక సంవత్సరంలో కాంతి పయనించిన దూరం. (9.46 * 102 2 

కిమో.) ఖగోళాల మధ్య దూరం కొలిచే ప్రమాణం ర్ట 

క్వాసర్‌ : విశ్వంలో బహు దూరంలో వున్న క్వాసర్‌ కాంతి వంతమైన గాలక్సీ _ కంటే వంద ' 

రెట్లు (ప్రకొశ వంతమైన ప్రసిద్ది 60 కోట్ల కాంతి సంవ త్సరాల దూరంలో వున్న క్యాసర్‌ 3౮272 అనేది 62 

మనకు అతి సమీపంలో వున్న క్యాసర్‌. 

గాలక్సీ 3 కోటానుకోట్ల తారల కూటమి. లక్షల కొద్దీ గాలక్సీలు విశ్వంలో ఉన్నాయి. 

సర్పిలాకారంలో గాని, అండాకారంలో గాని ఇవి ఉంటాయి. 

గ్రహణం: ఒక ఖగోళం మరొక ఖగోళాన్ని కన్పించకుండా చేయడం. ఉదా: సూర్య (గ్రహణం, చంద్రగ్రహణం 

(గ్రహములు : సూర్యుని చుట్టూ పరిభ్రమించే తొమ్మిది (గ్రహాలు. బుద్దుడు, శుక్రుడు, భూమి, కుజుడు, 

గురుడు, శని, యురేనస్‌, నెప్ట్యూన్‌, ప్లూటో. 

తోకచుక్క : తలా తోకగల ఖగోళ విశేషం. తలవైపు నక్షత్ర కేంద్రకమూ, వాయు ధూళితో నింధిన 

కొన్ని లక్షల కి.మి. పొడవైన తోక సూర్యుని వైపు కన్పిస్తుంది. ఇవి కన్పించే తరచుదనం రెండుఎళ్ల 

నుండి వేల సంవత్సరాలు ఉండుట కద్దు. 

ధృవ నక్షత్రం : సూర్యోదయానికి ముందు తూర్పు వైపు కన్పించు తారా విశేషం . 

నక్షత్రం - తార : వేడిమినిగాని, కాంతిని గాని స్వయంగా ఉత్పత్తి చేసికొను ఖగోళ విశేషం.సుమారు 

5000 తారలు కంటికి కనపడతాయి. 

నెబులా : విశ్చమందు కన్పించు వాయు, కణమయ నీహారికా విశేషం. 

పల్ఫార్‌ : (క్రాబ్‌ నెబులా లో వున్న ఈ పల్ఫార్‌ విస్సోటణ సూపర్‌నోవా పరిశిష్పాల _ (బోమణం. 

కాంతిపుంజము రేడియో తంరగాలు స్పందాలుగా (పల్స్‌) తిరుగు చుండే లైట్‌ హౌస్‌ కాంతి పుంజం ఫి 

వలే వెలువడతాయి. 3 

పాలపుంత (మిల్కీవే) : మన భూమండలం చెంది గాలక్సీ సర్సిలం. ఇందు 200 శతకోటి తారలున్నట్టు అంచనా. ణ్‌ 

సూర్యుడు : మన నక్షత్రం. సౌర కుటుంబంలో మండుచున్న హైడ్రోజన్‌; హీలియం వాయుగోళం, గ్‌ 

పోలిస్టిస్‌ భూమధ్యరేఖ నుండి సూర్యునికి కడు దూరంగా ఉన్న క్షణంలో Ke f 

తక్కువగా గాని ఉండే) - జూన్‌ 21, డిసెంబరు 21, pa 
ళా 


(మిల్కీ వే) అనబడే గాలక్సీలోని సౌరమండలానికి 
చెందిన వారం. రాత్రి సమయంలో ఆకాశంలో 
ఆయా తారలు అడ్డంగా పటకావలె ఉండడం 
వల్ల ఆ పేరు వచ్చింది. (భ్రమించే తారల 
మయమైన పళ్ళెం వ్యాసం ఒక లక్ష కాంతి - 
సంవత్సరాలు ఉంటుంది. మన సూర్యుడు 
పళ్లెం కేంద్రం నుండి సుమారు ముప్పయి వేల 
కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాడు. ఇలా 
కోట్లాది గాలక్సీలు విశ్వంలో ఉన్నాయి. అవి 
ఎన్ని అన్న సంగతి మనకు తెలియదు. 
గ్రహాలు, తోకచుక్కలు 
తార చుట్టూ పరిభ్రమించే ఖగోళ 
విశేషమే గ్రహం. మన సూర్యుని చుట్టు 
పరిభ్రమించే తొమ్మిది (గ్రహాల వ్యవస్తను 
సౌరకుటుంబం” అని అంటారు. భూమి ఈ 
నవగ్రహాలలో ఒకటి. తారవలె గ్రహం స్వయం 
(ప్రకాశం కాదు. సూర్య కిరణాలు పరావర్తితమై 
(గ్రహం (ప్రకాశిస్తుంది. 
బుధుడు, శుక్రుడు, ప్లూటో (గ్రహాలకు 
తప్ప మిగతా వాటికి ఉపగ్రహాలు వాటి చుట్టూ 
(భ్రమిస్తూ ఉంటాయి. మన భూమికి ఒకే ఒక 
ఉపగ్రహం ఉంది. దానిపేరు చంద్రుడు”, 
మిగతా గ్రహాల చుట్టూ చాల ఉపగ్రహాలు 
(భ్రమిస్తూ ఉంటాయి. గురు(గ్రహానికి పదహారు 
ఉపగ్రహాలు ఉన్నాయి. తోకచుక్క (కామెట్‌) 
అనబడే ఖగోళ విశేషాలు కూడా సౌరకుటుంబ 
వ్యవస్థలో చోటు చేసుకున్నాయి. భారీ అంగాకార 
కక్ష్యలలో సూర్యగోళం నుండి దూరంగా అంగారక 
గురు గ్రహాల మధ్య రోదసీలో తిరుగుతూ 
ఉంటాయి. కొన్ని ఏళ్ల తర్వాత గాని, మరికొన్ని 
వేల సంవత్సరాల తర్వాత గాని దర్శనమిస్తూ 
ఉంటాయి, తోకచుక్కలో ధూళి, వాయువులు, 
మంచుముక్కల మి(శ్రమం ఉంటుంది. 


విశ్వం వయస్సు జే 

విశ్వం వయస్సు పదిహేను వందల [ష్ట 
నంవత్సరాలని విజ్ఞుల అబి ప్రాయం 
అంత కుముందు (ద్రవ్యరాశి అంతా 
బ్రహ్మాండమైన (సూపర్‌ బ్లాక్‌ హోల్‌) బంతిగొ 
జమ అయిందనీ - దానికి మహాప్రళయం (బిగ్‌. 
బాంగ్‌) సంభవించి (ద్రవ్యమంతా భిన్న దిసె కి 
చెల్లాచెదురయిందని కొందరు శొత్రుజో 
విశాసం. అలా చెల్లాచెదురయిన (ద్రవ్యరాశి 
ఖండికలనుండియే తారలు ఉదృవించౌ 
యంటారు. ఒక సిద్దాంతం (ప్రకారం 
మహాప్రళయం ఇంకా కొనసాగుతూనే ఉందనీ 
తారలూ, గాలక్సీలు మహాప్రళయ కేంద్రం 
నుండి విస్తరిస్తున్నాయనీ చెప్పుతున్నారు? 
తారలూ, గాలక్సీలూ తీవ్రవేగంలో పయనిస్తూ 
ఉంటాయి. 

అయితే కొందరు ఖగోళ విజ్ఞానులు 
మహాప్రళయం (బిగ్‌ బాంగ్‌) సిద్దాంళౌన్ని 
పూర్వపక్షం చేస్తూ విశ్వం ఇప్పుడు ఎలా ఉందో 
ఎప్పుడూ అలాగే ఉండేదని వాదిస్తున్నారు" 

రాశులు 

నిశిరాత్రి సమయంలో ఆకాశంలో ఒక నిర్దిష్టమైన 
మూల స్పష్టంగా కానవచ్చే నక్షత్ర గణాన్ని 'రాళి' 
అంటారు. మొత్తం మోద ఎనభయి ఎనిమిది 
రాశులు ఉన్నాయి. ఇందు నలభయి 
ఎనిమిదింటిని భూమి ఉత్తరార్థంలో గాని 
భూమధ్య రేఖాప్రాంతం నుంచిగాని 
చూడనగును. ఈ రాశుల సహాయంతోనే వాటిని 
ఆధారంగా తీసికొని ఆకాశంలోని తారల స్టానొల్ని 
గుర్తించ గలుగుతున్నారు. 

ప్రాచీన గ్రీక్‌ భారతీయ శాస్త్రజ్ఞులు 
పురాణ జంతువులు, దేవతలు, పురాణ పురుషుల 


202 


వెబులా 
ఆండ్రమొడాలోని బహుత్‌ నెబులా, అతి 
దూరంలో ఉన్న ఈ నెబులా మన మామూలు 
కంటికి కనిపిస్తూ ఉంటుంది. 


సర్పిలాకార గాలక్సీ 
మన సౌరకుటుబంలో వున్న పాలపుంత 
గాలక్సీ వలనే వున్న కోట్ల కొద్దీ గాలక్సీలు 
సర్పిలాకారంలో వుంటాయి. 


వాటి విన్యాసాలు కాలక్రమేణ మారిపోయాయి. 

దక్షిణార్హగోళంలోని రాశుల ఉనికి 

తెలియగనే వాటికి కూడా అటువంటి 
గి 


నామకరణాలే ఖగోళ విజ్ఞానులు చేశారు. ఈ 
పేర్లు లాటిన్‌లో ఉండటానికి కారణం ఖగోళ 
శాస్త్ర (గ్రంథాలన్నీ ఆ భాషలోనే ఉండటం వల్లనే 
అని గమనించనగును. 
నక్షత్రాలు గాలక్సీలు 
(గ్రహాల్ని నక్షత్రాలనుండి తేలికగా (గ్రహించవచ్చు. 
నక్ష(తాలు అంటే తారలు. ఇవి మినుకు 
మినుకుమని కాంతిని విరజిమ్ముతూ ఉంటాయి. 
కాగా, (గ్రహాలు సూర్యకాంతిని పరావర్తించడంవల్ల 
ఒకే విధంగా (ప్రకాశించడం మన అనుభవం. 
సూర్యుడు 

మానవ జీవనంలో సూర్యుడు ప్రముఖ 
పాత్ర వహిస్తున్నాడు. ఎందుకంటే ప్రాణి కోటి 
మనుగడకు అత్యవ సరమయిన కాంతి, 


సూర్యుడు : వివరాలు 
భూమి నుంచి దూరం : 149600000 క.మో 
ధృవాల వద్ద వ్యాసం : 1,391, 000 కి.మీ. 
వయస్సు: 45 శతకకోటి సంవత్సరాలు 


ఉష్ణోగ్రత (సూర్యతలం) 55400 


వేడిమి సూర్యుని వల్లనే (ప్రాప్తిస్తున్నాయి. 
వాస్తవానికి సూర్యుడు ఒక అతి సాధారణ 
మయిన నక్షత్రమే. పీతహ్రస్వి (ఎల్లో డ్వార్ఫ్‌) 
అని ఖగోళ విజ్ఞానులు దాన్ని పిలుస్తూ ఉంటారు. 
ఐదువందల కోట్ల సంవత్సరాలనుండి ఈ 
సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఇలా మరొక 
ఐదువందల కోట్ల ఏళ్లు ప్రకాశిస్తూ ఉంటాడని 
విజ్ఞుల అభిప్రాయం. 

సూర్యగోళ కేంద్రంలో ఉష్ణోగ్రత 
కోట్టాది డిగ్రీలు ఉంటుంది. అంత 
అత్యధికోష్టోగ్రత వద్ద అందులో ఉండే 
హైడ్రోజన్‌ పరమాణువులు ఒకొటికొకటి ఢీ 
కొని కల్లిసి' హీలియమ్‌ పరమాణువులుగా 


et 


203 


విజ్ఞాన ఫీఠం 


ఖగోళశా|స్త పదములు 


అంటారు. 


ఉంటారు. 


(4 


గెలీలియో 


చంద్రమండలం సైవున్న కొండల్ని చూశాడు. 

చోట్లకంటె మచ్చలున్న చోట 20000 
తక్కువ ఉంటుందని ఖగోళ శాస్త్రజ్ఞుల 
అంచనా. ఈ మచ్చలు ప్రబలినప్పుడు 
సూర్యగోళంపై అయస్కాంత ప్రసారంలో 
కూడ మార్పులు కలుగుతూ ఉంటాయి. 
భూమిమీద రేడియో (ప్రసారాలసైనా, 
దిక్సూచిపైన ఈ మార్పుల (ప్రభావం ఉంటుంది. 

సౌరకుటుంబం 
నవ (గ్రహాలు సూర్యుని చుట్టూ పరి (భ్రమి 


మారుట కద్దు. ఈ (ప్రక్రియను 'ప్యూషన్‌' 
పరమాణు విద్యత్కేంద్రాల్లో 
విద్యుదుత్పత్తికి ఈ (ప్రక్రియనే ప్రయోగిస్తూ 


లోపలినుండి వేడి వాయువులు 
ఎగయడం వల్ల సూర్యగోళం ఉపరితలం 
కుతకుత లాడుతూ ఉంటుంది. తత్ఫలితంగా 
సూర్య గోళంపై మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. 
ఈ మచ్చలు వస్తూ పోతూ ఉండటం కద్దు. 
పదకొండేళ్ల కొకసారి వీటి ప్రభావం తీవ్రస్థాయిలో 


ఉంటుంది. సూర్యగోళంపై ఉష్ణోగ్రత మిగతా 


(ప్రపమథమంగా దూరదర్శని 'టెలిస్కోప్‌'ని రూపొందించి 
గురుగ్రహానికి చెందిన చంద్రుని (16వ శతాబ్ది) 


స్తున్నాయి. ఈ వ్యవస్థను 
పిలుస్తున్నాం. ఈ వ్యవస్థ లో సూర్యుని చుట్ట 
మూడవ కక్ష్యలో భూ గ్రహం ఉంది. ఇంతే 
వరకూ శాస్త్రవేత్తలకు తెలియవచ్చినంతవరకూ 
భూమి మీద తప్ప మరియే ఇతర (గ్రహంమోదొ 
ప్రాణికోటి ఉనికి గురించి దాఖలాలు లేవు 
సూర్యుని నుండి దూరం పోయే కొద్దీ - సూర్యుని 
చుట్టూ -భూ (గ్రహం పరిభ్రమించడానికి పట్టే 
కాలం ఒక సంవత్సరం - ఆ (గహసంవత్సరం 
నిడివి పెరుగుతూ ఉంటుంది. మాటవరుసకు 
సూర్యుని చుట్టిరావడానికి భూమికి 365 రోజులు |" 


“సార కుటుంబ'మని 


కోపర్నికస్‌ 
సూర్యుడు కేంద్రంలో ఉండి చూట్టూ (గ్రహాలు 
పరిభ్రమిస్తూ ఉంటాయని, సూర్యకేంద్ర సిద్దాంతాన్ని 
ప్రతిపాదించాడు (1543) 

పడుతుంది. సూర్యునికి దరిదాపుల్లోవున్న 
బుధుడు పరిభ్రమణ కాలం 88 రోజులు 
మాత్రమే. సూర్యునికి అతిదూరంలో వున్న 
ప్లూటో (గ్రహ పరిభ్రమణకాలం చాల ఎక్కువ 
- 247 భూ - సంవత్సరాలు, 
ఆన్టరాయిడ్‌లు : అంగారక (గ్రహాోనికీ 
గురు(గ్రహానికి మధ్యనున్న కక్ష్యల్లో ఆస్టిరాయిడ్స్‌ 
అనబడే లఘు(గ్రహాలు ఉన్నాయి. ఈ లఘు 
గ్రహాల్లో పెద్దదైన సెరీస్‌ వ్యాసం 687 కిమీ, 


204 


ప వా 
ఆస్టిరాయిడ్‌లలో చాలవరకూ అన్నీ చిన్నవియే. | భూగోళంపై ఎక్కడ నుంచి అయినా రేడియా 
వాటి వ్యాసం 95 కి.మో.లకు మించదు. పెద్ద, - టెలివిజన్‌ తరంగాలను స్వీకరించి మరల 
(గ్రహాలు విచ్చిన్నమైనప్పుడు ఫలించిన శిథిలాలేమో తిప్పి భూమి మోదకు పంపించగా అందరు 
ఇవన్నీ, లేదా సౌరకుటుంబం ఏర్పడినప్పుడు | రేడియో - టెలివిజన్‌ కార్యక్రమాల్ని ఒకేసారి 
ఒకే ఖగోళ విశేషంగా ఏర్పడలేక శిథిలాలుగా | విన గలుగుతున్నారు. చూసి ఆనందించ 
ఉండిపోయాయో, మరి !! గలుగుతున్నారు. ప్రపంచంలో ఏ మూలనుండి 
కృత్రిమ ఉపగ్రహాలు అయినా కృత్రిమ ఉపగ్రహాల సాయంతో 
వార్తా ప్రసార రంగాభివృద్దికి కృత్రిమ మనిషి లేకుండా రోదసీ పరిశోధనలు | 
ఉప(గ్రహాలు ఎంతగానో ప్రయోజన పడ్డాయి. సాగుతూనే ఉన్నాయి. సౌరకుటుంబంలోని 


1 గ్రహములు : వివరాలు . 
స (గ్రహం వ్యాసం దినం సంవత్సరం సూరుఇడునుంచి 
స్త కిమీ భూమిరోజాలు గంటలు (భూ/సంవత్సరర) దూరం కి.మీ. 
కక్ష్యలో | బుదుడు4880 58.6 రోజులు. కిరి/రోజులు 57900000 | 
క్ఫ(తివు | శుక్రుడు 12109 243 రోజులు 224 రోజులు 108230000 
ఉపగ్రహం ' భూమి 12835 24 గంటలు 3652 రోజులు 149590000 
పరిభ్రమిస్తూ | కుజుడు 6780 24.6 గంటలు 687 రోజులు 227720000 
ఉంటే |! గురుడు 142,725 9.8 గంటలు 11.6 సం 778120000 
నేలపెనిరిష | శని 120050 10.2 గంటలు 29.4 సం 1428300000 | 
హ్‌ క నక యురేనస్‌ 51705 17.30 గం॥ 84 సం॥ 2872700000 
అపు నెప్టూన్‌ 49 520 15.8 గం॥ 11వ సం. 4498100000 
గుణంగా | ప్లాదో 2215 6. 3 రోజులు 247.8 సం 5914300000 
ఒక కక్ష్యలో త భత యయ ఆ ఆయా లయ జటలు ఆ న. 


కృత్రిమ ఉపగ్రహాలు స్టిరకక్ష్యలో పరిభ్రమిస్తూ దూసుకు పోతున్నాయి. ఫోటోలు తీసి భూమి 


న నలు came, Fa 


ENLCOVAUS CoP 
|| 


వో 
0 


బ్‌ 2. 
వెన్న 


yy WEN జ 
Pane ౦జి ోరలట | (బ్ర 0 
pe | తా 
1 0౪22 ౦ 
' 
| 


సౌరకుటుంబం 
సౌరకుటుంబంలోని తొమ్మిది (గ్రహాలు బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురేనస్‌, 


| నెప్ట్యూన్‌, ప్లూటో య (సూర్యగోళం నుండి వాటి దూరం ఆధారంగా) 


205 


| 
| 
pf ఉంటుంది. మూడు వార్తా ప్రసార ఒక గ్రహం పక్క నుంచి కృత్రిమ ఉపగ్రహాలు 


సౌరకుటుంబం 


మోదకు- చేరుస్తున్నాయి. అంగారక (గ్రహం 
మోద ఒకప్పుడు నీరు ఉండేదని వీటివల్లనే 
తెలియవచ్చింది. గురుగ్రహానికి 13 ఉపగ్రహాలు 
ఉన్నట్టు టెలిస్కోపులవల్ల తెలియగా ఈ ఫోటోలవల్ల 
గురుగ్రహానికి మరో మూడు ఉపగ్రహాలు మొత్తం 
పదహారు ఉపగ్రహాలు ఉన్నట్లు తెలియ వచ్చింది. 
రోదసీయానానికి పనికివచ్చే సాధనం 

రాకెట్టు. దాని ఇంజనులో ఇంధనం 

మండినప్పుడు చాలా వాయువు జనిస్తుంది. 

ఇంజనులోపల అప్పుడుఅత్యధిక (ప్రేషం 

ఏర్పడుతుంది. చుట్టు పక్కల (ప్రేషం ఒకే 

విధంగా ఉంటుంది. పీఠం మీదకంటే తల 

- మోద (ప్రేషం ఎక్కువ. పీఠంలో ఉన్న రంధ్రం 
నుండి వాయువు నిష్కమిస్తూ ఉండడం వల్ల 

ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వ్యత్యాస(ప్రేషం 

వల్ల రాకెట్టుపైకి దూసుకు పోతుంది. 

ఈ రోదసీయాత్రలు ఇంకను బాగా 
సాగుతూనే ఉన్నాయి. వీటివల్ల ప్రపంచశాంతి 
ఇనుమడిస్తుదని విజ్ఞుల అభిప్రాయం. 

అంతరిక్ష యానం 

దాదాపు అరవయి ఏళ్ల కిందట 
చం(ద్రునిప్టై మానవుడు ఎవ్పటివైన 
కాలూనగలడని ఊహించనే లేదు. ఆ రోజుల్లో 


206 


భూమి మోద పట్టగలిగారు. అవి స్ఫూత్నిక్‌ే 
వెలువరించిన రేడియో సంజ్ఞలు. మానవుడో 
నిర్మించిన ఈ కృత్రిమ ఉప (గ్రహం మొటి 
మొదటిసారిగా భూకక్ష్యలో పరి భ్రమించినది' 
దీనిని రష్యా శాస్త్రజ్ఞులు రూపాందించి 
ప్రయోగించారు. నాలుగే ళ్ల తర్వాత 1961 
మానవుడు రోదసీయానానికి శ్రీకారం చుట్టాడు" 
యూరీ గెగారిన్‌ అనే రష్యా యువకుడు 
మొట్టమొదటి వ్యోమగామి అయి చరిత 
ప్రసిద్దుడయినాడు. పిదప కాలంలో యునైటె 
స్టేట్స్‌కు చెందిన వ్యోమగాములు రోదసీయానంలో 
పాల్గొని అనేక శాస్త్ర విషయాలు బయట 
పెట్టగలిగారు. నీల్‌ ఏ. ఆర్మ్‌స్ట్రాంగ్‌, ఎడ్విన్‌ ఇ 
ఆభ్లిన్‌ అనే యునైటెడ్‌ స్టేట్స్‌కు చెందిన 
వ్యోమగాములు రోదసీయాత్ర చేసి జూలై 21, 
1969 నాడు చంద్ర మండలంపై (ప్రప్రథమంగా 
కాలూనిన (ప్రథమ మానవులయి సుప్రసిద్దు 
లయినారు. వీరితో పాటు వెళ్ళిన మైఖేల్‌ కాలిన్స్‌ 
సారథ్యవాహనం (కమాండ్‌ మాడ్యూల్‌లోనే ఉరడి 
చంద్రుని చుట్టూ పరిభ్రమిస్తూ మరల ఆ 
యిద్దరిని ఎక్కించుకుని భూమికి తిరిగి వచ్చారు. 
ఆ తర్వాత 1970లలో యునైటెడ్‌ స్టేట్స్‌లో 


అది వైజ్ఞానిక రోదసీలో మానవుడు 
"కొల్పనికకథ. | శ్రీవ్ర లక్ష్యం వ్యోమగామి దేశం /రాకెట్టు 
మా(తోవేం. | 12-4-1961 రోదసీ ప్రథమ మానవుడు యూరీ గెగారిన్‌ రష్యా, ముస్టసాక్‌ 
ఉన్నట్టుండి | 20-2-1962 కక్ష్యలో ప్రథమ జాన్‌గైన్‌, (ప్రెండ్‌షీస్‌ అమెరికన్‌ 
ఒక రోజున | 16-6-63 రోదసీలో (ప్రథమ వెలంటీనా రష్యా ముస్తాక్‌ -6 
1957 తెరిస్కోవా 
అక్టోబరు 4 | 16-3-66 _ రోదసీలో - సమాగమం నీల్‌ ఆర్‌ (స్టాంగ్‌ అమెరికన్‌ జెమిని- 8 
నాడు రోదసీ [1 డేవిడ్‌ స్కాట్‌ 
నుండి వెలు | 21-2-1967  ప్రపథమ చంద్రయాత్ర బోర్మన్‌ లోవెల్‌ ఏండర్స్‌అమెరికా ఆపోలో-8 
వడిన రేడి | ,17.19%69 చంద్రునిపైకాలు మోపిన నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, అమెరికా అపోలో- 
యోనిం: | ఇ ఆట్లిన్‌ ప్రప్రథములు 


(song see greg) 


1 ఇద ఆగర స Soa S@S SHE sn isdn nse 2p SRE దగగ 
yottgn వధ REE రిఖిదెటి కడవ చేరటం ధంధ్రధల SILI ASG gos "006ఇర్రియురై 
wes (41-1920) Roe sped వడ ౧వ డే 
శ Bees న్‌ కా 


1 ప Bi cr wir 


od FoR RES clas Rye 
ages decane ల్ల ర౧ల్లంయల్లంల రాడా 
tpg 6961 But 17 శ్యాం Og ong sf oe ౧చింం 


రిడడరాయా నయింధ్ధిల్లుం గట ౧బ్గందం్ల 


రోదసీయాత్ర పరిశోధనలు జరిపించారు. ఆ 
పిదప అంగారక గ్రహం లక్ష్యంగా రోదసీ 
పరిశోధనలు కొనసాగు తున్నా యి. 
ఇంతకీ రోదసీ పరిశోధలు వలన మానవ 
కల్యాణానికి సంబంధించిన విశేషాలు ఎన్నో 
ఫలించాయి. వాతావరణ పూర్వ నిర్జేశంలో రోదసీ 
పరిశోధలను ఎంతగానో (ప్రయోజన పడ్డాయి. 
ఉప్పనలు, తుఫానులు, మవో 
(ప్రచండవాయువుల ఉనికి, వాయుగుండాల ఉనికి 
తెలియరావడం వల్ల ముందు జాగ్రత్తలు తీసుకొని 
పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలమని 
హెచ్చరికలు ఇవ్వడానికి చక్కగా ఉపయోగ 
పడుతున్నాయి. కృత్రిమ ఉపగ్రహాల సహయంతో 
భూమి ఉపరితల ఫోటోలను నిర్దుష్టంగా 
తీయడానికి సాధ్యమైంది. రోదసీ పరిశోధనల 
ఫలితంగా జీవకోటి మనుగడకు అవసరమైన 
వాతావరణంలో అంటార్కటికాపై ఓజాన్‌ పొరలో 
రంధ్రం పడడం 1985లో తెల్సింది. 
భూమి 

మనం నివసించే భూమిని చుట్టి 

వాతావరణం ఉంది. భూమి మోద ఆక్సిజన్‌ అనే 


(ప్రాణవాయువూ హై[డ్రోజన్‌తో దాని మిశ్రమం 
నీరూ పుష్కలం. ఇటువంటి వాతావరణం 
సౌరకుటుంబంలో మరే గ్రహం మోద లేదట ! 
జీవకోటి మనుగడకు గాలి, నీరు అనే ఈ రెండు 
పదార్థాలు తప్పనిసరిగా కావాలి. 

నాలుగు వందల అరవై కోట్ల సంవత్స 
రాల (క్రితం జీవప్రాదుర్భావం జరిగిందని విజ్ఞుల 


అభిప్రాయం. ఇంత కాలములోనూ ఖండాలు 
రూపుదిద్దు కోవడంతో అనేక మార్పులు 
జరగడమూ హిమయుగాలు అవతరించి పోతూ. 
ఉండడం జరిగింది. భూమి మీద ఎన్నో జీవరాసులు 
ఆవిర్భించాయి. జీవనసమరంలో మనుగడ సాగించలేక 
కొన్ని జంతుజాతులు కాలక్రమేణా లుప్త్రమయ్యాయి. 
సూర్యుని చుట్టే నవగ్రహాలలో మన 
భూమి ఒకటి. పరిమాణంలో అయిదవ స్థానం 
ఆక్రమిస్తుంది. మరే (గ్రహం మోదా ప్రాణి కోటి 
ఉన్నట్టు ఇప్పటి వరకూ జరిగిన రోదసీ 
పరిశోధనలు నిష్కర్షగా చెప్పలేక పోతున్నాయి. 
"ఇక ఖండాలు ఇప్పుడు ఉన్న చోటనే 
ఎప్పుడూ ఉన్నా వాస్తవానికి ఎన్నో మార్పులు 
జరిగాయి. ఖండాలన్నీ ఒకప్పుడు కోట్ల ఏళ్ల 
కిందట ఒకే ముద్దగా బృహత్థండంగా ఈ 
భూమి ఉండేది. ఇరవయి కోట్ట సంవత్సరాల 
కిందట ఈ బృహత్థండం విడి వడడం (ప్రారంభమై 
ఖండాలు గా ఇప్పుడున్న చోట స్థిర పడడం 
మొదలు పెట్టాయి. దీనినే “ఖండ గమని మన్నారు. 
ఈ గమనం ఇప్పటికీ కొన సాగు తూనే ఉంది.. 
మాట వరుసకు అట్లాంటిక్‌ మహాసముద్రం 
ఏడాదికి అయిదు సెంటీమీటర్లు పెరుగుతూ ఉందట! 
ఖండాలు ఫలకాలపై పొందు 
పరచి ఉన్నాయి. భూమి పైపారమాద 
ఇరవయి ఫలకాలు ఉన్నాయని 
శాస్త్రజ్ఞులు చెప్పుతున్నారు. ఈ 
ఫలకాలు కదిలేట్సుడు ఒకదానికొకటి 
'ఢీ కొడతాయి. అటువంటప్పుడు 
వర్వత(శ్రేణులు రూవుదిద్య 
కుంటాయి. ఉదాహరణకు ఉత్తర, 
దక్షిణ అమెరికాలలోని రాకీ, ఆండీస్‌ 
పర్వత[శ్రేణుల్నీ ఆసియాలోని హిమాలయ 
పర్వతాల్నీ చెప్పుకోవచ్చు. 
ఒక్కొక్కసారి ఒకఫలకం మోద మరొక 
ఫలకం దార్హి మహాసముద్రాల కిందికి పోవచ్చు. 
అటువంటప్పుడు ఫలకాలు పక్కలకు ఊగడం 
208 


కూడకద్దు. కాలి ఫోర్నియాలోని శాన్‌ 
ఆండ్రియాన్‌ ఫాల్ట్‌ దీనికి ఉదాహరణగా 
చెప్పుకోవచ్చు. ఫలకాలు నెమ దిగా కదలవు. 


రిక్టర్‌ : స్కేల్‌ : భూకంప మానం 


సాధారణంగా (ప్రపంచంలో ఏడాదిలో దాదాపు 
అయిదు లక్షల భూకంపాలు సంభవిస్తూ 
ఉంటాయి. ఇందులో ఒక వంద భూకంపాల 
వల్ల (ప్రమాదాలు జరగవచ్చు.భూకంప 
కేంద్రంలో స్థాయిని కొలత చేయడానికి 1 - 


10 గల రిక్టర్‌ మానం ఉపయోగిస్తారు.ముందు 
అంకె కంటె 32 రెట్టు శక్తి వంతమైనందని 
గ్రహించాలి. 5 సాధరణం. 8 ధ్వంసస్థాయి. 
1993 సెప్టెంబరులో లాటూరు (మహరాష్ట్ర) 
లో సంభవించిన భూకంపం రిక్టర్‌ స్కేల్‌ 
మీద 9 ఉంది. 


ఊపులు ఊపులుగా కదులుతూ ఉంటాయి. 
అటువంటి ఊపులోనే 'భూకంపం' తటస్టిస్తుంది. 
(ప్రపంచ శీతోష్లస్థితికి వాతావరణా 
నికీ అనేక కారణాలు హేతువువతూఉంటాయి. 
ఒక్కొక్కప్పుడు భూమి ఉపరితలమంతా మంచు 
పొరలతో కప్పబడి ఉంటుంది. కొన్ని కోట్ల 
ఏళ్లకు ఒక సారి ఇటువంటి హిమ(ప్రళయాలు 
సంభవించడానికి అవకాశం ఉందని విజ్ఞానుల 
అభిప్రాయం. 
ప్రస్తుతం మనం ఒక హిమాంతర 
(ఇంటర్‌గ్లాషియల్‌) ఉష్ణయుగంలో ఉన్నా మన్న 
మాట. హిమ యుగాల్లో సముద్ర మట్టం పడిపోయే 
అంతగా సముద్ర జలమంతా మంచుగా మారి 
పోతుంది. అట్లాగే ఒకప్పుడు అలాస్కా (ఉత్తర 
అమెరికా) ను సైబీరియాతో కలిపే బుల్లి భూఖడం 


209 


ఉండేదట! అలాగనే (గేట్‌ (బ్రిటన్‌ ను యూరపుతో 
కలిపే భూం డం కూడ ఉండేదట ! 1! 

అత్యంత ఇటి వలి హిమ యుగం పదివేల 
సంవత్సరాల (క్రితమే అడుగంటింది. ఉత్తర 
అమెరికాను యూరపు ఖండాలను అప్పుడు 
మూడువేల మోటరుల మందంగల మంచుపార 
ఆవరించి ఉండేది. హిమయుగంలో హిమనదులు 
(గ్రేషేయర్స్‌) ఎన్నో ఉంటాయి. ఆలాంటి 
హిమనదుల నెమ్మదిగా భూఖరిడం మీదికి పాకి 
భూక్షరణానికి లోనుచేసినప్పుడు పర్వత (శ్రేణులు 
మలచబడి లోతైన లోయలు ఏర్పడతాయి. రాకీ 
పర్వతాలు చూచినట్టయితే ఇటువంటి దృశ్యమే 
కానవస్తుంది. భూమి చరిత్రలో ఇవి ఇటివలివే. 
ఎత్తు లేని పర్వతాలు మంచుచే మలచబడి 
నున్నగా ఉండడం గమనించనగును. శీతల పర్వత 
ప్రాంతాల్లో హిమనదుల్ని ఇప్పుడు కూడా చూడవచ్చు. 

చంద్రుడు 

చం(ద్రుడినే చందమామ అని, జాబిలి అనీ 
అంటారు, వాస్తవానికి భూమి చుట్టూ పరి 
(భ్రమించే ఉప([గ్రహమే చంద్రుడు, భూమిచుట్టూ 
ఒకచుట్టు తిరగడానికి చంద్రుడికి 27 రోజులు 
పడుతుంది. ఇదియే 'చాంద్రమాసం'. మామూలు 
నెలకంటె తక్కువ. చంద్రునిపై సూర్యకాంతి 
పడి ప్రకాశించినప్పుడు వెన్నెల కాస్తుంది. భూమికీ 
సూర్యునికి నరిగ్గా మధ్యకు చంద్రుడు. 


చంద్రుడు 
భూమి నుండి దూరం 384400 కి.మి 
వాసం ______ 3475 కి.మి 
కక్ష్యేలో తిరిగే కాలం 274 భూమి రోజు 
ఉపరితల ఉష్ణోగ్రత సూర్యుని వైపు 137°C 
అవతలివైపు ------ ~169°c | 
వచ్చినప్పుడు అది మనకు కనపడదు. అదే 
అమావాస్య. అలా చంద్రకళలు మారుతూ 
పొర్లమినాడు చంద్రుని ఉపరితలమంతా 


0 
© 
అ 
2 
(7 
00 


భూమి - చంద్రుడు - గ్రహణాలు 


A 


న మొదటిపాదం (అష్టమి శక్షపక్ష్యం |? రెటు చినాది తే భూమి 
దనెందుతున్న చంర్థుకు వదక |. లయల భూ 


క్రి 400 
రెట్టు చేరువలో ఉంది. అందుచేలేనే ' 
నూర్యుడు, చంద్రుడు న 

222 మరకో పరిమాణంలో ఉన్నట్లు మనకు కనిపి 


తస్యా ఉంటాయి. ఏడాదిలో ఒకోసారి మనకు 


రా ~ 


వ 


(ప్రకాశిస్తుంది. దాన్ని పున్నమి వెన్నెల అని అటువంట వుడు 'నార్యగవాణం 
అంటాం.మరల చంద్ర కళలు తగ్గుతూ అనూ సంభవించిందంటారు. సూర్యునికీ చంద్రుని" " 
వాస్య చీకటిలో చంద్రుడు అసలు కనిపించడు. మధ్య భూమియొక్క నీడ పడినప్పుడు 
చంద్రుని వ్యాసం సూర్యుని వ్యాసంలో 400 “చంద్రగ్రహణం' సంభవించిందని అంటో లు! 


చండ్ర (గ్రహణం (గ్రహణములు సూర్య [గ్రహణం 


చంద్ర కక్ష్య చంద్ర కక్ష్య 
సూర్యునికి చంద్రునికి మధ్య భూమి వున్నవ్చుడు- సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు వున్పప్తుడు 
Tu న్‌ పంతం 


720 శమీ, ఎత్తునుండి భారత ద్వీపకల్ప 
దృశ్యం, రోదసీ యాన (1967 - జైమినీ) 
ప్రస్థానంలో తీసిన ఫట, ° 


210 


గణితం అంటే అంకెల శాస్త్రం. మిగతా 
శాస్త్ర విజ్ఞాన రంగాలన్నింటిలోనూ గణితం ప్రధాన 
భూమిక వహిస్తూ ఉంటుంది. గణితంలో మూడు 
ప్రధాన విబాగాలు ఉన్నాయి. 

శుద్ద గణితం : వినియోగ ప్రమేయంలేని 
గణిత అధ్యయనం శుద్ద గణితంగా పరిగణిస్తారు. 
ఈ శతాబ్దారంభంలో జీవించిన సుప్రసిద్ద 
భారతీయ గణితవేత్త శ్రీనివాసరామానుజం ఈ 
రంగంలో కృషి చేసి ప్రపంచానికి అనేక గణిత 
సమస్యల పరిష్కారాల్ని అందించాడు. 


సుప్రసిద్ద శుద్దగణిత వేత్త 
శ్రీనివాస రామానుజన్‌ 


వినియుక్త గణితం : ఇతర కార్యరంగాల్లోను 
శాస్త్ర రంగాలకు పనికి వచ్చే గణితం. 

సాంఖ్యక శాస్త్రం : మానవ వనరులు, 
సహజ సంపద వంటి అనేక విషయాలకు 
సంబంధించిన సంఖ్యా వివరాల్ని సేకరించి విశ్లేషణా 
చేయడం. ఉదాహరణకు భారతదేశపు జనాభా 
లెక్కలు పదేళ్లకు ఒకసారి సేకరించి దేశ 


 ఆర్థికాభివృద్దికి ప్రణాళికలు సిద్దపరచడానికి 


సాంఖ్యాశా(స్తం (స్టాటిస్టిక్స్‌) వినియోగపడుతుంది. 
అంకెలు 

ప్రపంచ వ్యాప్తంగా ప్రధానంగా మూడు రకాల 
అంకెలవ్యవస్థ అమలులో ఉంది, 

దశాంశ పద్దతి : 10 ఆధారంగా '0' నుండి 9” 
వరకు అంకెలు ఉన్న పద్దతిని దశాంస పద్దతి అని 
అంటారు. దీనిని అరబిక్‌ పద్దతి అని కూడ అంటారు. 
ఈ పద్దతి భారతదేశంలోనే ప్రారంభమైనదనడానికి 
ఆధారాలు ఉన్నాయి. అసలు శూన్య '0' భావనకు 
ఆది స్థానం భారతదేశమే. 


రోమన్‌ పద్దతి : రెండవ పద్దతి రోమను . 
పద్ధతి. ఇది ఇంగ్లీషు (లాటిన్‌) అక్షరాలు VX: 
L, 0, M (1, 5, 10, 50, 100, 1000) ఆధారంగా . 


రూపుగొన్నవి. 

రోమన్‌ పద్దతిలో | అనే ఇంగ్లీషు అక్షరం .1 
సూచిస్తుంది. 2 5 రాయాలంటే 1 అలాగే ౩కి ll. 
ఇక 'V'5ను సూచిస్తుంది. ' పదిని,. 1, 50ని, 'C' 
100ని, 'M' 1000ని సూచిస్తాయి. ఈ అక్షరాల 
కలయిక వల్ల ఇతర అంకెలు ఏర్పడతాయి. అధిక 
విలువగల అక్షరం ముందు, తక్కువ విలువగల 
అక్షరం వస్తే అది దాని నుండి తీసివేయాలి. 
తరువాత వస్తే దానికి అది కలపాలి. ఉదాహరణకు 
XL అంటే 40, 1X 60 అని అర్థం. 

బైనరీ పద్దతి : మూడవ పద్దతి బైనరీ పద్దతి. 
దీనిని కపప లో వాడుక చస్తారు. ఇందులో 
“0”, 1” మాత్రం వాడితే సరిపోతుంది. 


211 


౪ 
er) 


ఆ 


గణత శా 


తెలుగు అంకెలు - సంఖ్యామానం 


అంకె స్థానం సంఖ్య 
౧ ఒకటి 1 

౧0 పదవ 10' 

౧00 నూరు 10? 

౧౦౦౦ వేయి 10? 

౧0.000 పదివేలు 10 
౧,00,000 లక్ష 10 
౧0,00,000 పదిలక్షలు 10* 
౧,00,00,000 కోటి 10” 
౧0,00,00,000 దశకోటి 10 
౧00,00,00,000 శతకోటి 10° 
౧000,00,00,000 సహస్రకోటి 10% 


౧0000, 00,00,000 న్యర్చుదం 10" 


౧00000,00,00,000 ఖర్వం 1012 
౧000000,00,00,000 మహాఖర్వం 10" 
౧0000000,00,00,000 పద్మం 10" 
౧00000000,00,00,000 మహాపద్మం 10% 
౧00000000,00,00,000 క్షోణి 10" 
౧000000000,00,00,000 మహాక్షోణి 10” 
౧000000000000000000 శంఖం 10" 
౧0000000000000000000 మహాశంఖం 10” 
౧0000000000000,00,00,000 క్షితి " 107 


ఇలాగ 1 పక్కన సున్నాలు చేరిస్తే 10. మహాక్షితి; 10* - క్షోభం; 10% - మహాక్షోభం; 10% - నిధి; 
105 - మహానిధి; 10 - పరతం; 107 - పరార్హం; 10% - అనంతం; 10” - సాగరం 
10 - అవ్యాయం; 10"- అమృతం; 10” - అచింత్యం; 10* - అనేయం; 10“ - భూరి; 
10* - మహాభూరి. 


212 


అరెచిక్‌ రోమన్‌ బైనరీ 
1 | 1 
2 il 10 
3 mu 11 
4 Iv 100 
5 Vv 101 
6 vi 110 
7 vil 111 
8 Vit 1000 
9 IX 1001 
10 xX 1010 
11 Xi 1011 
12 xi 1100 
13 ౫111 1101 
14 XIV 1110 
15 Xv 1111 
16 xvi 10000 
17 Xvi 10001 
18 xvi 10010 
19 XIX 10011 
20 XX 10100 
21 xxl 10101 
30 XXX 11110 
32 ౫౮౫౮౫ 100000 
40 XL 101000 
ఉపసర్ల సంకేతం 
తేరా T 
గిగా G 
మెగా M 
కిలో k 
హెక్టా h 
డెకా da 
డెసీ d 
సెంటీ c 
మిల్లీ m 
మెైతో న! 
నానో n 
సైకో ని 
ఫెమో f 
a 
516! 
హేమ 


సమాన సంఖ్యలు 


అరెబిక్‌ రోమన్‌ బైనరీ 
50 ఓ 110010 
60 Lx 111100 
64 LXV 1000000 
90 xc 1011010 
99 Xcix 1130011 
100 c 1100100 
128 cxxvil 10000000 
200 cc 11001000 
256 ccLvi 100000000 
300 ccc 100101100 
400 cD 110010000 
500 D 111110100 
512 DXi 1000000000 
600 00 1001011000 
900 cM 1110000100 
1,000 M 1111101000 
1,024 MXXIV 10000000000 
1,500 MD 40111011100 
2,000 MM 11111010000 
4,000 MV 111110100000 
5,000 v 1001110001000 
10,000 X 10011100010000 
200,000 XX 100111000100000 
100,000 రి 41000011010100000 
దశాంశ గుణిజాలు 
గుణిజాంకం 
1012 1,000,000,000,000 
10 1,000,000,000 
10 1,000,000 
10 1,000 
102 100 
10 10 
10 0.1 
102 0.01 
10? 0.001 
10* 0.000,001 
10? 0.000,000,001 
102 0.000,000,000,001 
105 0.000,000,000,000,001 
} 0.000,000,000,000,000,001 


రోమునులకు 'వమున్నా' 
లేదు. అందుచేత లెక్కలు 
కట్టడం దుర్రభం. 15 
శతాబ్దాల క్రితం భారత 
దేశంలో “నంన్నా' 


(శూన్యం) భావాన్ని (0) 
ప్రప్రధంగా ప్రవేశపెట్టారు. 


సమాన సంఖ్యలు 


విజాన పీఠం 


గణిత పరికర శైలు 
సంకలనము : 
ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అంకెల మొత్తమును సంకలనము లేదా కూడిక అంటారు. దీనికీ 
గుర్తు +'. 
ఉదా : ఒక తరగతిలో నలుగురు బాలురు, ఏడు మంది బాలికలు గలరు. మొతము 11 మరది: 
on™” 


7 6 5 26 36 23 
+5 +9 +83 + 13 +15 . +92 
12 _ 15 8 39 51 115 


ఒక తోటలో 125 మామిడి చెట్టు, 163 కొబ్బరి | ఒక (గ్రంథాలయంలో 324 తెలుగు పుస్తకాలూ 
చెట్లు 231 నారింజ చెట్లు కలవు. తోటలో ఉన్న | 184 హిందీ పుస్తకాలు, 226 ఇంగ్లీషు పుస్తకొలు 


' మొత్తం చెట్టు ఎన్ని? ఉన్నవి. మొత్తం పుస్తకాలు ఎన్ని? 
తోటలో ఉన్న మామిడి చెట్టు = 125 తెలుగు పుస్తకాలు = 324 
కొబ్బరి చెట్లు = 163 హిందీ పుస్తకాలు = 184 
నారింజ చెట్టు = 231 ఇంగ్లీషు పుస్తకాలు = 226 
తోటలోని మొత్తం చెట్టు = 519 మొత్తం పుస్తకాలు = 734 


mm క ఇ టప. 
వ్యవకలనము : 
ఒక అంకె నుండి మరొక అంకెను తీసివేయడాన్ని వ్యవకలనము లేదా తీసివేత అంటారు. దీనికి గుర్తు 
= దీనిని మైనస్‌” అని చదువుతారు. | 
ఉదా : ఒక ప్యాకెట్‌లో 16 బిస్కట్లు ఉన్నవి. అందులో 5 బిస్కట్లను తినగా ఎన్ని బిస్కట్లు ఉంటాయి? 
మొత్తం 11 బిస్కట్టు ఉంటాయి. 


10 13 18 85 64 92 
-9 7 -6 -34 -38 — 47 
1 5 12 51 26 45 


ఒక గంపలో మామిడి అరటి పండ్లు కలిపి 25 | ఒక పాఠశాలలో 545 మంది విద్యార్థులు కలరు. 
కలవు. వాటిలో 12 అరటి పండ్లు. అయిన | అందులో బాలురు 325 మంది. అయిన 


మామిడి పండ్లు ఎన్ని? బాలికలు ఎంత మంది? 
గంపలోని మొత్తం పండ్లు = 25 పాఠశాలలోని మొత్తం విద్యార్థులు = 545 
అరటి పండ్లు = 12 బాలురు = 325 
గంపలోని మామిడి పండ్లు = 13 మిగిలినవారు బాలికలు = 220 


214 


గుణకారము : 


ఒక సంఖ్యకు అదే సంఖ్యను మళ్ళీ మళ్ళీ కూడడాన్ని గుణకారము అంటారు. దీనికి గుర్తు ౫ (ఇంటు). 


ఉదా : 7 ౫ 5 అంటే 7ను 5 చేత గుణించడం. అంటే 7% 5=7+7+7+7 + 7 = 35 
ఒక్కొక్క బుట్టలో 6 మామిడి పండ్లు ఉన్నాయి. ౩బుట్టలలో మొత్తం ఎన్ని మామిడి పండ్లు ఉండును? 


ఒక బుట్టలోనిపండ్డు = 6 
రెండవ బుట్టలోని పండ్లు = 6 
మూడవ బుట్టలోని పండ్లు = 6 
మూడు బుట్టలలోని మొత్తం పండ్లు = 18 
4xX0=0+0+0+0=0 7x0=0+0+0+0+0+0+0=0 
'0'తో ఏ సంఖ్యను గుణించినా ఫలితం '0' మాత్రమే వస్తుంది. 
4xX1=1+1+1+1=4 5x1=1+1+1+1+1=5 


గ'ితోఏ సంఖ్యను గుణించినా ఫలితం అదే సంఖ్య వస్తుంది. 
ఒక్కొక్క తరగతిలో 42 మంది బాలురు కలరు. | ఒక సిమెంటు బస్తా రు. 135 లు. 5 బస్తాల 


4 తరగతులలో ఎంత మంది ఉంటారు? ఖరీదు ఎంత? 
ఒక్కొక్క తరగతిలో బాలురు. = 42 మంది ఒక సిమెంటు. బస్తా ఖరీదు =౫5్‌ 'రూ॥లు. 
4 తరగతులలో బాలురు = 42% 4 5 బస్తాల ఖరీదు = 135 X౫5 
వ తరత క సుం. ఆ తమరు సా = ఏ త కయప జూ 
మొత్తం బాలురు = 168 . మొత్తం పైసలు =675 
భాగాహారము : 


కొన్ని వస్తువులను సమానమైన భాగాలు చేసి పంచుకోవడాన్నే భాగాహారం అని అంటారు. దీనికి 
గుర్తు “* (డివైడెడ్‌ బై. 


ఉదా: 6 పండ్లను ఇద్దరు పంచుకున్న ఒక్కొక్కరికి ఎన్నేసి వస్తాయి? ఎన్ని మిగులుతాయి? 
౧ లు 
ఒక్కొక్కరికి ౩ పండ్లు వస్తాయి. ఏమి మిగలవు. 


10 రూ॥లను ముగ్గురు పంచుకున్న ఒక్కొక్కరికి ఎన్నేసి వస్తాయి? "ఎంత మిగులుతుంది? 
3 ఒక్కొక్కరికి రూపాయలు వస్తాయి. 1 రూపాయి మిగులుతుంది. 


16 రూపాయలను ఇద్దరు సమానంగా పంచు | 63 మొక్కలను వరుసకు 6 చొప్పున ఎన్ని 


కుంటే ఒక్కొక్కరికి ఎన్నేసి వస్తాయి? వరుసలలో నాటవచ్చును? ఎన్ని మిగులుతాయి? 
2) 16 (8 6) 63 (10 
Io 16+2=8 60. 10 వరుసలలో నాటవచ్చు. 
0 3 


ao 3 మొక్కలు మిగులుతాయి. 
215 


గణిత సూత్రాలు 


భాతిక శాస్త్రం 


(ద్రవ్యం - శక్తి అధ్యయనం చేసే విజ్ఞానశాస్త్ర 
శాఖ భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం భూశాస్త్ర 
శాఖలను అధ్యయనం చేయడానికి కూడా ఇది 
కీలకపాత్ర వహిస్తుంది. రోదసీ కుహరంలోకి 
పరిశోదనా సాధనాల్ని పంపడానికి మానవుడు 
కాలూనడానికి భూమి చుట్టూ కక్ష్యల్లో కృత్రిమ 
- ఉపగ్రహాల్ని దింపడానికి భౌతిక శాస్త్రం నియ 
మాలే మూలాధారాలు. 17వ శతాబ్దం లో ఐజాక్‌ 
న్యూటన్‌ (ప్రప్రథమంగా (ప్రచురించిన న్యూటన్‌ 
గతి నియమాలే ఈ కార్యకలాపాలన్నిటికి 
ఆధారం. నేటి నవనాగరికత అంతా ఈ 
నియమాల ప్రాతిపదికగా తీసుకుని నడుస్తున్నది. 
ఈ 20వ శతాబ్ది ఆరంభంలో ఆల్ఫ్‌ర్ట్‌ ఐన్‌స్టీన్‌ 
సాపేక్ష సిద్దాంతాన్ని (రెలిటివిటీ) ప్రవచించడంతో 
భౌతికశాస్త్రం మరో అడుగు ముందుకు వేసింది. 
అనేక మంది శాస్త్రవేత్తల కృషి ఫలితంగా 
భౌతికశాస్త్రంలో అనేక విభాగాలు ఏర్పడ్డాయి. 
భౌతిక శాస్త్ర శాఖలు 
శబ్ద శాస్త్రం 3 అకౌస్టక్స్‌సౌండ్‌ (ధ్వని) ధ్వని 
తరంగాల అధ్యయం, 
పరమాణు భౌతికశాస్త్రం (అటామిక్‌ ఫిజిక్స్‌) : 
పర మాణువు, పరమాణు నిర్మాణం, పరమాణు 
ధర్మాలను గూర్చి అధ్యయనం, 
జీవభౌతిక శాస్త్రం : బయోఫిబిక్స్‌ జీవ(ప్ర క్రియలకు 
సంబంధించిన భౌతిక శాస్త్రం, 
విద్యుత్తు గతి శాస్త్రం (ఎలక్షో డైనమిక్స్‌) విద్యుత్తు 
- యాంత్రిక శాస్త్రాల పరస్పర సంబంధాలను 
గూర్చి అధ్యయనం. 
యాంత్రిక శాస్త్రం (మెకానిక్స్‌) : నిశ్చిల స్థితిలో నూ 
'కదలుచున్న వస్తువుల గురించి అధ్యయనం. 


216 


నో 


న్యూటన్‌ గతి నియమాలు 


ఐజాక్‌ న్యూటన్‌ అనే (బ్రిటీషు విజ్ఞాని 
రోదసీలోనూ భూమి మోద వస్తువుల గమనం 
కింది మూడు గతి నియమాలనునరించి 
ఉంటుందని 1687లో ప్రతిపాదించాడు. , 

1. ప్రతి వస్తువూ, దాని స్థితిని మార్చుటకు ౨ 
బాహ్య బలమూ పని చేయకపోతే అది నిళీల 
స్టితిల్‌ గాని సమ వేగంతో బుజు మార్గం 
పోయే స్థితిలోగాని ఉండి పోతుంది. ఇది వస్తువు 
యొక్క ధర్మాన్ని సూచిస్తుంది. జ 

2. వస్తువుల త్వరణంలో వాటిపై పనిచేసే 
బాహ్య బలానికి అనులోమానుపాతంలోనూ, 
వాటిద్రవ్య రాసులకు విలోమాను పాతంలోనూ 
ఉంటుంది. అది బల దిశలో ఉంటుంది. వస్తువు 
యొక్క ద్రవ్యవేగం (మోమెంటం) మార్పురేటు 
దానిపై కలిగించబడిన బాహ్య బలానికీ 
అనులోమానుపాతంలో ఉండి అదే దిశలో 
కలుగుతుంది. (ఎఫ్‌ = ఎమ్‌ ౫ ఏ) 

3. ప్రతి ఒక్క చర్యకు దానికి సమానంగా 
వ్యతిరేక దిశలో (ప్రతిచర్య ఉంటుంది. లేదా రెండు 
వస్తువులు ఒకదానిపై ఒకటి పరస్పర a 
జరుపుకున్నప్పుడు ఆ బలాలు రెండూ పరిణామం 
సమానంగానూ దిశలో వ్యతిరేకంగానూ ఉంటాయి. 

అంటే తారాజువ్వ ఆకాశంలో సైకిగిసినప్పుడు 
ఈ సూత్రం పైనే పనిచేస్తుంది. అట్లే రోదసీలోనికి 
పొయ్యే రాకెట్టు కూడ ఈ సూత్రంపైనే పని 
చేస్తాయి. రాకెట్‌ పృష్టభాగంనుండి వెలువడుతున్న 
మండే వాయువు రాకెట్టును నొక్కునప్పుడు రాకెట్టు 
ముందుకు (పైకి) దూసుకుపోతూ ఉంటుంది. 

వాస్తవానికి, నేటి జల, వాయువు, వాహనాలు, 
యంత్రజగత్తు ఈ న్యూటన్‌ గతి సూత్రాలపైనే 
ఆధారపడి పనిచేస్తున్నాయి. (అంటే న్యూటన్‌ గతి 
సూత్రాలు నేటి నాగరికతకు జీవగ(ర్ర) 


కేంద్రక భౌతిక శాస్తం : (న్యూక్లియర్‌ ఫిజిక్స్‌) : 
పరమాణు కేంద్రకాన్ని గూర్చి, కేంద్రకంలో జరుగు 
రాసాయనిక్త, భౌత్రిక్ర మార్పులను గూర్చి అధ్యయనం. 
అతిశీల శాస్త్రం (క్రయోజానిక్స్‌) : అతిశీతల 
ఉష్ణోగ్రతను గూర్చి అధ్యయనం. 
చాక్షుస శాస్త్రం ; .(ఆప్టిక్స్‌) : కాంతిని గూర్చి 
అధ్యయనం. 
ఘన-స్టితి భౌతిక శాస్త్రం : (సాలిడ్‌ స్టేట్‌ ఫిజిక్స్‌): 
వున స్టితిలో ఉన్న ధాతువుల ధర్మాలు, 


తాప(పేషముల (ప్రభావాన్ని గూర్చి అధ్యయనం. 


ఉషప్ణశాన్ర (హీట్‌) : ద్రవ్యాలపై ఉష్ణ (ప్రభావాన్ని 


గూర్చి అధ్యయనం. 

ద్రవభౌతిక శాస్త్రం : (ప్యూయిడ్‌ ఫిజిక్స్‌) వాయు - 
ద్రవముల అధ్యయనం. 

భూభౌతిక శాస్తం (జియోఫిజిక్స్‌) భూమిని గూర్చి 
భౌతిక శాస్త అధ్యయనం. 

తాపగతి శాస్త్రం (తెర్మోడైనమిక్స్‌) పని - శక్తులను 
గూర్చి అధ్యయనం. 


అయస్కాంతత్వం 

విద్యుత్తును ఇటీవలే కనుగొన్న 
మానవుడు అయస్కాంత స్వభావాన్ని 
ఎప్పుడో ఇనుప వస్తువులన్ని ఆకర్షించే 
సూదంటు రాయి” ద్వారా తెలుసుకున్నాడు. 
మాగ్నేట్‌ అనే, వదానికి మూలం 
సూదంటురాయి లభించే (ప్రాంతం 
మాన్నేసియా (గ్రాస్‌ కావడం 'మాగ్నెటు' కు 
ఒకవైపు దక్షిణ ధృవం రెండు వైపు ఉత్తర 
ధృవం ఉంటాయి, అయుస్కాంత బలం 
ఈ ధృవాల దగ్గరకేంద్రీకృతమై ఉంటుంది. 
విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి. 
, సజాతి ధృవాలు వికర్షించు కోనడం 
మాగ్నాటు స్వభావం. 'దిక్సూచి' (కంపాస్స్‌ని 
ఈ సూత్రం మోదనే ఆధారపడి నిర్మిస్తారు. 


విద్యుదయస్కాంతత్వం ఆకాశంలో 
శక్తి విద్యుత్‌ తరంగాల రూపంగా 
పయనిస్తుంది. ఈ విద్యుత్తరంగజాల 


లేజర్‌ అంటే ఏమిటి? | 


లేజర్‌ - లైట్‌ ఆంప్లిఫికేషన్‌ బై స్టిములేటెడ్‌ ఎమిషన్‌ 


ఆఫ్‌ రేడియేషన్‌ - Light Amplification by 
Stimulated Emission of - Radiation 
అన్నదానిలో 'పదాల (ప్రారంభ అక్షరాల పదబంధం 
లేజర్‌ (1458౬0). లేజర్‌ కాంతి పుంజంతో ఇనుము 
వంటి ధాతువును కోతకోయవచ్చు. సంగీతం 
పాడించవచ్చు. శస్త్ర చికిత్సలో దీని వినియోగించి 
'ప్రొస్టేట్‌గ్రంథి వాపును నివారింప చేయవచ్చు. 


సాధారణ కాంతి విభిన్న తరంగ థైర్థ్యాలు కలిగి 


ఉంటుంది. లేజర్‌ కాంతి తరంగాలు ఒకే వీధంగా 
ఉండి (క్రమపద్దతిలో అతి సన్నని కాంతి పుంజమై 
శక్తివంతంగా పని చేస్తుంది. మామూలు కాంతి వలె 
చెల్లాచెదురవ్వదు. తత్ఫలితంగా అది, శస్త్ర చికిత్సలో 
కోత కోయగలదు. సిడి రామ్‌ లోని సమాచారాన్ని 
గాని సంగీతాన్ని గాని తెలిసేలాగ విడదీసి చెప్పగలరు. 
డి.టి.పి. (డెస్క్‌టాప్‌ పబ్లిషర్‌) ప్రింటర్లో వాడుక 


చేసేది కూడా 'లేజర్‌ సూత్రమే”. | 


217 


భౌతికళా| స్తం - న్యూటన్‌ గతి నియమాలు 


మంతటిని విద్యుదయస్కాంత వర్షమాలగా 
పేర్కొంటారు. ఈ తరంగాలలో చాలవరకు 
కంటికి కన్పించనివే. కాగా, విద్యుదయస్కాంత 
వర్షమాలలో కంటికి కన్పించే ఒక చిన్న భాగాన్ని 
“దృశ్యకాంతి” అని అంటారు. ఈ దృశ్యకాంతి 
తరంగశక్తిని వినియోగించే చెట్టు కిరణజన్య 
సంయోగక్రియ అనే ప్రక్రియ ద్వారా ఆహారాన్ని 
సిద్రపరచుకుంటాయి. మరొక విధంగా చెప్పాలంటే 
భూమి మీద మనుగడ సాగించే జంతుకోటి అంతా 
తమ ఆహారవసరాలు తీరటానికి మొక్కల మీదనే 
ఆధారపడి ఉన్నాయన్న విషయం సత్యం. ఇంద్ర 
ధనుస్సులో కనిపించే ఏడు రంగులో (ఎరుపు, 
నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలవర్షం నీలి, ఊదా) 
ఈ దృళ్య కాంతిలో ఉన్నాయి, 


విద్యుదయస్కాంత తరంగాల్ని రెండు 
విధాలయిన కొలతలుగా పేర్కొంటారు. 1. తరంగ 
ధైర్దం పక్కన పక్క తరంగ శీర్షాల మధ్య దూరం, 
(ఇది మీటరులలో ఉంటుంది) 2. పౌనః పున్యం. 
(ఫ్రీక్వెన్సీ) : సెకనులో జరుగుచున్న తరంగాల 


సంఖ్య, దానికి హెర్ట్‌జ్‌ (H2) కొలత (ప్రమాణం. 


అయస్కాంతం 
ఉత్తరధృ్యవం 


దక్షిణధృవం 


అయస్కాంత క్షేతబలరేఖలు 


'హస్వత రంగాలు 


= TIME 


(హర్ట్‌ 102 102 10* 


విద్యుదయస్కాంత వర్షనూల 


దీర్హ తరంగాలు 


వ నం 
చస నా క 7 స న 
| “4 NW zm 
fan dee వభ మై Es ద 
Grrl స జ్ఞా 
న దృళ్యకాంత్‌ | 


గామాకిర; అలల 
కా ౫ - కిరణాలు లోహిత 


218 


| 
పరారుణి మైక్రోవేవ్‌ రేడియో 


రేడియో టెలిస్కోప్‌ 


ఉష్ణం 

వేడిమి మూడు విధాలుగా ఉంటుంది. 1) 
ఘన పదార్థాల అణువుల ద్వారా (ప్రసరించే 
విధానం 'వహనం' (కండక్షన్‌) ఉదా: అట్టకాడ 
ఒకవైపు నిప్పులో పెట్టి రెండోవైపు పట్టుకుంటే 
చెయ్యి కాలుతుంది. 2) (ద్రవ వాయు పదార్థాల 
ద్వారా వేడిమి ప్రసరించే విధానం - సంవహనం 
(కన్వెక్షన్‌) ఉదా: పొయ్యి మోద పాత్రలోని 
నీరు అడుగున వున్న నీరు మొదట వేడెక్కి 
తరువాత పై నీరు వేడెక్కుతుంది. ఇక మూడవ 
విధానం వికిరణం (రేడియేషన్‌) వేడిమి ఖాళీ 
ప్రదేశంలో తరంగాల రూపంలో (ప్రసరిస్తుంది. 
సూర్యుని వేడిమి ఈ విధంగా భూమికి 


°F °c 
220 100 — ధథనాంకం 
200 30 (100°F) 
180 80 
160 70 
140 60 
120 50 


100 కక శరీర ఉష్టో[గ్రత 


80 క 37°C/98.4°F 


20 
10 


0 — ఘనీభవనాంకం 


చ -10 (6౮) 
0 -20 

-20 -30 

40 -40 


ఉష్ణోగ్రతను కొలిచే తెర్మోమీటరు: 


కాంతి 


పరావర్తనం 
అద్దంలో చూచుకుంటే కాంతి క్రభీణాలు 
పరావర్తనమై ప్రతిబింబం కనిపిస్తుంది. 


219 


, యంత్ర సౌలభ్యం 


౧ కాంతి 


ఉష్ణ 


వక్రీభవనం 

గ్లాసు నీళ్లలో ఒక పెన్సిలు ఉంచితే వంపు 
కనిపిన్తుంది. కాంతి కిరణాలు నీటిలో 
వ'క్రీభవనానికి గురియై వంపు కనిపిస్తుంది. 


వక్రీభవనం 


ఈ వాలుబల్ల సూత్రాన్ని ఉపయోగించే 'రాంప్‌' 
లను (మెట్లకు బదులుగా) నిర్మిస్తారు. 


యంత్ర సౌలభ్యం ; 


తులాదండం మూడు రకాలు 

1) బలం = భారం మధ్య ఆధారం ఉంటుంది. 2) కప్పీలు 

ఆధారం బలం మధ్య ఆధారం ఉంటుంది. 3) బావిలోంచి నీరు తోడడానికి, బరువుల ఎత్తడానికి 
ఆధారం భారం మధ్య బలం ఉంటుంది. కప్పీల వల్లనే సులభంగా సా ధ్యమవుతుంది. 


భారం బలం 


fe ' వాలుబట్ల. 
. బరువుల్ని "'దిరీపడ్రానికి వాలుబల్ల (ఉపయోగ 
_సదుతుందీ అసుపత్రుభ రూ కర్మాగారాల నూ 
220 


ఇంజనీరింగ్‌ - టెక్నాలజీ 

'సైన్సు-శాస్తం విజ్ఞానం - ఇంజనీరింగు 
సూత్రాలను పరిశ్రమల్లో వినియోగించే పద్దతి 
టెక్నాలజీ రంగానికి చెందుతుంది. వాస్తవానికి 
మనం ఇప్పుడు టెక్నాలజీ యుగంలో నివసిస్తున్నాం. 
దీని వినియోగం సర్వాంతర్యామి. ఇంటిలోనూ 
ఫ్యాక్టరీలోనూ ఆఫీసులోనూ పాఠశాలలోనూ 
చికిత్సాకేంద్రాల్లోనూ అన్నిట టెక్నాలజీ విస్తరించి 
'ఉంది. ఆధునిక టెక్నాలజీ ప్రజోపయోగ సేవల్లో 
ప్రస్ఫుటంగా కానవస్తున్నది. తాగేనీటి సరఫరా, 
వంటకు ఇంధనం, విద్యుత్తు సరఫరా, ఆధునికమైన 
మురుగునీటి వ్యవస్థ, పెంట కుప్పల్ని తరలించడం, 
టెలిఫోన్‌, రేడియో, టెలివిజన్‌, కృత్రిమ 
' ఉపగ్రహం (శాటిలైట్‌ ద్వారా ప్రసార వ్యవస్థ - 
ఒకటేమిటి అన్ని ఆధునిక సౌకర్యాల కూ 
టెక్నాలజీయే (ప్రాతిపదికగా వ్యవహరిస్తున్నది. 
_ఇంటినుంచి పనిచేసే చోటుకు, పాఠశాలకు, 
ఆఫీసుకు ఎక్కడకు వెళ్లాలన్నా బస్సు, కారు, 
రైలు ఏదో ఒకటి లేకుండా నిముషం గడవదు. 
ఆఖరకు సాధారణమయిపోయిన సైకిలు కూడా 
టెక్నాలజీ (ప్రసాదించినదే! 

ఆధునిక కర్మాగారాలలో యం(త్రాలు 
నిర్దుష్టంగా పనిచేయాలంటే వాటిని నేడు 
కంప్యూటరుచే నియంత్రిస్తూ ఉంటారు. నేటి 
ఆఫీసుల్లో ఎలక్రానిక్స్‌ టైపురైటరులు సర్వ 
,సాధారణమయినాయి. ఆసుపత్రుల్లో రోగ 
నిదానానికి కంపూటర్‌ టోమోగ్రఫీ, సి.టి. స్కానింగ్‌ 
మాగ్నెటిక్‌రెసోనెన్స్‌ ఇమేజ్‌ (ఎమ్‌.ఆర్‌.ఐ.), ఇ.సి.బీ. 
యంత్రాలు, ఎక్స్‌-రే మెషీన్లు హృదయ స్థాయిని 
తెలియజేసే ఎలక్ట్రానిక్‌ యం(త్రాలు ఎన్నో 
వినియోగంలోకి వచ్చి మానవ, కల్యాణానికి 
పనిచేస్తున్నాయి. 'ఇ(ల్టాసానిక్‌ యంత్రాలు 


శరీరంలోపలి భాగాల్నీ, గర్భస్థ పిండం ఆడ/మగ 
నిర్దారణ - ఆమ్నియోసెంటిసిస్‌ ప్రత్యక్షంగా 
చూపిస్తాయి. ఇక ముద్రణ. రంగంలోను డి.టి.పి 
(డెస్క్‌ టాస్‌ పబ్లిషింగ్‌), కలర్‌ స్కానింగ్‌ వంటి 
ఆధునిక ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఎంతో (శ్రమ 
తగ్గించడవేంగాక చక్కటి ముద్రణను 
అందించడానికి ఉపయోగపడుతున్నాయి. 

ఈ టెక్నాటజీ అంతా ఇటీవలిదే. 1700 
తర్వాతనే పారిశ్రామిక విప్లవంతో ప్రారంభమయి 
శాంతియుతంగా అభివృద్ది చెందుతూ వచ్చింది. 
ఈ విప్లవం (గ్రేట్‌ బ్రిటన్‌లో, ప్రారంభమయింది. 
దానికి కారణం ఆకాలంలో ఆ దేశంలో పరిస్థితులు 
అనుగుణంగా ఉండటమే. దేశం శాంతియుతంగా 
ఉంది. ఐశ్వర్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా 
వికసించి ఉంది. ఈ విష్టవం ఆదిలో జౌళీరంగంలో 
సంభవించింది. ఆనాడు దారాన్ని వడికి నేత 


నేయడానికి యంత్ర సాధనాలు అందుబాటు లోకి _ 


వచ్చాయి. ఆరోజుల్లో నీటి సదుపాయంవున్న నదీ 


తీరాల్లో జౌళీ కార్థానాలు వెలిశాయి. నీటి చక్రాల ' 


వల్ల లభ్యమయ్యే శక్తితోనే జౌాళీయంత్రాలు తిరిగేవి. 
అదే సమయంలో అంటే 18వ శతాబ్దంలో యంత్రం 
తిరగడానికి ఆవిరిని వినియోగించే ఉపాయం 
బయటపడ్డది. ఇనుము కూడ తేలికగా 
లభ్యమవడంతో యంత్ర నిర్మాణం సులభతర 
మయింది. పారిశ్రామిక విప్లవం గ్రేట్‌ బ్రిటన్‌లో 
ప్రారంభమయినప్పటికీ మిగతా యూరపు దేశాలకు 
ఉత్తర అమెరికా దేశాలకు పాకి వర్ణిల్లింది. ఈ 
దేశాల్లో మేధావులు నూతన నిర్మాణాలను సిద్ధపరచి 
అందించారు. బట్టను చలువచేసే పద్ధతిని కొత్త 
డిజైనులలో నేత విధానం ఫ్రెంచివారు కనిపెట్టారు. 


చౌకగా దూదితో వస్త పరిశ్రమ వర్ధిల్లుతోంది. - 


సాగువంటల కోతయం(త్రాలు రావడంతో 


221 


విజ్ఞాన పీఠం 


ఇంజనీరింగ్‌ - టెక్నాలజీ 


శ 


రైతాంగం అభివృద్ది చెందింది. ఆవిరి యంత్రాలు 
ఇనుము 1800లలో పుష్కలంగా లభించడం. 
ప్రారంభమయిన తరువాత రవాణా సౌకర్యాలు 
పెరిగాయి. 19వ శతాబ్దంలోనే విద్యుత్తు, తంతి, 
టెలిఫోన్‌ సౌకర్యాల్ని కనిపెట్టారు. ' రేడియో, 
మోటారు వాహనాలు రూపుగొన్నాయి. పిదప 
20వ శతాబ్దం ఆరంభంనాటికి విమానం 
ఆదిస్వరూపాన్ని రైట్‌ సోదరులు సిద్దపరచగా 
హెన్రీ ఫోర్ట్‌ మోటారు కారును అందరికీ అందే 
విధంగా అసెంబ్లీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ 
శతాబ్దంలో రెండు ప్రపంచ యుద్దాలు జరిగాయి. 
వాటి ఫలితంగా సైన్సు, ఇంజనీరింగు, టెక్నాలజీ 
ఉరుకలు పరుగులు తీసింది. 1950 తరువాత 
కంపూటరు వాడకంలోకి రావడం ఆఫీసుల్లోనూ 
పనులు సులభతరమైనవి. టెక్నాలజీ అభివృద్ది 
చెందడం మానవాళికి సుఖశాంతులు కలిగినా 
మరోవైపు ఈ ప్రగతి దుర్వినియోగమై 
వాతావరణం కాలుష్యమయి పోతున్నదని విజ్ఞాలు 
వాపోతున్నారు. కార్డు, ఫ్యాక్టరీలు వదిలే పాగ 
మురికి రసాయనాలవల్ల గాలి, నీరు, నేల 
కలుషితమై విషపూరితమవడానికి దారితీసింది. 
సూర్యరశ్మిలో ఉండే హానికరమైన కిరణాలు 
భూమిని చేరకుండా రక్షించే వాతావరణపు పొర 
- ఓజోన్‌ పొర - క్రమంగా ఈ కాలుష్యాల వల్ల 
విరిగిపోత్తున్నదని విజ్ఞానులు గోల పెడుతున్నారు. 
టెక్నాలజీ (ప్రసాదించిన సౌకర్యాలను 
నిలుపదలచుకోవాలంటే దాని కారణంగా 
దాపురించిన వాతావరణ కాలుష్యాన్ని అదుపులో 
పెట్టవలసి ఉంది. 
ఇంజనీరింగు అన్నమాట సైన్సు - శాస్త్ర 
విజ్ఞాన వద్దతులను వినియోగించి అనేక 
విధాలయిన మానవ సౌకర్యాల్ని సిద్దపరచుకొనడం, 


అందులో విభాగాలు చాలా ఉన్నాయి. ల 
ప్రధానంగా: 

సివిలు ఇంజనీరింగు : భవనాలు, రోడ 
డాములు, నీటి పారుదల సౌకర్యాల 
రైలుమార్లాలు, సొరంగాలు వంటి నోటి 
నిర్మించుట. 

మెకానికల్‌ ఇంజనీరింగు : యంతో” 
ఇంజనులు, మోటారు వాహనాలు, విమానొ ట్ర 
నౌకలు మొదలుగువాటిని నిర్మించుట. 

మైనింగ్‌ ఇంజనీరింగు : గనుల తవ్వకి 
ద్వారా ముడి ఖనిజాల్ని వెలికితీయుట. ల 

మెటలర్జీ (ధాతు సాధన) : ముడి ఇనిబౌ 
నుండి ధాతువుల్ని సాధించి శోధించుట. 

. కెమికల్‌ ఇంజనీరింగు : రసాయన (ద్రవ కో 
వినియోగించి బౌషధాలు, ఎరువులు, సిమెంటొ” 
పంచదార, కాగితం ప్లాస్టిక్కు సామాగ్రి, రంగుల” 
వార్నీషులు, సబ్బులు, సౌందర్య సాధనొలో 
మున్నగు వాటిని తయారు చేయుట. 

ఎలక్ట్రిసిటీ - ఎలక్రానిక్స్‌ 

విద్యుత్తు అన్నది శక్తికి మరోరూపం. దీని 
ప్రభావం నేటి నాగరికతలో (ప్రస్పుటంగొ 
కన్పిస్తున్నది. కాసేపు కరెంటు ఆగిపోతే 
ప్రాణసంకటంగా పరిణమించడం మన అందరి 
అనుభవమే. ఇంటిలో (ప్రతి గదిలోనూ వంటింటితో 
సహా విద్యుత్తు అవసరం కొట్టవచ్చినటకై 
కనిపిస్తున్నది. రేడియో - టివీలకూ, వాషిం 
మెషీన్‌లు ఫాన్‌లు తిరగడానికి ఇంకా స్నానాల 
గదిలో గెయిజర్‌ రూపంలో సర్వాంతర్యామిగొ | 
ఈనాడు విద్యుత్తు మన చుట్టూ ఉంది. ఇక 
రవాణా .సాకర్యాలను నడిపించడంలోనూ 


222 


వ. రంగంలో ఫ్యాక్టరీలు పనిచేయడంలోనూ 
న. సు లేకుండా గడవదు. రైలు, బస్సు, విమానం, 

వంటి వాటిలో విద్యుత్తు అవసరం ఎంతైనా ఉంది. 

ఎలక్ట్రానిక్‌ ఇంజనీరింగు 

స్ట ప్రసారానికి టెలిఫోన్‌, టెలెక్స్‌, టెలివిజన్‌, 
స ష్‌ పరికరాలు తయారీ వినియోగ 
Haha నూ, కంప్యూటరుల తయారీ (హార్డ్‌వేర్‌) 
వ గం (సాఫ్ట్‌వేరో మొదలగు వాటికి 

(క్రానిక్‌ ఇంజనీరింగు ప్రయోజన పడుతుంది. 
se గణిత సాధనాలు కాలిక్యులేటరు, 
పూటరు పరికరాలు రేడియో, టి.వీ. సి.డి.రామ్‌ 
క్‌ లక్షానిక్‌ సూత్రాల మీదనే ఆధారపడి 


223 


కంపూటరులు 

ప్రప్రథమ కంప్యూటరు సాధనం యునైటెడ్‌ 
స్టేట్స్‌లోని పెన్సిల్వేనియా యూనివర్సిటీలో 
నిర్మితమైంది. అప్పుడు దానిని ఎలక్ట్రానిక్‌ 
న్యూమరల్‌ ఇంటిగ్రేటర్‌ (ఎనియాక్‌) అన్నారు. 
కంపూటరుకు ఆది రూపమైన దాని బరువు ఆనాడు 
30 మెట్రిక్‌టన్నులు. ఇది 140 చ.మీ. స్థలాన్ని 
ఆక్రమించి ఉండేది, ఇందులో 18,000 వాల్వులు 
ఉండేవి. అయితే ఈ నాటి పెర్సనల్‌ కంపూటరు 
(ఏ.సీ) బల్లమోద పెట్టుకునే అంతచిన్నది. పైగా ఎనియాక్‌ 
కంటె ఎన్నో రెట్లు శక్తి సామర్జ్యాలు కలది, ఈ పిసీల 
వినియోగం కార్య రంగాలన్నిటిలోనూ (ప్రవేశించి 
మానవునకు తోడ్పడుతూ సహాయకారిగా ఉంది. 


టెక్నాలజీ చిత్ర చయనిక 
నేటి మానవునికి టెక్నాలజీ 
ప్రసాదించిన ఎలక్ష్రానిక్‌ సాధన 
సంపత్తి - ఇందులో టెలిఫోన్‌, 
అడియో, కలర్‌ టెలివిజన్‌, వీడియో 
గ్రఫీ, శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ 
సామగ్రి, కంపూటర్‌, మోడెమ్‌, 
ఫాక్స్‌, ౬- మెయల్‌, ఇంటర్నెట్‌, 
సైబర్‌స్పీస్‌ సామగ్రి, సెల్యులర్‌ 
ఫోన్‌, పేజర్‌: మల్టీమీడియా 
సిడి.రామ్‌ ఇంకా ఎన్నో రకాల 
ఎలక్ట్రానిక్‌ పరికరాలు యిందులో 


కంపూటరు సాక్షరాస్యత (లిటరసీ) పరిభాష 


| కంపూటర్‌ అక్షరాస్యత (లిటరసీ).పరిభాష | 


ఆసెంబ్లర్‌ 3 అసెంబ్లీ భాషను తాంత్రిక భాషగా 
మార్చుట 

అసెంబ్లీ లాంగ్వేజీ సంకేతాన్ని, పదాల్ని కంపూ 
టర్‌లో ఉపయోగించే పద్దతి. 

ఇ-మెయిల్‌ : ౬౯-114 పూర్తి రూపం ఎలక్ట్రానిక్‌ 
మెయిల్‌. భిన్న దూర ప్రాంతాల్లో వున్న కంపూటర్‌ 
నెట్‌వర్క్‌ (టెలిఫోన్‌) ద్వారా సందేశాలు, ఉత్తర్వులు, 
ఉత్తరాలు వినిమయం చేసుకునే వ్యవస్థ, 


ఎమ్‌.ఎస్‌ డి.ఓ.ఎస్‌. (149 009): మైక్రోసాఫ్ట్‌ - 
డిస్క్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (Mir? Soft Disc 
Operating System) పి.సి.లలో వాడుక చేసే 
కార్యనిర్వాహక వ్యవస్థ. 
ఏఐ. (A) : “కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్‌ 
ఇంటిలిజెన్స్‌' - దీనిని సాఫ్ట్‌వేర్‌లో ఉపయోగిస్తారు, 
ఏక్సెస్‌ (A855) : దూరాన వున్న కంపూటర్‌కు 
తీగద్వారాగాని, రేడియో ద్యారాగాని డాటా బేస్‌ను కలుపుట, 
కంపాటిబిలిటీ : రెండు కంపూటరుల మధ్య 
అయోధ్య/సయోధ్య- సాధ్యాసాధ్యాలను సూచిం చునది. 
కంపైలర్‌ : కంటిన్యుస్‌ స్టేషనరీ పుట లుగా 
మడతపెట్టే అఖండ పత్రం. 
కర్సర్‌ : పర్సనల్‌ కంపూటరు (పి.సి)లలో 
మానిటర్‌పై ఏదైనా భాగాన్ని నియం త్రించే చిరుసాధనం 
కీబోర్డు ; కంపూటర్‌లోనికి 'సమాచా రాన్ని 
(డాటా) ఎక్కిం చేందుకు ఉపయోగించే సాధనం. 
చూడటానికి ట్రెపు రైటింగ్‌ కీ-బోర్డులాగనే 
ఉంటుంది. ఇందులో 'కీ'లు 106 మాత్రం ఉంటాయి. 


కె-(0 : కిలో బైట్‌ - 1024 బైట్‌లు. 


కోబాల్‌ (00001) : కామన్‌ బిజినెస్‌ ఓరి 
యెంటెడ్‌ లాంగ్వేజీ (Common Bussiness 
Oriented Language) - వర్తక వ్యాపారాలలో 
వాడుక చేసే (ప్రొగ్రామ్‌ లాంగ్వేజీ. 

గ్రాఫిక్స్‌ 2 పి.సి. సహాయంతో ము(ద్రణకార్యాన్ని 
చిత్రాలను చక్కబెట్టుట. కంపూటరు రా 
రేభా చిత్రాలనూ బొమ లనూ తయారు చేయుట. 


చిప్‌ : సిలికాన్‌ దిమ్మ (మైక్రో చిప్‌) 


డాటా బేన్‌ ; ఏదైనా ఒక విషయంపై 
సమాచారాంశాల్ని ఒక చోట (కంపూటర్‌లో) 
చేర్చి భద్రపరచే విధానాన్ని 'డాటా బేస్‌' అంటారు. 
దీన్ని “ఎలక్ట్రానిక్‌ డాటా బేస్‌ అని కూడా అంటారు. 
ఉదా : చిరునామాలు, నిఘంటువు లోని పదజాలం 
మొదలగునవి. 


డి.టి.పి. 07౧ : దీని పూర్తి రూపం “డెస్క్‌ టాస్‌ 
పబ్లిషింగ్‌” "పెర్సనల్‌ కంపూటర్‌ సాయంతో 
ము(ద్రణ కార్యక్రమం చక్క బెట్టే వ్యవస్థ. భిన్నమైన 
ఫాంట్‌ సైజులలో ఏ భాషలో నైనా పాఠ్యాంశాన్ని 
(టెక్స్‌ట్‌) ముద్రించే విధానం. వెంచూరా, పేజీ 
మేకర్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ సాధనాలు దీనిలో ప్రయోగిస్తారు. 
సమాచారాన్ని చిత్రా లను కూడా పుటలో ఇష్టమైన 
సైజులో ఇమడ్చి డిజైన్‌ చేయవచ్చు. ఉదాహరణకు 
ఈ పుస్తకం డి.టి.పి. ద్వారానే కూర్చబడింది. 


వెట్‌ వర్క్‌: భిన్న ప్రాంతాలోవున్న కంపూటర్‌లు 
అనుసం ధానం చేసే వ్యవస్త, ఎల్‌.ఏ. ఎన్‌ (౬4) 
అంటే లోక్రల్‌ నీరియా నెట్‌వర్క్‌ ఒకే భవనంలో 
భిన్నమైన గదుల్లో వున్న కంపూటర్‌లను. కలిపే , 
వ్యవస్థ. భిన్నమైన దూర ్రాంతాల్గోవున్న కంపూ 
టర్‌లను కలిపే వ్యవస్థను వైడ్‌ వీరియా నెట్‌వర్క్‌ 


224 


(WAN డబుల్‌ యు.ఏ.ఎన్‌) అంటారు. 

పిక్సెల్‌ : పిక్చర్‌ ఎలిమెంట్‌ దీని పూర్తి స్వరూపం. 
.కంపూటర్‌ మానిటర్‌పై కనిపించే అతిసూక్ష్మ 
మైన చుక్క. 

పిసి. (౧౦) : పెర్సనల్‌ కంపూటరు. ఇది చిన్న 
పరిమాణంగల కంపూటరు. 


ప్రింట్‌ అవుట్‌ (౧౧౦౮౪ : పి.సి.నుండి ప్రింటర్‌ 
_ ద్యారా బయటపడే ముద్రిత పత్రం. 


ప్రింటర్‌ : కంపూటరునుండి డాటాను బయట 
పెట్టి ముద్రించే ట్రెపురైటరు వంటి. సాధనం. 
వీటిలో రకాలు డాట్‌ మాట్రిక్స్‌, లైన్‌ ప్రింటర్‌, ఇంక్‌ 
జెట్‌ ప్రింటర్‌, లేజర్‌ ప్రింటర్‌. | 


ప్రొగ్రామింగ్‌ (Programming) : ఏదైనా ఒక 
ప్రత్యేకమైన కార్యనిర్వ హణకై కంపూటర్‌ను 
సిద్దపరచు పద్దతి. 

*ఫార్మట్‌ డిస్క్‌ (౯01721 01510) : డాటాను 
స్వీకరించుటకు వీలుగా ప్లాపీని ఎలక్ష్రానిక్‌గొ 
గుర్తుపెట్టుట. 

ఫైలు : డాటా - సమాచార సంచయం. 
ఫోర్లాన్‌ (Fortran) : ఫార్ములా ట్రాన్స్‌లేషన్‌. 
ఫ్థాపీ/ డిస్క్‌ : సమాచారాన్ని (డాటా) నిల్వ చేసే 
సాధనం. ఇవి గుండ్రంగా 3.5” లీదా5.25" సైజులలో 
లభిస్తాయి. ఇందులో డబుల్‌ డెన్సిటీ/హై - 
_డెన్సిటీ రకాలు ఉంటాయి. డబుల్‌ డన్సెటీ కన్న 
హై-డెన్సిటీ ప్లాపీలలో ఎక్కువ సమాచారాన్ని 
నిల్వ చేయవచ్చు. వీటిలో ముద్రించిన 
సమాచారాన్ని చెరిపివేసి కొత్త సమాచారాన్ని 
ఎక్కించే అవకాశం ఉంది. 


బేసిక్‌ (32510) : బేసిక్‌ ఆల్‌ పర్పస్‌ సింబాలిక్‌ 


ఇన్స్‌ట్రక్షన్‌ కోడ్‌ (Basic All purpose Symbolic 
Instruction Code) 

బైట్‌ (90/16) : కంపూటరు ధారణలో ఒక 
సంకేతం ఆ॥క్రమించే జాగా. 

బైనరీ : బిట్‌ బైనరీ అంకె ఆధారంగా ఏర్పడిన 
0/1 సంకేతాలు. కంపూటరు ఆన్‌/ఆఫ్‌ ద్వారా 
సాధించవచ్చును. 

మల్టీ మిడియా : ధ్వని, చిత్రం, ఏనిమోషన్‌, 
గ్రాఫిక్స్‌ వంటి భిన్న మాధ్యమాల్ని ఏదైనా నిర్దిష్ట 
శీరికలో వినియోగించుట. సి.డి. రామ్‌ (కాంపాక్ట్‌ 


యె 


శిక్షణ, వినోద రంగాల్లో సాయపడుతుంది. 
మానిటర్‌ : ఇది టెలివిజన్‌ (టివీ) తెర (స్కీన్‌ 
లాగా ఉండేది. ఇది డాటాను ప్రదర్శించే సాధనం. 
దీనిని వీడియో డిస్‌ప్లే యూనిట్‌ (విడియూ) అని 
కూడా అంటారు. 

మెమొరీ : కంపూటర్‌లో భద్రపరచగల సమాచార 
పరిమాణాన్ని 'మెమొరీ' అంటారు. దీన్ని బైట్‌, కిలో 


బైట్‌, మెగాబైట్‌ (ఎమ్‌బి), గిగొబైట్‌ (జిబి). లలో 
కొలుస్తారు. అతిచిన్న మెమొరీ యూనిట్‌. 'బైట్‌ ' 


కిలోబైట్‌లో 1024 బైట్‌లు ఉంటాయి. 
మైడ్రోచిస్‌ : అతిచిన్న సిలికాన్‌ దిమ్మ - దీని ద్వారానే 
కంపూటరుకు'నిల్వచే సీ ధారణశక్తి వస్తుంది. 
మోడెమ్‌ : (మోడ్యులర్‌ డిమోడ్యులర్‌) రెండు 
కంపూటరుల మధ్య పరస్పర వినిమయం టెలిఫోన్‌ 
రా చేయవలసి వచ్చినప్పుడు వాడుక చేసే 
మధ్యంశర సాధనం. 
మౌస్‌ (Mouse) : పిసిలో మానిటర్‌ (స్కీన్‌ మిద 


225 


డిస్క్‌ రీడ్‌ ఓన్లీ మెమొరీ)లో మల్టీ మోడియా , 
ప్రధానమైన భూమిక నిర్వహిస్తుంది. విద్యాబోధన, , 


కంపూటరు సాక్షరాస్యత (లిటరసీ) పరిభాష 


విజ్ఞాన క్ట ఠం 


గ 


బై 

నగ్టను కావున చోటుకు నియంత్రించే సాధనం. చిత్రాలు, కదిలే బొమ్మలు, పాఠ్యాంశాలు? కో 

Ss (ERS ER వంటి అన్ని మధ్యమాలను కలిపితే 'మల్టీమిడ్య 
(౧6౭6 Only Memory) కంపూటరులో ఉంచిన ముద్రించినది కంపూటరు సాయం శో చదవడొ 


సమాచారం (డాటా) స్విచ్చీనీ ఆఫ్‌ చేసినా చెరిగి హ్వాత్రమే కుదురుతుంది. ఫాపీ/ డిస్క్‌ వలే. 
పోదు. కంపూటరులో పనిచేసే సాక్స్‌ వేర్‌ రే టౌను 

[ పూ క్స్‌ వేర్‌ ముద్రించినది చెరిపివేసి మరల కొత్త డొ 
'ప్రాగ్రాములు - డిస్క్‌ ఫ్లాసీ రూపంలో లభిస్తాయి. స్వుద్రించే వీలు ఇందులో లేదు. 


ర్‌ పలకలు: రండమ్‌ ఏక్సెస్‌ మెమరీ స్పెప్టియు. (0౧౮) : సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ యూసీ 
దీన్ని కంపూటరు Central Processing Unit కంపూటరు జ 


కాకా [0 


(1995) సాధనం. ఈ సాధనం ఉపయోగిస్తే 
ప్రతిదానికి కమాండ్‌ను కొట్టక్కర్లేదు. “ హ్రీన్‌ : మానిటర్‌ మోద కనిపించే తెర. 

క ల జ్‌ seed to నో 
కోక్‌ sofware : కంపూటరును అనేక హార్‌ డస కం కంపూటరుల్నోన 
కకోలుగా ఆయా ప్రయోజనాలకు వీలుగా ఉపయోగించే ఏ గా (చిన్న, పెద్ద) అంతర్భాగంగా" 


ల|కానిక్‌ యంత్ర వ్యవస్త, ఇది స న్ని (డాటొ) 
సాధన వ్యవస్త. ఇది ఫ్లాపీ (డిస్క్‌)లలో లభిస్తుంది. క wt సా. కల; చ మాలో రం 
సి.డి. రామ్‌ : కాంపాక్ట్‌ డిస్క్‌ రీడ్‌ ఓన్లీ మెమొరీ కంపూటరును ఆఫ్‌ చేస్తే వెంటనే తుడిచి పెట్టా 

(Compact Disc Read Only Memory) పోతుంది. హార్ట్‌ డిస్క్‌ల మోద ముద్రించ 2 

సమాచారాన్ని (డాటాను భద్రపరచే సాధనం. 'డాటా' భద్రపరుచ బడుతుంది. హార్డ్‌వేర్‌ 
గుండ్రంగా 46” వ్యాసం కలిగి ఉంటుంది. కంప్యూటర్‌కు అనుబంధంగా ఉండే హార్డ్‌ డిస్క్‌ 
ఇందులో ఎక్కువ సమాచారాన్ని భద్రపరచవచ్చు. ప్రింటరు, మోడెమ్‌, స్కానర్‌లు హార్డ్‌ వేర్‌గా పరిగళాన. 


226 


పెర్సనల్‌ కంపూటరు (పి.సి.) వినియోగం - నూచనలు 


వెనక్కుజరగకుండా 
భుజాల మీద 
నిటారుగా ఉండాలి. 
మానిటర్‌కు 60 
సెం.మీ. దూరంలో 
ఉండాలి, 


* మెడ బిగుసుకు 


దిగువకు ఉంచాలి. 
ఛాతీ బిగునుకు 
పోకూడదు. 


వీవు నిటారుగా 
ముందుగా వంగి 
ఉండాలి, వీపు క్రింది 
భాగం 
సాధార క5దెగా 
కొమైన వంపు 
తిరిగి ఉండేలాగ 
ఛూచుకోవాలి, 


- మోచేతులు సమ 


కోణంలో వదలి 
వేయాలి, 


మణికట్టు కిందికీ 
సైకీ ఆడకుండా 
వదలి వేయాలి. 


పెర్సనల్‌ కంపూటరు వద్ద నూర్చుని పనిచేసే విధం 


11. 


మోకాళ్లు తుంటి కంటె దిగువన ఉండాలి. 12. 


మోకాళ్లు సరిగా "పెట్టుకోవడానికి అనువుగా 


శీటు ముందుకు వాలి ఉండాలి. 


తెర (ప్ర్కీను) కంటికి తిన్నగాను, కొద్దిగా 


దిగువగాను ఉండెలౌ 


చేతివేళ్లు కొద్దిగా వంపు తిరిగి ఉండాలి. 


నేల మీద నుంచి దాదాపు 75 సెం.మీ. ఎత్తున 


“క్రీ? బోర్డును ఉంచాలి. 


227 


14. 


కీ బోర్డు చదును 
ప్రదేశంపైన ఉంచితే 
శ్రేష్టం. లేదామోచేతికి 
దిగువనున్నాఫరవా 
లేదు. కంపూటర్‌లో 
దూరాన ఉన్న "కీ 


ప్రారం భిం చి 
మాచేతినంతటినీ 
కదపాలి.: - మణి 
కట్టును తిప్పవలసి 
( వస్తుంది. ఇందువల్ల. 
కీబోర్డు ' ఆప - 
రేషన్‌లో చేతివేళ్లు 
అధిక శ్రమకు 
లోను కావల్సి 
వస్తుంది. మధ్య 
మధ్య చేతి వేళ్లకు 
విశ్రాంతిని ఇవ్వాలి. 


, నేలమీద కాళ్లను 


అదిమి ఉంచాలి. 
పొట్టివారు . కాలి 
కింద మెత్తను 
పెట్టుకోవాలి. 


మానిటర్‌ నుంచి 75 
సెం. మీ. దూరంలో 


దృష్టి ఉండాలి. 


క్రంపూటరు సాక్షరాస్యత (లిటరసీ) పరిభాష 


(ద్రవ్య స్వభావాన్ని అధ్యయనం చేసేది 
రసాయన శాస్త్రం. ద్రవ్యం అనేది రాసాయినిక 
మూల [ద్రవ్యాల మిశ్రమం. ఈ మూల (ద్రవ్యాలు 
ఒక దాని కొకటి సంబంధం ఉండదు. 
మూలధద్రవ్యాల్నే 'మూలకాలు” అనడం కూడ 


రసాయన శాస్తం . 


రసాయన సాంకేతికాన్ని చదవడమెలా? 

రాసాయనిక మిశ్రం సాంకేతికంగా తెలపడం 
రాసాయనిక శాస్త్రవేత్తలకు పరిపాటి. ఇది ఒక 
విధమైన (హ్రస్వలిపి. అణు (మాలి క్యూలు) 
నిర్మాణంలో ఏఏ మూల(ద్రవ్యాలు ఎంత 


wa ట్‌ సుకో 
కద్దు. పరమాణువులతో నిర్మితమైనవి. ఈ పరిమాణంలో ఉన్నాయో దాని వల్ల తెలు 


మూల(ద్రవ్యాలు. ఒక్కొక్క 
మూల (ద్రవ్యంలో ఈ 
పరమాణువులు ఒక్కొక్క 
విధంగా విన్యనింవ బడి 
ఉంటాయి, పరమాణువుల 
నిర్మాణంలో కొన్ని 'ప్రోటాను' 
లు గల ఒక “కేంద్రకం” 
ఉంటుంది. ఇవి దిన 
విద్యుదావేశం గలవి, 
ఒక్కొక్క మూలద్రవ్యానికి 
ఒక “వరమాణ్వంకం' 
ఉంటుంది. కేంద్రకంలో ఎన్ని 
'పోటానులు ఉంటే ఆ 
సంఖ్యను 'పరమాణ్యంకం'గా 


పరిగణిస్తారు. ఈ కేంద్రకం చుట్టూ ప్రోటానుల 
సంఖ్యకు సమానంగా బుణ విద్యుదావేశంగల 
'ఎలక్ష్రాను'లు భిన్న. కక్ష్యల్లో పరిభ్రమిస్తూ 
ఉంటాయి. మూలద్రవ్యాల వివరాలను కొన్నింటిని 
పక్కపుటలలో గల పట్టికల్లో చూడనగును. - 


అతి సరళమైన హైడ్రోజన్‌ పరమాణువు 
కేంద్రకంలో ఒక (ప్రోటాన్‌ 
కక్ష్యలో ఒక ఎల(క్రానుతో నిర్మితమైంది. 


228 


వచ్చును. మాట వరుసకు నీటి 
రాసాయనిక సాంకేతికం H,0 
ఇందులో H అనేది హైడ్రోజన్‌, ౦ 
అనేది ఆక్సిజన్‌. H కి కిందనున్న 
సంఖ్య అందులోని పరమాణువుల 
సంఖ్యను తెలియపరుస్తుంది. 
అంటే ఇక్కడ, నీటి 
అబ్బువులోరెండు హైడ్రోజన్‌ 
పరమాణువులు, ఒక ఆక్సిజన్‌ 
వరమాణువు ఉన్నాయని 
తెలుసుకోవాలి, కొన్ని రాసాయనిక 
వదార్జాలు చాలా క్లీన్టంగొ 
ఉంటాయి. సిరకా (వినిగార్‌ 
అనేది సజభమైన ఎతనాయిడిక్‌ 


ఆసిడ్‌. దీని రాసాయనిక ఫార్ములా ౦౫౦౦౦ 
ఇందులో రెండు కార్చన్‌ రెండు ఆక్సిజన్‌, నాలుగు 
హైడ్రోజన్‌ పరమాణువులు చూపిన విన్యాసంలో 
ఉన్నాయి. వాటి విన్యాసం కూడా అందులో తెలిపిన 
పద్దతిలోనే అమరి ఉంటాయి. 


పాధారణ దినుసులు - వాటి రాసాయనిక నామాలు 


వ్యవహార నామ 
క ఇంగ్లీషు పేరు గాసాయినిక నామం రాసాయినిక సంకేతం 


ఫెర్రస్‌ సల్ఫేట్‌ FeSO, 
నైట్రిక్‌ కాసిడ్‌ HNO, 
నైట్రిక్‌ఆసిడ్‌ HNO,HCI 
హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం 

సోడియం క్లోరైడ్‌ NaCl 
మర్క్యురిక్‌ సల్ఫెడ్‌ Hg,S 
టెర్సీక్‌ కీటున్‌ CHO 
సోడియం సల్ఫేట్‌ Na,SO H,O 
కాల్సియం సల్పేట్‌ 6150 HO 


సినబార్‌ 
శ్రేమృర్‌ 
గ్లాబర్‌సాల్డ్‌ 


న పీఠం 


జిప్సమ్‌ 

బేకింగ్‌ సోడా సోడియం బైకార్సోనేట్‌ 112200, 63 
కాస్టిక్‌ సోడా సోడియం హైడ్రాక్సెర్‌ NaOH 
సాల్‌ అమ్మోనియక్‌ | అమ్మోనియం కోర్‌ NHC 
ఏలమ్‌ డబుల్‌ సల్ఫేట్‌ ఆఫ్‌ 

అల్యుమినియం పొటాషియం K,S0,Al,50)24H,0 
స వాషింగ్‌ సోడా సోడియం కార్బోనేట్‌ Na, CO, 
బొమ్మసన్నం (ఇ కెలోమల్‌ నుర్కురన్‌ క్లోరెడ్‌ క 
దిఉప్పు కార్చీవజిప్పం) ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిన్‌ | కాల్సియం సల్ఫేట్‌ 6450, 

ఎప్పమ్‌ సాల్ట్‌ మగ్నీషియం సల్ఫేట్‌ Mg ,50|4 
బ్లూ విట్రోయిల్‌ కాపర్‌ సల్ఫేట్‌ ౧50, (2 
కరోజిన్‌ సబ్లిమేట్‌ మర్కు్యురిక్‌ క్లోరైడ్‌ [8 01, గ 
బోరాక్స్‌ సోడియం బోరేట్‌ న v2 
రెడ్‌ల్‌డ్‌ ద్రైెస్లంబిక్‌ ఆక్సైడ్‌ Ol E 
వినిగార్‌ న అసిటిక్‌ ఆసిడ్‌ 01,6008 % గ 
చాక్‌ కాల్సియం కార్బోనేట్‌ CaCO, శ hb 
లైమ్‌ కాల్సియం ఆక్సెడ్‌ CaO, [7 
లైమ్‌(( స mE Ca(Olh), 0 
లైమ్‌(స్లేకెడ్‌) కాల్సియం హైడ్రొక్లే | § 
చిలీ సాల్స్‌ పీటర్‌ పొటాసియం నైటీ KNO a క్స్‌ ణ్‌ 
సాల్‌ వాలటైల్‌ .| అమ్మోనియం కార్బోనేట్‌ (NH), ౮౦, చే b 
హైపో.. కడియం తయో వళ్ఫేట్‌ N20, కం శీ క. 


229 


1 
హైడ్రోజన్‌ 
H 
3 4 
లితియమ్‌ | బెరిలియమ్‌ 
Li Be 
11 12 
సోడియమ్‌ | మన్నీషియమ్‌ 
Na Mg 
19 20 21 22 23 24 25. 27 
పొటాషియమ్‌] కాల్పియమ్‌ స్కాండియమ్‌| టైటేనియమ్‌ | వెనేడియమ్‌ | క్రోమియమ్‌ | మాంగనీస్‌ కోబాల్ట్‌ 
K Ca sc Ti Vv cr Mn Co 
37 38 39 40 41 42 43 44 45 
రుబిడియమ్‌ | స్ట్రాంన్నియమ్‌ (యిట్రియమ్‌ | జిర్కోవియమ్‌ |నియోబియమ్‌ | మొలిబ్దినమ్‌ టెల్నీషియమ్‌ | రుదెనియమ్‌ రోడియమ్‌ 
Rb Sr Y zr Nb Mo Te Ru Rh |. 
56 |5771 | 72 73 74 75 76 2 77 
బేరియమ్‌ | లేంతనైడ్‌ | వస్నియమ్‌ | టాంటలమ్‌ | వుల్చమ్‌ | రెనియమ్‌ | అస్మియమ్‌ | ఇరిడియమ్‌ 
Ba. | మాలిక Ht Ta Ww | Re 09 tr 
.| 87 88 |89-103| 104 
ఫ్రొన్సియన్‌ | రేడియమ్‌ | అక్టివైడ్‌ గూతర్‌ఫర్తియమ్‌ 
Fr Ra మాలిక Rf | 
57 58 59 60 61 62 63 
లాంతనమ్‌ | సీరియమ్‌ (్రషాడమిభువ్‌(నివోడిమియమ్‌ | ప్రిమెతియకు | సమెరియమ్‌ [యూరోపియన్‌ 
La Ce Pr Nd Pm Sm Eu 


89 90 91 92 93 94 95 
అక్టివియమ్‌ | లోరియమ్‌ | ప్రాటాక్టీనియమ్‌ యురేనియమ్‌, వెస్ట్యోవియమ్‌ | స్లటోవియమ్‌ |అమెరిపియక్‌' 
Ac Th Pa U Np Pu Am 


మూలద్రవ్యాల ఆవర్తన పట్టిక (పీరియాడిక్‌ టేబిల్‌) 


పరమాణ్వంక (క్రమంలో సంకేతాలతో మూల (ద్రవ్యాలను అడ్డు వరుసలో 
పౌందుపరచడమైనది. రాసాయనికంగా ఒకే ధర్మాలుగలవి నిడివి 
వరుసలో కనబడును. 93 తర్వాతి పరమాణ్వంకం గలవి కృత్రిమమైనవి. 
మూల(ద్రవ్యాల పరమాణు భారాలు పక్కపుటలలో పొందుపరచటమైనది. 


ల 


1 పరమాణ్వంకం 
మూలద్రవ్యం హైడ్రోజన్‌ 
H మూల।ద్రవ్యం సంకేతం 


230 


5 
అబ్యస్ట్టేవప్‌ అహ్‌ srg న్‌ భ్‌ ల్‌ 
ఫలక్‌ జు హాం Pe లక ట్ర్‌ 
Ga Ge As 56 
ఖ్‌ క pea ఆంట్‌మోన జ్లూయున్‌ అద్యాడీక 
cd In sn 
82 వ 
పక రారియున్‌ క 
— 


టెరి ర్‌ డె న హోలి, శే. వక్‌ mre 

Tm Yb 
100 102 

బెరీ ల కా se ఐన్‌ అ ఫెర్మియమ్‌ కు ఎమ్‌! వాబెలియమ్‌ 


రష్యా రాసాయనికవేత్త దిమి(త్రీ మెండలీవు మూల 
అ పట్టికను పిద్దపరచాడు. అప్పటికి తనకు తెలియని 
) (ద్రవ్యాల స్టావాల్లో ఖాళీలను అట్టేపెట్టాడు 


231 


స్తం 
మూల ద్రవ్యాల ఆవర్తన పట్టిక 


రసాయనశా 


కాంతకు - కొన్ని వివరాలు 


హెన్రీ కేవెండిష్‌ 

నార్మన్‌ లాక్‌యర్‌, రామి, కీన్‌ 
పియర్‌జూల్స్‌ సీడర్‌ జాన్సన్‌ 
జోహాన్‌ ఆగష్ట్‌ ఆర్‌ ఫెడ్‌సన్‌ 
వోక్టాన్‌ 

గేలుసాక్‌ , తెనార్డ్స్‌ డేవీ 
డేనియల్‌ రూతర్‌ ఫర్ట్‌ 
ప్రీస్ట్‌లీ, షేలే,లావ్వాజ్యే 
హెన్రీమ్వాసా 

రామ్టీ,ట్రావెర్స్‌ 

హంఫ్రీ డేవీ 

హంఫ్రీ డేవీ 

హాన్స్‌ క్రిస్టియన్‌ అర్‌ స్టెడ్‌, వలర్‌ 


ఆ204 ఎం తిని లల ఉలణిల ఇలిలటలి అిలిలలి అటక 


కారల్‌ షేలే,(హంఫ్రీడేవీ) 
రామీ,రాలే 

హంఫ్రీడేవీ 

హం్రీడేవీ 
లాన్స్‌ఫ్రెడరిక్‌నిల్సన్‌ 
రెవరెండ్‌ విలియమ్‌ (గ్రెగర్‌ 
నిల్స్‌ గేబ్రియాల్‌ సెఫ్‌స్ట్రమ 
వోక్టాన్‌ 

జోహాన్‌ ౧-౨-౨౨ గాన్‌, షేల్‌ 


జార్జి బ్రాండ్‌ 
232 


య ల కొన్ని వివరాలు 


రాగి 


గాలియమ్‌ 
జారే శనియమ్‌ 
ఆర్సెనిక్‌ 
సిలీనియమ్‌ 
బోమిన్‌ 
క్రిప్టాన్‌ 
రుబిడియమ్‌ 
స్రాన్నియమ్‌ 
యి(ట్రియమ్‌ 
జిర్కోనియమ్‌ 
నియోబియమ్‌ 
(కొలంబియమ్‌) 


ఆల్పర్టస్‌ మాగ్నస్‌ 
జోన్స్‌ జేకబ్‌ బర్జీలియస్‌ 
బాలార్డ్‌ 


రామ్హీ,ట్రావెర్స్‌ 


హం ఫ్రీడేవీ 
గెడోలిన్‌ 
మార్టిన్‌క్టాప్‌ రాత్‌ 
ఛార్లెజ్‌ హాచెట్‌ 


పీటర్‌ జేకబ్‌ హెల్మ్‌(కారల్‌ షే! షీల) 
పెరియం్‌,ఎమిలియోసెగ్రే 


ధ్రెడ్రిక్‌ స్త్రామెయర్‌ 
రీష్‌ రిఖ్‌టర్‌ 


(ఫ్రాంజ్‌ జోసెఫ్‌ముల్లర్‌ 
బెర్నార్డు కుర్వా 


మూల(ద్రవ్యాలు - కొన్ని వివరాలు 


పరవమూణు 


కార్ల్‌ గస్టవ్‌ మోసాండర్‌ 
క్లాప్‌రాత్‌, బర్జీలియస్‌, హిసింజెర్‌ 
బౌర్‌ ఫాన్‌ వెల్డ్‌ బాక్‌,బోహుస్సావ్‌ (బ్రౌనర్‌ 
జార్‌ ఫాన్‌ వెల్డ్‌ బాక్‌ 
మారిస్‌స్కి,గ్రెండెనిస్‌, కారిల్‌ 


బ్వాబొడ్రన్‌ 

డిమార్‌ సే 

జె.సి.జి మారిగ్నేక్‌ 
మోసాండర్‌ 
బ్వాబౌడ్రన్‌ 
సారెట్‌,డిలాఫాంటైన్‌ 
కార్ల్‌మూసాండర్‌ 
పీలీ, తియోడోర్‌.క్షీప్‌ 
మారిన్యో 

జార్జి ఉర్పా 
కాస్టర్‌;హెవిసే 
ఎకిబర్ల్‌ 

ఫాసో డిఎల్‌ హుయర్‌ 
(జోమాన్‌ జోన్‌ ) కారల్‌ షేలే 
నాడక్‌, టాకే, బెర్గ్‌ 
ఎస్‌.టెనాంట్‌ 
ఎస్‌.టెనాంట్‌ 
జూలియన్‌ స్కేలిగర్‌ 


పాదరసం 
తాలియమ్‌ 
సీసం 

బిస శత్తు 
పొలోనియమ్‌ 
ఏస్టాటిన్‌ 
(అలబామోన్‌యా) 


విలియమ్‌ 'క్రుక్స్‌ 


| లెమెరీ, బియాఫ్రాయ్‌, (వాలెంటైన్‌ - 1450 
క్యురీ దంపతులు 
అన్నాసోమర్‌ కన్య కార్సన్‌,మెకంజీ ,సెగ్రే 


ఫ్రీడ్రిష్‌ ఎర్నెస్ట్‌డోర్న్‌ 


క్యురీ దంపతులు 

అండ్రె డెబీర్నీ 

బర్జీలియస్‌ 

ఆటోహాన్‌, లీమైట్నర్‌,సాడీ 
మార్టిన్‌క్లాప్‌ రాత్‌,ఇ.ఎమ్‌. పెలిగా! 
మాక్ష్మిలన్‌, ఆబెల్సన్‌ 

సీబార్ల్‌ కెనడీ, వాల్స్‌ 

మాక్మిలన్‌ 

సీబార్ల్‌ జేమ్స్‌,మార్ల్గన్‌,ఘియోర్‌ సో 
తాంప్పన్‌,సీబార్ల్‌ ఘియోర్‌ సో 
తాంప్పన్‌, సీబార్గ్‌ ఘియోర్‌ స్మో్టీట్‌ 
తా౦ప్సన్‌, హార్వీ,చాపీన్‌,ఘీయోర్‌ సో సీబా్ష్‌ 
తా౦ప్పన్‌,హార్వే,చాపిన్‌,ఘీయోర్‌' స్తో సీబార్‌ 
తాంప్సన్‌,హారే,చాపిన్‌ ఘీయోర్‌ స్తో సీబార్ష్‌ 
ఫట్‌ 

ఘియోర్‌ స్వోసికెలాండ్‌,లార్మ్‌లాటి మెర్‌ 
ఘియోర్‌ సో బృందం 


మూల(ద్రవ్యాలు - కొన్ని వివరాలు 


ఇప్పుడు మనం భూమి మోద చూస్తున్న 
జీవకోటి వైవిధ్యం అరవయి కోట్ల సంవత్సరాల 
కిందట నుంచే కనిపిస్తున్నట్టు శాస్త్రవేత్తల 
అభిప్రాయం, భూమి చరిత్రను అనేక యుగాలుగా 
విభజించారు. పక్కపుట(237)లో నున్న పటంలో 
ఆయా యుగాలలో పుట్టి మనిన జీవకోటి వివరాలు 
స్థూలంగా చూడవచ్చు. 
కోట్ల ఏళ్ల క్రితం ఆదిమ జీవమహా యుగం 
ప్రాటిరోడోయిక్‌లో ఒకే ఒక కణం గల 'అమీబా' 
అనే ఏకకణ జీవి పుట్టింది. దీనిని (ప్రాటిరోజోయిక్‌ 
యుగమని పేర్కొన్నారు. పిదప (ప్రాచీన జీవ 
మహాయుగం (పేలియోజోయిక్‌) నాటికి సముద్రపు 
కలుపు మొక్కలు, పగడాలు, నత్త, నక్షత్రపు చేప 
స్పంజీలుగా జీవులు పరిణామం చెంది సముద్రంలో 
నీటి అడుగున వృద్ది చెంది సొరచేప రూపం నుండి 
నేల బొగ్గు యుగంనాటికి నీటి నుండి స్రైఎంగా 
భూమి పారలలోనికి విస్తరించి బొద్దీగ, తూనీగ, 
తేలుగా పరిణామాన్ని సంతరించుకున్నాయి. 
ఇక 6 కోట్ల ఏళ్ల క్రితం నుండి సాగిన 
ఆధునిక జీవమహాయుగంలో గుర్రం, ఒంటె, ఏనుగు 
వరిణామ రుట్యాలు చక్కగా వరునగా 
పొందుపరుపబడుట ఒక విశేషం. సీనోజోయిక్‌ 
అనబడే ఈ సస్తనయుగంలో పుష్పించే మొక్కలు, 
సీతాకోకచిలుక, కోరదంతాల పిల్లి, పక్షి గుర్రం, 
ఏనుగు, కోతి, మానవుడు వరుసగా జీవపరిణామ 
క్రమంలో పరాకాష్టను అందుకున్నాయి. పరిశోధనల 
ఫలితంగా ఈ దీర్భ పరిణామ (క్రమానికి ఒక నిర్దిష్ట 


రూపం దిద్దినవాడు (బ్రిటిషు జీవశాస్త్రవేత్త చార్లెస్‌ 
డార్విన్‌. 

ఏక కణజీవి అయిన అమీబా ఆ 
తర్వాతి జీవపరిణామాన్ని (ప్రాచీన భారతీయ 
సంప్రదాయంలో దశావతారాలనబడే మత్స్యవతారం, 
కూర్మావతారం, నరసింహావతారం, వామనావతారర 
మొదలగు పది అవతారాలుగా వివరించారు. 

డైనాసరస్‌ 

జీవ పరిణామక్రమంలో ఎన్నోరకాల 
వింత జంతువులు ఉద్భవించాయి. మాధ్యమిక 
జీవ మహాయుగంలో అవతరించిన మహా 
సరీసృపాలు “ డైనానరన్‌' ఈ భూమి మీద 


* సంచరించాయనడానికి ఆధారాలు కన్పిస్తున్నాయి. 


డైనాసరస్‌ జాతికి చెందిన వాటిని రాక్షస బల్టులు 
లేదా ఉరుము బల్లులు అని కూడా అన్నారు. 
వీటిలో కొన్ని దాదాపు 27 మీటరుల పొడవులగలవి 
ఉండటం విశేషం. మరి కొన్ని సాధువులు, 
శాకాహారులు సుమారు 12 మీటరుల ఎత్తు గలవి 
ఉండేవి. ఇంకా కొన్ని ఘోరమైన మాంసాహారులు 
నీటిలో చేపవలె ఈదునవి, మరికొన్ని రకాలు 
పక్షిలాగ గాలిలో ఎగిరేవి. ఈ సరీసృపాల్లో 
ట్రయనాసరస్‌, డైనాసరస్‌, బ్రాంటాసరస్‌, 
స్టెగాసరస్‌ చెప్పుకోదగ్గవి. ఇందులో 
అంతర్భాగమైన కార్చనో ఫెరస్‌ యుగంలో వెలసిన 
డైనాసరస్‌ జాతికి చెందిన వింత జంతువులు 
వాటి ఆకారాలవల్ల గాని, పరిమాణంవల్లగాని 
ఇప్పటికీ తలచుకుంటేనే భయాన్నీ ఆశ్చర్యాన్నీ 


ష్ట్ర ఆసక్తినీ కలిగిస్తాయి. అంతరించి పోయిన నీటి 


236 


లు 


Pre 
(అ 


RP 


న 
వ 


630 ss 


కోట్ల సంతరములు 


150 


తరము 


వ గా 


జీవపరిణామ క్రమపటం 
సీతాకోక చిలుక 


Ts (4 / 


న్లుకళ్లే ఈదు సర్‌సృపము 


qm 
OOOO) 
sa etor0 000s 9) 


| మ 


——————— నాం కామా వతళా నతన? 
క అబీవ యుగము (ఆదిమ జీవ యుగమునకు పూర్వము) 

౦దు జీవము గలవి ఉన్నవనుటకు ఆధారములు లేవు, 
డతడు 


చు am, 


జీవపరిణామం - ప్రాణులపుట్టుక 


విజాన పీఠం 


జంతువులలో బ్రాంటాసరన్‌, (ట్రైసరాటావ్స్‌, 
టిరానోసరస్‌ (ప్రధానమైనవి. బ్రాంటాసరస్‌ శాకాహారి 
తలనుండి తోకకు దీని కొలత 20మోటరులు. 
బరువు 30 మెట్రిక్‌ టన్నులు. దీని మెడ పొడవుకు 
తగ్గట్టుగానే దీనితోక కూడ పొడవుగా ఉంటుంది. 
(బ్రాంటాసరస్‌ అంటే అర్హ పిడుగువంటి చప్పుడు 
చేసే సరీసృపం. (ప్రాచీన జంతువులను గూర్చి 
అధ్యయనం చేసిన రిచర్డ్‌ ఒలెన్‌ (19వ శతాబ్ది) 
వీటికి మహా సరీసృపాలు అని అర్ధం వచ్చే డైనాసరస్‌ 
అని పేరు పెట్టాడు. వీటి ప్రత్యేక లక్షణం పొడవాటి 
మెడ, -డిఫ్టోడోకస్‌ అనేది బ్రాంట్‌ సరస్‌ కంటె 


పొడవైన రాక్షాసాకారం కలది. ఇది నీటిలో 
నివసించేది. కాళ్ల బరువు ఎక్కువ. 


(ట్రొపెరాటాప్స్‌ : శిరస్సు రెండు మీటరుల పొడవు. 


. తలవెనుక భాగం కాలర్‌ మాదిరిగా ఉంటుంది 
"దానికి ఉండే మూడు 
కొమ్ములు రెండు కోళ్ళ దగ్గర 
మరొకటి ముట్టిమీద 
ఉంటాయి.శాకాహారి. 

టిరానోసరస్‌ : ఇది వెనుక 
కాళ్ళమీద నిలబడి 
నడుస్తుంది. ముందు కాళ్ళు 
కురుచగా నామ 
మాత్రాన విశిష్టంగా 
ఉంటాయి. చూడ్డనికి చాల 
భయంకరంగా ఉంటుంది. 
దీని దౌడలు (బ్రహ్మాండం 
గానూ 


చాల 


బలంగానూ 


ఉంటాయి. పొడవు 12 మీటరులు, ఎత్తు ఆరో 
మీటరులు. అంగ నాలుగున్నర మీటరులు. 
అల్లోసరస్‌ : దీని పొడవు పది మీటరులు. 
మాంసాహారి. నోరు చాల పెద్దది. పెద్ద దౌడో' 
ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని మింగ గలోది' 
డిప్లోడోకస్‌ వంటి వాటిని పట్టి తినేది. 


స్టెగోనరస్‌: ఇది శాకాహారి. అల్లోసరస్‌ వంటి 
మాంసాహారుల బారినుండి ఆత్మరక్షణకై దీని 
వెన్నుపై బలిష్టమైన వెడల్పాటి సాధనొలు 
ఉంటాయి. తోకమీద ముళ్ళు ఉంటాయి. | 
జీవన సమరంలో బలవంతమైనవి 
మిగలడం బలహీనమైనవి వాటికి ఆహుతయి 
కాలగర్భంలో కలసి పోవడమూ జరిగి డైనాసరస్‌ 
జాతి ఆరున్నర కోట్ల ఏళ్ల కిందటే పూర్తిగొ 


* లుప్రమయింది. 


ల 
శా శభ J 


(నే 


జంతువులు 


ఆరున్నర కోట్ల సంవత్సరాల (క్రింతం 
కడసారపు డైనాసర్‌ లుప్తమయింది. కోకో అనే 
పక్షి కూడా ఎప్పుడో కన్పించ కుండా పోయింది. 
ఇంకా ఎన్నో 
జంతువులు త్వరలోనే 
ముప్తమయ్యే తరుణ 
మాసన్న మయిందని 
ఏజ్ఞాల అభిప్రాయం. 


280 
44 
21 


పం 


సన్తన జంతువుల గర్భిణీ కాలం (రోజుల్లో) 


ఆవు 
ఉడుత 
ఎలుక 


గుర్రం 
గొర్రె 


సముద్రాల్లోనూ ఉండే నీటిలో కరగివున్న 
ఆక్సిజన్‌ పైనే ఆధార పడి బతుకుతూ 
ఉంటాయి. మిగతా జంతు కోటికి అవసరమైన 
-ఆక్సి జన్‌కు వాతావరణమే 
ఆధారం. ప్రత్యక్షంగా కాని 
పరోక్షంగా కాని జంతు 
మనుగడకు" అవసర మైన 
ఆవోరానికి ఆదారం 


ది 13 
337 
148 


అయినా భూమండలం జ i వక్‌ 237 | వృక్నకోటియే. మాట 

స Tbe: Powe 105 | వరునకు జింక, లేడి 
మోద ఇంకా ఇరవయి | కరాగ్‌ ఉటాన్‌ 245-75 గినీ పిగ్‌ ies 
అక్షల రకాల జంతు | కంగారూ 40 చుంచు శాకాహారులు, (ప్రత్యక్షంగా 
జాతులు వును, కుక్క 62 హైనా గడ్డివంటి వృక్షజాతుల్ని 
తున్నాయి. వీటిలో | కుందేలు 32 పిల్లి తింటాయి. పులి వంటి 
వెంగున పరుగెతే జిరాఫీ 395-425 మేక 151 వాలా 

| ష "| తిమింగలం 365 పులి జింక, ' లేడి వం 

విరుతవులీ ఉంది. నక్క 52 మనిషి 266-270 | శాక్రావోరుల్ని తిని 


నెమ్మదిగా పాకే నత్తా 

షంది. ఇవిగాక గుడ్డు 

పెట్టే ప్పాటిపస్సు అనే 
చు ౧ 


జంతువూ నైపుణిగల 

వెదపురుగూ ఇంకా మన గలుగుతున్నాయి. 
భూమండలమోద జంతు సంపద (ప్రభావం 

వాలా ఉంది. 460 కోట్ల ఏళ్ల నాడు భూమి 


ప్రాదుర్భవించినా 60కోట్ల" ఏళ్ల నుండియే 
ప్రాణికోటి జాడలు కన్పిస్తున్నాయి. ఒకప్పుడు 
చ్జూలంగా ఇరవయి లక్షల జంతుజాతులు 
ఉండవచ్చునని ఒక అంచనా. ఇందులో ఉప 

వాతులెన్నో ఇంకను లెక్క కట్టవలసి ఉంది. 
జంతువుల జీవయా(త్రకు అత్యంత 
అవసరమైన ఆక్సిజన్‌ అనే ప్రాణవాయువు భూమి 
మోద సమతూకంలో ఉన్న నాటి నుండీ జీవకోటి 
మనుగడ సాగుతూ వచ్చిందని చెప్పవచ్చు. మాట 
వరుసకు చేపవంటి జలచరాలు నదుల్లోనూ 
239 


బతుకుతాయి. అంటే 
శాకహారులయినా మాంసాహారులైనా తమ తమ 
ఆహారావసరాలకు వృక్షాల పైనే ఆధారపడుతూ 
ఉంటాయి అన్నది సత్యం. 
సకేశరుకాలు-అకేశరుకాలు జంతువుల్ని 
సకేశరుకాలు అకేశరుకాలు అని రెండు స్థూల 
వర్గాలుగా విభజించారు. సకేశరుకాలు అంటే 
వెన్నెముక గల జంతువులు, అకేశరుకాలు 
అంటే వెన్నెముకలేని జంతువులు. మెదడు 


"బాగా అభివృద్ది చెందినవే సకేశరుకాలు. వాటిని 


ఉన్నత స్థాయిలో ఉన్న జంతువులుగా 
డి ఇ 

పరిగణిస్తారు. పరిణామ(క్రమంలో ఇవి మత్స్య, 
ఉభయచర, సరీసృప, పక్షి, సస్తనాలు 
ఆరోహణ[క్రమంలో ఉండుట గమనార్హం, 

ప్రపంచంలో ప్రముఖ జంతువులన్నీ ఈ భారీ 

జంతుగణంలోకి చేరినవే. ఇక మిగిలిన 


జంతువులు -అకేశరుకాలు - సకేశరుకాలు 


జంతుగణం అకేశరుకాలు సరళజాతికి చెంది 
మరీ చిన్నవిగా ఉంటూయి. అమిబావంటి ఏకకణ 
జీవులు, స్పాంజీ మరీ సరళమైనవి. మరి 
అకశేరుకలు కొన్ని ముఖ్యంగా కీటకాలు క్షిష్ట 
జీవులు. నేల మోద వున్న జీవులన్నిటి కంటే 
కీటకాలెన్నో ఎక్కడ పడితే అక్కడ కాన రావడం 
విశేషం. ఏదో ఒక జీవ కీటకాల్ళే భక్షించి వేసే 


వెతుక్కుంటూ వలస పోతూ ఉంటాయి కీర్‌ 
ధృవమండలి నుండి కారిబో, రెయి క్‌ 
వంటి జంతువులు శీతాకాలంలో దూ 
వేసవిలో ఉత్తరానికి వలస యాత్రలు 
వుంటాయి. సముద్రాల్లో చేప బిల్లి క 
మందమందలుగా ఆహారాపి వెతుకుతూ * 
చోటునుంచి మరొక చోటుకు పోతూ ఉంటోం: 
వాటి వెంట భారీ జలచరాలయిన స్తారలు, 


రం న జంతువుల వేగం : కిమో./గం తిమింగిలాలు హోత 
మండలంలో నా | చిరుతపులి _ 170. ఎలుగు (గ్రీజ్లీ ఉండడం య 
లుగింటమూడు | సింహం 80 పిల్లి కన 

వ ౦తు లు | కుందేలు(అడవి) 72 ఏనుగు అ క 

ఆ[కవింంచిన జీబ్రా = 64 తేనెటీగ” జా "i అ 
జాలానికి ఆల ర(షార్క్‌చేప 64 కోడి ని సో 
వాలంగా ఉన్నాయి. | వేటకక్క(గ్రహౌంద్‌ 63 సాలీడు వంటని 
నీటిలో కరగిప్పున్స | కుందేలు56 గండుతేలు అందరు. కదా! 
ఆక్సిజన్‌ మీ జిరాఫీ 51 నత్త spe 


ఇవన్నీ ఆధారపడి వున్నాయి. ఇంకా కొన్ని జల 
జంతువుల్లో సస్తనాలయిన తిమింగలం, సీల్‌ 
వంటివి కూడా చేరి వున్నాయి. ఇందులో కొన్ని 
జలచరాలుగా. ఉండి గాలినే పీలుస్తాయి. 
జంతువులకూ వుక్షాలకు (ప్రధానమైన 
వ్యత్యాసమేమి ? వృక్షాలు స్థావరంగా ఒక చోట 
నుండి మరోక చోటుకు కదల లేవు, కాగా కొన్ని 
జంతువులు దూర (ప్రదేశాలకు వలస వెళ్లి వస్తూ 
ఉంటాయి. పక్షిజాతుల్లో వలస స్పష్టంగా 
కనిపిస్తుంది. పళ్చిమ గోదావరి జిల్లా కొల్లేరు 
సరస్సుకు శీతల బుతువుల్లో సుదూర ప్రాంతాల 
నుండి పెలికన్‌ గూడ కొంగలు వలస వచ్చి గుడ్డు 
పెట్టి పొదిగి పిల్లలు చేసి రెక్కలు రాగానే మరల 
ఆది స్థానాలకు మరలి పోతూ ఉంటాయి. 
కొన్ని సస్తనాలు కూడ వలసపోతూ 
ఉంటాయి, ఉదాహరణకు తూర్పు ఆఫ్రికా నుండి 
ఒక రకం జింకలు,జీబ్రాలు జిరాఖలు వగయిరా 
మందలు మందలుగా వచ్చి మేతను 


అసలు అస్టి పంజరం అంటూ ఏమో ఉండదు. 
లు లకు 
కటిల్‌ ఫిష్‌ వంటి కొన్ని మత్స్య జాతు 
మాత్రం 'లోపల గుల్ల వంటిది ఉంటుంది. 
చాలావాటికి బాహ్యాస్థి పంజరాలు ఉండడం 
కూడ కద్దు. చిన్న చిన్న స్పాంజి, పురుగులు 
మొదలు నత్తలు, కీటకాలవరకూ అకశేరుకాలనే 
పిలువబడటాయి. చాలావరకూ జలచరాలు 
అకశేరుకాలు. ఇరవయికి పైగా కూటాలుగొ 
ఉన్నట్టు తెలుస్తుంది. జెల్లీ చేప అనిమోన్‌, 
పగడాలు సీలెంటరేట్స్‌ జాతికి చెందుతాయి. 
శంకుజాతులకు గుల్లలు ఉంటాయి. నత్తలు 
ముత్యపు చిప్పలు, ఆక్టోసస్‌, స్క్విడ్‌ ఈ జాతికి 
చెందుతాయి. అన్నీలిడ్‌ అనేవి పురుగు జాతికి 
చెందనవి. సాలెపురుగులు, జెర్రులు, రోకలిబండ, 
ఇంకా పీత, పెద్ద రొయ్య జాతులు కీటకబొతి 
(ఆర్రపొడా)కి చెందుతాయి. నక్షత్రచేప, (స్టార్‌ 
ఫిష్‌ అర్చిన్‌ అనునని కవచధారి (ఎక్నోడెర్మ్‌ 
జాతికి చెందినది, 1300 రకాల ఆకేశరకాలు ఉన్నాయి. 


240 


వ ర్‌ జాతులెన్ని ఉన్నాయో జీవ కోటిలో 
she జంతు జాతులన్ని ఉన్నాయని 
a ఒక్కొక్క జాతి కీటకాలు సంఖ్యను 

ఓ పట్టడమనేది అలవికాని పని. 

ఎదిగిన కీటకానికి ఆరు కాళ్ళు ఉంటాయి. 
శరీరం మూడు భాగాలుగా విభజింపబడి 
ఉంటుంది. బాహ్య భాగం గట్టి పెంకు. కొన్నిటికి 
రెక్కలు ఉండి ఎగర గలుగుతాయి. వాటి కళ్లు 
కష్టమై, అనేక బులి బులి కటకాలతో నిండి 


a =! 


ఉంటాయి. వాటికి వాసన, రుచి తెలుస్తుంది. 
కొన్నిటికి వినికిడి జ్ఞానం కూడ ఉంటుంది. వీటి 


రక్తం శీతలం - రంగు ఉండదు. ఉన్నా ఆకుపచ్చ, 


పసుపు రంగుల్లో ఉంటుంది. 
సకేశరుకాలు 
వెన్నెముక గల జంతువుల్ని సకశేరుకాలు 
అంటారు కదా! సకశేరుకాల్లో మత్స్యజాతులు 
ఎక్కువ. వాటి సంఖ్య వేల సంఖ్యలో ఉంటుదని 


ఒక అంచనా. వీటిని మూడు రకాలుగా 


జంతుకోటి 


చెందిన ప్రధాన ఉపశాఖలు 
పాందుపరచబడినాయి. 


సంధిపాద (మొలస్క్‌) స 


$7 


అన్నీలిడ్స్‌ 
(నెమటోడ్స్‌) సూత్రక్రిమి జాతి 
yA 
Wt 
= (సెలంటరేట్‌) రిక్త నుధ్య జాతి 
(పారిఫెరా) సఛిద్ర జాతి 


ప్రోటోజోవా" 


ఈ పటంలో జంతు కుటుంబానికి 


జంతువులు -అకేశరుకాలు - సకేశరుకాలు 


విభజించారు. దౌడలు లేనివి ఒక రకం. 
మెత్తటి ముల్లు. ఉండేవి రెండవ రకం. ఇక 
మూడవ రకంలో ఎముక ఉంటుంది. ఇందులో 
దౌడలు లేనివి రెండు రకాలు. కొన్నిటికి 
గుండ్రటి నోరు ఉంటుంది. మెత్తటి ముల్లు 
ఉండే రకాల్లో సార చేప చెప్పుకోదగ్గది. వీటిలో 
575 రకాలు ఉన్నాయి. ఎముకలు ఉండే 
మత్స్య జాతుల సంఖ్య అపారం. బొమ్మిడాయి, 
కట్టచేప, కొ(ర్రమాను, గండుమోను, రవ, 
పండుగొప్ప మొదలయిన ఆహార యోగ్యమైనవి 
ఈ కోవ కిందకి వస్తాయి. 
ఉభయచరాలు 

... ఉభయచరాలు నేలమాదా నీటిలోనూ కూడ 
సంచరించే సకశేరుకాలు. వీటి రక్తం శీతలం. 
అంటే వాటి శరీర ఉష్ణోగ్రత పరిసరాలకు 
అనుగుణంగా ఉంటుంది. ఉభయచరాల్లో 
3000 జాతులు ఉన్నాయి. కప్ప, గోదురు 
కపాలవంటి ఉభయచరాలు నీటిలోనే గుడ్డు 
పెడతాయి. అవి పొదిగితే తోక కప్పలు పుడతాయి. 


సరీసృపాలు 
సరీసృపాలు గాలి పీల్చి బతికే సకేశరుకాలు. 
వీటిరక్తం కూడ శీతలమే. ఒకప్పుడు భూమిమోద 
అత్యంత ప్రభావం చూపిన డైనాసరసు వంటి 
రాక్షస బల్లులు పుట్టి జీవించి లుప్త్రమవగా ఇప్పటికీ 
5000 రకాల సరీసృపాలు ఉన్నట్టు అంచనా. 
ఇప్పుడు వీటి పరిమాణం అతి తక్కువ. 15 సెం.మా. 
నుండి భారీగా 9 మిటరులు ఉండడం కద్దు. 
వీటిచర శం మోద సర్వసాధారణంగా పొలుసులు 
ఉంటాయి. సరీసృపాలు అన్నీ (ఎక్కడో తప్ప) 
అండజాలే. అంటే గుడ్డు పెట్టి పిల్లలు చేసే రకాలే. 
సస్తనాలలోవలె వీటికి ఊపిరితిత్తులు ఉంటాయి. 
దాదాపు సరీస్ఫపాలన్నీ మాంసాహారులకింద లెక్క. 
సరీసృపాల్లో ఇప్పటికీ ఉన్నవాటిని నాలుగు రకాలుగా 
గుర్తించారు. 1. మొసలి; 2. టౌటారా (న్యూజిలాండ్‌ 

లో ఉండేది); ౩ తాబేలు; 4. బల్లి, సర్పం. 

పక్షులు 
ఈకలు, రెక్కలు, ముక్కులు ఉండే 
జంతుజాతుల్ని పక్షులు అని అంటారు. కొన్ని 


తప్ప (నిప్పుకోడి, పెంగ్విన్‌, ఈమూకివీ) మిగతా 
రకాల పక్షులు ఎగుర గలవు. పక్షులన్నీ ఉష్ణ 
౭రక్తం గలవే. అంటే అవి తినే ఆహారం నుంచి 
ఉష్ణాన్ని సిద్దపరచుకో గలవు. పక్షుల్లో 
పదకొండువేల రకాలు ఉన్నాయి. వీటిని 27 
(ప్రధాన వర్గాలుగా వింగడించారు. పక్షుల 
వర్గీకరణ అనేకరకాలుగా చేయవచ్చు. నీటి 


తీరాల్లో ఉండే వాటిని జలపక్షులు అని అంటారు. 


,అవి: “బాతు, హంస, కొంగ, పెంగ్విన్‌, సీగల్‌, 

కొన్ని నేలమిద తిరుగతూ చెట్టమాద, 
గోపురాల మోద కాపురాలు ఉండేరకం - పావురం, 
కాకి, చిలుక. మరికొన్ని వేట పక్షులు - కోడి, 
గిన, టర్కీ కోళ్ళు. మరొక రకం చిన్న చిన్న 
పక్షుల్ని, సస్తనాల్ని వేటాడి తినే రకం - ఉదా : 
గద్ద రాబందు, డేగ. ఇక గుడ్లగూబ వంటి పక్షులు 
రాత్రిళ్లు మాత్రమే బయటకు ఏ వచ్చే నిశాచరజాతి. 

సరీసృపాలనురడే నేరుగా పరిణామం 
చెందిననే పక్షులని విజ్ఞుల అభిప్రాయం. వాటి 
కపూర్బీకులకూ వీటికీ సంబంధాలు వున్నాయి. 


సరీస్పపాల్లో వలె కొన్ని పక్షుల కాళ్లమిద 
పొలుసులు గోచరిస్తాయి. పొలుసులు కెరాటిన్‌ 
అనే పదార్థంతో నిర్మితమైనవి. పక్షుల ఈకలు 
కూడ కెరాటిన్‌ నిర్మితాలే కావడం గమనార్హం. 

పక్షి శరీరం మోద ఉండే .ఈకలు “ఒకే 
విధంగా పెరగవు. కొన్ని శరీరభాగాలు ఈకభచే 
పుష్కలంగా కప్పబడి ఉంటాయి. మరికొన్ని 
శరీరభాగాల మిద ఈకలు అంతగా పెరిగి 
ఉండవు. ఎగరటానికి వీలుగా రెక్కమోద 
బాగా ఈకలు ఉంటాయి. రొమ్ము మోద 
సన్నని ఈకలు ఉండడం విశేషం, ఒక పక్షి 
మోద. కనీసం 1300 ఈకలు, ఎక్కువగా 
ఉంటే 12,000 ఈకలు ఉంటాయి. పక్షి 
అస్థిపంజరం అతితేలిక. అందుచేతనే పక్షి 


గాలిలో అవలీలగా ఎగుర గలుగుతుంది. 
సస్తనాలు 
పిల్లకు పాలిచ్చి పెంచే జంతుజాతుల్ని 
సస్తనాలుగా పరిగణిస్తారు. దాదాపు స సస్తనాలన్నీ 
తమ శిశువుల్ని గర్భస్థ పిండాలుగా తమ 


విజ్ఞాన పీఠం 


జంతువులు = సస్తనాలు 


శరీరాల్లోనే ప్రసవసమయంవరకు ఉంచు 
కుంటాయి. ష్టాటిపస్‌ వంటి కొన్ని రకాల 
సస్తనాలు గుడ్డు పెడతాయి. కంగారూ వంటి 
జంతువులు పూర్తిగా పెరగని పిల్లలు బయటపడి 
తమ పొత్తికడుపు బయట సంచిలోకి చేరి 
పెరుగుతాయి. గుగ్రం, జింక, ఆవు వంటి 
జంతువులు: ఈనిన కొద్దిసేపటికే (గంటకే) 
లేచి నడవడం మొదలు పెట్టడం విశేషం. కుక్క, 
పిల్లి పుట్టిన కొన్నాళ్ల వరకూ లేచి తిరగ లేవు. 
తమంతట తాము ఏమి చేసుకొన లేవు. 
సాధారణ సస్తనం చతుష్టాది. అంటే నాలుగు 
కాళ్ళు ఉండి గాలి పీల్చుకుంటుంది. వీటి రక్తం 
ఉష్ణంగా ఉంటుంది. వీటికి కొన్ని 
“మినహాయింపులు లేకపోలేదు. ఉప్పునీటి 
సస్తనాలు ఒక ఉదాహరణ. సీలు అనే సముద్ర 
జీవులకు నాలుగు తెడ్డులు లాంటి కాళ్ళు 
ఉంటాయి. తిమింగలాలకు రెండు తెడ్డులు 
లాంటి కాళ్లు ఉంటాయి, ౬ 


Subbarayan D (49 - 59) 
కుక్కజాతి 
మనిషికి అనాదిగా తోడుగా ఉన్న జంతువు 
కుక్క. _పశువుల్నీ, మేక, గొర్రెమందల్నీ 
రక్షించడానికి కుక్క ఎంతో .సాయపడేది, 
కుక్కలన్నీ మాంసాహారులే. వీటిలో నూరుక - 
పైగా రకాలున్నాయి. వీటికి పసిగట్టే విశేష 
గుణం మాత్రం ఉంది. ఈ గుణాన్ని ఒక్‌, 
ఇంటికాపలాకూ అపరాధ పరిశోధనలో పోలీసులు 
కుక్కలను ఉపయోగించడం కద్దు. నక్క, తోడేలు 
కుక్క జాతికి చెందినవే. ఇది మాంసాహారి 
పిల్లి జాతి | 
పిల్ళి జాతికి చెందిన జంతువలన్నీ 
మాంసాహారులే, వాటి దంతాలు చీల్చడానికి, _ 
కొరకడానికి వీలుగా ఉంటాయి. వేగంగా 
పరుగులెత్తడానికి వీలుగా వాటి శరీరాలు” 
నిర్మితమైనాయి.. వాటి కాలిగోళ్ల పంజాలు 
ప్రాణరక్షణకు' బలమయిన ఆయుధాలు. 
పరిమాణంలో చిన్నవీ, పెద్దవీ తప్ప పిల్లిజాతి 
అంతా ఒకే రూపం కలవి. గుజరాతులోని గిర్‌ 


pROS5-LiINE ig HER 


Fe SE 
SaYd WROHYN VHHYN 30 SH¥Y]A0% 


ఉత్తర అమెరికాలోనూ యూరపులోనూ ఎక్కువగా 
కనిపించే బీవర్‌ అనేక సస్తన జంతువులు నీటి. 
వనరులున్న చోటనే నివసిస్తూ ఉంటాయి. ఇవి 
నీటిలో ఈదుతాయి. తెలివైన బీవర్‌లు చెట్ల 
రెమ్మలను కొమ్మలను కొరికినరికి వాటితో బ్రిడ్డీలు, 
డాములు నిర్మించి తమ పిల్లల భ్మదతక్తు 
ఆవాసాలను ఏర్పరస్తాయి. ' 
244 


అరణ్యాలలో భీకరంగా తిరుగాడే సింహం 
మూమూలు ఇంటి పిల్లికి బృహత్‌రూపమే. 
పెద్దపులి, చిరుతపులి, లెపార్డ్‌ జాగూర్‌, ఇంటిలో 
తిరిగే పిల్లి, మాను పిల్లి - అన్నీ పిల్లిజాతికి 

చెంవినవే. తాయిలాండ్‌: మ్యాన్మార్‌ దేశాల్లోని 
“బులు ఒకరకంగా ఉంటాయి. పర్షియా, 

geo దేశాల్లో ని పిల్లుల బొచ్చు పాడవుగా 
ఉటుంది. అమెరికా ఖండంలో క పిల్లులు విరివిగా 
ఉంటాయి. జాగూర్‌ అనే పిల్లి దక్షిణ అమెరికాలో 
భయంకరమైన పిల్లి, అమెరికాలో పిల్లిని పెంచి 
పోషించడం ఒక సరదా. కారుచీకటిలో పిల్లి 
జూతికి చూపు ఆనదు. అయితే మనిషికంటె 
చీకటిలో పిల్లి బాగా చూడగలదు. దానికి 
కారణం పిల్లి కన్నులో వెనుకవైపు పరావర్తింపచేసే 
ఒక పొర ఉంటుంది. అందుచేత కాంతి అతి 
తక్కువగా ఉన్నప్పుడుకూడ పిల్లి చూడగలదు. 

నెమరు వేసే జంతువులు 

కాలికి గిట్టలుగల జంతువుల్ని నెమరు వేసే 

జంతువులుగా! పరిగణిస్తారు. వీటి జీర్ణాశయంలో 


నాలుగు వేర్వేరు గదులుగా భాగాలు ఉంటాయి. 
గడ్డిని గబగబా మేసి దాన్ని కడుపులో ఒక భాగంలో 
ఉంచి, మరల తీరికగా ఆ గడ్డిని నోటిలోకి 
తెచ్చుకుని నమలి మరల మింగుతాయి. దీనిని 
నెమరు వేయుట అంటారు. ఆవు, దుప్పి, పశువులు, 
జింక, జిరాఫీ. గొర్రె, మేక మొదలయినవి ఈ 
నెమరువేసే జాతికి చెందిన జంతువులు. 
ఏనుగులు 

నేలమోద నివసించే జంతువుల న్నిటిలోనూ 
భారీ శరీరంగలది ఏనుగు. బాగా పెరిగిన ఏనుగు 
మూడున్నర మోటరులు ఎత్తు ఉండి దాని 
బరువు దాదాపు ఏడు మెట్రిక్‌ టన్నులు ఉంటుంది. 
ఏనుగుల్లో రెండు రకాలు. 1. ఆసియా జాతి ; 
2. ఆఫ్రికా జాతి. సాధారణంగా పదినుండి 
ఏభయి ఏనుగులు కలిసి మందలు మందలుగా 
జీవనయాత్ర సాగిస్తూ ఉంటాయి. వాటి నడకవేగం 
గంటకు పది కిలోమోటరులు. పెద్ద ఏనుగు దినసరి 
గడ్డిదాణా 270కిలో గ్రాములు. ఉంటుంది. 


9 
ఖ్‌ 
2 
సి 
ళు 
9 
0 
స 


[వృక్షములు 7] 


భూమేండలమంతా వృక్షకోటి విస్తరించి 
ఉంది, "కారడవుల్లోనూ పచ్చని పచ్చిక 
బయళ్లలోనూ మహాసముద్రోపరితలాల మోద 
వృక్షాల జాడలు మిక్కుటంగా కన్పిస్తాయి. 
ఎండతో మాడిపోయే ఎడారిలోనూ శీతల పర్వత 
శిఖరాల్ల్గోనూ ఆయా పరిసరాలకు తట్టుకునే 
జాతి మొక్కలు ఉండడం కద్దు. భూమండలం 
మోద పరిసర వ్యవస్థలో వృక్షకోటి పాత్ర 


ప్రకృతిలో వృక్షానికిగల స్థానం 


జ ర్యరళ్మి నుండి శ్క్త! ! ly 


/ 


ర్ల కుళ్లిన వృక్ష బంచు 


గణనీయమైంది. గాలి, నీరువల్ల కోరుడుకు 
గురికాకుండా వృక్షకోటి నేలను రక్షిస్తూ 
ఉంటుంది. అడవి జంతువులకు ఆచ్చాదన 
కల్పిస్తుంది, మానవులకూ జంతువులకూ 
ప్రాణప్రదమైన ఆక్సిజన్‌ను వృక్షకోటి 
సమకూరుస్తుంది. ఈ భూ(గ్రహానికి వృక్షాలు 


దైవమిచ్చిన విలువయిన ఆస్తులు. 

పైన చెప్పినట్టు వృక్షకోటి జగత్తంతా కమ్మి 
ఉంది. మహా సముద్రాల్లో ప్లాంక్షన్‌ అనబడే 
తేలుచూ ఉండే జంతు-వృక్ష మిశ్రమం 
కన్పిస్తుంది. ఇది దుమ్ము, ధూళిలాగ బహు 
సూక్ష్మపరిమాణంలో ఉంటుంది. మత్స్య 
జాతులకూ _ఇతర సముద్ర జంతువులకూ 
ఆహారవసరాలు తీర్చేది ఈ ప్లాంక్షన్‌యే. ఆహార 
చక్రం చూచినట్లయితే ఎవర్ని ఎవరు 
తింటున్నారో తెలుస్తుంది. అన్ని ఆహార 
పదార్థాల కంటె మొదట ఉండేది 
వాస్తవానికి జంతువులు 
ఆవాోరాని అవి 
తయారుచేసుకోలేవు. అయితే వృక్షాలు 
మా(త్రం వాటి ఆహారాన్ని అవే 
సిద్దపరుచు కోగలవు. వృక్షాలు కార్బన్‌ 
డై ఆక్సైడ్‌ను గాలి నుండి (గ్రహించి, 
నేలనుంచి నీటిని, ఖనిజలవణాల్ని 
(గ్రహించి పిండి పదార్థాలు గాను, 
ప్రొటీనులు గాను, కొవ్వులు గాను 
సిద్ధపరుస్తాయి. ఈ 'కార్యకలాపం 
పూర్తి కావాలంటే 'శక్తి అవసరం. 
సూర్యరశ్మి నుండి ఈ శక్తి లభిస్తుంది. 
వృక్షాల ఆకులలో ఉండే క్లోరోఫిల్‌ అనె 
'ఆకుపచ్చ' భాగంపై ఈ సూర్యరశ్మి 
పడినప్పుడు కిరణజన్య సంయోగక్రియ 
(ఫోటో సింతసిస్‌) జరిగి వృక్షానికి ఆహారం సిద్ధ 
మవుతుంది. 'పుట్ట గొడుగులు వంటి శిలీంద్ర 
జాతుల్లోకి క్లోరో ఫిల్‌ ఉండదు. అందుచేత 
వాటికి అవసరమైన ఆహారాన్ని ఇతర మొక్కల 
నుండి (గ్రహిస్తాయి. 


pI 
మానా. 


246 


వృక్షాలు కిరణ జన్య సంయోగ (క్రియ ద్వారా 
ఆహారం తయారుచేసుకోవడం అనే ప్రక్రియ 
ఫలితంగా ఆక్సిజన్‌ అనే ప్రాణవాయువు వెలువడి 
వాతావరణంలోకి విడుదల అవుతుంది. ఈ 
విధంగా, వృక్షాలు జంతుజాతికి చేసే విలువయిన 
సేవలుగా గుర్తించ వచ్చును. దీనికి కారణం 


కిరణ జన్య సంయోగక్రియ 


ప్రాణి కోటి మనుగడకు ఆహారం అవసరం. 
ఆహారం ద్వారానే శక్తి లభిస్తుంది. ఈ శక్తికి 
మూలధారం 'సూర్యకాంతి'. జీవకోటి కాంతిని 
తినలేవు. కాగా పచ్చటి వృక్షాలు మాత్రం 
సూర్యకాంతిని ఉపయోగించి తమ ఆహారాన్ని 
తాము తయారు చేసుకొనగలవు. ఈ 
ప్రక్రియనే కిరణజన్య నంయోగ(క్రియ (ఫోటో 
నింతనిన్‌) అంటారు. ఈ కిరణ 
జన్యనంయోగ(క్రియలో ఆక్సిజన్‌ 
ప్రాణవాయువు వ్యర్థ పదార్ధంగా గాలిలోనికి 
విడుదల అవుతుంది. ఆక్సిజన్‌ పీల్చే మనం 
మనుగడ సాగించ గలుగుతున్నాం. ఇతర 
- జంతుకోటకి కూడా ఆక్సిజన్‌యే (ప్రాణదాత! 


బీజం నుండి నృక్షోత్సత్తి 


కురం 
బీజ పత్రకాండం 


(ప్రకాండం 
స్తై 


ఆక్సిజన్‌ లేకుండా జంతుజాతి మనలేదు... ఈ 
బుణం తీర్చు కోవడం జంతు జాతికి కూడ 


తెలుసు. అదెలా అంటే పుష్ప జాతుల్లో. 


ఫలదీకరణ (ప్ర క్రియ జంతుజాతులే చేస్తాయి. 
అంటే మగ పుప్పంలోని మగ కణాల రూపంలో 
(స్పర్మ్‌) మప్పాడిని (సీ వువ్బంలోని 
అండాశయానికి మార్పిడి చేసే పని తేనెటీగలు 
వంటి కీటకాలు చేపట్టి పూర్తి చేస్తాయి. 
వృక్షకోటి ఆక్సిజన్‌ను వాతావరణంలోనికి 
విడచిపెట్టడంతో పాటు మొక్కలు భారీరాశుల్లొ 
నీటిని కూడ విడుదలచేస్తూ ఉంటాయి. అంటే 
నేలనుండి వేళ్లద్వారా నీటిని లాగి రెమ్మల 
గుండా; పత్రముల గుండా బాప్ఫోత్సేకం అనే 
ప్రక్రియ ద్వారా నీటియావిరిగా వాతావరణం 
చేరి జలచక్రంలో భాగమవుతుంది. 
మట్టికణాలు కలిసి ఉండటానికి మొక్కలు 
దోహదం చేకూరుస్తాయి. మట్టిలో నీటిని పట్టి 
వుంచడానికి వేళ్ళు సాయవడతాయి. 
వృక్షాచ్చాదనలేని నేల గాలి, నీటి 
దయాదాక్షిణ్యాలమోద ఆధారపడి ఉంటుంది. 
వృక్షాలు లేకపోతే పొడి మట్టిని గాలి లేపి వేస్తుంది. 


ఆదిమూలం 
| 3. ప దీమూ ల గ 
రుగుట 

నా. నో మట్టిలో కిందిక్తి బీజపత్రాలు ఆదికాండం పైకి 
ఆంకురదళం లో విచ్చుకొనుటతో పెరిగేకొద్దీ 
చిక్కుడు గింజ “ఆదిమూలం Sages లీ ఇ. వన్య అంకురం ప్రారంభ 
pan? os (రం సను శదించుటేని పైకి న పథళాలుగా 
ర్చ టై లేవనారంభిస్తుంది. రాలిపోతుంది. రూపొందుతాయి. 


వృక్షములు 


నీరు మట్టిని వల్తానికి చేర్చి కోరుడుకు 
గురికాకుండా చేస్తుంది. పొడుసేద్యం వల్ల మైదానాలు 
ఎడారులయ్యే ప్రమాదం సంభవిస్తూ ఉంటుంది. 


వృక్షకోటిలో వైవిధ్యం 

భూమండలంపై జీవకోటిలో చెట్టే అతిపెద్దవీ, 
వయస్సులో పాతవీను. యునైటెడ్‌ స్టేట్స్‌లోని 
కాలిఫోర్నియాలో వున్న సీక్వూయా చెట్టు 
జాతీయపార్కులో వున్న 'జనరల్‌ షెర్మనో అనే 
మహావృక్షం ప్రపంచంలోనే మహా వృక్షం. దాని 
వయస్సు 3500 ఏళ్ళు. దాన్‌ కలప 1400 ఘనపు 
మోటరులుంటుందని అంచనా. దీనికి భిన్నంగా 
ఒక నీటి బిందువులో పాంక్టన్‌లో వృక్షసూక్ష్మాలు 
ఉండడం (ప్రకృతి విచిత్రం! 

జనరల్‌ షెర్మన్‌ కంటె వయస్సులో పెద్దది ఆ 
రాష్ట్రంలోనే వున్న 4500 ఏళ్ల వయస్సుగల 
“మెతుసెలో ను పేర్కొనవచ్చును, భారత దేశంలో 
మద్రాసులోని అడయారు వటవృక్షం పెద్దది. 
కలకత్తాలోని వటవృక్షం కూడ పెద్దది. 
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం సమోపానవున్న 
కదిరి వటవృక్షం, మహబూబునగరం సమీపాన 
వున్న పిల్లలమర్రి వటవృక్షం ఒకవిధంగా పెద్దవైన 


వృక్షాలుగా పేర్కొనవచ్చు. 
మరొక విశేషమేమంటే, వృక్షాలు వైవిధ్యంగల స్‌ు 3 
శీతోష్ణ పరిన్సితుల్గో తేలికగా మనుగడ అ 


సాగిస్తూంటాయి. అతిశీతల మైన ఆర్కిటిక్‌, 
అంటార్కిటికా, హిమాలయా శిఖరాలపైన వృక్షాలు 
మన గలుగు తున్నాయి. మరొక వైపు అత్యంత 
వేడిమి ప్రాంతాలయిన ఎడారుల్లో కూడ 
కొన్నిరకాల మొక్కజాతులు పెరగ గలుగు 
తున్నాయి. అయితే ఎడారి మొక్కలు పొట్టిగానే 
వుండడం గమనార్హం. దీనికి మినహాయింపు J 
యునైటెడ్‌ స్టేట్స్‌లోని కాలిఫోర్నియా, ఆరిజానా  సింధునదీలోయ నాగరికత 
ఎడారుల్లో పెరిగే సగౌరారో అనే బొమ్మజెముడు (కీపూ. 3000 
(ఎత్తు 15 మోటర్లు) ను'ఉదాహరించ వచ్చును. 
248 


వ 


ల జనరల్‌ షెర్మన్‌ 


ta 
వేల సంవత్సరాల వయస్సు గ 


మరొక విచిత్రమేమంటే బుతువుని బట్టి 
కొన్ని వృక్షజాతులు ఎండిపోయి మోడులయినట్టు 
కన్పించినా వాస్తవానికి చావవు. ఇజ్రాయెల్‌ 
ఎడారుల్లో ఎండిపోయినట్టగుపించే చెట్టు వర్షం 
పడినప్పుడు తెల్లవారేటప్పటికి చిగురించడం, 
మన్నులో వున్న విత్తనాల నుండి మొక్కలు 
అంకురించి కొద్దిరోజులకే వచ్చటితివాచీ 
పరచినట్టగపడడం గమనార్హం. అలాగనే కెనడా, 
సైబీరియావంటి ప్రాంతాల్లోని కొద్దివారాల సూర్య 
రశ్మికి మంచు టం|డ్రాలు కరగి కొద్దికాలంపాటు 
వృక్షజాతులు మనుగడ సాగించడం కద్దు. 

కాగా వృక్షసంపద పుష్కలంగా వున్న 
ప్రాంతాలు ఉష్ణ ప్రాంతాలయిన ఆగ్నేయాసియా, 
ఇండియా ఆఫ్రికా, దక్షిణప్రాంతాలు, అమెరికా 
పేర్కొనవచ్చును. ఈ ప్రాంతాల్లో వర్షపు టడవు 
(రెయిన్‌ ఫారెస్ట్‌ ల ప్రభావం ఎక్కువ. అందుచేత 
ప్రపంచంలో ఇతర ప్రాంతాల కంటె ఈ 
ప్రాంతాల్లో కనిపించే వృక్షజాతుల్లో వైవిధ్యం 
మెండు. ఈ వర్షపుటడవులు గత నాలుగుకోట్ల 
సంవత్సరాలుగా మనుగడ సాగిస్తున్నా యనడానికి 
దాఖలాలు కూడ ఉన్నాయి. 

పుష్పించే మొక్కలు 

పుప్పించే మొక్కలు (ప్రకృతి సౌందర్యానికి 
మూలం. అంతేకాదు, అవి మనిషికి ఎన్నో 
అవనరాల్ని తీరుస్తాయి. 
మనుషులకూ జంతువులకూ ఆహారాన్ని చెట్లే 
సమకూరుస్తాయి. వృక్ష సంపదలో పుష్పించే 
మొక్కల జాతుల సంఖ్య 2,85,000. మిగతా 
వృక్షజాతులన్ని కలసి - వాటి సంఖ్య 1,48,000 
మాత్రమే. పుష్పించే మొక్కలు రెండు రకాలు, 
ఏకదళ జాతులు. 2. ద్విదళ జాతులు. ఏకదళ 
జాతిలో ఒకే బీజవ([తం౦ం ఉంటుంది. 
(ఉదా : వరి) ; ద్విదళ జాతిలో రెండు బీజ 
పత్రాలు ఉంటాయి. (ఉదా :చిక్కుడు), 


249 


శాకాహారులైన .- 


పుష్పం ఫలదీకరణం చెందినప్పుడు ఫలం 
ఉత్పత్తి అవుతుంది. పండిన కొద్దీ కొన్ని 
ఫలాలు ఎండిపోతాయి. ఉదా: బఠాణీ, కంది, 
సెనగ, పెసర వంటి అపరాలు. మరికొన్ని 
కండగల పండ్డుగా ఉంటాయి. ఉదా: టమాటా, 
ద్రాక్ష, అరటి వగయిరా. పుష్పించే మొక్కల్ని 
“ఆంజీయో స్పెర్మ్‌ అని అంటారు. దీనికి 
అర్థం వాటి విత్తనాల పండు లోపల బరిణెలో 
ఉన్నట్టు ఉంటాయి. నారింజ జాతుల్లో 
పండుతొనలో గింజలు అక్కడ అక్కడా 
పొదగబడి ఉంటాయి. మామిడి, ఆలుబకరా, 
ఖుర్భానీ వంటి వాటిపండు లోపల గింజ గట్టి 
'పెంకుకట్టి ఉంటుంది. 

చెట్టు, గుల్మాలు 

చెట్టు, గుల్మాలువంటి వాటికి కాండం 

చేవదేరి ఉంటుంది. దీనివల్ల మొక్క పెరిగి 


'పెద్దదవడానికి వీలుంటుంది.' కొన్ని రకాలు - 


లతలుగా పెరుగుతాయి. ప్రధానంగా చెట్టు 
రెండురకాలు. పత్రాలు సూచ్యాకరంగా 
ఉండేవి కోనిఫర్‌లు. నీటి విత్తనాలు శంకులో 
ఉన్నట్యు ఉంటాయి. ఇవి అన్నీ 
సతతహరితాలు. అంటే ఆకురాలు కాలంలో 
ఆకుల్ని రాల్బవు. ఏడాది పొడవునా ఆకులు 
రాలుస్తూ కొత్త ఆకుల్ని తొడుగుతూ ఏప్పుడూ 
ఆకుపచ్చగా ఉంటాయి. వెడల్పాటి పత్రాలు 
గలవి మరొక రకం. ఇవి పుప్పిస్తాయి. ఫలాల్లో 
గింజలు ఉంటాయి. ఇవి శిశిరంలో ఆకులు 
రాల్చి వనంతంలో చిగిర్భి ఆకులు 
తొడుగుతాయి. 
వృక్షాలు - |ప్రజలు 
భూమండలం మోద వృక్టనంపద 
మానవాళికి దైవమిచ్చిన వరమని ఇదివరకే 


చెప్పడమయింది. పదివేల సంవత్సరాల 


విజ్ఞాన పీఠం 


వృక్షములు - వృక్షకోటి వైవిధ్యం 


(క్రితమే మానవుడు తనంతటతాను ఆహారపు 
మొక్కలను పైరు చేయడం నేర్చుకుని సాగు 
చేయడం (ప్రారంభించాడని అంటారు: పంటలు 
పండించడం మొదలుపెట్టడంతో మానవుడు 
గింజలు, ఫండ్లు వంటి ' ఆహారసేకరణకై ఒక 
చోట నుండి మరొక చోటికి వలస వెళ్లవలసిన 
ఆవసరం తగ్గిపోయి ఒకే చోట స్థీరనివాస 
మేర్చరుచుకోవడం (ప్రారంభించాడు. దీనితో 
నాగరికతకు బీజాలు పడ్డాయి. జానపదులు 
నివసించే చోట్లను నగరాలుగా గుర్తించారు. 
పండించే పంటలలో కూడ వైవిధ్యం ఆనాడే 
(ప్రారంభమయిందని చెప్పవచ్చును. ఆహారపు 
- పంటలు. సాగుచేయడానికి మేలు రకం విత్తనాలను 
ఎంచుకోవడం కూడ (ప్రారంభమయింది. తన 
అవనరాలకు మా(త్రవే తిండి గింజల్ని 
పండించడమేగాక అదనంగా ఇతరులకు కూడ 
ఆహారాన్ని వండించి, అందించగలగడం 
మానవుడు నేర్చుక్లుని వాణిజ్య సరళిలో అభివృద్ది 
చెందాడు. ఆధునిక శాస్త్రియ పరిశోధనల 
ఫలితంగా సాగు పంటల వ్యవస్థలో 1960 నుంచి 
అధిక దిగుబడిని ఇచ్చే మేలురకం సంకర 
(హైబ్రిడ్‌ విత్తనాలు వాడుకలోనికి రావడంతో 
“హరిత విప్లవం” అనే పదబంధం అందరి 
నోళ్లలోనూ నానుతూ ఉంది. ముఖ్యంగా వరి, 
గోధుమ, జొన్న, మొక్కజొన్న, రాగులు, సజ్జలు 
వంటి ఆహార ధాన్యాల్లో సంకరజాతుల మేలి 
విత్తనాలు నేటి రైతుకు అందుతున్నాయి. దీని 
ఫలితంగా ఆహారధాన్యాల కొరత ముఖ్యంగా 
దక్షిణ ఆసియా వంటి అభివృద్ధి చెందుతున్న 
దేశాల్లో చాలావరకు అదుపులోకి వచ్చింది. 
ఆధునిక శాస్త్రవిజ్ఞాన పరిశోధనల ఫలితంగా 
బయోటెక్నాలజీ, టిస్యూ కల్చర్‌, మైక్రో ప్రోపగేషన్‌ 
'చ్వారా పంటమొక్కల వ్యాప్తి జరగడంతో జెర్మ్‌ 


250 


ష్టాజ్మ్‌కు పరిమితులు ఏర్పడి, జీవ వైవిధ్యం 
(బయో డైవర్శిటీ) గల వృక్షాల బీజవ్యాప్తి 
(జెర్మ్‌ ప్పాజ్మ్‌) తగ్గిపోతూ ఉందనే అపశ్రుతులు 
వినవస్తున్నాయి, ఈనాడు!!! 
వృక్షసంపదను అనాదిగా మానవుడు 
ఎప్పుడూ దుర్వినియోగం చేస్తున్నట్టే 
కనిపిస్తున్నది. కలపను గృహనిర్మాణానికీ, 
ఫర్షిచరు చేయడానికీ, వంటసరకుగానూ, 
కాగితం తయారీలోనూ ఓడలను 
నిర్మించడానికీ చెట్లను సదా నరికి వేయడం 
జరుగుతూఉంది. దీనితో ఒకప్పుడు భూమి 
నంతటినీ ఆవరించివున్న అటవీ సంపద 
(కమ(క్రమంగా కొరవడి పోతూంది, 

ఉత్తర అమెరికా, యూరపు ఖండాలలో 
ఆడవులు నాశనమై పోయాయి, ఇప్పుడు 
ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆసియా ఖండాలలో 
అడవుల్ని పెద్దపెట్టున నరికి వేస్తున్నారు. ఈ 
ప్రాంతాల్లో రాత్రనక, పగలనక ప్రతి 
నిమిషానికీ 12 హెక్టార్లు అడవులు 
నేలమట్టమయి పోతున్నాయి. 

ఈ విధంగా అడవుల్ని ధ్వంనం 
చేయడంవల్ల ఒకవైవు వృక్టనంవద 
తరగిపోవడంతోబాటు వన్యమృగాల 
ఆవాసాలు కూడ దెబ్బ తింటున్నాయి, 
తత్ఫలితంగా కొన్ని జంతు జాతులు మనుగడ 
సాగించలేక లుప్తమయి పోతున్నాయి. 
ఉష్ణమండల వర్ష పుటడవులు విలువైన 
వృక్షసంపదకు ఆలవాలం. ఇందులో కొన్ని 
వృక్షజాతులు ఆహారపంటలను ఇవ్వ డానికీ, 
మరికొన్ని దీర్ధవ్యాధుల నివారణకు పనికివచ్చే 
విలువైన ఓషధులు ఉన్నాయి. అటువంటి 


సహజ వనరులు మానవ జోక్యంతో మృగ్యమై 
పోతున్నాయి. 


మానవ శరీరం ఒక రమ్యహర్మ్యం 


సమన్వయ విషయంలో మానవ శరీరం ఒక 
అద్భుతమైన యంత్రం. గుండె నిమిషానికి 70 
సార్లు కొట్టుకుంటూ ఈ (క్రియ జరిగేటప్పుడు 
శరీరంలోని- సిరలలోనూ ధమనులలోనూ రక్త 
(ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ఈ రక్త ప్రసరణ 
ప్రక్రియలో ధమనుల ద్వారా ప్రాణవాయువు 
(ఆక్సిజన్‌)ను మెదడు ఇంకా మిగిలిన శరీర 
భాగాలకు అందుతూ ఉంటుంది. “అట్లే కణ 
దహనం ఫలితంగా జనించు కార్సన్‌ డై ఆక్సడు 
సిరల మీదుగా గుండె ద్వారా శ్వాస కోళాల్లో చేరి 
ఆక్సిజన్‌ ద్వారా రక్తం శుభ్రపడి మరల గుండెచేరి 
ధమనుల ద్వారా శరీర భాగాలకూ మెదడుకూ 
చేరుతుంది. గమ్మత్తు ఏమిటంటే అంటే వ్యాధి 
సోకకుండా శరీరం తగు జాగ్రత్త తనంతటతానే 
తీసుకొనగలదు. ఎముక విరిగినప్పుడు 
అతుక్కున్నట్టు గాయాలు మాని పోవుట శరీరం 
దానికదే చేసుకొన గలదు. శరీరం వ్యాధి నిరోధక 
శక్తి కలిగి ఉంటుంది. శరీరంలో నిమిషానికి 
మూడు శతకోటి కణాలు హరించుకు పోతూ 
కొత్తవి ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటాయి. 
అయితే, మెదడులోని కణాలు మాత్రం చెక్కు 


చెదరక దాదాపు నూరేళ్లు మనుతాయి. శరీరంలోని ' 


నాడీ మండలం 639 కండరాలకూ సందేశాలను. 
అందిస్తూ 206 చిన్నపెద్ద ఎముకలకు చలనం 
కలిగిస్తూ ఉంటుంది. 

మానవ శరీరం ఒక క్లిష్టమైన వ్యవస్థ, 


251 


సమతూకం కలది. శరీరంలో అనేక భాగాలు 
ఉన్నాయి. అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క 
విశిష్టమైన కార్యాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. 
భాగాలు అన్ని సరిగా పని చేసినప్పుడు శరీరం 


ఆరోగ్యంగా ఉంటుంది. మన శరీరం గురించి ' 


ఎప్పుడూ శ్రద్ధ వహిస్తూ ఉండాలి. సమయానికి 
శరీరానికి ఆహారం, నిద్ర, వ్యాయామం అందిస్తూ 
ఉండాలి. అయితే శరీరం దానికదే జా(గ్రత్త 
పడుతూ ఉండడం కూడా సహజం. కొన్ని శరీర 


భాగాలు కలిసి వ్యవస్థగా ఉంటాయి. మన 


శరీరంలో సప్త మండలాలు ఉన్నాయి. 1 


అస్థిపంజరం 2. జీర మండలం; 3. మూత్ర ' 
వ్యవస్థ; 4. శ్వాస మండలము; 5, గుండె- - 


రక్త ప్రసరణ మండలం : 6. నాడీ మండలం 


7. పునరుత్పత్తి మండలం. 

శరీరం గురించి మనకు తెలియని 
విషయాలు చాలా ఉన్నాయి. చిన్న శిశువుల 
అభివృద్ది చెంది వయోజనపులయిన తోడనే 
పెరుగుదల ఆగిపోవటానికి కారణమేమిటన్నది 
సంగతి ఇంతవరకూ అంతుపట్టలేదు! . 

అస్థిపంజరం 

శరీరానికి రూపునిచ్చే ఆధారంగా ఉండే 
చట్రమే అస్థిపంజరం. దీని నిర్మాణంలో అన్ని 
ఎముకలే. ఈ ఎముక — a రకమైన 


య్యా 


॥ 
ఖల అలో 
లా 
మ 
త లో 


9 
స్రపంజరం . 


నాలో | 
hss శరీరం ఒక రమ్యహార్య్యం ఆ 


మానవ శరీరాన్ని గూర్చి పరిశోధన జరిపినకొందరు మహా విజ్ఞానులు 


హిపోక్రెట్స్‌ 1వ. 460-377 = గాలెన్‌ (క్రీ.శ, 130 - 200 
ఆధునిక వైద్య పితామహుడు... కపాల నాడులను కనుగొన్నాడు. 
వెశాలియస్‌ 1514 - 1564 లాండ్‌స్టెయినర్‌ 
శరీర నిర్మాణాన్ని పరిశీలించాడు. 1868 - 1943 
Cis రక్త వర్గాల్ని కనుగొన్నాడు. 


ఇ. టౌన్‌ సీక్వార్ట్‌ 1817 - 1894 

j (౯) 1 హార్మోనులను గురించి పరికోధన 
బెర్నాడ్‌ 1 3 Gg 

1813 - 1878 NM | 


కాలేయం పని చేసే 
విధానంకనుగొన్నాడు. 


మెండెల్‌ 1822 - 1884 
అనువంశికసూట్రాన్ని ప్రవచించాడు. 


బీవెన్‌ హుక్‌ 1632 -1723 
బీవకణాల ఉనికిని కనుగొన్నాడు. 


Ue 
స్ట్రీడెన్‌ 1804 - 1881 లలో 
| ష్వ్వాన్‌ 1810 - 1882 
కణసిద్దాంతాన్ని అభివృద్ది చేశారు. 


లెవోజియర్‌ 1743 - 1794 
శరీరానికి ఆక్సిజన్‌ 
ఆవశ్యకతను కనుగొన్నాడు. 


అస్సి పంజరం 


డొల్ల మెత్తటి మూలుగ అనే పదార్థంతో 
నింపబడి ఉంటుంది. రక్తంలో ఎ(ర్ర కణాలు 
తెల్లక్షణాలు ఈ మూలుగలోనే తయారవు 
తాయి. అస్థి పంజరంలో అనేక రకాలయిన 
ఎముకలు ఉన్నాయి, చేతుల కాళ్ల ఎముకలు 
పొడవుగా ఉంటాయి. చీలమండ, మణికట్టు, 
అరచేతులు, పాదాలు పొట్టి ఎముకలు కలిగి 
ఉంటాయి. భుజ స్కంధాలు, పురై చదును 
ఎముకలు కలిగి ఉంటాయి. ఎముకలు విరిగినచో 
మళ్లీ వాటిని అతుక వచ్చు. యథాస్థలంలో పెట్టి 
జాగ్రత్తగా కట్టుకట్టిప్లాస్టరు వేసినచో కొద్ది కాలానికే 
చక్కగా అతుక్కుని స్వస్థత చేకూరుతంది. ఈ 
ఎముకలన్నిటీని కీళ్లు జత పరుస్తాయి. 'అందు 


253 


చేతనే అస్థిపంజరం సుళువుగా 
కదలగలుగుతుంది. మోకాలు, 
మోచెయ్యి, 'మడత బందు” కీలు 
వల్ల కదల గలుగుతాయి. 
భుజం, తొడ బంతి - గిన్నె” 
కీలు వల్ల కదల గలుగుతాయి. 

చూట్టూ ' అస్టిపంజరపు 
చ(టంలోని ఎముకలను 
వెన్నెముక సంధాన పరుస్తూ 
ఉంటుంది. ఈ వెన్నెముకలో 
33 ఎముకలు ఉంటాయి. 
మెత్తగా ఉండే ఉపాన్టీతో 
తయారైన పదార్థం వీటికి 
ఆదారంగా ఉంటుంది. 
వెన్నెముకలోని కీళ్లు చేతి, కాలు 
కీళ్ల వలె ఎక్కువగా వంపు 
తిరగవు. 


'జీరముండలం 
ళం 


శరీర ఇంధానావసరాల్ని సిద్దపరచేది జీర్ల 
మండలం. మనం స్వీకరించే ఆహార 
పానీయాలు సూక్ష్మకణాలుగా విడివడి శరీరానికి 
అవసరమయ్యే కణాల్ని రూపొందించడానికి, 
శక్తినివ్వడానికి వినియోగపడతాయి. ఎన్‌జైమ్‌లు 
అనబడే రాసాయనిక్ష పదార్జాల్ని శరీరం ఉత్పత్తి 
చేసుకుంటూ ఉంటుంది. వీటి సహాయం 
వల్లనే ఆహారం జీర్ణమవుతుంది. జీర 
('వ్రక్రియనోటిలో ప్రారంభమవుతుంది. 
నోటిలోని లాలాజలంలో చాలా ఎన్‌జైములు 


ఉంటాయి. జీర్ణాశయం (కడుపు)లో ఆహారాన్ని, 


చిన్న “చిన్న "మేక్కలుగా కొట్టడానికి ఎన్నో 


నట్‌ ల 
విజ్ఞాన ఖరఠం 


మూనవశరీరం - జీర్లమండలం 


రసాయన పదార్థాలు పనిచేస్తాయి. పాక్షిక్షంగా 
జీర్ణమైన ఆమాశయపాకం అప్పుడు పొడవాటి 


జీర్షమండలం గురించి 
శ అన్నవాహిక 25 సెం.మా. ఉండే 
.గొట్టం, దీని వ్యాసం 12 నుండి 25 మి. 
మో. ఆహారాన్ని నోటినుండి కడుపు 
(జీర్ణాశయం)కు తీసికొని వెళ్ళుట దీని 
పని. * కడుపులో శక్తివంతమైన 


హౌడ్రోక్సోరికామ్యం ఉంటుంది. ఇది 

ఆహారవ దార్గాల్ని విడగొడుతుంది. 

రోగషక్రిముల్ని నాశనం చేస్తుంది. అయితే 

ఈ ఆమ్హంవల్ల జీరాశయం గోడలుదెబ్బ 
MINOR 

తినకుండ ఆ గోడలకు మ్యూకస్‌ అనే 


అస్తరు ఉంటుంది, ౫ చిన్నపేగు : ఇద్ది 
ఆరు మోటర్లు నిడివి కలిగి ఉంటుంది 
నాలుగు సెంమా. వ్యాసం. ఇచ్చట ఆహారం 
జీర్ణమై శోషింపబడుతుంది. మిగిలిన 
పదార్థం పెద్ద ఫేగుకు చేరుతుంది. & 
పెద్దపేగు : మోటరు న్నర నిడివి అయిదు 
సెం.మో. వ్యాసం కలిగి ఉంటుంది. 
చిన్నపేగు నుండి చేరిన జీర్లంకాని 
పదార్థంలోని నీళు శోషించబడుతుంది. 
మల ద్వారాల పురీషనాళం ద్వారా ఈ ' 
వ్యర్థ ఘన పదార్ధం విసర్జించబడుతుంది.. 


“చిన్న పేగులోనికి ప్రవేశించగా అక్కడ జీర్ల 
ప్రక్రియ పరిసమాస్త మవుతుంది. మూత్ర 
పిండాల్లో (ద్రవపదార్థాలు. విడివడతాయి. 
అందులో శరీరానికి పనికిచ్చే పదార్థాలు వేరు 


చేయబడి రక్తంలో కలుస్తాయి. వ్యర్థ 


మూత్రాశయంలో చేరి 
విసర్జింపబడతాయి. 
కాలేయం: రక్తం నుంచి ఆల్కహాలును 
వంటి విష పదార్థాల్ని విడగొట్టి, శరీర రక్తంలోని 
చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. పైత్య రసాన్ని 
తయారు చేసి జీర్ణ (ప్రక్రియకు తోడ్పడుతుంది. 
చక్కెరను గ్రైకోజన్‌ రూపంలో నిల్వ చేస్తుంది. 
వృక్ష్యకం (పాంక్రియాస్‌) : జీర్ణాశయం 
వెనుక ఉండే (గ్రంధి. జీర్ల (ప్రక్రియకు తోడ్పడే 
ఎంజైమ్‌ ద్రవాల్ని విడుదల చేస్తుంది. రక్త . 
ప్రసరణలో చక్కెర స్థాయిని నియంత్రించే 
ఇన్సులిన్‌ను కూడ (్రవింప చేస్తుంది. 
ప్లీహం (స్టీన్‌) : పొత్తి కడుపు పైన ఎడమ 
పక్కన ఉండే స్టహం రక్తంలోని విష పదార్థాన్ని 
వడకడుతుంది. ఇది తెల్ల రక్తకణాల్ని కూడా తయారు 
చేస్తూ రక్త ప్రసరణలో పోయిన ఎర్రరక్త కణాల్ని తీసి 
వేస్తుంది. శరీరంలో రక్తనిధి స్థాయిని పరిరక్షిస్తూ ఉంటుంది. 


వదార్జాలు 


254 


మూత్ర వ్యవస్థ 


మూత్ర వ్యవస్త : రక్తం అతమే్బుప్రాత్దుర్ల కతేదిదక్షంల్లోనికి ఆక్సిజన్‌ ప్రవేశిస్తుంది. 


"ద్వారా మూత పిండం చేరి అక్కడ మలిన 
పదార్దం మూత్రకోశం చేరి అప్పుడప్పుడు 


మూత్ర వ్యవస్థ 


మూత్రనాళం ద్వారా విసర్జింపబడుతుంది. 
శుభ్రపడిన రక్తం మరల శరీర భాగాలకు 
(ప్రసరిస్తుంది. ఒక విధంగా శరీరంలోని [ద్రవ 
స్థాయిని రసాయనాల స్థాయిని నియంత్రణ 
చేసేది మూత్ర వ్యవస్థయే. 

శ్వాసమండలం 


జీవి మనుగడకు అత్యవసర మైంది 
ఆక్సిజన్‌. అందుకే దీనిని ప్రాణ వాయువు అని 


కూడా వ్యవహరిస్తారు. మనం పీల్చే గాలిలో. 


నూటికి 21 వంతులు ఆక్సిజన్‌ ఉంటుంది. 
శరీరానికి కావల్సిన ఆక్సిజన్‌ను సరఫరా 
చేయడంలో శ్వాసకోశాలు ప్రముఖ పాత్ర 


255 


వహిస్తాయి. ఊపిరి పీల్నినప్పుడు గాలి 
శ్వాసకోశంలోనికి చొరబడుతుంది. ఆక్కడ 
డె 


ఆ రకోనగ 


జాని ల 


ఉంటుంది... దానితో శరీరక 


జీవకణాలకు ఆక్సిజన్‌ చేరుతుంది. 
ఊపిరి పీలుస్తు న్నప్పుడు ముక్కు 


" ద్వారాను నోటి ద్వారాను గాలి లోపలికి 


శ్వాస నాళంద్వారా పోతూ ఉంటుంది. ఈ 


ఊపిరితిత్తుల గురించి 
ఖు - ఊపిరితిత్తులలో (శ్వాసకోశం) ఉండే 
గాలి సంచులు (ఆల్వేవోలీ) సంఖ్య 
అరవై కోట్లు. 
ఈ గాలి సంచుల గోడలు 56-93 చ.మో. . 
విస్తరించి ఉంటాయి. 
ఈ సగటు వ్యక్తి ఊపిరితిత్తులలో మూడు 


లీటర్ల గాలి ఉంటుంది. 

జ నిముషానికి పదిహేను సార్లు గాలిని 
వీల్చ్బడం - వదలిెట్టడం 
జరుగుతుంది. ఈ గాలిరాసి ఒక 
లీటరు ఉంటుంది. గట్టిగా గాలి 
పీల్చినప్పుడు డయాఫ్రం అయిదు 
సెం.మో. పెరుగుతుంది. 


శ్వాసనాళం రెండు శాఖలుగా విభజింపబడి 
ఉంటుంది. ఒక శాఖ ఎడమవైపు శ్వాసకోశానికి 
రెండవది కుడివైపు శ్వాసకోశానికి చేరతాయి. 
శ్వాసకోశాల్నే ఊపిరీతితుత్తలని కూడా 
అంటారు. శ్వాసకోశంలో శాఖోపశాఖలై 
చివరకు గాలిగదులుగా ఏర్పడతాయి, వీటిని 
'ఆల్వే యూలీ' అంటారు. పీల్చిన గాలిలోని 


విజ్ఞాన కీళం 


మానవశరీరం - మూ(త్రవ్యవస్థ శ్వాసమండలం 


గుండె గురించి 
ఈ గుండె నిమిషానికి డెబ్బయి సార్లు 
కొట్టుకుంటుంది (స్పందనాలు). అంటే 
ఏడాదికి మూడుకోట్ల డెబ్బయి 
లక్షలసార్జు అన్నమాట. స్పందనాల | 
వుద § గంండె విశ్రాంతి 
తీసుకొంటుంది. అంటే డెబ్బయి ఏళ్ళ 


జీవిత కాలంలో నలభై ఏళ్ళు విశ్రాంతి. 
ప్రతిరోజు గుండె పంపుచేసే రక్తం 
దాదాపు పదమూడు మెట్రిక్‌ టన్నులు 
అంటే 13640 లీటర్జ్హు అన్నమాట. . 
హృదయం బరువు పురుషులది 
310(గ్రాములు (స్త్రీలది 260 గ్రాములు. 


ఊర్పబ్బపాత్సిర్ల 
కుడి పుపుద్దమని బృహద్దమని 
(శ్వాసకోళానిక = ఎడను పుపుద్ధమని 
కుడి పుపుస్సిరా లో | గట్‌ తి. (పసకోలానికి) 
(శ్వాసకోశంనుండి) " [స * ఎడమ పుపుస్పిర 
జఠరికలు h(i (శ్వాసకోశం నుండి 
: కర్లికలు గుండె కండరం 
ఆక్సిజన్‌ ఈ గాలి గదుల్లోకి శోషింపబడగా అధోబ్బహత్సిర 
అది రక్త ప్రవాహంలోనికి లోగొన బడుతుంది. గుండె 


గుండె - రక్త ప్రసరణ మండలం 


గుండె అతి సమర్థవంతమైన పంపు. క్షణ సరకుల 


ఇందులో నాలుగు గదులు ఉంటాయి. * సగటు వ్యక్తిలో అయిదున్నర లీటర్లు 

పైన ఉన్నవి కుడి, ఎడమ జరఠరికలు, | రక్తం ఉంటుంది. *॥ పిన్న వయస్కులలో 
కిందవి కుడి, ఎడమ కర్ణికలు. ఊపిరితిత్తులలో | తక్కువ, స్టూలకాయుల్లో ఎక్కువ రక్తం 
తాజాగా ప్రాణ వాయువు (ఆక్సిజన్‌)ను (గ్రహించి | ఉంటుంది. * సగటు వ్యక్తిలో ఎర్ర రక్త 
రక్తం ఎడమ జరఠరికలోనికి ప్రవహిస్తుంది. ఒక | కణాలు రెండున్నర లక్షల కోట్టు ఉంటాయి. 
వైపుకే తెరుచు కొన్ని ఉన్న కవాటం ద్వారా ఆ | * సగటు వ్యక్తిలో రక్త నాళాల పొడవు ఒక 
రక్తం కిందనున్న ఎడమ కర్ణిక లోనికి పంపు | లక్ష అరవైవేల కి.మీ. 


256 


చేయబడి అక్కడ నుండి 
శరీరభాగాలన్నిటికీ ప్రసార 
మవుతుంది. 

శరీరభాగాలనుండి సిరల 
ద్వారా గుండె చేరే రక్తం 
ఆకి జిన్‌ రపొతంగా 
ఉంటుంది. అయితే కారన్‌ 
డ్రై ఆకైడ్‌ వాయువు వ్యర్థ 
పదార్థంగా ఆ రక్తం లో 
ఉంటుంది. అందుకే అది 'నీలి 
రంగులో ఉంటుంది. ఈ 
నీలి రక్తం కుడి జఠరిక చేరి 
అక్కడ నుండి ఒక కవాటం. 
ద్వారా కుడి కర్షికలోనికి , 
చేరుతుంది. అక్కడ నుండి ' 
ఊపిరితిత్తులను (ప్రవేశించి 
కార్బన్‌ డైఆకైడ్‌ను ఇచ్చివేని 
ఆక్సిజన్‌ (గ్రహిస్తుంది. 

అనేక రక్తనాళాల ద్వారా 
శరీరంలోని అన్ని భాగాలకు 


స 
[ల 


a 


గీ (గ్రూపు రక్తం గీ [గ్రూపు 
వారుగాని గీరి (గ్రూపు వారుగాని 
Bo (9) _ స్వీకరిచంవచ్చు. 
డి గూవు రక్తం 68 
© గూూవువారు గాని . AB 
(1 రక్త దాత, ప్రత్రి గ్రహీతల + (గూపువారు గాని స్వీకరించ 
స్వభావాన్ని బట్టి మానవుల రక్తం వచ్చు. | 
(ప్రధానంగా నాలుగు వరాలు- గీకి (గూషు రక్తం 
(గ్రూపులు 'గ, 8, గక ౦. గీకి గ్రూపువారు మాత్రమే 
[గ్రూపు AB' సార్వత్రిక గ్రహి త స్వీకరించ వచ్చు. 
అంటే ఏ (గ్రూపుకు చెందిన శస్త్ర చికిత్స చేయ 
వారి నుంచి అయిన వల్సినవ్వుడు ఠక్త (స్రావం 
స్వీకరిచంవచ్చు. జరుగుతుంది. అప్పుడురక్తదాత 
౦ గ్రూపు సార్వత్రిక దాత ప్రతి గ్రహీతల రక్తాన్ని పరీక్షచేసి 
ఏ (గ్రూపు వారికైనా రక్తానిదానం ,రక్తవర్ల సమన్వయం కుదిరిన 
చేయవచ్చు. రక్తాన్న వినియోగిస్తారు. 


257 


గుండెనుండి తాజారక్తం 
ప్రవహించే. రక్త నాళాల్ని 
“ఆమను' లని అంటారు. 
మొదట్లో ఈ ధమనులు 
పెద్దవిగా ఉంటూ క్రమంగా 
సన్నంగా మారిపోతూ చివరకు 
ఇవి అతిసూక్ష్మంగా కైశీక 
నాళాలుగా మారతాయి. ఈ 


కైశికనాళాల గోడలు అతి 


రక్తం చేరుతంంది,. 


విజాన పీఠం 


మానవశరీరం-గుండె రక్తప్రసరణ మండలం 


చాతక Cee! 

"పదార్దాలు, కార్బన్‌ " డై ఆకైడ్‌ వాయువు 

సూక్షుశేశనాళశాల ద్వారా సిలి రక్తంలోకి (గ్రహింప 

బడి అది చివరకు సిరల ద్వారా గుండెను 
చేరుతుంది. 


మెదడు : నాడీమండలం : జ్ఞానేంద్రియాలు 
శరీరసమచార వ్యవస్థలో మెదడు, నాడులు, 
జ్ఞానేంద్రియాలు. (ప్రముఖమైన నియంత్రణ 


జ్ఞానేంద్రియాల గురించి 


గుర్తిస్తాయి. 


పా(త్రను పోషిస్తూ ఉంటాయి. పుర్రెలోనే మెదడు 
ఉంటుంది. వంచేంద్రియాలు అనగా 
జ్ఞానేం(ద్రీయాలు నుండి - చూపు, వినికిడి, 
వానన, రుచి, న్పర్భకు సంబంధించిన - 
సందేశాలు మెదడుకు చేరుతూ ఉంటాయి. 
శరీరభాగంలో ఏమి జరుగుతున్నదో 
ఎప్పటికప్పుడు మెదడుకు ఈ జ్ఞానేంద్రియాల 
ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఈ సందేశాల్ని 


*ఓ మానవుని కన్నులు చాల .రంగుల్ని 
గుర్తిస్తాయి. కొందరు మూడు లక్షల వివిధ 
రంగుల ఛాయల్ని గుర్తించ గలుగుతారు. + 
మానవుని చెవి సుమారు పదిహేను వందల 
సంగీత స్వరాల్ని గుర్తించ గలదు. జ లోపలి 
చెవిలోని సర్పిలాకార కాలువ బఠాణి గింజంత 
ఉంటుంది. * నాలుక మోది రుచి బొడిపెలు 
ప్రత్యేకమైన పనులు చేస్తూ ఉంటాయి. నాలుక 
చివరలు తీపినీ ఉప్పునీ 'గుర్తిస్తాయి. నాలుక 
పక్కలు పులుపునీ లోపలి భాగం చేదునీ 


మెదడు (గ్రహించి, వెంటనే ఆలోచన ప్రక్రియకు 
లోను చేసి సరియైన కార్యాచరణ ఆదేశాలకు 
మిగిలిన శరిర భాగాలకు అందించి స్పందిప 
చేస్తాయి. 

కణనిర్మితమైన పొడవాటి తంతువులు 
కట్టలుగా నాడులు ఉంటాయి. వెన్నెముకను 
చేరి మెదడు ఉంటుంది. ఈ రెండటిని 
కేంద్రనాడీ మండల వ్యవస్థగా వ్యవహిరించడం 
కద్దు. శరీరంలోని అన్ని భాగాల్లోనూ 
విస్తరించివున్న నాడులు బాహ్యనాడీ మండల 


నాడీమండలం గురించి 


ణః సగటువ్యక్తి మెదడు బరువు ఒకటినార 
కిలోగ్రాము ఉంటుంది. * మెదడులోని 
నాడీకణా (న్యూరాన్‌) ల మొత్తం సంఖ్య పన్నెండు 
వందల కోట్టు, జ పెరుగుదల పూర్తి అయితే 
రోజుకి వేల సంఖ్యలో నశిస్తూ ఉంటాయి. అవి 
మరల సమకూర్చబడవు. * నాడీ (వార్తల) 
వేగం గంటకు సుమారు 320 కి.మి, ట్ల 
వెన్నిముక పొడవు 43 సెం.మో. మందం రెండు 
సెం.మా. బరువు 43 (గ్రాములు. ఇందులో 3 
వెన్నుపూసలు 31 జతల వెన్సెముక నాడులు 
ఉంటాయి. ఇవి శరీర కండరాల్ని అదుపులో 
పెట్టడానికి ఉపయోగ పడతాయి. 


వ్యవస్థగా పేర్కొంటారు. 
జ్ఞానేంద్రియాల నుండి. సందేశాలను (గ్రహించి 


జ్ఞాననాడులు 


258 


మెదడుకు చేరవేస్తూ ఉంటాయి. చలననాడులు 
సందేశాల్ని మెదడు నుంచి కండరాలకు చేరవేస్తూ 
ఉంటాయి. 
మాటవతునకుప్టుండుంకపుటను మారు 
చదువుతున్నప్పుడు మో మెదడులో జరిగే ప్రక్రియ 
ఏమిటింటే - విడి 'అక్షరాలను గుర్తుపట్టి 
పదాలుగా కూడబలుక్కుని వాక్యాలుగా 
గుర్తించి అందులోని సారాంశం తెలుసు 
కోవడం - ఈ వని అంతా క్షణంలో 


[వ 


మెదడుకోత దృశ్యం 


మెదడులోని జ్ఞానీంద్రియ ప్రాంతాలు 
ఆలోచనా ప్రాంతాలు 


ఏన్నోవంతులోనో జరిగిపోతుంది. ఇలా" 


(గ్రహించిన కొంత సమాచారం జ్ఞాపకాలుగా 
మెదడులో ముద్రిత మవుతాయి. ఉచ్చ్వాస 


"' నిశ్వాసాల ' (ద్రుతిని 'నియంత్రించడానికీ, . 


జీర్ణమవడంలోనూ ఇంకా ఇతర పనులు 
నిర్వర్తించడంలోనూ మెదడు మనకు 
తెలియకుండగానే ఆదేశాలను జారీ చేస్తూ 
ఉంటుంది. నాడీమండలం సహాయరతోనే 
మనం ఎక్కడ ఏమి చేస్తున్నదీ మనకు 
సతతమూ తెలుస్తూ ఉంటుంది. 


( సుత్తి ఎముకరికాబు దొగలి ) 
మధ్య చెవిలో ఎముకలు * 


EAs Ga | కర్ణావృత్తం (కోచలా) 


‘Y, 


మానవ శరీరం - నాడీమండలం 


వినాళగ్రంథులు: 
వినాళ (గ్రంథులు 
(డక్టలెస్‌ గ్లాండ్స్‌) శరీరానికి 
కావల్సిన కొన్ని (ద్రవాల్ని 
తయారుచేసి సరఫరా చేసేవి 
వినాళ (గ్రంథులు. 
పిట్యూటరీగ్రంథి: ఇది 
మెదడు పీఠంలో నేరేడు 
పడంత ఉంటుంది. 
హార్మోన్‌లను తయారు చేసి 
విడుదల చేస్తుంది. ఇది మిగతా 
వినా ళగ్రంథుల్ని నియంత్రించే 
ద్రవాల్ని విడుదల చేస్తుంది. 
జాపోతాలవున్‌ 
(పిట్యుటరీ (గ్రంథిని 
నియంత్రించేది) ఇది కూడా 
హార్మోన్‌లను తయారుచేసేదే. 
పీనియల్‌ గ్రంధి: ఇది 
మెదడులోపల ఉంటుంది. 


కండరమండలం 


కీళ్లు సహాయంతోనే ఎముకలు ఇటూ - 
అటూ కదలుతూ ఉంటాయి. అయితే అసలు 
కదలికలకు కారణం కండరాలే ! ఎముకలకు 
కండరాలను బంధించే పట్టేవి దృఢమైన స్నాయు 
బంధాలు. కండరాలు ముడుచుకున్నప్పుడు 
ఈ స్నాయు బంధాలు ఎముకల్ని 
లాగుతుంటాయి. కాగా స్నాయబంధాలు 
లాగడమేగాని. గెంట లేవు. అందుచేత 


కండరాలు జతలు జతలుగా" కలిసి. 


వినాళ గ్రంథి వ్యవస్థ 


కండరాల గురించి 
3 మానవ శరీరంలో ఉన్న కండరాలు" 
మొత్తం సంఖ్య 639. * అతి పెద్దకండరం 
: పిరుదు కండరం - దీనిపేరు గూటియస్‌ 
మాక్సిమస్‌. తొడనుండి మొండెం వరకూ 
ఇది విస్తరించి ఉంటుంది. ¥ అతి చిన్న 
కండరం : చెవిలోని స్టేపడియస్‌. ఈ బుల్లి 
కండరం రికాబు (స్టిరప్‌) ఎముక కదలికను 
నియంత్రిస్తూ ఉంటుంది. శ శరీరం 
బరువులో నలభై శాతం కండరాల బరువే. 
మోరు నడిచేటప్పుడు. రెండు వందల 
కండరాల అవసరం ఉంటంది. నృత్యం 
| చేసేటప్పుడు ఇంకను ఎక్కువ కండరాలు 
పనిచేస్తాయి. *: : 


శ 


260 


కండర వ్యనస్థ (వెనుకవైపు) 


లాగబడతాయి. మెదడు అప్పుడప్పుడు పంపించే 
సందేశాల్ని బట్టి అవి ముడుచు కోవడమో 
సడలించుకోవడమో జరుగుతుంది. 
కండరకణాలు మూడింట ఒక వంతు 
మాత్రమే పొట్టిగా అవుతూ ఉంటాయి. అవి 
'సంకోచించినప్పుడు ఎంత పొట్టి కాగలవెమో 
అంత వరకు పొట్టిగా అవుతూ ఉంటాయి. 
కణాలన్నీ ఒకేసారి పొట్టి అయితే అనైచ్చికంగా 
కండరం మెలిపడడం కద్దు. 
గబుక్కున పట్టుకోబోతే అలా జరుగుతుంది. 
,సాధారణంగొ కండరాలు ఒక (క్రమంలో 


ఏదయినా, 


సంకోచించి మొత్తం కండరం ఆంతా బపొ 
శవడదముముతుంది. 
కండరాలు ఉన్నాయి. కండరాల్గా nnn 
పొడవుగా ఉండి సన్నగా ఉంటాయి. వీటి 
నిర్మాణంలో | కణాలన్నీ తంతుమయంగా 
ఉంటాయి. కాళ్ళుచేతులు కదిపే కండరాలను 
పట్టీ కండరాలు అంటారు. సూక్షదర్శినిలో 
చూస్తే పట్టీగా కనిపిస్తాయని అలా అంటారు. 
ఇవన్నీ ఐచ్చిక కండరాలు. ఇవన్నీ మస్తిష్క 


: నియంత్రణకు లోబడి పని చేస్తూ ఉంటాయి. 


మాట వరుసకు నడిచేటప్పుడు పనిచేసే 
కండరాలు ఇవియే. 

డయాఫ్రమ్‌ పటలం అనబడే కండరాల 
పొర చదునుగా ఉండే కణజాలంతో నిర్మిత 
'మయి ఉంటుంది. ఇవి ఎటు వంటి నియం(త్ర 
లేకుండా పని చేస్తాయి. ఇలాంటివి శరీరంలో 
అనేకరకాల పనులు నిర్వ ర్తించాడానికి ఉపయోగ 
పడతున్నాయి. మాటవరుసకు ఉచ్చ్వాస 
నిశ్వాసాలు, జీర్ణప్రక్రియ వంటివి మనం నిద్ర 
పోతున్నా మెలుకువగా ఉన్నా పని జరిగిపోతూ 
ఉంటాయి. ఈ పనులు అనైచ్చికనాడుల 
వలనే నిర్వర్తింపబడతాయి. ఇక మూడవ రకం 
కండరాలు హృదయంలోనే ఉంటాయి. ఇవి 


చాలా దృఢంగా ఉంటాయి. పైగా చాల 


ప్రత్యేకమైన కండరనాడి. _ వీనిని. హృదయ 
_ కండరములని అంటారు.,.. 


261 


చిజ్ఞాన పీఠం 


మానవశరీర -కండరమండలం-పునరుత్పత్త 


పునరుత్పత్తి 
తండ్రి నుంచి వీర్యకణం తల్లి నుండి 
అండం - ఈ రెండూ సంయోగమైనప్పుడే 
జీవ యాత్ర మొదలవు తుంది. అంటే 


శిశువు 
స్తీ ఆండాన్ని 


పురుషుని వీర్య 
కణం  ఫలదీ 


కరించి నవ్పుడు 
| ఆరెండు కణాలు 
ఏకమై ఒకేకణం 
గా మారుతుంది. 
ఆ ఒక్క కణం 
మరల మర ల 
విభజింప బడి 64 
కణాలు గల 
బంతిగా రూపొంది, 
అప్పటి నుండి ఆ 
పిండం శీఘ్రంగా 


మీకు తెలుసా 
ష్‌ స్త్రీల గర్భాశయం జామకాయంత ఉంటుంది, గర్భిణీ 
సమయంలో 30సెం.మో. సాగుతుంది. శన ముడుచుకొని 
ఉన్న పురుషుల ఎపిడిడైమస్‌ను విప్పితే ఆరు మోటర్లు ఉంటుంది. 
ఇ పుట్టినప్పుడే ఆడపిల్ల అండాశయంలో కొన్ని వేల అపక్ష 


అవసరం. * తల్లి అండంలోనూ తండ్రి వీర్యకణంలోనూ 
23 డి.ఎన్‌.ఏ, క్రోమోజోములు ఉంటాయి. వీటి కేంద్రకంలో 
ఆయా మాతాపితల ఆనువంశిక ముద్రలు గుర్తించి 
ఉంటాయి. *పక్పమైన వీర్యకణం పొడవు మిల్లీమిటరులో 
ఇరవయ్యేవంతు ఉంటుంది. (స్తీ సంపర్కంలో ఒకసారి 
విడుదలయిన వేల లక్షల వీర్య కణాలలో ఒక్కటి మాత్రమే 
ఆ (స్తీ అండంతో కలసి ఫలదీకరణకు దారితీస్తుంది. * 
ఆడ, మగ నిర్దారించేది పురుష క్రోమోజోము మాత్రమే.. స్త్రీ 
పాత్ర ఎంత మాత్రం ఉండదు. 


లో 


రాని ఇది వీర్యకణం పలరీకరివ్చండి 


262 


అభి వృద్ది చెందుతూ పన్నెండు వారాల్లో అన్ని 
శరీరావయ వాలుగల శిశువుగా రూపొందుతుంది. 

ఇలా గర్భందాల్సిన నాటినుండి 9 మాసాల్లో 
(266 రోజుల్లో) శిశువు పూర్తిగా పెరిగి ప్రసవానికి 


సిద్ధమవుతుంది. 

ప్రసవ సమ 
యంలో దీ 
గర్పాశయ పరి 


ప! సరాల్లో వున్న 
అండాలు ఉంటాయి, వీటిలో కొన్ని మాత్రం ఆమె జీవిత ౧ ౫ 


కాలంలో బహిష్టు సమయంలో విడుదల అవుతూ ఉంటాయి. 
శః పురుషుల శరీరం బయటనే వృషణాశయంలో వృషణాలు 
ఉంటాయి. దీనికి కారణం వీర్యోత్సత్తికి చల్లటి వాతావరణం 


శక్తివంతమైన క౦ 
డరాలు సంకోచ 
వౌ గ్‌ కోచాలకు 
గురియై బిడ్డను 
తలి యోని 
నుండి బయటకు 
నెట్టి వే స్తాయి. 
దానినే పురుడు 
అంటున్నాం. 


పునరుత్పత్తి అ భి వృద్ది చెందుతూ పన్నెండు వారాల్లో ఆన్ని 
తండ్రి నుంచి వీర్యకణం తల్లి నుండి శరీరావయ వాలుగల శిశువుగా రూపొందుతుంది. 


అండం - ఈ రెండూ సంయోగమైనప్పుడే ఇలాగం లధా[ అనా టినుండి9 మాసార్స 
శిశువు జీవ యాత్ర మొదలవు తుంది. అంటే _ (266 రోజుల్లో) శిశువు పూర్తిగా పెరిగి ~~ 
(స్త్రీ అండాన్ని సిద్దమవు 
పురుషుని వీర్య | (స్త్రీల i ఉంటుంది, గర్భిణీ (ప్రసవ . 
కణం ఫలదీ | సమయంలో కీరసెం.మో. సాగుతుంది. శ ముడుచుకొని యంలో. ఓ 
కరించినవ్వుడు గర్భాశయ ఏ 
ఆరెండు కణాలు సరాల్లో వనీ 
ఏకమై ఒకేకణం శక్తివంతమైన క 
గా మారుతుంది, డరాలు సరో 
ఆ ఒక్క కణం వ్యాకోబొలీ 
మరల మరల గురియై బిడ్డో 
విభజింప బడి 64 తల్చి 
కణాలు గల నుండి బయటి 
బంతిగా రూపొంది, విడుదల నెట్టి వే ఖ్‌ 
అప్పటినుండి ఆ |ఆ స్త్రీ అండంతో కలసి ఫలదీకరణకు దారితీస్తుంది. ౫ దానినే సే 
పిండం శీఘంగా | ఆడ, మగ నిర్దారించేది పురుష క్రోమోజోము మాత్రమే. స్రీ అంటునల్లైం 


పాత్ర ఎంత మాత్రం ఉండదు. . 


వురరుర్వర్తి స్త్రీ. పురుష పంపర్నం 


ల 
(ర్‌ లో! ౧ 
mE 


ష్‌. 


బ్య 


Wr 
(afr paren mas | 
క 


262 


tes 
KE 
hit i, 


వ్‌ 
[3 | "| 
(| ౮ 


గ! 


oa a 
tal 45 a 


స్త చ? హూ 


రా 


లోక విజ్ఞాన సీళ్రం 


విషయ సూచి 

ప్రపంచం - సం(గ్రహస్వరూపం 265 కృష్ణాజిల్లా ఖ్‌ 
ఐక్యరాజ్య సమితి గుంటూరుజిల్లా 347 
ఐ.రా.స. - పిల్లల హక్కులు 271 ప్రకాశం జిల్లా 34 
ఐ.రా.స. చిహ్నాలు - సం(గ్రహస్వరూపం 273 నెల్లూరు జిల్లా 349 
ప్రపంచ దేశాలు 274 చిత్తూరు జిల్లా 30 
(ప్రపంచం - నామ నిఘంటువు 281 కడప జిల్లా స 
ప్రపంచ చరిత్ర - కొన్ని ప్రముఖ ఘట్టాలు 288 అనంతపురం జిల్లా 352 
భారత దేశం - సం[గ్రహస్వరూపం 297 కర్నూలు జిల్లా 3p 
భారత దేశం - కొన్ని వివరాలు 298 మహబూబ్‌నగర్‌ జిల్లా క 
నగరాలు పట్టణాలు కొత్తపేర్లు - పాతపేర్ణు 302 రంగారెడ్డి జిల్లా గ 
భారత రాజ్యాంగం 305 ఆదిలాబాదు జిల్లా ఫే. 
భారత దేశచరిత్ర ప్రముఖ ఘట్టాలు 309 మెదకు జిల్లా 359 
భారతదేశం - స్వాతంత్ర్య పోరాట నిజామాబాదు జిల్లా 359 
చరిత్ర - ప్రముఖ ఘట్టాలు 312 కరీంనగర్‌ జిల్లా 360 
భారత దేశం - స్వాతంత్ర్య పోరాటంలో వరంగల్లు జిల్లా 36: 
పాల్గొన్న కొందరు యోధులు 321 ఖమ్మం జిల్లా 362 
భారత దేశం - నామనిఘంటువు - 325 . హైదరాబాదు మహానగరం 363 
ఆంధ్రప్రదేశ్‌ - సంగహ్ర స్వరూరం 337 నల్గొండ జిల్లా 366 
ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం కొన్ని వివరాలు 340 ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర కొన్ని ప్రముఖ ఘట్టాలు 367 


ఆంధ్ర ప్రదేశ్‌ జిల్లాల సం[గ్రహ స్వరూపం 341 
శ్రీకాకుళం జిల్లా - విజయనగరం జిల్లా 342 
ళం ౧ 


విశాఖ పట్నం జిల్లా 342 
తూర్పు గోదావరి జిల్లా 343 
344 


పళ్ళ్చిమ గోదావరి జిల్లా 
(xc) 


కొందరు (ప్రముఖుల జయంతి - 


వర్థంతి వవరాలు 371 
ఆంధ్రప్రదేశ్‌ నామ నిఘంటువు 372 
ఆంధ్ర (ప్రచేశ్‌ తేజోమూర్తులు 374 

385 


పనికి వచ్చే పరిజ్ఞానం 


(ప్రపంచం సంగ్రహ స్వరూపం 


ప్రపంచం 


| ఓక లెక్కప్రకారం భూమి వయస్సు 
నాలుగు వందల అరవై కోట్టసంవత్సరాలు అని 
విజ్ఞుల అభిప్రాయం. కాగా జీవపరిణామ(క్రమంలో 
ప్రాణం ఉన్న “అమోబా”వంటి ఏకకణ జీవులు 
'ప్రాదుర్భవించి రెండువందల కోట్ల సంవత్సరా 
లయిందంటారు. మానవ రూపం పాతరాతి 
యుగంలో వర్షిల్లి పదిహేడు లక్షల ఏళ్లు అయిందని 
అంచనా. అప్పుడే మానవుడు వేట, ఆహార సేకరణ 
మొదలు పెట్టాడు. రెండు కాళ్లమోద నిలబడే 
ఉమానవుని జాడలు నాలుగు లక్షల ఏళ్ల నాటివి 
జావాలోనూ చీనాలోనూ ఆఫ్రికాలోనూ కన్పిం 
చాయి. 180 వేల ఏళ్లనాడు మనిన నియాండర్తల్‌ 
మానవుని పూర్వీకులు పొడవాటి గొడ్డల్ని ఉపయో 
గించారు. 70 వేల ఏళ్ల కిందట నియాండర్తల్‌ 
మానవుడు మనినట్టు యూరపులోనూ ఉత్తర 
ఆఫ్రికాలోనూ ఆసియాలోనూ దాఖలాలు కన్పిం 


స్లియోపితికడ్‌ దశ ' డ్రయోపితికస్‌ దశ పెతెకాంత్రోపస్‌ దశ J 


చాయి. అంటే అప్పటికి మొదటి దశ హిమ 
యుగం ముగిసి నియాండర్తల్‌ మానవుడు 
అంతరించింది. నలభయి వేల ఏళ్ల కిందటనే 
నేటి మానవాకృతి అవతరించింది. ఈ కాలం 
లోనే మానవుడు సునిశితమైన పనిముట్టు, పదు 
నైన కత్తులు ఉపయోగంలోకి తీసికొనివచ్చాడు. 


చిఆతకళలోనూ శిల్పకళలలోనూ ఆసక్తిని - 


ప్రదర్శించాడు. దక్షిణ ఫ్రాన్స్‌లోని ఆరిగ్నేషయర్‌. 
సంప్రదాయంగల (క్రో - మాగ్నన్‌ మానవునిలో 
ఇవి గోచరించాయి. పద్దెనిమిది వేల ఏళ్లకిందట 
హిమయుగం పూర్తిగా అంతరిచడంతో 
ఆరిన్నేషయర్‌ సంస్కృతి కూడా అంతరించి 
సోలుట్రియన్‌, మాగ్దలేవియన్‌ సంస్కృతులు 
వెలసి, రాతియుగపు కళలు విజ్బంభించాయి. 
ఆసియావాసులు పదిహేనువేల ఏళ్లనాడు 
బేరింగు జలసంధిని దాటినట్టు ఆధారాలు 
ఉన్నాయి. ఇట్టు గత ఏభయివేలఏళ్లలోనూ అంటే 
సుమారు 800 మానవతరాలలో (తరం అంటే 


ప్రారంభ త్రో - మాగ్నన్‌ నూనవుడు ఆధువిక నూనవుడు 


హోమో సేపియన్స్‌ దశ 
265 


లోక జాన పీఠం 


(ప్రపంచం - సం(గ్రహ స్వరూపం 


'ప్రపంచం - దేశాలు నగరాలు: కొత్త పేర్లు- పాతపేర్లు 


కొత్త పేరు పాతపేరు | కొత్త పేరు పాతపేరు 
ఇండోనీషియా తూర్పు ఇండియా దీవులు | నౌరూ ప్లైజెంట్‌ ఐలాండ్‌ ' 
(డచ్‌ ఈస్ట్‌ ఇండీస్‌) | బంగ్లాదేశ్‌ తూర్పు పాకిస్తాన్‌ 
ఇరాక్‌ మెసపటోమియా బంజూల్‌ బాతుర్సెట్‌ 
ఇరాన్‌ పర్షియా బీజింగ్‌ పెకింగ్‌ 
ఇస్తాంబుల్‌ బూర్కినోఫాసో అప్పర్‌ వోల్లా 
(కానిస్థాంటనోపిల్‌) బైజాంటియమ్‌ బెలిజీ బ్రిటిషు హోండురాస్‌ 
కంపూచియా కాంబోడియా బోస్నియా, హెర్ట్‌వినా పూర్వపు జెకోస్లావేకియా 
కిన్లాసా లియోపాల్డ్‌విల్లీ లోని భాగం 
కొరియా ది హెర్మిట్‌ కింగ్‌డమ్‌ | మలావీ న్యాసాలాండ్‌ 
కొటే డీ ఐవరీ ఐవరీ కోస్ట్‌ మలగాసీ మడగాస్కర్‌ 
(క్రోషియా('హ్రావత్సకా) యుగోస్లావియాలోని భాగం | మలాబ్‌ శాంతా ఇజబెల్‌ 
గయానా బ్రిటిషుగయానా మలేసియా మలయా 
గ్రేట్‌'బ్రిటన్‌ యునైటెడ్‌ మ్యాన్మార్‌ బర్మా 
"కింగ్‌డమ్‌ యు.కె ట్రిటిషు దీవులు యాంగాన్‌ రంగూన్‌ 
ఘనా గోల్డ్‌ కోస్ట్‌ లావూస్‌ లాక్సగీ 
జాంబియా ఉత్తర రొడీషియా లెసెతో బసూటోలాండ్‌ 
జింబాబ్వే దక్షిణ రొడీషియా వనౌతూ ది న్యూహెట్రిడిస్‌ 
జీబేటీ (ఫ్రెంచి సోమాలీలాండ్‌ | వియోత్నామ్‌ ఇండోచీనా 
జెయిరీ (కాంగో) కాంగో (జెయిరీ) శ్రీలంక సిలోన్‌ 
టాంజేనియా ట్యాంగ్‌స్యేకా, జాంజిబార్‌| సాబా ఉత్తర బోర్నియో 
టాస్మేనియా నాన్‌ డీ మాన్స్‌లాండ్‌ | స్థావక్‌ రిపబ్లిక్‌ పూర్వపు జెకొస్థావేకియా 
టోగో టోగాలాండ్‌ లోనిభాగం 
తాయిలాండ్‌ సయామ్‌ సురినామే డచ్చిగయానా. 
తునాలూ ది ఎల్లిస్‌ ఐలాండ్స్‌ 'సెంట్‌పీటర్స్‌బర్ల్‌ లెనిన్‌గ్రాడ్‌ 
తైవాన్‌ ఫార్మోసా స్లోవేనియా యుగోస్టావియా 
నమీబియా సౌత్‌ వెస్ట్‌ ఆఫ్రికా హరారే సాలిస్బరీ 


(నైరృతి ఆఫ్రికా) హోచిమిన్‌ సిటీ సైగాన్‌ 


266 


ఆల్విన్‌ టాఫ్టర్‌ లెక్కప్రకారం 62 సంవత్సరాలు) 
650 తరాలపాటు మానవుడు గుహజీవితాన్నే 
5 సాగించాడు. పిదప, దాదాపు 80 తరాలు దేశ 
దిమ్మరిగా తిరిగాడు. అలా తిరిగి తిరిగి 
మానవుడు దేశ దిమ్మరితనానికి స్వస్తి పలికి 
వనరులున్న ఏదో ఒక చోట స్థిర నివాసం ఏర్పరచు 
కోవడం మొదలు పెట్టాడు. పశ్చిమ ఆసియాలో 
జ లిసీనాలోని జెరికో శిథిలాలు ఇందుకు ఒక 
ఉదాహరణ, ఆ కాలంలోనే మానవుడు శరీరం 
కప్పుకోవడానికి బట్ట తయారీకి చేనేత మగ్గాన్ని 
రూపొందించు కున్నాడు. అలాగనే అవసరాల్ని 
బట్టీ ముడి ఖనిజాలనుండి ధాతువుల్ని సాధించి 
సిద్దపరచుకోవడమూ కుమ్మరి సారె, చక్రాలతో 
బండి వంటి సాధనాలెన్నిటినో రూపొందించు 
కుంటూ వచ్చాడు. ఇలా మానవుడు ఏ నీటి 
ప్రవాహ తీరాన్నో ఎంచుకొని స్థిరనివాసం 
జీఉదాహరణకు నైలు నది, సింధునది, 
హోయాంగు హ్తూ,. యూఫఫ్రటీస్‌, టెగ్రిస్‌ 
నదీతీరాలు) ఏర్పరచుకున్న తరుణంలో మాన 
వులు గుమిగూడేవారు. ఒక చోట చేరి నప్పుడు 
సంజ్ఞల ద్వారా తమ భావాల్ని పరస్పగమూ 
వినిమయం చేసుకుంటూ ఒక దశలో భావాల్ని 
'ప్రకటించడానికే కాబోలు మానవుడు భాషల్ని, 
మాటల్ని సృష్టించుకున్నాడు. 
శీ పిదప కొన్నాళ్లకు భావ(ప్రకటనను 
లిపిబద్ధం చేయడానికి లిపిని సిద్ద పరచుకొన్నాడు. 
ఇలా ఆయా ప్రాంతాల్లో భాషా లిపులు పుట్టి 
వర్ణిలాయి. వీటికి ఉదాహరణ చిత్రలిపి, 
బాణా(గ్రలిపి, హైర్గిఫిక్‌, సింధు లిపి వగయిరా. 
తర్వాత అచ్చుపని [ప్రారంభమయ్యే సరికల్లా 
మరో అరవయి ఆరు తరాలు గడిచాయి. ఆ 
కాలంలోనే ఈజిప్టు నాగరికత, సుమేరియన్‌ 


నాగరికత, బాబిలోనియా నాగరికత, సింధు 
నాగరికత ఆర్య నాగరికత, మోనోవా నాగరికత, 
హిటైట్‌ నాగరికత, అస్సీరియా నాగరికత, 
అయోనియాలో (1%) నాగరికత, బైడాంటియన్‌ 
నాగరికత, రోమన్‌ నాగరికత చీనా నాగరికత 
వంటి సంస్కృతీ సంప్రదాయా లెన్నో అక్కడక్కడ 
వెలసి వర్టిల్లి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించ 
దొడగాయి. హోమర్‌ వంటి (గ్రీక్‌ మహా కవులూ 
సో(క్రటీను, స్టేటో, ఆరిస్టాటిల్‌ వంటి 
మహామేధావులూ రచనలు చేసి అందించడం 
మొదలు పెట్టారు. భారతదేశంలో మేధావులు 
భావాల్ని సంకలించి వేదాలు, బ్రహ్మసూత్రాలు, 
ఉవనిషత్తులు వంటిదర్శనాలు, ఇతిహాన 
పురాణాలు సిద్దపరిచారు. మానవ సమాజాల్ని 
జాగృత పరచి ధార్మిక చింతన వైపుకి మళ్లించ 
డానికి మహా ప్రవక్తలు కారణజన్ములుగొ అవత 
రించారు. వారిలో కొందరు మానవ ధర్మాలను 
ప్రవచించి హిందూ, జరతుష్ట్ర, బౌద్దం, జైనం, 


(క్రైస్తవం, ఇస్లాం, సిక్కువంటి మత విశ్వాసాలను = 


(ప్రచారం చేయడం ప్రారభించారు. ఈ సంస్కృతీ 
సంప్రదాయాలూ నాగరికతలూ పరిఢవిల్లిన 
సమయంలోనే బలమెనవారు రాజ్యాలను 
స్థాపించి సామ్రాజ్యాలుగా విస్తరింప చేయగా 
విశాల భూమిలో ప్రభుత్వాధిపత్యాలు నెలకొన 
సాగాయి. అలా ఏర్పడిన మహా సామ్రాజ్యాలలో 
పేర్కొనదగినవి - మంగోలు సామ్రాజ్యం, 
ఈజిప్టు సామ్రాజ్యం, బైజాంటియన్‌, మాసి 
డోనియన్‌ సామ్రాజ్యం, ఓటోమన్‌ సామ్రాజ్యం, 
ఫోనీషియన్‌ సామ్రాజ్యం, పవిత్ర రోమన్‌ 
సామ్రాజ్యం, బ్రిటిషు సామ్రాజ్యం మున్న గునవి. 
ఇలా సామ్రాజ్యాలు నెలకొని శాంతి స్థాపన 
సమయాల్లో మానవ మేధస్సు పదునెక్కి మరింత 


267 


(ప్రపంచం - దేశాలు నగరాలు 


పరిణతి చెందడంతో భావవికసన యుగం 
పరాకాష్ట నందు కొన్నది. ఇలా, ఈ తరువాత 
భావ వికసన యుగంలోనే జర్మనీలో గూటెన్‌ 
బర్గ్‌ క్రీ.శ. 15వ శతాబ్దంలో అచ్చు యంత్రాన్ని 
నిర్మించడంతో మానవుడు (ప్రగతి పథం మోద 
పడ్డాడు. కోపర్నికస్‌ సూర్య కేంద్ర సిద్దాంతం, 
గెలీలియో వ్రయోగం, ఐజాక్‌ న్యూటన్‌ 
గతినియమాలు - గురుత్వాకర్షణ బల సూత్రం 
- ఇవన్నీ అందడంతో మానవాళికి యాంత్రిక 
సౌలభ్యం చేకూరింది. మరో నాలుగు మానవ 
తరాలు గడిచేటప్పటికి మానవ భావాలు మత 
ఛాందసుల ధాటిని తట్టుకొని శాస్త్ర వైజ్ఞానిక 
పథంపై నడవసాగాయి. తత్ఫలితంగా ఇంగ్లండు 
లో మొదటి సారిగా పారిశ్రామిక విప్లవం (18వ 
శతాబ్ది) జేమ్స్‌ వాట్‌ ఆవిరియ(త్రం నిర్మాణంతో 
ఆరంభమయింది. ఇక (క్రమంగా అప్పటినుంచి 
మానవుడు విశ్రమించక ఏదో ఒక నూతన 
నిర్మాణాన్ని సమకూరుస్తూనే ఉన్నాడు. ఒకనాటి 
నిప్పు ఉపయోగం తెలుసుకుని తరువాత 
చ(క్రంతో బండి నిర్మించుకుని అచ్చుపని 
తెలుసుకుని - ఈనాడు సైన్స్‌ - ఇంజనీరింగు 
- టెక్నాలజీ, ఎలక్రానిక్స్‌ సహాయంతో కంపూటర్‌ను 
నిర్మించగలిగి చంద్ర మండలంపై మానవుడు 
కాలుమోప గలిగాడు (జూలై 21, 1969). ఈ 
20వ శతాబ్ది ఆరంభంలో ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ '్డ = 
౫౦2" అనే భౌతిక సూత్రాన్ని అందించడంతో 
భౌతికశాస్త్రం (ఫిజిక్స్‌లో విప్లవాత్మకమైన మార్పు 
వచ్చి పరమాణువును బద్దలుకొట్టడంతో 
పరమాణు శక్తి మానవుని అదుపులోకి వచ్చింది. 
ఈ విధంగా ఆవిష్కరించిన వాటిలో ముందె 
న్నడూ 799 తరాలలోనూ కనీవినీ ఎరుగనట్టి 
శక్తులు, యుక్తులు, సాధన సంపత్తి ఈ 800వ 


తరంలో మానవుడు కైవసం చేసికొని విరామం , 
లేకుండా ఎప్పటికప్పుడు ప్రగతిని సాధిస్తూనే 
ఉన్నాడు. ఇటువంటి మానవ కృషి ఫలితాలే 
నేడు టెక్నాలజీ - రేడియో, టి.వి. కంపూటర్‌, 
శాటిలైట్‌ కమ్యూని కేషన్స్‌ సమాజ కల్యాణానికీ 
సుఖ సంతోషా లకూ ఎంతగానో ఉపయోగపడు 
తున్నాయి. ఇలా (ప్రగతి మానవుద్ని ఒకవైపు 
ఆధ్యాత్మిక చింతన వైపుకు మరో వైపు ఐహిక 
సుఖ సౌకర్యాలకు నడుపుతూ శాంతిని (ప్రసాది 
స్తున్నది. 


ప్రపంచ దేశాలు 

నేటిప్రపంచంలో సుమారు 600 కోట్ల మంది 
జనులు నివసిస్తున్నారు, మొత్తం (ప్రపంచ దేశాల 
సంఖ్య సుమారు చిన్నవీ పెద్దవీ కలిసి 200. వారు 
మాట్లాడే భాషల సంఖ్య మూడువేలు, భాషలన్నిటికీ " 
లిపులు లేవు, ద్వితీయ ప్రపంచయుద్దానికి ముందు 
బ్రిటిషు, థ్రెంచి ఇతర దేశాల మీద వలసాధి 
పత్యాన్ని చలాయిస్తూ ఉండేవారు. పిదప కాలంలో 
చాలాదేశాలకు స్వాతంత్ర్యం సిద్ధించింది, దాదాపు 
186 ప్రపంచదేశాలు ఐక్యరాజ్యసమితి (యునైటెడ్‌ 
నేషన్స్‌) లో సభ్యత్వం సంపాదించు కున్నాయి. 
అయినా కొన్ని దేశాలు ఇంకా స్వేచ్చకు నోచు 
కోలేదు. 1947లో బ్రిటిషు ఇండియా సామ్రాజ్యం 
విడివడి భారతదేశానికి స్యాతంత్ర్యం సిద్దించుటతో 
మొదలయి 1960లలో పెక్కు (ప్రపంచ దేశాలు ' 
వలసాధిపత్యంనుంచి విముక్తి పొంది స్వేచ్చా 
వాయువులు పీల్చు కున్నాయి. ముఖ్యంగా 
ఆఫ్రికాలో వాస్తవానికి ఈ20వ శతాబ్ది మానవ 
స్వేచ్చను పతాక స్థాయికి తీసికునివెళ్ళింది! 


268 


ప్రపంచ (ప్రజలు : ప్రపంచ జనాభా నేడు 
దాదాపు 600 కోట్టు ఉందని పైన చెప్పుకున్నాం. 
అందులో భారత దేశ జనాభా 95 కోట్లు (1996). 
ఏడాదికి 1.6% జనాభా పెరుగుతూ ఉంది. 
మరణించే వారి సంఖ్య కంటె జన్మించే వారి 
సంఖ్య ఎక్కువగా ఉంది. వెయ్యి జనాభాకి 29 
మంది పుడుతున్నారు. వెయ్యి జనాభాకు 11 
మంది మరణిస్తున్నారని లెక్క. వెనుకబడిన 
' దేశాల్లో కంటే అభివృద్ది సాధించిన దేశాల్లో ప్రజల 
ఆయుస్సు ఎక్కువగా ఉంది. జపాన్‌లో పుట్టిన 
బిడ్డ ఆయుస్సు 77 అయితే యునైటెడ్‌ స్టేట్స్‌, 
ట్రిటన్‌దేశాల్లో అది 75. భారతదేశంలో 55 ఉంది. 
ఇది ఇలా ఉండగా ఆస్ట్రనిస్తాన్‌ వంటి బడుగుదేశాల్లో 
37 ఉంది. ఆఫ్రికా దేశాల్లో అది 45 ఏళ్ళు. సర్వ 
సాధారణంగా పురుషులకంటె స్త్రీల ఆయుర్దాయం 
ఎక్కువన్న సంగతి గమనించ దగ్గది. 

ప్రపంచంలోని మానవులంతా ఒకే జాతి 
(స్పీషీస్‌) కి చెందినవారు. అది మానవ (హూమో 
సేపియన్‌) జాతి. కాగా ప్రపంచంలోని భిన్న 
ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా వేలకొద్దీ ఏళ్ళు 
తరబడి జీవించడం వల్ల వారి భౌతిక పరిమాణం, 


చర్మం రంగు, జుట్టు, కళ్లు వంటి విషయాల్లో 
వైవిధ్యం కనిపిస్తూ ఉంది. మాటవరుసకు వేడి 


సూర్యరశ్మి ఎల్లప్పుడూ తగిలే ఉష్ణ ప్రాంతాల్లో _ 


నివసించే ప్రజలకు హానికరమైన అతినీలలోహిత 
కిరణాల బారి నుండి రక్షింప బడడానికి చర శం 
నలుపురంగు (మెలనీన్‌) కలిగి ఉండుట సహజ 
మైంది. ఇలా వైవిధ్యం కలిగి ఉండుట పరిపాటి 
అయింది. భిన్నరకాల వారిని వర్గాలుగా 
వింగడించారు. దీనికి చర్మం వర్షం (రంగు) 
ప్రాతిపదిక కావడం దురదృష్టకరం. ఒకో వర్షం 
వారు మరొక వర్ణం కంటె ఎక్కువ అనీ, 
తక్కువ అనీ అనడం తప్పుడు విశ్యాసమయింది. 
ఈ వర్గవైషమ్యం వెర్రితలలు వేసి రక్తపాతానికి 
దారితీసిన దాఖలాలు కూడా ఉన్నాయి. 
సర్వసాధారణంగా ప్రపంచ (ప్రజలు మూడు 
వర్షవర్గాలకు చెందినవారుగా పేర్కొనవచ్చును. 
యూరపులోను, పశ్చిమ ఆసియాలో, మధ్య 
ఆసియాలోను ఉన్నవారు తెల్లవారు కాక సాయిడ్‌ 
వర్గానికి చెందినవారు. ఆఫ్రికాలోని వారు 
నల్లజాతి వారు నీగ్రో వర్గానికి చెందిన వారు. 
తూర్పు, ఆసియా (చీనా, జపాన్‌) దేశ 


కాక్‌సాయిడ్‌ వర్గం 


మంగోలాయిడ్‌ వర్గం 
269 


జాన కీ అం 


(ప్రపంచం - సంగ్రహ స్వరూపం 


శ 


వాసులు పసుపు వర్లంవారు మంగోలాయిడ్‌ 
వర్గానికి చెందినవారు. 
ఇటీవల కాలంలో (ప్రసార (ప్రచార సాధనాల 
వల్ల ఈ అపోహలు క్రమక్రమంగా సమసి 
పోతున్నట్టు తెలుస్తోంది. (ప్రస్తుతం యునైటెడ్‌ 
స్టేట్స్‌, (బ్రిటన్‌ వంటి దేశాలు బహుళవర్ణ 
సమాజాలుగా రూపొందడం గమనార్హం. అంటే 
ఈ దేశాల్లోని సమాజాల్లో భిన్నవర్గాలకు చెందిన 
వారు ఒకే పొరుగున సుఖశాంతులతో జీవిస్తు 
న్నారు. దక్షిణాఫ్రికా లో వర్గ వైషమ్యం (అపార్తిట్‌) 
కూడా ఇటీవల తగ్గుముఖం పట్టింది. 
భాషలు : ప్రజల సంస్కృతీ “వైవిధ్యానికి 
విశిష్టంగా కనిపించేది వారు మాట్టాడేభాష. 
-పదిలక్షల మందికి పైగా మాట్టాడే భాషలు 160 
మాత్రమే. అయితే మూడువందల భాషలకు 
మాత్రమే లిపి సౌకర్యం ఉంది. (ప్రపంచ జనులు 
మాట్లాడే భాషలు మూడువేల వరకూ ఉన్నాయి. 
మాందరీన్‌ చీనా భాషను 78,80,00,00 మంది 
మాట్లాడటంతో అది అగ్రస్థానంలో ఉంది. తర్వాత 
42 కోట్లమంది ఇంగ్లీషు భాషను మాట్లాడు 
తున్నారు. ఆ తర్వాత తృతీయ స్థానంలో వున్న 
హిందీ మాట్లాడే వారు 30 కోట్ట మంది 
- భారతదేశంలో ఉన్నారు. స్పానిష్‌ భాష 
మాట్లాడేవారు 29,60,00,000. రష్యన్‌భాష 
మాట్లాడే వారు 28.5 కోట్టు. చాలా భాషలు ఏ 
కొద్ది ప్రాంతానికో పరిమితమయి పోతాయి. 
కొద్దిమంది మాత్రమే ఉన్న చిన్న సమాజంలో 
అనేక భాషలు మాట్టాడడం కూడా కద్దు. 
మాటవరుసకు మాందరీన్‌ చీనా భాష చీనా దేశం 
బయట ఎక్కడా మాట్లాడరు. కొద్దిమంది అంటే 


270 


కేవలం 34 లక్షల మంది జనాభా మాత్రమే గల 
పాపువా- న్యూగినీలో 700 భాషలు మాట్టాడడం 
విశేషం. మరొక విచిత్రం ఏమిటంటే భిన్న 
భాషలు భిన్న ప్రాంతాల వారు మాట్లాడటం 
కూడా ఉంది. అవి అంతర్జాతీయ భాషలుగా 
ఖ్యాతి నార్దించాయి. అందులో ఇంగ్లీషు, 
స్పానిష్‌ ఫ్రెంచి ఈ కోవకు చెందుతాయి. 
ఆఫ్రికా ఒకప్పుడు (ఫైెంచి వలస ఆధిపత్యానికి 
గురియై ఉండేది. దేశ జనాభా మాతృభాష 
మాట్లాడినా అధికార భాషగా (ఫ్రెంచి, మాతృభాష 
రెండూ అమలులో ఉన్నాయి. అలాగే మన 
భారతదేశంలో (ప్రధాన భాషలు 15. ఇవిగాక 
160 ఇతర భాషలు ఉన్నాయి. 700 
మాండలికాలు కూడ ఉన్నాయి. భారత 
రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూలులో గుర్తించిన 
15 భాషలకూ సాహిత్య చరిత్ర ఉంది. అవి. 
1. అస్ఫామి; 2. ఉర్దూ; 3. ఒరియా; 4 
కన్నడం; 5. కాశ్మీరీ; 6. గుజరాతీ; 7, తమిళం; 
8. తెలుగు; 9. పంజాబీ; 10. మరారీ; 11. బెంగాలీ 
12. మలయాళం; 13. సంస్కృతం 14. సింధీ; 
15. హిందీ. 1956లోనూ, ఆ తర్వాతనూ 
భాషా (ప్రయుక్త ర్మాప్టాలు ఏర్పడినప్పుడు ఆయా 
రాష్ట్రాల్లో ఆయా భాషలు అధికారభాష 
లయ్యాయి. భారతదేశానికి 'హిందీ' జాతీయ 
భాషగా గుర్తింపబడినది. ఇంగ్లీషు సహభాష 
(అసోసియేటెడ్‌ లాంగ్వేజీ) గా కొనసాగు 
తూంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలుగు 
అధికార భాష, తర్వాతి భాష ఉర్దూ, గిరిజనులు 
మాట్టాడే భాషలు (లంబాడీ) కోయ, గొండు, 
బంజారా, సవర మున్నగునవి, 


క్యరాజ్య సమితి (యు.ఎన్‌.ఓ.) యునైటెడ్‌ నేషన్స్‌ ఆర్గనైజేషన్‌ 


'రెరిడవ ప్రపంచయుద్ద సమయంలో 
మిత్రపక్షాలుగా వ్యవహరించిన యునైటెడ్‌ స్టేట్స్‌, 
సోవియట్‌ రష్యా, (బ్రిటన్‌ దేశాల చొరవతో 50 
దేశాలను కూడగట్టుకుని 1945లో ఐక్యరాజ్య 
సమితి నెలకొంది. ప్రస్తుతం ప్రపంచంలోని 186 
స్వతంత్ర దేశాలకు ఐ.రా.స. సభ్యత్వం ఉంది. 
(1996). సాధారణ సభ (జనరల్‌ అసెంబ్లీ) కు 
సభ్యదేశాలు తమతమ ప్రతినిధుల్ని పంపుతాయి. 
వీరు మూణ్ణెల్లకు ఒకసారి సమావేశమయ్యే సభలో 
పాల్గొంటారు. 15 మంది సభ్యదేశ ప్రతినిధులతో 
ఉన్న భద్రతా మండలి (సెక్యూరిటీ కౌన్సిల్‌ 
Ep) 


'| UNICEF 
* 


తమ సొంత తల్లిదండ్రుల (కుటుంబం) 
తోనూ లేదా వారి (శ్రేయస్సుకై (శ్రద్ద తీసుకునే 
వారితోనూ ఉండే హక్కు పిల్లలకు ఉంది. 
తగిన పోషక ఆహారమూ పరిశు(భ్రమైన 
. మంచినీటిని పొందే హక్కు పిల్లలకు ఉంది. 
తగిన జీవన (ప్రమాణాన్ని పొందే. హక్కు 
పిల్లలకు ఉంది. 

ఆరోగ్య భద్రతకు సంబంధించిన హక్కు 
పిల్లలకు ఉంది. 

అంగవికలురైన పిల్లలు ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక 
శిక్షణలు పొందే హక్కు వారికి ఉంది. 
తప్పనిసరిగా మాతృభాష మాట్లాడే అవకాశం 
పొందడమూ వారి మతమూ, సంస్కృతినీ 
పాటించే హక్కు పిల్లలకు ఉంది. 


271 


ఐ.రా.స. ఆమోదించిన పిల్లల హక్కుల సంగ్రహం 


అవసరమైనన్ని ఎక్కువసార్లు సమావేశమై 
(ప్రపంచశాంతికై నిర్ణయాలు తీసుకుంటుంది. 
యునైటెడ్‌ స్టేట్స్‌, బ్రిటన్‌, |ఫ్రాన్స్‌, చీనా, రష్యా 
శాశ్యత సభ్యత్యం కలిగి ఉంటాయి. మిగతా 
పదిమంది సభ్యుల్ని రెండేళ్లకు ఒకసారి సాధారణ 
సభ ఎన్నుకుంటూ ఉంటుంది. అధిక సంఖ్యాక 
వోటు (కనీసం తొమి శదిమంది)తోనిర్ల యాలు 
గైకొనబడతాయి. శాశ్వత సభ్యులుఆరుగురు 
తీర్మానం వీగిపోయే టట్టు చేసే వీటో అధికారం 
వారికి ఉంది. ఐరాసకు సుమారు 22 (ప్రధాన అంగాలు, 
ఉపాంగాలు ఆయా రంగాల్లో తోడ్పడతాయి. 


* ఆడుకునే హక్కు పిల్లలకు ఉంది. 

* . ఉచిత విద్య పొందే హక్కు పిల్లలకు ఉంది. 

* క్రూరత్వం వల్లగాని, నిర్లక్ష్యం వల్లగాని, 
బాధకు గురికాకుండా సురక్షితంగా 
ఉండగలిగే హక్కు పిల్లలకు ఉంది. 
బాల కార్మికులుగా, చౌక కూలీలుగా" 
గాని, వెట్టి చాకిరేకి నౌకర్లుగా గాని, 


సైనికులుగా గాని వినియోగించకూడని 
హక్కు పిల్లలకు ఉంది. 

౧ 
అలక్ష్యం, (క్రూరత్వం, అన్యాయం నుండి 
రక్షణ పొందే హక్కు పిల్లలకు ఉంది. 
అందరితో కలిసి వారి సొంత భావాలూ 
ఆలోచనలూ (ప్రకటించుకునే. హక్కు 
పిల్లలకు ఉంది, 


(ప్రపంచం - ఐక్యరాజ్యసమితి 


ఐక్యరాజ్య సమితి చిహ్నాలు 


eeinoise - ono] 


Tre 
రా కండి 
fos sd ass ‘asm 


0౧104 Yr) టిటిగ్గో 1 Ty 


౦౦2 కరణి వలన | 


orcs 10౧:౧42 
(gap axe ‘pin 


౦౫౦% వరణ వ్యంది 

గం చం రణ్గంల ఉర్లిర్థిణ్యంవిర 
లు ౦౧౦౪ | 

సును డో. న ఏ! 


273 


తతత 
ఈ. కళన్తాన్‌ శ కంక అయా 72730 [pl 
34. కాంగో * 2,443 ఆఫ్రికా 3,42,000 బ్రజ్జవిల 

35. కాటార్‌ * 559 ఆసియా 11,437 దోహా 

. 36. కామెరూన్‌ ₹ 12,522 ఆఫ్రికా 4,75,442 యావా౦డే 

37. కిరిబాస్‌టీ 72 పసిఫిక్‌ 717 బైరికీ తరావొ 
38. కిర్గిజిస్తాన్‌ శా 4,474 ఆసియా 1,98,500 బిష్మెక్‌ 

39. కుక్‌ దీవులు (న్యూజీలాండ్‌) 18 పసిఫిక్‌ ప్రాంతం 293 రోరోటోంగ్లొ ట్‌ 
40. కువాయిట్‌ * 1,433 ఆసియా 17,819 కునాయిట్‌ సి 
41. కెనడా ఈ 29,248 ఉ.అమెరికా 92,15,430 ఒట్లావా 

42, కెన్నా ఈ 28,113 ఆసియా 5,82,600 నైరోటీ 

43. కేప్‌ వర్రే ఈ 370 ఆఫ్రికా 4,033 (ప్రయా 

44. కేమాన్‌ దీవులు 25 ఊఉ, అమెరికా 260 జార్జిటౌ 

45. కొమోరోస్‌ * 607 ఆఫ్రికా 1,862 మోరోనీ 

46. కొరియా ఉత్తర శా 23,048 ఆపీయా 1,20,538 ప్యాంగ్యాంగ్‌ 
47. కొరియా రిపబ్లిక్‌ శా 44,619 ఆసియా 99,263 సియో 

48. కొలంబియా * 34520 ద.అమెరికా 11,21,748 బొగోటా 

49. కోటేడీ ఐవరీ (ఐవరీ కోర్ట్‌) * 13,316 ఆఫ్రికా 3,22,463 అబిజున్‌ 

50. కోస్టరికా ౫ 3,005 ఉ.అమెరికా 51,100 శాన్‌ హోసే 
51, (క్రోషియా * 4511 యూరపు 56,538 జాగ్రెబ్‌ 

52. క్వుబా * 10,941 ఉ. అమెరికా 1,10,860 హవానా 

53. గయానా ఈ 816 ద,.అమోరికా 2,15,000 జార్జి టౌన్‌ 

ర్‌4. గాంబియా 1026 ఆఫ్రికా 10.688 బంజూల్‌ 

55. గినీ * 6.306 ఆఫ్రికా 2,45,857 కోనక్రీ 

56. గినీ - బిస్సా * 1028 ఆఫ్రికా 36,125 బిసా 

ర్‌7. గేబన్‌ * 1012 ఆఫ్రికా 2,67,667 లిబ్రేవిల్లీ 

58. (గ్రీస్‌ * 10,350 యూరపు 1,31,986 ఏతెన్స్‌ : 
“59 (గైనడా * 92 ఉ. అమెరికా 344 సెయింట్‌ జార్జిస 
61. గ్వాడులూపే (ఫ్రాన్స్‌) 378 ఉ. అమెరికా 1780 బస్సే - టెర్రే 
60. గ్యాతెమాలా * 10,322 ద,అమెరికా 1,08,889 గ్యాతెమాలా సి 
62. గ్వామ్‌ దీవులు 132 పసిఫిక్‌ 541 ఆగానా 

63. ఘనా ఈ 16,446 ఆఫ్రికా 2,38,305 అక్రా 

64. చాద్‌ ౪ 6,098 ఆఫ్రికా 12,84,000 ఎన్‌ జమేనా 
65. చిలీ ౫ 14,026 ద.అమెరికా 736905 శాంటియాగో 
66. చీనా (ల్‌ రిపబ్లిక్‌ 4 1196360 ఆసియా 95,97,000 బీజింగ్‌ 

67. చీనా (తైవా 20,400 ఆసియా 36,179 తాసై 

68. జపాన్‌ ౫ 1,24,536 ఆసియా 3,77,727 టోక్యో 

69. జమైకా * 2,411 ఉ.అఆమెరికా 11,425 కింగ్‌స్టన్‌ 


1 2 3 
70. జర్మనీ ea 81,373 
71. జాంబియా * 8,936 
72. జార్జియా శా 5,471 
73. జింబాబ ఈ 10,739 
74. బిబ్రాల్ల 30 
75. జీబౌట్‌ * 557 
76. జెక్‌ రిపబిక్‌ కౌ 10,333 

౧ 
77. జెయిరీ *+ః (కాంగో) 41.231 

78. జోర్డాన్‌ Ea 4,936 
79. టర్కీ * 60,227 
80. టాంజేనియా రిపబ్లిక్‌ 28,019 
81. టునీషియా * 8,570 
82. టోగో ౫ 3,885 
83. ట్రినిడాడ్‌ & టోబాగో :* 1260 
84. డెన్మార్క్‌ * 5,212 
85. డొమినికన్‌ రిపబ్లిక్‌ * 7,608 
86. డొమినికా * 71 
87. తజికిస్తాన్‌ శా 5,638 
88. తాయిలాండ్‌ * 58,584 
89. తువాలూ 8 
90. తుర్కుమెనిస్తాన్‌ శౌ (తుర్కుమేనియా) 3,714 
91. నమోబియా * 1,461 
92. నార్వే Ba 4,331 
93. నికరగ్వా * 4,401 

94. నెదర్భాండ్స్‌ * 15,385 
95. నేపాల్‌ * 20,812 
96. నైజర్‌ * 8,361 
97. నైజీరియా * 105,264 
98. నౌరూ 8 
99. న్యూకెలోడినియా (ఫ్రాన్స్‌) 164 
100. న్యూ జీలాండ్‌ జ 3,493 
101. పనామా * 2,583 
102. పరాగ * 4,643 
103. పసిఫిక్‌ దీవులు 117 
104. పశ్చిమ సామోవా శ 157 
105. పాపువా న్యూగినీ * 3,922 
106. పాకిస్తాన్‌ * 1,22,812 


4 5 
యూరపు 356958 
ఆ(ఫికా 7,52,620 
యూపు 69,700 
ఆఫ్రికా 3,90,308 
యూరపు 6.5 
ఆఫ్రెకా 23,400 
యూరపు 78,864 
ఆఫ్రికా 23,44,885 
ఆసియా 89,206 
ఆసియా 7,79,452 
ఆఫ్రికా 9,45,050 
క్‌ క్‌ 1,64,150 
ఆ(ఖకా 56,785 
ఉ. అమెరికా 5,128 
యూరపు 43,075 
ఉ. అమెరికా 48,442 
ఉ.అమెరికా 751 
ఆసియా 1,43,100 
ఆసియా 5,14,000 
పసిఫిక్‌ 24 
ఆసియా 4,48,100 
ఆఫ్రికా 8,23,145 
యూరపు 32,38,941 
ఉ. అమెరికా 1,30,682 
యూరపు 33,937 
ఆసియా 1,41,400 
ఆఫ్రికా 12,67,000 

ఫికా 9,23,337 
పసిఫిక్‌ 21 
పసిఫిక్‌ 18,576 
ఆగస్టేలియాసమీపాన 2,68,046 
ఉ.అమెరికా 77,082 
ద.అమెరికా 4,06,752 
పసిఫిక్‌ 1,813 
పసిఫిక్‌ 2,831 
పసిఫిక్‌ ప్రాంతం 402,840 
ఆసియా 7,96,095 


6 
బెరిన్‌ 
ళా 
లుసాకా 
తిబిలిసీ 
హరారే 


జీబౌటీ 
ప్రేగ్‌ప్రాహా 
కిన్లాసా 
అమా శ్‌ 


_ అంకారా 


డోడోమా 
టూనిస్‌ 


లోమే 


పోర్ట్‌ఆప్‌ స్పెయిన్‌ : 


కోపెన్‌ హేగన్‌ 
శాంటోడామింగో 
రోజూవూ 
దుషాన్చే 
బాంకాక్‌ 
సోంగాఫాలే 
ఆష్కాబాద్‌ 
వింధోయెక్‌ 
ఆస్లో 


మాన 

ది హన్‌ డామ్‌ 
ఖట్మాండూ 
నియామే 


(ప్రపంచం - ప్రపంచదేశాలు 


278 


పుకు తానం 

స 2 3 4 5 6 
నన — — —_—_ 
107. పాలావ్‌ (బెలావ్‌) ఇ 18 పసిఫిక్‌ 1,632 కోరోర్‌ బేబెన్‌తాస్‌ 
108. పెరూ * 23,088 ద.అమెరికా 12,85,215 లీమా 

“నా. హెర్టిరికో (యుఎస్‌ఏ) 3,522 ఉ,అమెరికా 8,858 శాన్‌ జాన్‌ 
110. పోర్చుగల్‌ + 9,868 యూరపు 91,985 _లిస్ఫన్‌ 

111. పోలండ్‌ * 38,554 యూరపు 3,12,683 వార్సా 

112. ఫిజీ దీవులు శః 771 పసిఫిక్‌ 18,333 సువా 

113. ఫిన్లాండ్‌ శః 5,085 యూరపు 3,38,127 హెల్ఫింకీ 

114. ఫిలీప్పీన్స్‌ * 65,649 ఆసియా 3,00,000 మనీలా 

115. ఫ్రాన్స్‌ సు 57,850 యూరపు 5,43,965 పారిస్‌ 

116. బంగాదేశ్‌ + 1,15,203 ఆసియా 1,44,020 ఢక్కా 

117. బల్లేరియా + 8,469 యూరపు 110,911 సోఫియా 

118. బహమాస్‌ * 269 ఊఉ. అమెరికా 13,864 నస్ఫా 

119. బహ్రేన్‌ * 539 ఆసియా 688 మనామా 

120. బార్భడాస్‌ ౫ 260 ఉ. అమెరికా 430 బ్రిడ్జి టౌన్‌ 
121. బురుండీ * 5,958 ఆఫ్రికా 27,834 బుజుంబురా 
122. బూర్కినా ఫాసో * 9,889 ఆ(ధఫ్రకా 2,74,122 జాగడాగా 
123. బెనిన్‌ జః 5.215 ఆఫ్రికా 1,12,622 పోర్టోనోవూ 
124. బెరుడా 59 ఉ&, అమెరికా 53 మామల్దన్‌ 
125. బెలిజ్‌ * 205 ఉ. అమెరికా 22,963 బెల్ఫోపాన్‌ 
126. బలూరూస్‌ * 10,260 యూరపు 2,07,600 మిన్‌న 

127. బెల్జియమ్‌ ౪ 10,046 యూరపు 30,519 బథ్సెల్స్‌ 

౫8. బొలీవియా * 7,237 ద.అమెరికా 10,98,580 సూకేలా పాజ్‌ 
129. బోత్స్వానా భః 1,443 ఆఫ్రికా 5,81,730 గాబొరానే 

130. బోస్నియా& హెర్లెగోవినా శా 5,707 యూరపు =. సారాజెవో 

131. బ్రిటిషు వర్టిన్‌ దీవులు 17 130 రోడ్‌ టౌన్‌ 
132. (బూనీ దారుస్సలామ్‌ * 274 ఆసియా 5,800 బందర్‌ శేరీబెగవార్‌ 
133. బైజిల్‌ * 153792 దఅమెరికా 65,11,965 (బ్రసేలియా 
134 భూటాన్‌ * 1596 ఆసియా 46,600 తింపూ 

135. మంగోలియా = 2,318 ఆసియా 15,67,000 ఉలాన్‌బాటర్‌ 
136. మకావూ (పోర్చుగీసు) 440 ఆసియా 17 
137. మడగాస్కర్‌ (మలగాసీ) ఈ 12,092 ఆఫ్రికా సమిపంలో 5,87,041 అంతానానారివో 
138. మలావీ * 9,135 ఆఫ్రికా 1,16,672 లిలోంగ్వే 
139. మలేసియా +: 19,047 ఆసియా 3,29,758 కౌలాలంపూర్‌ 
140. మాంటెరాట్‌ 11 ఉ. అమెరికా 10.6 ప్లిమత్‌ 

141. మారిటేవియా * 2,161 ఆఫ్రికా 10,30,700 నౌయాకేహోటీ 
142. మారిషస్‌ ౫% 1098 ఆఫ్రికా సమీపాన 2,040 సోర్‌ లూయీ 
143. మార్జినెక్వా 359 ఈ. అమెరికా 1,097 ఫోర్ట్‌-డి- ఫ్రాన్స్‌ 


1 y వ ల 
కాస వమార్మివులు ప్ప | 
48. మాసిడోవియా అపభిళ్ష 


(పూర్వ యుసోస్లాపియా) 2.083 
149. మెక్సికో + 87,341 
150. మైక్రోనీషియా 

సంయుక్త రాజ్యాలు 105 
151. మొజాంబిక్‌ = 15,583 
152. మొనాకో జా 31 
153. మొరోకో “ఎ 26,069 
154. మా న్మార్‌ (బర్మా) * 44,596 
155. మోల్తావా రిపబ్లిక్‌ వై 44,619 
156. యు॥క్రేయిన్‌ * 52,000 
157. యుగోసావియా' & 10,519 


158. యునైటెడ్‌ ఆరబ్‌ ఎమిరేట్స్‌* 1,206 


159. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ * 58,191 
160. యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా 258233 
161. యెమెన్‌ * 12,302 
162. రష్యా ఫెడరేషన్‌ * 1,48,366 
163. రీ యూనియన్‌ (ఫ్రాన్సు) 59.6 
164. రుమేనియా * 22,742 
165. రువాండా *ః 7,554 
166. లక్సెంబద్ల్‌ * 401 
167. లాతొయా ఈ 2,536 
168. లన్‌ రిపబ్లిక్‌ ౫ 4,605 
169. లితువేనియా *ః 3735 
170. లిబియా అరబ్‌ జమాహీరియా* 4700 
171. లీక్టైన్‌ స్టీన్‌ + 30 
172. లెబానాన్‌ * 2,806 
173. లెసోతో + 1,943 
174. లైబీరియా ప్త 2,640 
175. వనౌతూ * 156 
176. వర్జిన్‌ దీవులు (యుఎస్‌ఏ) 101 


177. వాలిస్‌ & పూతూనా దీవులు (స్టాన్స) 15 
178. వియెత్‌ నామ్‌ * 71,324 


వానా 208 మల్‌ 
యూరపు నావ 
ఉ. అమెరికా 19.58.2021 ముళ్లాకో ట్‌ 
పసిఫిక్‌ 70౮01 కాలోనియో 
ఆ(ఫికా 7,99,380 మావుటో 
యూరపు 1.4 మొనాకో 
ఆఫ్రికా 4,58,730 రాబట్‌ 
ఆసియా 6,78,000 యాంగన్‌ 
యూరపు 33,700  చిషినెవ్‌ 
యూరపు 6,03,700 కీవ్‌ 
యూరపు 179,015 బెల్‌గ్రేడ్‌ 
ఆసియా 83,657 ఆబూధోబీ 
యూరపు 2,30,646 లండను 
ఉ అమెరికా 90,72,740 _వాషింగ్‌టన్‌ డిని. 
ఆసియా 531000 శానా ఆ 
యురేషియా 1,70,75,000 మాస్కో 
ఆఫ్రికా 2,511 - a 
యూరపు 2,37,500 బుఖారెస్ట్‌ 
ఆఫ్రికా 26,330 కిగాలీ 
యూరపు 2,586 లక్టైంబర్గ్‌ 
యూరపు 63,700 రిగా 
ఆసియా 2,36,800 వియెంటియానే 
యూరపు 65,200 విల్నీయస్‌ 
ఆఫ్రికా 17,59,540 ట్రిపోలీ 
యూరపు 160 వాడూజ్‌ 
ఆఫ్రికా 10,452 బీరూట్‌ 
ఆఫ్రికా 30,340 మాసెరో 
ఆఫ్రికా 1,11,370  మొన్రోవియా 
పసిఫిక్‌ 12,190 విలా 

136 _ చార్లెట్టీ అమాలీ 

274 మాటా-ఉటా 
ఆసియా 3,29,566 హానోయీ 


2 


న 


ఫి. 
సళ 


PA 


eR, = 
ha 
4 
|. 
ED 
గాను 


(ప్రపంచం - (ప్రపంచదేశాలు 


1 2 3 
179. వెనిజ్యూలా * 20,712 
180. శాన్‌ మారినో శ 24 
181. శ్రీ లంక + 17,619 
182. సామోవాః 163 
183. సావోటోమీ & ప్రిన్సిపీ ** 122 
184. సింగపూర్‌ + 2,930 
185. సియెర్రా లియోనీ * 4,297 
186. సిరియన్‌ అరబ్‌ రిపబ్లిక్‌ 4 13,844 
187. సుడాన్‌ * 24,941 
188. సురినామే = 414 
189. సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌ :* 3,156 
190. సెకెల్టీస్‌ ౫ 72 
191. సెనిగల్‌ * 8,152 
192. సెయింట్‌ కిట్స్‌ &నెవిస్‌ ౪ 42 
193. సెయింట్‌ లూషీయా ౫ 139 
194. సెయింట్‌ విన్సెంట్‌ దిగ్రెనడీన్స్‌ * 110 
195. సైప్రస్‌ * 726 
196. సోమాలియా * 8,954 
197. సోలమన్‌ దీవులు * 355 
198. సౌత్‌ ఆఫ్రికా (ర్మణ అఫ్రీా):* 40,455 
199. సౌదీ అరేబియా * 1,7119 
200. స్పెయిన్‌ * 39,167 
201, స్థోవక్స్‌ రిపబ్లిక్‌ (స్లవేకియూ) శా 5,353 
202. స్టోవేనియా తౌ 1,988 
203. స్వాజీలాండ్‌ క్‌ 809 

204. సిిజరండ్‌ 6,750 
205. సడన్‌ * 8,801 
206. హాంగ్‌కాంగ్‌ (చీనా) 5,950 
207. హంగేరీ * 10,257 
208. హెయిటీ జ 7,041 
209.హూండూరాస్‌ * 5,770 


* యునైటెడ్‌ నేషన్స్‌ సభ్య దేశాలు (1995 1992 తర్వాత యునైటెడ్‌ నేషన్స్‌ సభ్యత్వం పొందిన 
రాజ్యాలు : శ అజెర్‌బైజాన్‌, ఉజ్బెకిస్తాన్‌, ఎస్తోనియా, కజకస్తాన్‌, కిర్గిజిస్తాన్‌, కొరియా (ఉత్తర), 
కొరియా రిపబ్లిక్‌, (క్రోషియా, జార్జీయా, తజకిస్తాన్‌, తుర్కుమెనిస్తాన్‌, బోస్నియా & హెర్ట్‌గొవినా, 
మార్షల్‌ దీవులు, మాసిడోనియా రిపబ్లిక్‌, మొనాకో, మోల్లావా రిపబ్లిక్‌, లా 


మారినో, స్టోవక్‌ రిపబ్లిక్స్‌ స్టోవేనియా. 


4 5 
ద.అమెరికా 9,12,050 
యూరపు. 61 
ఆసియా 65,609 
పసిఫిక్‌ (ప్రాంతం 197 

845 
ఆసియా 625 
ఆఫ్రికా 73,326 
ఆసియా 1,85,680 
ఆఫ్రికా 25,05,813 
ద.అమెరికా 1,63,820 
ఆఫ్రికా 6,22,436 
ఆఫ్రికా సమీపాన 455 
ఆఫ్రికా 1,96,722 
ఉ.అమెరికా 2,6330 
ఉ.అమెరికా 616 
ఉ.అమెరికా 389 
ఆసియా 9,251 
ఆఫ్రికా 6,37,657 
పసిఫిక్‌ ప్రాంతం 27,556 
ఆఫ్రికా 11,27,200 
ఆసియా 22,00,000 
యూరపు 50,475 
యూరపు 49,035 
యూరపు 2,0251 
ఆఫ్రికా 17,400 
యూరపు 41.288 
యూరపు 41,1615 
ఆసియా 78 
యూరపు 93,032 
ఉ. అమెరికా 27,750 
ఉ. అమెరికా 11,425 


280 


త్యియా లితువేనియా, శాన్‌ 


ప్రపంచం : నాను నిఘుంటువు 


అ[బహామ్‌ లింకన్‌ (1800 - 1865) యునైటెడ్‌ 
4 1 నిర్మూలించిన బానిస 
. IR బంధు. యునైటెడ్‌ 
* శేస్టేట్స్‌కు 16వ ్రెసి 
డెంట్‌. 

4 wm అఆరిస్టోఫేన్స్‌ క్రీపూ. 
ABRAHAM 6110011 1 448-385 గ్రీక్‌ మహా 
కవి. హాస్య రచయిత. 

అరీలియస్‌, మార్కన్‌ (క్రీ.శ. 121-180 రోమ్‌ 
చక్రవర్తి. స్థితప్రజ్ఞతాతత్త్యానికి చెందిన సిద్దాంతి. 
భావుకుడు, రచయిత. 

ఆంటోనీ, మార్కు: (క్రీపూ 83-30, రోమన్‌ 
యోధుడు. జూలియస్‌ సీజర్‌ మిత్రుడు.'రెండవ 
నాయకత్రయంలో ఒకరు. ఆక్టేవియస్‌కు ప్రత్యర్థి. 
ఆముంద్సెన్‌, రోల్డ్‌ 1872-1928 దక్షిణ ధృవం 
ఉనికిని కనుగొన్న(డిసె. 1911) నార్వే నావికుడు, 
దేశాన్వేషకుడు. 

ఆర్మ్‌స్ట్రాంగ్‌, నీల్‌ జననం 1930. యునైటెడ్‌ 
స్టేట్స్‌ వ్యోమగామి. ఆభల్లిన్‌తోపాటు అపోలో- 
11 అంతరిక్షయానం చేసి చంద్రమండలంపై 
కాలుమోపిన ప్రథముడు (జూలై 21, 1969). 
ఆర్కిమోడీజ్‌ క్రీపూ. 287-212. (గ్రీక్‌ గణితవేత్త, 
భౌతిక శాస్త్రవేత్త. ఆవిష్కర్త. విశిష్ట గురుత్వం, 
తులాదండంవంటి శాస్త్ర విషయాలను కనిపెట్టిన 
వాడు. 


281 


అరిస్టాటిల్‌ (క్రీ.వూ. 384-322 (క్‌ 
మహామేధావి.[గ్రీకు మేధాత్రయం (సోక్రటీస్‌, 
స్టేటో, ఆరిస్టాటిల్‌లో ఒకరు. తత్త్వ వేత్త ప్లేటో 
శిష్యుడు. ఆలిగ్టాండర్‌కు గురువు. 
ఆలిగ్జాండర్‌ దిగ్రేట్‌ (క్రీ.పూ. 356-323. 
మాసిడోనియా రాజు. గ్రీక్‌ నగర రాజ్యాల్ని జయించిన 
వాడు. ఆసియామైనర్‌, ఈజిప్టు, భారతదేశంకు 
విస్తరించిన మహా సామ్రాజ్యానికి చక్రవర్తి. 
ఇబ్బెన్‌, హె బ్రిక్‌ 1828-1906. నార్వే మహాకవి, 
నాటక రచయిత. 

ఈపోపు (క్రీపూ. 620-560 గ్రీక్‌ జంతు 
కట్టుకథల రచయిత. ఉడా:- నాన్గా -వులి, 
నక్క - ద్రాక్ష మొదలగునవి. 

ఏనుశ్రీన్తు క్రీ.పూ 4 (కైస్తవమతాన్ని 
స్థాపించినవాడు. పాలస్తీనాలోని నాజరత్‌ 
ఆయన నివాస స్థలం. , 

ఐన్‌ష్టీన్‌, ఆల్బర్ట్‌ 1879-1955. సాపేక్ష 


కం భౌతిక శాస్త 
సూత్రం 


65 = గుం) పరమాణు (ఆటం) బాంబు 


తయారీకి దారి తీసింది. 


(ప్రపంచం -నామ నిఘంటువు 


కన్‌ ప్యూషియన్‌ 
క్రీ.పూ. 551-448. 
చీనా తత్త్వవేత్త, సంఘ 
సంస్కర్త. మానవ 
(ప్రవర్తనా నియమా 
వళిని సిద్ధ-పరచాడు. 
కాన్‌స్టెంటీన్‌-1 క్రీశ, 
288-337. కాన్‌స్టాంటినోపిల్‌ను రాజధానిగా 
నిర్మించిన రోమన్‌ చక్రవర్తి. (క్రైస్తవ ఆరాధనను 
చట్ట బద్దం చేసిన వాడు. 
కింగ్‌ (జూ), మార్టిన్‌ లూధర్‌ 1929-68 
అమెరికాలో నీగ్రో we 
పౌరహక్కుల కనా 
నాయకుడు, 
కుక్‌, జేమ్స్‌ 1722- ; 
79.. భ్రిటిషు నావి ** 
కుడు దక్షిణ పసిఫిక్‌ యాత్రలు త అంటా 
ర్కిటికాను చేరి పరిశోధనలు చేశాడు. 
కుబ్లయిఖాన్‌ (క్రీపూ. 1216-94. మంగోలు 
చక్రవర్తి జెంగిజ్‌ఖాన్‌ మనుమడు. చీనాలో 
మంగోలు రాజవంశాన్ని స్థాపించాడు. 
కెనెడీ జాన్‌ ఫిట్టారాల్డ్‌ 1917-63. యునైటెడ్‌ స్టేట్స్‌కు 
'35వ ప్రసిడెంట్‌, పౌర హక్కులను (ప్రకటించాడు. 
కెల్లర్‌ హెలెన్‌ ఆడమ్స్‌ క్ల 
1880-1968 wok 
వైకల్యాన్ని అధిగమిం? 
చిన యునైటెడ్‌ స్టేట్స్‌ 
రచయిత్రి. మాట్లాడడం 
నేర్చుకున్న అంధురాలు, 
బధిరురాలు, 3 


282 


డు, నిర్మాత, దర్శ _ 


కొలంబస్‌ క్రిస్టాఫర్‌, 1446-1506. స్పెయిన్‌ 
కొలువులో వున్న ఇటలీ నావికుడు. అమెరికా 
ఖండాన్ని కనిపెట్టిన వాడు (1492). 


క్రియోపాత్రా క్రీపూ 69-30. తొమ్మిదవ 


టాలమో కుమార్తె. మేటి రాజకీయ _ 
ధురంధురాలు. ఈజివ్నకు ఆరవరాణి. 
జూలియస్‌ సీజర్‌, మార్క్‌ ఆంటోనీల (ప్రేమను 
లోగొని తన రాజ్యాన్ని రక్షించుకుని ఆక్షేవియౌ 
చేతిలో ఓటమి తర్వాత ఆత్మహత్యకు గురి 
అయింది. 

గూటెన్‌బర్గ్‌ జొహెనీస్‌ 1398-1468, అచ్చు 
యంత్రాన్ని కనిపెట్టిన జర్మనీ వాడు. 

గోటే (గతే) జోహాన్‌ వూల్ఫ్‌ గాంగ్‌ 17497 
1832. జర్మనీ మహాకవి. నవలాకారుడు, 
నాటక రచయిత (ఫోస్ట్‌). 


-. 'గోర్చచెవ్‌, మోఖాయిల్‌ సరీవిచ్‌ జననం 1931. 


సోవియెట్‌ రష్యా (ప్రెసిడెంటు. 'సోవియెట్‌ 
విడిపోవటానికి కారకుడు. 

చర్చిల్‌ విన్‌స్టన్‌ (లెనర్డ్‌ స్పెన్సర్‌) 1874-1965. 
(బ్రిటిషు రాజనీతిజ్ఞుడు. (బ్రిటిషు (ప్రధాని, 
సాహిత్యంలో నోబెల్‌ పురస్కార (గ్రహీత (1953). 
చాప్లిన్‌ చార్లీ (ఛార్లెస్‌ స్పెన్సర్‌) 18891977 
ఇంగీషు సినీమా హాస్య 
నటుడు, మూకీ నటు స్టో 


కుడు. యునైటెడ్‌ | 
స్టేట్స్‌ వాసి 1910-52. | 
చియాంగ్‌ కై షేక్‌ . ia 
1887-1975 కలల 
కుమిటాంగ్‌ "సైన్యాధి 


పతి. చీనా రాజనీతిజ్ఞుడు. చీనా రిపబ్లిక్‌కు 
అధ్యక్షుడు 1943-49. 

చెకొన్‌ (చెకొఫ్‌) ఆంటోన్‌ పావ్హాచ్‌ 1860- 
1940. రష్యా కథానికా రచయిత, నాటక కర్త 
జాన్సన్‌ సామ్యూల్‌ 1709-84. ఇంగ్లీషు 
నిఘంటుకారుడు, కవి, విమర్శకుడు. " * 
జెంగిజ్‌ఖభాన్‌ (చెంగీజ్‌ఖాన్‌) 1162-1227. 
మంగోలు చక్రవర్తి. (ఆసియా - తూర్పు 
యూరపు) కుబ్లయిఖాన్‌కు తాత. 

జెఫర్సన్‌, తామస్‌ 1743-1826. యునైటెడ్‌ 
స్టేట్స్‌కు మూడవ (ప్రెసిడెంట్‌. దౌత్యాధికారి. 
వాస్తుశిల్పి, రచయిత. అమెరికా స్వాతంత్ర్య 
ప్రకటన కర్త, 

జోన్‌ ఆఫ్‌ ఆర్క్‌ 1412-31 (ఫ్రెంచి వీరనారి. 
(్రైంచివారిలో జాతీయ చైతన్యం తీసుకు వచ్చిన 
శౌర్యశీలి, 

టాలమో - 1 (క్రీ.పూ. 367-247. ఈజిప్టు 
రాజు, మాసిడోనియా రాజవంశస్సుడు. 
టాలస్తాయీ (టాలస్టాయీ), లియో నికోలాయేవిచ్‌ 
1828-1910. రష్యా 
నవలాకారుడు. సంఘ 
విమర్శకుడు. 'యుద్దం 
= శాంతి ఆయన 
ప్రముఖ రచన, 
ట్రాట్స్‌ప్కీ లీయోన్‌ 
1879-1940 రష్యా 
విస్టవ నాయకుడు. 
రచయిత. యుద్ద మంత్రి (1918-25). 
బహిష్కృతుడై చంపబడ్డాడు. 

డవిన్సీ లీయెనార్లో 1452-1519 బహముఖ 


QTOLSTOY 1826-1910 


ప్రజ్ఞాశాలి. ఇటలీ దేశస్థుడు. చిత్రకారుడు, 
శిల్పి, వాస్తుశిల్పి, సంగీత విద్వాంసుడు, 
ఇంజనీరు, గణితజ్ఞుడు, విజ్ఞాని. మోనాలిసా” 
ఆయన సుప్రసిద్ధ చిత్రం. 

డిస్నీ, వాల్డ్‌ 1901-1966 యునైటెడ్‌ స్టేట్స్‌కు 
చెందిన కార్టూను (మికీ మౌస్‌) కథా 
చలనచిత్రాల నిర్మాత. 

డోస్తావిస్కీ ఫ్పోదోర్‌ మిఖిలోనిచ్‌, 1821-81 
రష్యానవలాకారుడు. (క్రైమ్‌ & వనిష్‌మెంట్‌) 


తామర్షేన్‌ 1336-1405 సామర్కండ్‌ (దక్షిణ 


పశ్చిమ ఆసియా) పాలకుడు. తార్తార్‌ విజేత. 
నాసర్‌, గమాల్‌ అబ్జెల్‌. 1918 -1970 ఈజిప్టు 
సేనాధిపతి, ఐక్య అరబ్‌ రాజ్యాలకు (ప్రధాని, 
అధ్యక్షుడు (97). 

నెపోలియన్‌ బోనాపార్టీ 1769-1821 (ఫైంచి' 
యోధుడు. (ఫ్రాన్స్‌ చక్రవర్తి (1804-15). 
నోబెల్‌, ఆర్ఫెడ్‌ బెర్నార్డ్‌ 1833-96. స్వీడెన్‌కు 
చెందిన రసాయినిక శాస్త్రజ్ఞుడు. డైనమైట్‌ను 
కనిపెట్టినవాడు. దానశీలి. నోబెల్‌ పురస్కా 
రాల్ని స్థాపించిన వాడు. 

పికాసో, పాబ్లో 1681- 1973 ఫ్రాన్స్‌లో స్థిరపడిన 
సుప్రసిద్ద స్పానిష్‌ చిత్రకళా కారుడు. శిల్పి. 
ప్లేటో. క్రీపూ. 427-347. గ్రీక్‌ తత్వవేత్త 
సోక్రటీస్‌ శిష్యుడు. ఆరిస్టాటిల్‌కు గురువు. 
ఫ్రాయిడ్‌, సిగ్మండ్‌ 1856-1939 ఆ(స్టియా 
నాడీమండల వైద్యుడు. సైకో-ఎనాలిసిస్‌ 
సిద్దాంతాన్ని. (ప్రవచించినవాడు. 

బిస్మార్క్‌ ఓటోఫాన్‌ 1815-98 జర్మనీ 
రాజనీతిజ్ఞుడు. ఆధునిక జర్మనీకి (ప్రప్రథమ 
ఛాన్సలర్‌. 


283 


(ప్రపంచం =నామ నిఘంటువు 


బెర్నార్డ్‌ షా జార్టి 1856 -1950 లండన్‌లో స్థిరపడిన 
ఐర్జాండ్‌ రచయిత, నాటకకర్త పిగ్మేలియన్‌” 
వంటి నాటక రచయిత, విమర్శకుడు. 
బేడెన్‌ పవెల్‌ 1857-1941 బ్రిటిషు యోధుడు 
బాలభట (బాయ్‌ స్కాట్‌) ఉద్యమానికి ఆద్యుడు. 
బెతోవెన్‌, లడ్విగ్‌ 1770-1827 జర్మనీ వాగ్గేయ 
కారుడు, 
బోలివర్‌, సైమన్‌ 1783-1830 దక్షిణ అమెరికాలో 
స్పానిష్‌ వలస రాజ్యాల విముక్తి పోరాటం సల్పిన 
వెనిజ్యులా రాజనీతిజ్ఞుడు. 
(బెయిల్‌, లూయీ 1809,1852. అంధులకు 
లిపిని సిద్దపరచినవాడు. 
మండేలా నెల్సన్‌ వుండేలా రోలీ హ్లాహ్లా జననం 
1918. దక్షిణ ఆఫ్రికా రాజ నీతిజ్ఞాడు, అధ్యక్షుడు. 
జాతీయవాది. నల్ల జాత్యభ్యున్నతికి పాటుపడిన 
వ్యక్తి. 'ఆఫ్రికన్‌ గాంధీ'గా ప్రసిద్ది. 
మహమ్మద్‌ (క్రీశ. 570-632 ఇన్టాం మత 
వ్యవస్థాపకుడు. (ప్రవక్త మక్కా జన్మస్టలి. ఖొరాన్‌ కర్త, 
మార్క్స్‌, హెన్రిక్‌ కార్ల, 1818- 83. జర్మనీ ఆర్లిక 
శాస్త్రవేత్త సమ 100 మనకో 
సమాజ నాది, | 
తత్త్యవేత్త, కమ్యూ 
నిజం (గంథం 
దాన్‌ కాపీటల్‌ 
రచయిత, [1 | 
మార్కో - పోలో 1254-1324. లో (వెనిస్‌) 
యాత్రికుడు. కుబ్బయిఖాన్‌ కొలువులో సదస్యుడు. 
భారతదేశాన్ని (ఆంధ్ర) సందర్శించి నావికా 
- వాణిజ్యానికి దోహద పఠచినవాడు.. 
మావో సేటుంగ్‌ 1893 - 1976 'చీనో" అగ్ర: 
284 


నాయకుడు. 
నీనా పీపుల్స్‌ 
రివబ్బిక్‌ కు 
అధ్యక్షుడి 
(1949- 
i 59). దీర్చ 
ప్రస్థాన యాత్ర (లాంగ్‌ మార్చ్‌) జరిపి 
కమ్యూనిస్టు (ప్రభుత్వాన్ని స్టా' పస్తాపించినవాడు. 
మూలర్‌, (్రెడిరిక్‌ మాక్స్‌ 1823- a 
బ్రిటన్‌లో సంస్కృత | ‘eer 
పండితుడు. జర్మనీ కో, 
లో జన్మించిన భాషా ; 
శాస్త్రవేత్త, ప్రాచ్య] 
పవిత్ర (గ్రంథాలను ; 
పరిష్కరించాడు. : సో 
మైఖెలెంజిలో, భౌనా * మీ 
ర్రొటీ 1475 - 1564. 
ఇటలీ శిల్సి, చిత్రకారుడు, వాస్తు శిల్పి, కవి. 
రూజ్‌వెల్ట్‌, తియోడోర్‌ (టెడ్డీ) 1858-1919 
అమెరికా ఆర్థికవ్యవస్థను పునర్నిర్మించిన 
వాడు. యునెటైడ్‌ స్టేట్స్‌కు 26వ (ప్రెసిడెంట్‌. 
నోబెల్‌ శాంతిపురస్కార (గ్రహీత (1906). 
రూజ్‌వెల్ట్‌, ఫ్రాంక్లిన్‌ డీలనో 1882-1945. 
యునైటెడ్‌ * స్టేట్స్‌కు 32వ (ప్రెసిడెంటు. 


రూసో, జీన్‌రూకీస్‌ 1712-1778 స్విజర్లండ్‌ 
లో పుట్టిన ఫ్రెంచి తత్త్వవేత్త. రచయిత. 


10 ల” ఉల 0౦64ల6 6 బల చిలి 3% 51 


. మేధావి. సంఘసంస్కర్త, 


రైట్‌ పోదరులు - ఆర్విల్‌ రైట్‌ 1871-1948, 
విల్చుర్‌ రైట్‌ 1867-1912. యునైటెడ్‌ స్టేట్స్‌ 
= వామువైవ శ సోదరు.: లిద్దరూ.. ఉమ్మడిగా: 


కేటి విమానా కక్‌ 
వికి మూల} ళీ 
రూపాన్ని నిర్మిం = 
దారు, 
లెనిన్‌ నికాలీ క్ల 
ప్వాడదీవింల్‌ 
యెచ్‌ 1870-1924 రష్యా విప్లవ నాయకుడు. 
ఫోవియట్‌ రష్యాకు ప్రప్రథమ (ప్రధాని (1918-24) 
నొషింగ్రన్‌, జార్జి 1732-99 అమెరికన్‌ జాతిపిత. 
యునైటెడ్‌ స్టేట్స్‌ వ్యవ స్లాపకులలో ముఖ్యుడు. 
ప్రథమ (పసి 
డెంట్‌ (1789). 
విక్షోరియా 
1819 - 
1901 
బ్రిటిషు 
,ీహారాణి (1837-1901) భారతదేశానికి 
క్రవర్తిని (1876-1901). 
ఫిర్స్‌మేన్‌ (క్రీశ. 742-814. రోమన్‌ చక్రవర్తి. 
ఖీవిత్ర రోమన్‌ సామ్రాజ్య వ్యవస్థాపకుడు. 
సంస్కృతీ పునరుజ్జీవనానికి కారకుడు. 
డ్డ క్స్‌ పియ క్‌, rec? 
విలియంవ్‌ం 1564- 
1616 ఇంగ్లండులో 
పుట్టిన సుప్రసిద్ద ఆంగ్ల 
సాహిత్య వేత్త 
మహాకవి. నాటక 
రచయిత. స 
సీజర్‌, జూలియన్‌ | me 
క్రీపూ. 100-44 రోమన్‌. యోధుడు, 


285 


రాజనీతిజ్ఞుడు, చరిత్ర కారుడు. గాల్‌ విజేత. 
సోక్రటీస్‌ (క్రీ.పూ. 469-399 గ్రీక్‌ తత్త్వవేత్త. 
సప్టేటోకి గురువు. మహామేధాత్రయంలో 
ప్రథముడు. 

స్టాలిన్‌, జోసెఫ్‌ విస్సారియో నోవిచ్‌ బ్రగాష్విలీ 
1879-1953. రష్యా విప్టకారుడు. అధినేత. 
ప్రధాని (1924-53). 

హిట్లర్‌, అడాల్స్‌ 1889-1945 జర్మనీ 
నియంత. నాజీ నాయకుడు. *'మైన్‌కామ్భ్‌" 
ఆయన స్వీయ చరిత్ర. రెండవ ప్రపంచ 
యుద్దం ప్రారంభించినవాడు. 

హేనిమెన్‌, సామ్యూల్‌ 175 5-1 8 43 
జర్మనీ 
వైద్యుడు. 
సారూవ్య 
(హో మి 
యోపతీ) 
చికి తా 


విధానాన్ని కనిపెట్టిన వాడు. 
హోచిమిన్‌ (న్లూయెన్‌ సౌన్‌కుంగ్‌) 1890- 
1969... 


హోమర్‌ (క్రీపూ. 700. గ్రీక్‌ పురాణ కర్త. 
“ఒడెస్సే, ఇలియెడ్‌” ' మహాకావ్యాల కర్త 
అంధుడని (ప్రసిద్ది. వ ' 


అట ND 04 


(ప్రపంచం -నామ నిఘంటువు 


జాన పీఠం 


క్రీపూ. 
460 కోట్ల సం॥లు - భూమి వయస్సు, 
200 కోట్ల సం॥లు - జీవ ప్రాదుర్భావం. 
17 లక్షల సం॥లు - హోమోసేపియన్‌ మానవా 
వతరణ. 


70,000 నియాండర్తల్‌ మానవుని అవతరణ 

40,000 హిమయుగం - పాతయుగం - పదునైన 
పరికరాలు, 

30,000 నియాండర్తల్‌ మానవుని నిష్క్రమణ. 

20,000 యూరపు గుహలలో కళా ఖండాలు. 

12,000 ఆసియాలో నక్క జాతి నుండి కుక్కీ 
పెంపకం ఆరంభం. 


8,000 సమీప ప్రాచ్య దేశాల్లో వ్యవసాయకృషి 


7000 జెరికో నివాసాలు - దాడుల నుండి రక్షణకై ' 


రాతి గోడల నిర్మాణం. 

6000 మృణ్మయ-పాత్రలు 

5000 పర్షియాలో ఖనిజాన్ని కాల్చి రాగి ధాతు 
సాధన ప్రారంభం. 

4000 పళ్ళ్చిమ ఇరాన్‌లో శుశాన్‌ నాగరికత 
వర్టిల్లింది. .ఈరుదూ, ఉర్‌, ఉరుక్‌, కిష్‌, లాగాష్‌ 
మహా నగరాలు వెలిశాయి. 

4236 ఈజిప్టు కాలెండరుపై తేదీ లేఖన - ఆరంభం. 

3760 యూయా (జ్యూ)ల కాలెండరుపై తేది 
లేఖన. 

3600 నైర్సతి ఆసియాలో కంచు వాడకం. 

3500 సుమేరియా (యూఫ్రటీస్‌ నదీ తీరాన) 
నాగరికతవర్ణిల్లింది. * బాణా(గ్ర (క్యూనిఫారమ్‌) 


ప్రపంచ చరిత్ర - కొన్ని ప్రముఖ ఘట్టాలు 


లిపి *చిత్రలిపివున్న మట్టి బిళ్లల ( రొసెట్టా 
ద్వారా లిఖితాధారాలు. 

3200 మెసపటోమియాలో చక్రం నిర్మిం 
చారు.*ః (క్రీట్‌లో మినోవా నాగరికత (3000 
- 1100) చిత్రలిపి. * వెండి, బంగారం 


. ఉపయోగం. * పూర్వ మైసీనియా ( దక్షిణ 


(గ్రీస్‌) నాగరికత ప్రారంభం.* మెసప 
టోమియా నాగరికత. 

3100 ప్రారంభ రాజవంశ పాలన కింద ఈజిప్టు 
"హైర్గఫిక్‌ లిపి. | 
3000 తూర్పు మధ్యధరా వైపుకు ఫానీషియన్ల 

వలస. 
3000 సింధు నాగరికత. * (ద్రావిడ నాగరికత. 
2980 ట్రాయ్‌లో (వాయవ్య టర్కీ) (ప్రారంభ 
స్టిరనివాసాలు. 
2850 చీనాలో ఐతిహాసిక స్వర్ణ యుగం. 
2780 ఈజిప్టు - గొప్ప పిరమిడుల (చియాప్స్‌) 
నిర్మాణం. 


2700 ఈజిప్టులో సాహిత్యం. 4 పిరమిడ్‌ల 


యుగం (ప్రారంభం. 
2640 సీ - హింగ్‌ - ఈ అనే చరిత్ర ప్రసిద్ది 
కెక్కిన రాణ చీనాలో పట్టు ఉత్పత్తిని ప్రవేశపెట్టింది. 
2600 ఈజిప్టులో జ్యామితి. 
2400 ఆర్యుల వలస (ప్రారంభం. 
2371 అక్కడ్‌ (ఉత్తర ఇరాక్‌) సామ్రాజ్యం. 
2340 సార్గన్‌చే సెమిటిక్‌ సుమేరియా నాగరి 
కతల స్థాపన, 


286 


7200 మధ్య మినోవా యుగం * కలం, సిరా 
ఉపయోగించి దీర్హలిపి. * సింధునదీ లోయకు 
gE రాక, 

50 బాబిలోనియాలో.(1క్రీపూ. 2800 - 1750) 
(హమ్మురాబీ శాసనావళి. 

1720 ఈజిప్టులో హికోస్‌ * యుద్దంలో రథాల 
వాడకం (ప్రారంభం. 

[600 తరువాతి మినోవా నాగరికత - దీర్హలిపి. 

౫ చీనాలో శుంగ రాజవంశపాలన 

1546 ఈజిప్టులో మూడవ తోతంగేక్మెస్‌ హయా 
ములో 18 వ రాజవంశపాలన; నాగరికత ఉచ్చస్థితి. 
500 భారతదేశంలో వేదసాహిత్యం; * ఆసియా 
'మైనర్‌లో బలవత్తరమైన ఆర్య సామ్రాజ్యం 
౫మిత్తానీ), * బాబిలోనియా (యూ'ప్రటీస్‌ 
(లోయ) సామ్రాజ్యాలతో ఫోనీషియా లాభసాటి 
(వర్తక వాణిజ్యం నెరిపింది. 

౫00 ఆసియాలో ఇనుప యుగం. 

{890 (మినోవా (క్రీట్‌) నాగరికత ఉచ్చస్థితి, 
B50 హిటైట్‌ (టర్కీ ప్రాంతం) నాగరికత (క్రీపూ 
1900 - 1200) ఉచ్చస్థితి. 

800 హీబ్రూల అణచివేత; * ఈజిప్టు నుండి 
(మోజెస్‌)కాందిశీకులుగా వెళ్ళిపోవుట - ఫోనీషియా 
లో స్థిర నివాసాలు. 

250 ఈజిప్టు నుండి ఇజ్రాయెల్‌కు (ప్రజల వలస 
శపాలస్త్రీనాపైకి హీబ్రూ (ఇ(జ్రాయెల్‌ల దాడి, 

1200 ఈజిప్టుపైకి 'సాగర' వాసుల దాడి * హిటైట్‌ 
నాగరికత పతనం ; సాగర ప్రాబల్యం పెరిగింది. 

1193 ట్రాయ్‌ మహానగరాన్ని గ్రీక్‌లు ధ్వంసం చేశారు. 

1125 చీనాలో సూదంటు రాయి వాడకం, 

1027 చీనాలో చౌ రాజవంశ పాలన (1027 -249) 


1005 డేవిడ్‌, సాలమన్‌ రాజ్యాల ప్రాబల్యం, 
*జెరూసలెమ్‌ అభయ హస్తం (1005 -925). 

1000 భారతదేశంలో బుగ్వేదం. 

850 కార్తేజ్‌ (టూనీషియా ప్రాంతం) స్థాపన. 

791 చీనాలో (గ్రహణం గూర్చి శాసనం. 

776 (గ్రీస్‌లో (ప్రప్రథమ ఒలింపిక్‌ క్రీడల నిర్వహణ. 


758 రోమ్‌ నగరం. స్థాపన ; దక్షిణ ఇటలీలో . 


గ్రీక్‌ స్థిర నివాసాలు. 

753 రోమ్‌నగర స్థాపన ( రోమలస్‌). 

745 నైర్బతి ఆసియాలో అస్సీరియా (నివెన్‌నో 
రాజధాని) ప్రబల రాజ్యం. 

722 రెండవ సార్గన్‌చే సుమేరియా (ఉత్తర 
పాలస్తీనా) ముట్టడి, 

700 హోమర్‌చే ఇలియెడ్‌, ఒడెస్సే కావ్యాల 
రచన. * ఇనుము ఉపయోగం. 

625 నూతన బాబిలోనియా (చాల్లియన్‌) 
సామ్రాజ్యం. . 

594 గ్రీక్‌ ( ఏతెన్స్‌) రాజు సంగ నలల 
శ చీనాలో కన్‌ ప్యూషియస్‌ క్రీ.పూ. (551-448) 

538 బాబిలోనియా పర్షియస్‌ల కైవసం. 

509 రోమన్‌ గణ రాజ్యస్థాపన. 

508 ఏతెన్స్‌లో ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రకటన. 

500 ఎట్రస్కన్‌లు ఉత్తర ఇటలీలో (ప్రాబల్యంలో 
ఉన్నారు. 

480 పర్షియన్‌లు స్పార్టాను అదుపులో పెట్టారు. 

479 గీక్‌లు పర్షియాదాడుల్ని ఎదుర్కొన గలిగారు. 

461 ఏతెన్స్‌లో పెరిక్షీజ్‌ పాలన. 

447 పార్తెనాన్‌ నిర్మాణం (ప్రారంభం. 

431 ఏతెన్స్‌ - స్పార్టాను ఘోర యుద్ధం, 

425 చరిత్ర కారుడు హెరొడోటస్‌ (485 
425) నిర్యాణం. 


287 


(ప్రపంచం - చరిత్ర - ప్రముఖ ఘట్టాలు 


406 (గ్రీక్‌ రచయితలు యూరిపిడీజ్‌, సోఫోక్షీడ్‌ 
మరణం. 

400 (గ్రీక్‌ చరిత్రకారుడు తుసిడైడిస్‌ మరణం, 
* సోక్రటీస్‌ (470 - 399)కు (హెమ్‌లాక్‌ 
విషంతో) మరణ దండన. 

347 తత్త్వవేత్త ప్లేటో (427-347) * అరిస్టాటిల్‌ 
(384-322) ఆలిగ్జాండర్‌కు గురువు. 

33%. మాసిడోనియాలో ( బాల్కన్‌ దేశాల రాజు 
ఫిలిప్‌ హత్య తరువాత) ఆలిగ్టాండర్‌ పట్టాభి 
షిక్తుడయ్యాడు. 

333 పర్షియారాజు డరయస్‌ను అలిగ్దాండర్‌ ఓడిస్తాడు. 
* ఈజిప్టు అలిగ్జాండర్‌ కైవసమవుతుంది. 
323 ఆలిగ్బాండర్‌ (356 - 323) బాబిలోనియాలో 
మరణిస్తాడు. ఆ 

323 ఈజిప్పులో టాలమీ పాలన. 
221 షిహి హుమాన్‌ టీ పాలనలో ఉన్న చీనా 
ప్రాంతం చిన్‌ రాజవంశం వశ మైంది. 

214 అంతకుముందు విడిగావున్న గోడల్ని కలిపి 
(చీనా గోడ - గ్రేట్‌ వాల్‌ కట్టారు... 

213 చీనా సంప్రదాయ సాహితి దగ్ధం. 

212 విజ్ఞాని ఆర్కిమెడీస్‌ (287 - 212), 


202 చీనాలో హాన్‌ రాజవంశ పాలన(క్రీపూ' 
202 - (క్రీశ 220) 


196 మాసిడోనియా పతనమైన తరువాత గ్రీక్‌ 
నగర రాజ్యపాలన నుండి రోమ్‌ విడివడింది. 

124 చీనాలో ప్రభుత్యోద్యోగులకు శిక్షణ ఇవ్వుడా 
నికి మహా విద్యాలయ కేంద్ర స్థాపన, 

110 పూ-టీ చక్రవర్తి పాలనలో చీనా సామ్రాజ్యం 
విస్తరించగా విదేశీ వర్తకవాణిజ్యం. 

60 పాంపేలో పాంపే, సీజర్‌, క్రేసియస్‌ మొదటి 
నోయకత్రయ పాలన. 


55 (బ్రిటన్‌ పైకి జూలియస్‌ సీజర్‌ దాడి. 

48 పాంపే సీజర్‌ వశమైంది. 

46 సీజర్‌ హత్య, 

43 రెండవ నాయక(త్రయ పాలన, ఆంతోనీ, 
ఆక్టేవియన్‌, లేపిడస్‌. 

31 ఆంటోనీ - క్షియోపాత్రాపై ఆక్టేవియన్‌ 
నౌకాదళ విజయభేరి. 

30 క్షియోపొత్రా ఆత్మహత్య. 

19 వర్టిల్‌ (70 - 19) మహాకవి మరణం. 

4 ఏసుక్రీస్తు జననం (తిథి నిర్హుష్టం కాదు) ' 

(క్రీశ. 

6 చీనాలో ప్రభుత్వ సిబ్బంది. శిక్షణ, పరీక్షలు 
సువ్యవస్టీకరించబడినాయి. 

9 చీనాలో వాంగ్‌ మాంగ్‌ నిర్వహించిన తీవ్ర 
సంస్కరణలు. 

30 ఏసుక్రీస్తును సిలువపై వేసి బాధలకు 
గురిచేసిన (తేదీ నిర్హుష్టం కాదు) సంఘటన. 

79 వెసూవియస్‌ అగ్నిపర్వతం బద్దలయి 
పాంపే నగరం నాశనమైంది. 

180 'పంచ మహాచక్రవర్తులిలో ఒకడైన 
మార్కస్‌ ఆరీలియస్‌ (121180). *రోమన్‌ - 
సామ్రాజ్య పతనం ప్రారంభం. 

527 బైజాంటినియన్‌ ( కానిస్థాంటి నోపుల్‌ 
రాజధాని) చక్రవర్తి జస్టీనియన్‌-1 (క్రీ.శ 483 
= 565) తనపేర న్యాయ సూత్రావళిని ; 
క్రోడీకరించాడు. 

534 ఉత్తర ఆఫ్రికా, ఇటలీ బైజాంటియన్‌ల 
వశమయ్యాయి. 

570 మహమ్మద్‌ (ప్రవక్త జననం. 

581 చీనాలో పెద్ద కాలువను తవ్వారు. 


288 


618 చీనాలో ట్యాంగ్‌ రాజవంశ పాలన (618 - 907). 

622 హిజీరా మహమ్మదీయ శకం ప్రారంభం. 
శ మక్కా నుండి మదీనాకు మహమ్మద్‌ 
పలాయనం. 

632 మహమ్మద్‌ సిద్ది పొందారు. 

638 జెరుసలెమ్‌ ముస్లిముల వశం, 

648 ఆలిగ్బాండ్రియా ముస్లిముల వశమైంది. 

645 జపాన్‌లో సోగాతెగ పాలన అంతరించ 
డంతో బౌద్దం ప్రవేశించింది - చీనా సంస్కృతి 
ప్రబలింది. 

750 రిమాయ్యద్‌ (డమాస్కస్‌ రాజధాని)ల 
ఆస్థానంలో అబ్బాసిడ్‌ (క్రీ.శ. 750 - 1258) 
పాలన ప్రారంభం. *కలీఫా పాలన (బాగ్దాద్‌ 
రాజధాని) ప్రారంభం. * అరబ్బు సామ్రాజ్యం 
ఉచ్చస్టితి. 

800 షార్లమాన్‌ (క్రీ.శ. 742 - 814) ప 
(పవిత్ర రోమన్‌ సామ్రాజ్యం). 

868 చీనాలో (ప్రప్రథమంగా గ్రంథ ముద్రణ. 

899 ఆల్ఫైడ్‌ చక్రవర్తి నిర్యాణం. ' 

900 ఘనా (వాయవ్య ఆఫ్రికాలో ఉచ్చస్థితి. 

982 నార్స్‌మెన్‌చే (గ్రీన్‌లాండ్‌ ఆవిష్కరణ. 

1016 డెన్మార్క్‌ రాజు కాన్యూట్‌ ఇంగ్రండుకు 
చక్రవర్తి అయ్యాడు. 

1086 డూమ్స్‌డే గ్రంథం (భూమిశిస్తు వివరాలు) 
సరికలన, 

1148 డమాస్కస్‌ను కైవసం చేసు కోవడంతో 
మత యుద్దం॥1-- క్రూసేడ్‌ విఫలం, 

1161చీనా యుద్ధాల్లో విదారక (ద్రవ్యాల వాడకం. 
Bn జెంగిజ్‌ఫాన్‌ (1162 - 1227). మంగోల్‌ 
విజేత ఆసియా, తూర్పు యూరవప్‌లను 
జయిస్తాడు. 


ట్టాభిషేకం 


289 


1215 జాన్‌ రాజుచే ఇంగ్లండ్‌లో భూస్వాములు 
'మూగ్గాకార్డా' మీద చేవ్రాలు చేయిస్తారు. 
1241 మధ్య యూరప్‌పైకి మంగోల్‌ల దాడులు. 

1250 ఇటలీలో సులోచనాల తయారీ. 

1294 విజ్ఞాని రోజర్‌ బేకన్‌ నిర్యాణం. , 

1354 ఓటోమన్‌ టర్క్‌లు యూరప్‌లో గల్లిపోలీ 
వద్ద స్థిరనివాసం. 

1362 “బ్రిటిపు పార్లమెంట్‌లోను, న్యాయ 
స్థానాల్లోనూ ఇంగ్లీసుకు అధికార భాషా స్థాయి. 

1363 తైమూరు (తామర్లేన్‌). 


1368 చీనాలో మింగ్‌ రాజవంశ పాలన (1368 


- 1644). 

1396 ఆఖరి మత యుద్దాన్ని (క్రూసేడ్‌ 
నికోపోలిన్‌ వద్ద టర్క్‌లుచే అణచివేత. 

1421 జోన్స్‌ ఆఫ్‌ ఆర్క్‌ సజీవ దహనం. 

1438 హావ్స్‌బర్ల్‌లు పవిత్ర రోమన్‌ సామ్రాజ్య 
షాలన (1438 - 1806) 

1453 శత వర్ష యుద్దానంతరం బైజాంటి 
యన్‌ (కానిస్టాంటినోపిల్‌) పతనం శ బ్రిటిషు 
ఆధిక్యత, 

1454 యూరప్‌లో ,గూటెన్‌బర్గ్‌ చే అచ్చు 
యంత్ర నిర్మాణం, 


1492 క్రిస్టాఫర్‌ కొలంబస్‌ అమెరికా, ' పశ్చిమ 


ఇండియా దీవుల ఉనికి ఆవిష్కరణ. 
1494 యూరప్‌లో అంతర్జాతీయ సంబంధాలు 
_ = ఆధునిక దౌత్యనీతి ప్రారంభం, 
1499 అమెరిగో వెస్పుస్సీ దక్షిణ అమెరికా 
ఉనికిని నిరూపిస్తూ దేశపటం తయారీ. 
1500 బ్రెజిల్‌ ఉనికిని పెడ్రొకేబ్రల్‌ కనుగొన్నాడు. 
1507 పోర్చుగీసు రాజుప్రతినిధి ఆల్‌బుకర్క్‌ 


గోవాలో సొమ్రాజ్య స్థాషన. 


జ్ఞాన పీఠం 


(ప్రపంచం నామ నిఘంటువు 


1513 యూరప్‌లో పునరుజ్జీవనం. * ఉచ్చస్థితిలో 
లియో10 పోప్‌. * మైకోవిల్లీ రాజనీతిని గురించి 
'ప్రీన్స్‌' (గ్రంథాన్ని రచించాడు. 

1517 మార్టిన్‌ లూథర్‌ సంస్కర ణోద్యమంలో 
95 సిద్దాంత వ్యాసాలు సిద్దపరిచాడు. * టర్క్‌లు 
ఈ జిప్పును వశపరచుకున్నారు. 

1519 దేశాన్వేషకుడు మెజిల్లోన్‌ ప్రపంచ యాత్ర. 
బహుముఖ (ప్రజ్ఞాశాలి లీయోనార్డో డా విన్నీ 
(1452 - 1519) నిర్యాణం. 

1542 పోర్చుగీస్‌ ప్రప్రథమంగా జపాన్‌ చేరుట. 

1543 సూర్య కేంద్ర సిద్దాంతాన్ని ప్రవ చించిన 
కోపర్నికస్‌ నిర్యాణం. 

_ 1564 షేక్స్‌పియర్‌ మహాకవి జననం 

1570 పోప్‌ ఇంగ్లండ్‌ మహారాణి 'ఎలిజిబత్తు 1ని 
బహిష్కరించాడు. 

1582 పోప్‌ (గ్రిగరీ X11 (ఇంగ్లీషు) పంచాంగాన్ని 
(నేటి కాలండరు) సిద్ధపరచాడు 

1588 స్పానిష్‌ ఆర్మడా ఓటమి. 

1590 నెదర్గాండ్స్‌లోని జఖరియా జెన్సన్‌ సూక్ష్మ 
దర్శిని నిర్మించాడు. 

1600 భారతదేశంలో ఇంగ్లీషు ఈస్ట్‌ ఇండియా 
కంపెనీ స్థాపన, 

1601 వర్జీనియా (అమెరికాలో లండన్‌ వాసులు 
వలస ప్రారంభించారు. 

1608 హేన్స్‌ లిప్పర్షే దూరదర్శిని నిర్మించాడు. 

1608 క్విబెక్‌ (కెనడా)ను చాంప్లియన్‌ స్థాపించాడు. 

1613 రష్యాలో జార్‌ - 1 మైకేల్‌ రొమానావ్‌ పాలన. 

1614 నేపియర్‌చే గణిత లాగరిథమ్‌ జంత్రీ. 

1616 గెలీలియో శాస్త్ర ప్రయోగాలపై నేరారోపణ. 

"1620 యాత్రా జనకులు (పిల్‌(గమ్‌ ఫాదర్స్‌) 


వే” ఖయిలో నౌకలో న్యూ ఇంగ్లండు 
(అమెరికా) చేరారు. 

1620నెదర్జాండ్స్‌ విజ్ఞాని కొమియస్‌చే జలాంత 
ర్లామి (సబ్మేరీన్‌) నిర్మాణం. 

1624 రిచ్చూ (ఫ్రాన్స్‌ ప్రధాని. 

1628 విలియమ్‌ హార్వే విజ్ఞాని ర్తక్త ప్రసరణం' 
గురించి ప్రచురించాడు. 

1636 జపాన్‌ దేశీయులు విదేశాలకు వలస 
వెళ్ళుట నిషేధింపబడింది. 

1644 చీనాల్టో మంచూ పాలన (1644 - 1911). 

1644 ఇటలీలో టోరిసెల్లీచే భారమితి నిర్మాణం. 

1649 ఇంగ్లండులో చార్లెస్‌ 1 ఉరితీత. 

1664 ఇంగ్లీషు వారిచే న్యూయార్క్‌ (అమెరికా) 
ఆ(క్రమణ. 

1666 లండన్‌ దశ్రమైంది * సుప్రసిద్ధ భౌతిక 
విజ్ఞాని ఐజాక్‌ కైకా re 
న్యూటన్‌ (1642 - | 
172 7) 
గురు త్వాకర్షణ 


నిర్వచన, 

1669 ప్రసిద్ద చిత్ర : 
కారుడు రెంబ్రాన్ట్‌ 
నిర్యాణం. 

1679 ఇంగ్లండ్‌లో హెబియస్‌ కార్పస్‌ చట్టం, 

1690 లాకే 'ప్రభుత్తం'మీద రెండు ఉద్గంథాలు 
అందించాడు. 

1694 బాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ వ్యవస్థాపన, 

1695 ఇంగర్లడ్‌ లో పత్రికా స్వేచ్చ. 

1696 రష్యాలో పీటర్‌ మహా చక్రవర్తి జార్‌. 


290 


1712 ఇంగ్లండులో తామస్‌ న్యూకామెన్‌ ఆవిరి 
యంత్రాన్ని నిర్మించాడు. 

1713 అమెరికా బానిస వ్యాపారంలో స్పెయిన్‌ 
వారికి గుత్తాధికారం, 

1714 (బ్రిటన్‌ లో హానోవర్‌ వంశపాలన * విగ్‌ల 
అధికారం. 

1721 రాబర్ట్‌ వాల్‌ పోల్‌ బ్రిటిషు ప్రధాని. 

1733 ఇంగ్లండ్‌లో పారిశ్రామిక విప్లవం - మొదటి దశ, 

1751 ఫ్రాన్స్‌లో ఏఎన్‌సైక్లోపీడీ" (విజ్ఞాన సర్వస్వం 
మొదటి (గ్రంథం) (ప్రచురణ. 

1753 స్టోనేచే బ్రిటిషు మ్యూజియము స్థాపన, 

1759 ఫ్రాన్స్‌లో మహాకవి వాల్టేర్‌చే 'కొండీ డే” గ్రంథ రచన. 

1762 కేతరీన్‌ ॥ మహా జారినా చక్రవర్తిని, 

1767 వడకు యంత్రం (స్పిన్నింగ్‌ జెన్నీ)ని జేమ్స్‌ 
హాగ్షీవ్స్‌ (ఇంగ్లండు) నిర్మించాడు. 

1768 ఇంగ్లండ్‌లో రాయల్‌ అకాడమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ 
స్థాపన. * ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా" 
సంపుటాల ప్రచురణ. 

1773 బోస్టన్‌ టీ పార్టీ - అమెరికాలో విప్లవం. 

1775 జేమ్స్‌ వాట్‌ ఆవిరి యంత్రం. 

1776 అమెరికా స్వాతంత్ర్య యుద్ద ప్రకటన, * 
ఆడమ్‌ స్మిత్‌ దేశదేశాల సిరి సంపదలు - వెల్త్‌ 
ఆఫ్‌ నేషన్స్‌ (ప్రచురణ, 

1783 వేడిగాలి (మాంట్‌ గార్‌, చార్లెస్‌ ) హైడ్రోజన్‌ 
గుమ్మటాల్లో ముందా Se 

1784 ఇంగ్లీషు నిఘంటుకారుడు సామ్యూల్‌ 
జాన్సన్‌ నిర్యాణం. 

178% ఎడ్మండ్‌ కార్డ్‌రెట్‌ ( ఇంగ్లండు) చే మరమగ్గం 
మ. See 
1788 ఆర్తర్‌ ఫిలిప్‌ నాయకత్వంలో నౌకలు 

ఆగస్టేలియా తీరాలు చేరాయి. 

1789 జార్జి వాషింగ్‌టన్‌ యునైటెడ్‌ స్టేట్స్‌కు 
ప్రప్రథమ ప్రెసిడెంటు. *(ఫ్రెంచివిష్ణవం రాజుకుంది. 
(జూలై 14) *ఫ్రాస్స్‌లో రెయిన్‌ ఆఫ్‌ టెరర్‌ 


1792 డెన్మార్క్‌లో బానిస వ్యాపారం రద్దు * 
ఫ్రాన్స్‌ గణ (రిపబ్లిక్‌) రాజ్యం ** ఈలీవిటీచే 
(ప్రత్తి జిన్‌ యం(త్ర నిర్మాణం. 

1793 16వ లూయీ ఉరితీత. 

1794 ఫ్రాన్స్‌లో రాబస్పియర్‌ (జాకోబిన్‌లు) 
పతనం - విష్టవకారుల విజయభేరి * 
హయిటీలో నీగ్రోల తిరుగుబాటు. 

1795 నెపోలియన్‌ బోనాపార్టీ పారిస్‌ మూకలను 
అదుపులో పెట్టాడు. 

1800 అలెసెండ్రో వోల్టా (ఇటలీ) చే బ్యాటరీ నిర్మాణం. 

1802 (బ్రిటన్‌ - (ఫ్రాన్స్‌ శాంతి సంధి * 
ప్రప్రథమ ఆవిరి నౌక ' చార్లెట్‌ దుండౌస్‌' క్రైడ్‌ 
నది మీద ప్రయాణించింది. 

1804 నెపోలియన్‌ బోనాపార్టీ ఫ్రాన్స్‌కు చక్రవర్తి 

1805 ట్రఫాల్గర్‌ యుద్దంలో శెల్సన్‌ విజయం. 


1806 నెపోలియన్‌ జర్మన్‌ సైన్యాన్ని పునర్వ్యవస్ట్రీ - 


కరిస్తాడు. *పవిత్ర రోమన్‌ సామ్రాజ్య పతనం. 
1807 బ్రిటిషు సామ్రాజ్యంలో బానిస వ్యాపారం 
రద్దు * యూరప్‌నంతటినీ నెపోలియన్‌ తన. 
రాజ్యంలో కలుపు కుంటాడు. 
1809 ఆర్టైంటీనా స్వపరిపాలన -ద.అమెరికాలో 
స్వతంత్రించిన ప్రప్రథమ దేశం. 
1819 స్టామ్‌ఫర్డ్‌ రాఫిల్స్‌చే సింగపూర్‌ వ్యవస్థాపన. 
1821 నెపోలియన్‌ నిర్యాణం (హాలీనా) 


1822 ఫోటోగ్రఫీ కమేరో నిర్మాణం - నిసీఫోరే 


నీప్సీ (ఫ్రాన్స్‌). . 

1823 మన్రో సిద్దాంతం. 

1823 విలియమ్‌ స్టర్జన్‌చే విద్యుదయ స్కాంతం 
(ఎలక్ట్రో మాగ్నెట నిర్మాణం. 

1825 గేట్‌ బ్రిటన్‌లో ప్రప్రథమ రైలు మార్గ 
నిర్మాణం (స్టాక్‌టన్‌ నుంచి డార్లింగ్‌ టన్‌కు). 

1826 డచ్చివారి నౌక అట్లాంటిక్‌ మహాసము 
దాన్ని మొదటిసారిగా దాటింది. 

1827 వాగ్గేయ కారుడు బెతోవెన్‌ నిర్యాణం. 


291 


(ప్రపంచం - చరిత్ర - ప్రముఖ ఘట్టాలు 


1827 జాన్‌ వాకెర్‌చే అగ్గిపుల్ల నిర్మాణం ( ఇంగ్లండు) 
1831 ఎలక్టిక్‌ డైనమా - మైకేల్‌ ఫారడే (ఇంగ్లండు) 
1832 (ప్రసిద్ద జర్మన్‌ కవి గెచే నిర్యాణం, 

1833 కార్మిక (శ్రేయస్సును కోరి ఫ్యాక్టరీ చట్టం 
బ్రిటన్‌లో అమలుచేశారు. 

1834 పేదరిక నిర్మూలనానికి (పూర్‌ లా) 
(బ్రిటన్‌లో చట్టం. 

1834 సైరస్‌ మెక్‌కార్మిక్‌చే (యు.ఎస్‌.ఏ) - 
పంటకోత యం(త్రం 

1835 మొదటి సారిగా సోషలిజమ్‌" పదం వాడుక, 

1837 (బ్రిటీషు గద్దెపై విక్టోరియా. 

1838 లండన్‌లో నేషనల్‌ ఆర్ట్‌ గ్యాలరీ వ్యవస్థాపన, 

1838 తంతి వార్తా ప్రసారం (ఏక్షతంత్రి)- 
సామ్యూల్‌ బి, మోర్స్‌(యు.ఎన్‌.ఏ) 

1839 సైకిల్‌నిర్మాణం - కిర్క్‌ సొ|ట్రిక్‌మాకి లన్‌ 
(స్కాట్లండు), 

1840 "పెన్నీ? తపాల బిళ్ల ప్రారంభం. 

1841 హాంగ్‌కాంగ్‌ (బ్రిటిషువారి ఆధిపత్యంలోక్షి 
వచ్చింది * కారు టైర్‌ల వల్కనైజేషన్‌- చార్లెస్‌ 
గుడ్‌ ఈయర్‌ (యు.ఎస్‌ఏ) 

1845 కుట్టు మిషను - ఎలియాస్‌ హోవే. 
(యు.ఎన్స్‌ ప్ర), 

1848 కాలిఫోర్నియాలో (పశ్చిమ అమెరికా) 
బంగారం ( గోల్డ్‌ రక్ష దొరికింది. 

1849 సేష్టీపిన్‌-వాల్తర్‌ హంట్‌ (యు.ఎస్‌.ఏ) 

1856 బొస్ప్వర్ర్‌ ఉక్కు తయారీ వీధానం, 

1852 గైరో స్కాప్‌ నిర్మాణం - రాలీ యోన్‌ ఫోక 

(ఫ్రాన్స్‌) - 

1852 ఎలక్టికల్‌ ల నిర్మాణం - ఎలీషా ఓటిస్‌ 

(యుఎస్‌ 

1859 ఛార్లెన్స్‌ డార్విన్‌చే జీవకోటి ప్రాదుర్భానం * 
మానవ అవ్య, (ఆరిజన్‌ ఆఫ్‌ స్పీషీస్‌, 


౭6 


WS Phonograph 19771927 
ఫు 


శే 


ఓ 


ఫైల్‌ న్‌ ॥ 
292 సేన్‌. (యు,ఎస్‌.ఏ.) 


డిస్పెంట్‌ ఆఫ్‌ మాన్‌) ప్రచురణ. 

1860 గారిబాల్లీ ఇటలీలో అధినేత. 

1861 అబ్రహం లింకన్‌ అమెరికన్‌ ప్రెసిడెంటు 
* అమ్మెరికా పౌర యుద్దం (ప్రారంభం. 

1862 మరతుపాకీ నిర్మాణం రిచర్డ్‌ గాట్లింగ్‌ 
(యు.ఎస్‌ .ఏ ). 

1862 ప్రష్యాలో బిస్మార్క్‌ ప్రాబల్యం. 

1865 అ(్రహామ్‌ లింకన్‌ హత్య (ఏప్రిల్‌ 9) * 
బానిసత్వం రద్దయింది (ఏప్రిల్‌14) * గ్రగేర్‌ 
మెండెల్‌చే అనువంశిక సూత్రాలు. 

1866 డైనమైట్‌ ప్రీలుడు పదార్థం - ఆల్రెడ్‌ 
నోబెల్‌ (స్వీడన్‌) 

1867 కెనడాకు డొమినియన్‌ (ప్రతిపత్తి . 

1868 జపాన్‌లో షోగన్‌ పాలన అంతం. మె 
యిజీ పునర్దురణ: * ఇంగ్లండులో డిజ్రేల్‌ 
స్థానంలో గ్లాడ్‌స్టన్‌ (ప్రధాని. 

1868 మోటరు సైకిలు నిర్మాణం - మైచాక్స్‌ 
సోదరులు (ఫ్రాన్స్‌) 

1872 ట్రెప్‌ రైటర్‌ నిర్మాణం - (క్రిస్థాఫర్‌ షోల్డ్‌ 
(యు. ఎస్‌. ఏ), 

1872 బ్రిటన్‌లో రహస్య బ్యాలట్‌ పద్దతి, 

1874 డిజ్రేల్‌ మరల బ్రిటిష్‌ ప్రధాని, 


అ అజం 


+1877 గ్రామఫోన్‌. 1676 టెలిస్టాన్‌) 
". తొమస్‌ ఆల్వా ఏడీ ia ఆవిర్భావం స గ్రహాం 


స్‌ బెల్‌ (యుఎస్‌పీ). ' 


i 
కటు 


6 


క 
క్‌ 
షల 100 
NDA 100 
1878 తామనస్‌ 1881 లూయోూ 
నౌ ఆల్వా ఎడిసన్‌, పాశ్ఫూర్‌ (ఫ్రాన్స్‌) 
స్వాస్‌ విజ్ఞానులు వ్యాధి నిరోధక 
విద్యాద్దీపాన్ని టీకా (వాక్సీన్‌) 
సృష్టిస్తారు, కనుగొన్నాడు. 


1878 మైక్రోఫోన్‌ - డేవిడ్‌ హ్యూఫ్స్‌ (ఇంగ్రండు 
& యుఎస్‌ఏ) 

1884 (గ్రీనిచ్‌ ప్రధాన రేఖాంశ అంతర్జాతీయంగా. 
గుర్తింపబడింది. * ఫాబియన్‌ సొసైటీ వ్యవ 

ప స్థాపన. *లూయి వాటర్‌ మాన్‌ (యుఎస్‌ఏ) 
ఫౌంటేన్‌ పెన్‌ నిర్మాణం. 

1885 కార్ల్‌ బెంజ్‌ (జర్మనీ)చే ఆటోమోబైల్‌ 
ఇంజను నిర్మాణం. 

1886 జర్మనీలో దాయిమ్లర్‌ . మొట్ట మొదటి 
మోటరు కారు నమూనాను రూపొందించాడు. 

1895 మార్కోనీ (ఇటలీ) తీగలేకుండా (వైర్లెస్‌ 
వార్తా (వసారం 

న చేశాడు. *-రేను 
విల్హైవ్‌. రంజన్‌ 
ఆవిష్కరించాడు. + ల 
సిగ్మాండ్‌ ఫ్రాయిడ్‌ ' | 
మానసిక విశ్లేషణ ' 
(ప్రచురించాడు: 1895 


i oe IK74. 1937 
. enter MARCONY i 


--క్యురీ “దంపతులు” 


293 


రేజర్‌- కింగ్‌ } 
సి. గిలెట్టీ 
(యు.ఎస్‌.ఏ). 

1899 దక్షిణాఫ్రికాలోబోయర్‌ యుద్దాలు 
ప్రారంభం (1899 - 1902) 

1898 టేప్‌రికార్డర్‌ - వాల్లే మీర్‌ పౌల్సన్‌ 
(డెన్మార్క్‌) 

do01 రష్యాలో ట్రాన్స్‌ - సైబీరియన్‌ రైలుమార్గం 
వేశారు. 

1903 ఆర్విల్లీ & విల్పూర్‌ రైట్‌ సోదరులు 
కిట్టీహాకొ(గాలికంటె బరువైన)లో ప్రప్రథమ 
విమానయానం ( డిసె. 17) చేశారు. 

1906 విటమిన్‌లను హాప్కిన్స్‌ కనుగొన్నారు. 

1907 న్యూజిలాండ్‌కు డొమినియన్‌ (ప్రతి పత్తి. 

1909 పియరీ ఉత్తర ధృవాన్ని చేరాడు. * 
బ్లేరియట్‌ విమానం మీద ఇంగ్రీషు ఛానెల్‌ను 
దాటాడు ; ఈ దక్షిణ ఆఫ్రికా యూనియన్‌ 
రూపొందింది; * హెటీ ఫోర్డ్‌ (అమెరికాలో) 
చౌకగా మోడలు గ” మోటారుకారును 
తయారుచేశాడు. * ఆముండ్చన్‌ దక్షిణ 
ధ్రువాన్ని చేరాడు. (డిసె సెంబరు 14. 

1910 జార్జి Vv (1865 - 1936) బ్రిటిషు 
సింహాసనాన్ని అధిష్టించాడు. 

1911 చీనాలో విప్లవం. 

1912 సన్‌ యెట్‌సెన్‌ నాయకత్వంలో చీనా 
గణరాజ్యమయింది. 

ad (ప్రథమ ప్రపంచ యుద్దం ప్రారంభం 

(1914 - 1918) 


జాన పీఠం 
క. 


లోక 


(ప్రపంచం - చరిత్ర - (ప్రముఖ ఘట్టాలు 


1917 రష్యాలో విష్టవం, లెనిన్‌ రష్యాధినేత, 

1919 పారిస్‌లో శాంతి సమావేశం ; ఐన్‌స్టీన్‌ 
సాపేక్ష సిద్దాంతం యథార్థతను సంపూర్ణ 
సూర్యగ్రహణం రోజున (మార్చి 29 ) 
'ప్రయోగాలద్వారా నిరూపణ. 

1920 నానాజాతి సమితి సమావేశం. ఈ ఓటోమన్‌ 

సామ్రాజ్యం విచ్చిన్నం. 

1924 లెనిన్‌ మరణానంతరం స్టాలిన్‌ రష్ట్యాధి 

నేత అయ్యాడు. 

1925 టెలివిజన్‌ నిర్మాణం - జాన్‌ బెయిర్డ్‌ 
(స్కాట్టంట్‌. 

1929 గ్రాఫ్‌. జెప్టిన్‌ (జర్మన్‌) 'గాలి ఓడలో 
ఖండాంతర వైమానిక యానాలు (ప్రయత్నిస్తాడు, 
* అమెరికాలో ఆర్థిక మాంద్యం - వాల్‌! స్ట్రీట్‌లో 
సంక్షోభం (నవం. 30) 

1930 జట్‌": ఇంజన్‌ (ఫ్రాంక్‌ విటిల్‌ (ఇంగ్లండు) 
నిర్మించాడు. 

1933 హిట్లర్‌ జర్మనీ ఛాన్సలర్‌గా నియంతృత్వ పాలన, 

1935 నైలాన్‌ - "వాలెస్‌ కరోతర్స్‌(ఇంగ్రండు) 
కనుగొన్నారు, 

1936 ఇంగ్లండ్‌ గద్దెమీద ఎడ్వర్డ్‌ V1 రాజు 
అయ్యాడు, క్రాని ఆయన సింహాసనాన్ని 
త్యజించగా జార్జి V1 పట్టాభిషిక్తుడయ్యాడు. 

1937 చీనాను ఆక్రమించడానికి జపాన్‌ దాడి, 

1938 బాల్‌ పాయింట్‌. నిర్మాణం - లాడ్రి 
స్థావూబిరో (హంగేరీ). స్ట 

1938 ఛాంబర్లేను, డాల్టియర్‌, హిట్లర్‌, ముస్సోలినీ 
మధ్య ఒడంబడిక ( సెస్టై. 29) 

1939 (సెప్టెంబరు 1) ద్వితీయ ప్రపంచ యుద్దం 

'పారంభం ( 1939 - 45) 

1940 విన్సనా చర్చిల్‌ బ్రిటిషు ప్రధాని. 


294 


సరఎకర్ష్‌ 
1945 ఎలక్ట్రానిక్‌ కంప్యూటర్‌ జె.ప్రెస్పర్‌ ఎక 


(యుఎస్‌ఏ) జాన్‌ మెకాలే (యుఎస్‌ఏ) 

1945 ఐక్య రాజ్య సమితి ( ఐ.రా.స) పుట్టుకు 
శాన్‌ ఫ్రాన్సిస్కోలో 50 దేశాల (ప్రతినిధులు ' 
సమావేశమై నియమావళిపై సంతకాలు 
చేశారు. 

1945 హీరోషిమా, నాగసాకీ ( ఆగ. 9) జై 
ఆటంబాబు (ప్రయోగంతో ద్వితీయ ప్రపంచ - 
యుద్దం ముగిసింది. 

1946 నూరెన్‌బర్ల్‌ విచారణలో నాజీల ఉరితీత, 
జ ఐ.రా.స న్యూయార్క్‌లో ప్రథమ సమావేశం 
(అక్టోబరు 24) 3 

1947 భారతదేశానికి స్వాతంత్ర్యం ఆగస్టే 15 

1948 ట్రాన్సిస్టర్‌ ఉపయోగంలోకి వచ్చింది 

1949 మావో నాయకత్వంలో చీనాలో ప్రజౌ 
గణ రాజ్యస్థాపన, 

1950 భారత దేశం గణ రాజ్యం ( రిపబ్లిక్‌). 
అయింది. 

1952 దక్షిణ ఆఫ్రికాలో వర్గవ్యత్యాసొన్ని 
నిరసిస్తూ సత్యాగ్రహాలు ; ఎలిజబత్తు 1 ** 
ఇంగ్లండ్‌ రాణీ అయ్యింది, 1953 హిలరీ, 
టెన్సింగ్‌ ఎవరెస్ట్‌ శిఖరారోహబ (వే 29) 

* రష్యాలో హైడ్రోజన్‌ బాంబు పరీక్ష ఈ స్టాలిన్‌ - 
నిర్యాణం తరువాత కృళ్ళెవ్‌ రష్యాధినేత. 

1954 అమెరికా వారు బిక్తిన్రీత్రో హైడ్రోజన్‌ 
బాంబును పరీక్ష చేశారు. 

1955 పరమాణు శక్తి వినియోగంలో (బ్రిటన్‌ 
అమెరికాల సహకారం - జినీవాల్రో సమావేశం; 
క గ్రంథప్రచురణ యూనివర్సల్‌ కాపీరైట్‌ 
కన్వెషన్‌ ఆచరణలోకి వచ్చింది, 

1956 బుద్ద జయంతి (2500); ఫం సూయజ్‌ 


కాలువ కంపెనీని ఈ జిప్పు అధినేత నాసర్‌ 
జాతీయకరణ చేశాడు. 
1957 రష్యాచే మొట్టమొదటి కృత్రిమ 
ఉపగ్రహం ('లైకా'కుక్క) ప్రయోగం. 
1958 రష్యావారి న్ఫూత్తిక1 భూమిచుట్టూ 
688 లక్షల కి.మీ.తిరిగి 11367 సార్టు 
(ప్రదక్షిణం చేసింది; * అమెరికాలో 
ఎక్స్‌ప్లోరర్‌ 1 కృత్రిమ ఉప(గ్రహ ప్రయోగం. 
2959 టిబెట్టులో (చీనా) బహిష్మురించగా 
దలైలామా భారత దేశ శరణు అర్థించాడు. 
1960 దక్షిణ ఆఫ్రికాలో వర్గ వైషమ్యం 
షార్చ్‌విల్లీ దురంతంలో 67 మందిని కాల్చి 
చంపారు. : 1 అప్పర్‌ వోల్టా, కాంగో, నైజీరియా 
దేశాలకు స్వాతంత్ర్యం. లేజర్‌ను కనిపె పెట్టిన 
వారు - తియోడోర్‌ మెయిమాన్‌ (యుఎన్‌ఏ) 
1961కంప్యూటర్‌లో సిలికాన్‌ చిప్‌ ప్రయోగం. 
* రష్యాలో యూరి గెగారిస్‌ (1943 -68) 
(ఏప్రి17) ప్రప్రథమ రోదసీయానం చేసి 
జయప్రదంగా భూమికి తిరిగి వచ్చాడు. 
1962 బురుండీ,రువాండా, జమైకా, 
(ట్రినిడాడ్‌ - టుబాగో స్వాతంత్ర్యం 
పొందాయి. అమెరికా - యూరప్‌ మధ్య 
టెల్‌స్టార్‌ మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం 


ద్వారా ప్రత్యక్ష టి.వి.ప్రసారం *పరమాణు _ 


* శక్తిని వినియోగించి 'సవన్నా' నౌక ప్రయాణం. 
రష్యా అంగారక గ్రతోనికి రోదసీ వాహనాన్ని 
పంపింది. 

1963 మలేసియా ప్రాదుర్భావం. * అమెరికా 
అధ్యక్షుడు కెనెడీ హత్య. * జాంజిబార్‌, 
కెన్యా స్వాతంత్ర్యం పొందాయి.* రష్యాలో 

. !బజ్‌నెవ్‌ అధినేత అయ్యాడు. 


1965 గాంబియా స్వాతంత్రం పొందింది. ౫ 
“ఎక్లిబర్లో వార్తాప్రసార కృత్రిమ ఉపగ్రహం పని 
చేయడం (ప్రారంభం. * తూర్పు పాకిస్తాన్‌లో 
ఉప్పెన, 16,000 మరణించారు. * టెలివిజన్‌ 
(ప్రసారాల్లో మొదటిసారిగా సిగరెట్టు ప్రచారం 
నిషేధం, 1 

1966 చంద్రమండలం మీదకు రష్యా లూనా - 
9, అమెరికా జెమినీ - 10 చేరాయి.  బార్బ్పోడాస్‌, 
బోత్స్వానా, మలావీ గణ రాజ్యా లయ్యాయి. *ః 
చీనాలో సాంస్కృతిక విప్లవం (ప్రారంభం. 

1967 బ్రిటన్‌లో కలర్‌ టెలివిజన్‌ ( బి.బి.సి) 
(ప్రారంభం. * కేప్‌టౌన్‌లో ప్రప్రథమ మానవ 
గుండె మార్పిడి శస్త్రచికిత్స ( బెర్నార్డ్‌ 

1968 అమెరికా (మెమ్బిస్‌)లో నీగ్రో పౌర హక్కుల 
నాయకుడు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ (జూ) హత్య, 

1969 శ+బ్దవేగాతీత ER లే 
కొంకార్డ్‌. మొట్ట మొదటి |: 
పయనం. ] 

1969 చంద్రమండలం పై 
కాలు పెట్టిన మొదటి 
మానవుడు నీల్‌ ఆర్మ్‌ ॥' 
(స్టాంగ్‌, (జూలై 21) ere 

1970 తాలిడమైడ్‌వల్ల వికలాంగులైన పిల్లలకు 
వారి తల్లితండ్రులకు నష్టపరిహారం ఇవ్వమని 
కోర్టు తీర్పు. 

1971 ఈజిప్టు - రష్యా 15 ఏళ్ల సహకార 
ఒప్పందం * చీనాకు ఐ.రా.స. సభ్యత్వం. eg 
బంగ్లాదేశ్‌ అవతరణ డిసెంబరు. 

1972 అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ 
సుహృద్భావ సమాలోచనలకై మాస్కో సందర్భన. 

1973 “స్కైలాబొలో 59 రోజులు ఉండి 

295 


(ప్రపంచం - చరిత్ర - ప్రముఖ ఘట్టాలు 


వ్యోమగాములు సురక్షితంగా భూమిమీదకు 

తిరిగి వచ్చారు ** అరబ్బు - ఇజ్రాయెల్‌ యుద్దం. 

1974 జర్మనీలో విలియమ్‌ (బ్రాన్ట్‌ట్‌ ఛాన్సలర్‌ 

పదవికి రాజీనామా. * అమెరికాలో రిచర్డ్‌ 
నిక్సన్‌ రాజీనామా. 

1975 షేక్‌ ముజిబర్‌ రహమాన్‌ (బంగ్లాదేశ్‌ 
హత్య. ** అంగోలాకు స్వాతంత్ర్యం. 

1978 ప్రపంచంలో మశూచి నిర్మూలన అయిం 
దని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన; * 
డొమనికాకు స్వాతంత్ర్యం. 

1979 బ్రిటన్‌లో మార్గరెట్‌ తాచర్‌ మహిళా 
ప్రధాని.* ఇరాన్‌లో అమొతుల్లా ఖోమేనీ 
అధినేత. 

1980ఇరాన్‌ - ఇరాక్‌ ( సెప్టై యుద్దం. 

1983 'గాందిజీ' జీవితంపై ఆటెన్‌బరో 
చలనచిత్రం నిర్మించాడు. * సౌరకుటుంబం 
దాటి పయనించడానికి అమెరికా వారు 
పయోనీర్‌ - 10 రోదసీ ఏ వాహనాన్ని పంపారు 
(జూన్‌ 13) 

1984 రెండవసారి. రోనాల్డ్‌ రీగన్‌ అమెరికా 


అధ్యక్షుడయ్యాడు. *% హాంగ్‌కాంగ్‌ భవితవ్యంపై 
(బ్రిటిషు చీనా అధికారు (1997లో అప్పగించ 
డానికి) ఒప్పందం. 


1985 దక్షిణ ఆఫ్రికాపై అమెరికాపరిమిత ఆంక్షలు 
విధించింది. 

1986 గోర్బచెవ్‌ బహిరంగ రాజనీతి (గ్లాస్‌ నాత్‌ 
పునర్వ్యవస్ర్రీరకణ పెరి(స్రోయికా) వినూత్న 
రాజకీయ భావాల్ని (ప్రవేశ పెట్టాడు, 

1989 భూతలం నుండి బయలు దేరిన వాయేజర్‌ 
- 2 రోదసీ యానం చేసి సుమారు రెండేళ్ల 
తరువాత 1989 ఆగస్టు 24 నాడు సౌర 


కుటుంబంలో ఆఖరి గ్రహమయిన నెప్ట్యూన్‌ 
తోనూ అయిదు గంటల తర్వాత దాని ఉప 
గ్రహం (ట్రెటాన్‌ తోనూ సమాగమమయింది. 

1990 నెల్సన్‌ మండేలా చెరనుండి విడుదల. 
(ఫిబ్ర 10) -:* దక్షిణ ఆఫ్రికాలో 'అసార్తిటి" 
జాత్యాహంకారం అంతం. 

1991డిసె. సోవియట్‌ రష్యా విభజన అయి 15 
విడి రాజ్యాలుగా విడి పోయాయి. 

1992 యుగోస్థాలియా, జెకోస్తావియా విభజన 
అయ్యాయి. 

1992 శ్రింటన్‌ అమెరికా అధ్యక్షుడు. 

1993 కుమారతుంగా 
చంద్రిక శ్రీలంక ప్రధాని. | 

1996 క్లింటన్‌ రెండవసారి | 
అమెరికా అధ్యక్షు డుగా | 
ఎన్నిక. 

1997 “క్లోనింగ్‌ ద్వా EE 
'జాలీ' గొర్రెని విల్మట్‌ క్ర ౬" - 
నృవ్చించాడు. *  విల్మట్‌ 


హాంగ్‌కాంగ్‌ పాలన గ్రేట్‌ (బ్రిటన్‌ నుండి చీనా - 
అధీనమైంది. (జూలై 1) 


296 


ర్‌ - 


భారతదేశం సర్వసత్తాక గణతంత్ర 
రాజ్యం. ఈ దేశాన్ని 'భరత వర్షమ'నీ, 'భారత్‌ 
అనీ “ఇండియా అని కూడ వ్యవహరిస్తారు. 
అయిదు వేల ఏళ్లనాటి వైభవోపేతమైన ఘన 
చరిత్ర గల దేశం. మౌర్యులు, సాతవాహనులు, 
గుప్తులు, కుషానులు, మొగలాయి రాజవంశాలు 
పాలించిన గొప్ప దేశం. పోర్చుగీసు నావికుడు 
వాస్కోడిగామా భారతదేశానికి (1498) 
సము(ద్రమార్గం కనిపెట్టిన తర్వాత విదేశీయుల 
వర్తక వాణిజ్యాలకు మార్గం సుగమమైంది. 
అలా భారత దేశానికి వచ్చిన వారిలో వలాందుల 
.డచ్చి-నెదర్గాండ్స్‌), ఫ్రెంచి, బ్రిటిషు 
ఖ్‌ వారున్నారు. అయితే వారిలో అందరూ ఫ్యాక్టరీ 
(గిడ్డంగులు స్టాపించినా చివరకు రాజ్యపాలన 
బ్రిటిషు వారికి చిక్కింది. అలా వారు దాదాపు 
200 ఏళ్లు పాలించి గాంధీ నాయకత్వంలో 
సాగిన స్వాతంత్ర్యోద్యమ పోరాట ఫలితంగా 
(బ్రిటిషు పాలననుండి విముక్తి పొంది 1947 
ఆగస్టు 15 నాడు స్వతంత్ర మైంది. ఆ తర్వాత 
జ రాజ్యాంగాన్ని సిద్ద సిద్దపరచుకొని 1950 జనవరి 
26 నాడు సర్వసత్తాక గణతంత్ర రాజ్య 
మయింది. చీనా తరవాత (ప్రపంచంలోనే 
అత్యధిక జనాభా గల ప్రజాస్వామ్య దేశాలలో 
అగ్రగామి భారతదేశం, 
చారిత్రక భారతదేశం 


_.. క్రీపూ. 3750 నుండి క్రీపూ. 1500 
;వరకూ ప్రాదుర్భవించి మనిన సింధు నాగరికత 


భారత దేశం సంగ్రహ స్వరూపం 


297 


పరిఢవిల్లిన దేశం భారతదేశం. ఈ నాగరికత 
సుమేరియా ఈజిప్టు నాగరికతల కంటే మిన్న 


అని విజ్ఞుల అభిప్రాయం. వేదాలు, ఆరణ్య 
కాలు, (బ్రాహ్మణాలు, షడ్డర్భనాలూ, ఉపని 
షత్తులూ (బ్రహ్మ సూత్రాల కూర్చు, 'మనుస్ఫృతి', 
మహాభారత రామాయణ భాగవతాది కావ్యాలూ 
అష్టాదశ పురాణేతిహాసాలూ, శిలప్పదికారం, 
తిరుక్కురళ్‌ నీతిశాస్త్రం వంటి మహా కావ్యాలను 
(బ్రహ్మాండంగా అల్లి (ప్రపంచానికి అందించిన 
దేశమిది. బౌద్దాన్ని ప్రవచించిన గౌతమ 
బుద్దుడు, జైనమత వ్యవస్థాపకుడు మహావీరుడు 
వెలసిన దేశం ఇది. ఉత్తరాదిని మౌర్యులు, 
గుప్తులు దక్షిణాదిన కాకతీయులు, చోళ వంశీ 
యులు (రాజ రాజ చోళుడు), రాయల రాజ 
వంశీయులు పాలించి స్వర్ణ యుగాలను సృష్టిం 
చారు. (క్రీ.శ. 4 - 8 శతాబ్దాల మధ్య దక్షిణాదిన 


12 మంది - ద్వాదశ ఆళ్వార్డు, 63 శైవ సిద్దాంత . 


ప్రవక్తలు - అరవత్తి మూవర్హు హిందూ ధర్మ 
పునరుద్దరణకు అవిరళ కృషి చేశారు. ఇలాగనే 
దక్షిణాదిన కాలడిలో జన్మించిన అద్వైతమత 
ప్రవక్త ఆదిశంకరాచార్యులూ విశిష్టా ద్వైత 
ప్రవక్త శ్రీ పెరంబ దూరు రామానుజాచార్యులు, 
ద్వైతమత (ప్రవక్త ఉడిపి మధ్వాచార్యులు, 
శుద్దాద్వైత మత (ప్రవక్త కోనసీమ వల్లభాచార్య 
మున్నగు వారు పావనం చేసిన దేశం. 
సూరదాసు, కబీరుదాసు, తుకారామ్‌, జ్ఞానేశ్వర్‌, 


ర్‌ 
జ్ఞాన ఖతం 


లోక 


భారతదేశం-సం[గ్రహస్వరూపం 


ర్యాషహ్టాల వివరాలు 


రాష్ట్రం 
భారతదేశం 


1. 

2 అస్సాం 

3. ఆంధ్రప్రదేశ్‌ 
4. ఉత్తరప్రదేశ్‌ 
5. ఒరిస్సా 

6. కర్నాటక 
7. కేరళ 

8. గుజరాతు 
9. గోవా 


11. తమిళనాడు 
12. త్రిపురా 

13. నాగాలాండ్‌ 
14. పంజాబు 

15. పళ్చిమబెంగాలు 
16. బీహారు 

17. మధ్యప్రదేశ్‌ 
18. మణిపూర్‌ 
19. మహారా 

20. మిజోరా 

21. మేఘాలయా 
22. రాజస్తాన్‌ ' 
23. సిక్కీమ్‌ 

24, హర్యానా 

25. హిమాచల్‌ప్రదేశ్‌ 


అరుణాచల్‌ ప్రదేశ్‌ 


భారతదేశం కొన్ని వివరాలు 
విస్తీర్ణం చ.కి.మీ. జనాభా 
31,66,414,00 


83,743,00 
78,438.00 
2,65,04,500 
2,94,411.00 
155,707.00 
1,91,791.00 


38,86,300.00 


1,96,024.00 
3,702.00 


10. జమ్మూ & కాశ్మీర్‌ 1,01,387.00 


1,30,058.00 
10,486.00 
6,579.00 
50,362.00 
88,752.00 
1,73,877.00 
4,43,446.00 
22,327.00 
2,55,252.00 
21,081.00 
22,429.00 
3,42,239.00 
7,096,00 
44,212.00 
55,673.00 


అండమాన్‌ & నికోబార్‌ దీవులు 8,249.00 


చండీగడ్‌ 114.00 
డామన్‌ & డయ్యూ 112.00 
ఢిల్లీ 1,483.00 
దాద్రా & నాగర్‌ హవేలీ 491.00 
పాండిచ్చేరీ 492.00 
ల దీవులు 32.00 


298 


"కేంద్రపాలిత ప్రాంతాలు (యూనియన్‌ టెరిటరీస్‌) 


84,63,000,00 
86,45,580 
2,24,14,322 
6,65,00,000 
13,91,12,287 
3,16,59,936 
4,49,77,4 
2,30,98,518 
4,13,09,582 
11,29,793 
77,00,000 
5,58,58,946 
28,00,000 
12,09,005 
20,28,196 
6,60,97,965 
8,63,74,465 
6,61,81,170 
18,37,149 
7,89,37,187 
6,89,756 
17,74,778 
4,40,05,990 
1,06,457 
1,64,63,648 
5,17,087 


2,80,661 
6,42,015 


94,20,644 
1,01,586 
8,07,785 
51,707 


న్యూఢిల్లీ 
ఇతానగర్‌ 
ప్రాగ్యతిస్పురా 


తిరువనంతపురం 


గాంధీనగర్‌ 
పానాజీ 


శ్రీనగర్‌/జమ్మూ 


చెన్నై 
అగర్తలా 
కోహిమా 
చండీగడ్‌ 


కలకత్తా 


రహ 


ఇంఫాల్‌ 
ముంబాయి 
అయిజావీ 
షిల్లాంగ్‌ 


"జయపూర్‌ 


గాంగ్‌టక్‌ 
చండీగఢ్‌ 
సిన్లూ 


పోర్ట్‌ బ్లెయిర్‌ 
చండీగడ్‌ 


ఢిల్లీ 
సిల్వాసా 
పాండిచ్చేరీ 
కవరట్లీ 


52% 
41.59% 
52.89% 
44..00% 
41% 
49.00% ' 
56.04% 
89.91% 
61.29% 
75.29% 
75.29% 
62.66% 
61.65% 
58.53% 
57.70% : 
38.48% 
59.89% 
64.87% 
82.27% 
49.10% 
38.55% 
56.94% 
55.85% 
63.86% 


73.02% | 
77.8% | 


మీరాబాయి, కృష్ణ చైతన్య, వీర 
, 'టై వ్యాంధ్రస్వామి మున్నగు భక్త కవులు ఆయా 
- కాలాల్లో నివసించారు, ఈ దేశంలో వాల్మీకి, 
వ్యాసుడు, కాళిదాసు, మాఘుడు, బాణుడు, 
భాసుడు, శూద్రకుడు, తిరువళ్చువర్‌, ఇలాంగో 
లా, కంబర్‌ ఇత్యాది మహకవులెందరో 
నృజనాత్మకమయిన మహాకావ్యాల్ని అందిం 
, ారు. ధన్వంతరి, చరకుడు, సుశ్రుతుడు, 
వాగ్భటుడు వంటి శాస్త్ర వేత్తలు ఆయుర్వేద 
చికిత్సా విధానాన్ని సువ్యవ స్టీకరించి అందిం 
చారు. ప్రపంచానికి శూన్యం (సున్నా - “0”) 
అన్న గణిత భావాన్నీ దశాంశ పద్దతినీ అందిం 
చింది భారతదేశమే. కణాదుడు అనుపేరు 
గల శాస్త్రవేత్త పరమాణు స్వరూపాన్ని రెండు 
వేల ఏళ్లనాడే నిర్వచించాడు. గణిత ఖగోళశాస్త్ర 
-రతిగాల్టో విశేష కృషి చేసిన ఒకప్పటి ఆర్య 
భటుడు, భాస్కరాచార్యుడు, వరాహమిహు 
రుడు, ఇటీవలి శ్రీనివాస రామానుజన్‌ 
భారతీయులే. 
ఇనుపరాయి, నేలబాగ్గు, బాక్సైటు, 
మాంగనీసు, రాగి, జింకు, మైకా, పెట్రోలు, 
చమురు వాయువు, డోలమైటు, బంగారం 
వంటి విలువైన ఖనిజ నిక్షేపాలెన్నో ఉన్నాయి. 
భోరతదేశానికి గల జల సంపద (ప్రపంచంలో 
మరి కొద్ది దేశాలక్తే ఉంది. సింధు నదీ దాని 
అయిదు ఉపనదులూ గంగా యమునా 
నదులు, (బ్రహపుత్రా నది, నర్మదా తపతీ 
నదులు, మహానది, గోదావరి, కృష్ణా, పెన్నా, 
కావేరీ తామ్రపర్ణి వంటి నదీ సంపదతో ఏడాది 
పొడవునా పారే జీవనదులు. ఈ జలసంపదను 
సద్వి నియోగం చేసుకోవడానికి ఇటీవల ఆయా 


నదులపై భారీ డాములు, ఆనకట్టలు, బరాజులు 
నిర్మించి పంట పొలాలకు సాగునీటిని పారించి 
వరి, గోధుమ, జొన్న వంటి ఆహారధాన్యాల్నీ, 
(ప్రత్తి, చెరుకు వంటి వాణిజ్య పంటల్నీ 
పండిస్తున్నారు. కేరళ, కర్నాటక, తమిళనాడు 
ర్మాష్టాలు కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు (ఏలకులు, 
మిరియాలు వగైరా) తోట పంట దినుసులు 
పండించి విదేశీ వాణిజ్యం ఆర్జిస్తున్నారు. భారత 
దేశాన్ని ఉత్తరాదిని హిమాలయాలు పెట్టని గోడల 
వలె రక్షిస్తున్నాయి. మిగతా మూడు వైపులా 
సుదీర్హమైన కోస్తా తీర ప్రాంతం మత్స్య సంపదకు 
ఆలవాలమవగా పులి రొయ్య వంటి అత్యధిక 
విలువ గల మత్స్య వుతృత్తులను పండించి 
ఎగుమతి చేస్తున్నారు. దేశం నలుమూలలా 
పశు సంపద సమృద్దిగా ఉంది. గొరై, మేక, 
ఆవు, గేదె, కోడి వంటి రకరకాల పశు జాతికి 
పేరొందింది. ఇలా రాసిలోనూ, వాసిలోనూ 
ఇంత సిరి సంపదలతో తులతూగే భారతదేశం 
రత్న గర్భగా పేరు ప్రఖ్యాతులు ఆర్జించడంతో 
చారీత్రకంగా పెక్కు సార్లు అనేకమైన విదేశీ 
రాజవంశాలను ఆకర్షించింది. మధ్య ఆసియా 
నుండి ఆర్యులు, మాస్‌ డోనియా నుండి 
ఆలిగ్బాండరు, నశళ్చిము ఆసియా నుండి 
మహమ్మదు గజనీ, మధ్య ఆసియా నుండి 
మొగలాయీలు భారత దేశంపై దండ యాత్రలు 
జరిపారు. అంతకు ముందు నందులు, 
మౌర్యులు, సాతవోహనులు, కుషాణులు, 
గుప్తులు, పల్లవులు, చేర, .పాండ్య, చోళ, 
చాళుక్య రాజ్య వంశాలు దేశాన్ని మొత్తంగాను 
పాక్షికంగాను పాలించాయి. పైన వివరించినట్టు 
భారతదేశానికి సముట్ర మార్గం ఏర్పడిన తర్వాత 


299 


ఠం 


we 


లోక 


భారతదేశం-స౦(గ్రహస్వ రూపం 


రాష్ట్రాల వివరాలు 


డచ్చి, ఫ్రెంచి, బ్రిటిషు, పోర్చుగీసు వర్తక వాణిజ్య 
కార్యకలాపాలకై భారతదేశానికి వచ్చి అప్పటి 
పాలకులలోని అనైక్యతను ఆసరాగా తీసికొని 
కొన్ని (ప్రాంతాలు కైవసం చేసు కొని స్థావరాలు 
ఏర్పరచుకుని చాలకాలం (17 నుండి 19 శతా.) 
పాటు వలస పాలన సాగించారు. 
స్వాతంత్ర్య పోరాటం 
(బిటిషము వర్తకుల _(ట్రిటిము 
ఈస్టిండియా కంపెనీ) ఏలిక సమాయాన 
1857లో ప్రథమ భారత స్వాతంత్ర్య సమరం 
ప్రారంభమయింది. దీనినే 'సిపాయిల తిరుగు 
బాటు" అని చరిత్ర కారులు అభివర్షించారు. 
ఆ తరువాత 1858లో భారతదేశపాలన (బ్రిటిషు 
క్రాన్‌ పాలన కిందికి తెస్తూ విక్టోరియా మహారాణి 
ప్రకటించింది. స్వాతంత్ర పిపాసువులు కొందరు 
+భారత జాతీయ కాంగైసు' అను సంస్థను 
(1885) స్థాపిం చారు. తర్వాత లాల్‌-పాల్‌. 
బాల్‌ నాయకత్వంలో స్వాతంత్ర్య పోరాట 
ఘట్టం ఊపునందుకొంది. 1908లో స్వరాజ్యం 
నా జన్మవాక్కు - దానిని సాధించి తీరు తాను? అని 
బాలగంగాధర్‌ తిలక్‌ ఎలుగెత్తి అరిచారు. 
సురేంద్రనాథ్‌ బెనర్జీ వంటి మహా నాటకులు 
న్వదేశీ ఉద్యమాల్ని చేవట్టి (ప్రజలలో 
రాజకీయచైతన్యం ఇనుమడింప చేశారు. 
ఇలా స్వాతంత్ర్య పోరాటం కాంగ్రెసు 
ఆధ్వర్యంలో సాగుతుండగా 1915లో దక్షిణ 
ఆఫ్రికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన తక్షణం 
మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ భారత 
' రాజకీయరంగ (ప్రేవేశర్మ చేశారు. ఆయన 
నాయకత్వం లభించడం దేశేష్తారుల అదృష్టం. 


అందుకే ఆయనను జాతి నీతిగా గౌర 
విస్తున్నారు. గాంధీ రాజకీయ నాయకత్వంలో 
సత్యా(గ్రహమనే ఆయుధంతో అహింసా 
సిద్దాంతాన్ని పాటిస్తూ శాసనోల్లంఘన, సహాయ 
నిరాకరణ (1921), ఉప్పు సత్యాగ్రహం (1930), 
క్విట్‌ ఇండియా (1942) వంటి అనేక 
మహోద్యమాలు నిర్వహించబడగా రక్త రహిత 
విష్టవం ద్వారా 1947 ఆగస్టు 15 నాడు 
స్వాతం(త్ర్యాన్ని సంతరించుకున్న దేశం భారత 
దేశం. ఈ కార్యక్రమంలోని భాగంగానే విదేశీ' 
సరుకులను తగుల బెట్టడం ఆనాడు ఒక 
ఉద్యమంగా నడిపారు. విష్టవ వీరులు అల్లూరి - 
సీతారామరాజు, భగత్‌ సింగ్‌, నేతాజీ వంటి: : 
అనేక మంది యోధులు అమరవీరులయ్యారు. ; 


స్వాతంత్ర్యానంతర భారతదేశం ' 
స్వాతంత్రానంతరం భారత దేశ 
పాలనకు జవహర్‌లాల్‌ నెహ్రూ నాయకత్వం 
లభించడం భారత ప్రజల అదృష్టం. నెహ్రూ 
చారిత్రక అవగాహన గల మహా మనీషి పాశ్చాత్య 
అభ్యుదయ భావాల్ని బాగా జీర్ణించుకున్న మహా 
మేధావి. సమ సమాజ సోషలిస్తు భావాలు! 
గలవాడు. దూరదృష్టి గలవాడు. గాంధీజీకి 
రాజకీయ వారసుడు. ఇన్ని ఉత్తమ నాయకత్వ 
లక్షణాలు కలబోపిన ఆయన (ప్రప్రథమ భారత 
ప్రధాని అయ్యాడు. ఆ తర్వాత రాజ్యాంగ 
నిర్మాణానికి మొదట సత్యనారాయణ సిన్హా 
పిదప రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షతన పండిత 
పరిషత్తు - 'రాజ్యాంగ పరిషత్తు ఏర్పడి 
రాజ్యాంగాన్ని సిద్దపరచుకొని 1950 జనవరి 
26 నాడు భారతదేశం సర్వసత్తాక గణతంత్ర 


300 


వ్యవస్థగా రూపుగొన్నది. రాజ్యాంగంలో 8వ 
షెడ్యూలులో గుర్తించిన ఈ 15 భాషా 
సంస్కృతుల ఆధారంగా" 1956లో భాషా 


ఆధునిక శాస్త్రీయ సేద్య పద్దతుల్ని రైతాంగానికి 
అందించగా 'వారిత విప్లవం" (గ్రీన్‌ రివల్యూషన్‌) 
దేశంలో సంభవించింది (1970). ఉన్నత 


ప్రయుక్ష రాష్ట్రాలుగా భారతదేశం సాంకేతిక విద్యావనరులను పెంచి దేశ 
పునర్వ్యవస్టీకరింప బడింది. వీటిలో పారిశ్రామికాభ్యుదయస్థాయిని ద్విగుణీకరించు 
సంస్కృతానికీ, సింధీకి ప్రత్యేక రాష్ట్రాలు లేవు. కొనటయే గాక స్వయంకృషి ద్వారా ఆహార 
ఆర్థిక వ్యవస్థ భారత దేశం ప్రధానమైన వివరాలు- పంటల దిగు బడిలో 
రాజ్యాంగ నియమా స్వయం సమృద్దిని 
వళికి లోబడి మిశ్రమ. ఉనికి: 68; 7" - 98; 25' తూర్పు రేఖాంశాలు. పాదరస కుంటూ 
ఆర్థికవ్యవస్థ (మిక్సెడ్‌ 8;4 - 97;6' ఉత్తర అంక్షాంశాలు, అదనపు ' పంట 
థి అ కుం | రాజధాని : న్యూ ఢిల్లీ క 1 
ఎకానమ్బీను చేపట్టి విస్తీర్ణం : 32,87,263 చకి.మో. దినుసుల్ని విదేశాలకు 
గణతంత్ర పతన చుట్టు సరిహద్దు రేఖ పాడవు : 15, 200కి.మా. | ఎగుమతి చేసి విదేశీ 
సాగించు కుంటున్న ఉత్తర-దక్షిణ దూరం (కాశ్మీర-కన్యాకువూరి) : ౩214కిమో. | మారకం పొందు 
ప్రజాస్వామిక దేశం తూర్పు - పడమర దూరం : 2933 కి.మి. | పరచుకో గలగటం 
భారత దేశం. నిష్టాతు | డనాఖా : 95 కోట్లు అంచనా (1996) గమనించాలి. 
లయిన. న్వదేశీ పట్టణ జనాభా : స se ) శాస్త్రీయంగా. వశు 
నివుణులు 1951 Uy bagi 0) సంపద గుణ గణాభి 
నుండి రూపొం దించి కో. భ్‌ దీ, గ్‌ వృద్దిని న థర కాల 
ష : హింది, సహ భాష ఇంగ్లిషు. దిగుబడి పెరిగి శత 


ఇప్పటికి (1996) 
ఎనిమిది పంచవర్ష 
(ప్రణాళికల్ని సిద్ద 
పరచుకొని, సహజ 
వనరుల్ని సమీకరించి 
సద్వినియోగపరచు 
కుంటున్న దేశం భారత దేశం. భాక్రా - 
నంగల్‌, నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టు, 
శ్రీరామసొగర్‌ వంటి భారీ డాము లెన్నిటినో 
నిర్మించి నదీజల సంపదను కాలువ వ్యవస్థ 
ద్వారా పంటనీటిని పోలాలకు మళ్లించి అధిక 
దిగుబడి వంగడాల్నీ రసాయన ఎరువుల్నీ 
301 


(రాజ్యాంగం 5వ షెడ్యూల్‌లో పే పేర్కొన్న భాషలు- 
ఆయా రా ప్రాల్లో అధికార భాషలు (సింధీ, 
సంస్కృతం తప్ప) : అస్పామా, ఉరూ, ఒరియా, 
కన్నడం, కాశ్మీరీ, గుజరాతీ, తమిళం, తెలుగు, 
పంజాబీ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, 
సంస్కృతం, సింధీ, హిందీ. 


వివ్లవం' (వైట్‌ రివ 
ల్యూషన్‌) సంభ వించి 
(1980) క్షీరోత్పత్తులు 
అందరికీ అందు 
తున్నాయి. భారత 


దేశ కోస్తా తీరం దేశానికి మూడు వైపులా 
ఉంది. దాని నిడివి సుమారు 7500 కి.మి. 


sess 
రాష్ట్రాల వివరాలు 


ప అష్‌ 


CO 


మత్స్య కృషి జరుగుతూంది. ఇప్పుడు 
స్వాతంత్ర్యం సిద్దించిన తర్వాత పారిశ్రామికంగా 
అభివృద్ధి చెంది దేశంలో యంత్రపు పనిముట్టు, 
స్కూటర్లు, మోటారు కార్డు, రైలు పెట్టెలు, 
రైలు ఇంజనులు, బస్సులు ఇత్యాది రవాణా 
వాహన సామాగ్రి, ఇనుము - ఉక్కు, 
అల్యూమినియం, సిమెంటు, పంచ దార, ప్లాస్టిక్‌ 
సామాగ్రి, హై-టెక్‌పరిశ్రమ అయిన కంప్యూటర్‌ 
సాఫ్ట్‌ వేర్‌, నౌకా నిర్మాణం వంటి అనేక 
పరిశ్రమల్లో ఇంజనీరింగు సామాగ్రి తయారై 
దేశావసరాలకేగాక విదేశాలకు గూడ ఎగు మతి 
అవుతూంది. ఇంత (ప్రాచీన - ఆధునిక చరిత్ర 
గల భారతదేశ రిప్టబిక్‌ అయిదు దశాబ్దాల 
ఆధునిక చరిత్రగల ప్రజాస్వామ్య భారతదేశానికి 


కొత్తపేరు పాతపేరు 


అలంపురూ అలెప్సీ 
అలువా అల్వాయీ 
కన్నూర్‌ కననూర్‌ 
కర్ణాటక మైసూరురాష్ట్రం 
కాంచీపురం కంజీవరం 
కొచ్చి కొచ్చిన్‌ 
కొడగు కూర్లు 

కొల్లం క్యయిలాన్‌ 
కొబికోడ్‌ కాలికట్‌ 
ఖెడే ఖెరా 
చింతామణి దేశ్‌ముక్‌ చర్చిగేట్‌ 
టెర్మినస్‌ (సిఎస్‌.టి)సి.డడి.టెర్మివస్‌) . 

చెన్నై మద్రాసు... 


302 


భారత దేశం - రాష్ట్రాలు, నగరాలు : కొత్త పీర్లు - పాతపేర్లు 


సరిహద్దులు ఉత్తరాన హిమాలయ పర్వత 
శ్రేణులు, దక్షిణాన హిందూ మహా సముద్రం, 
తూర్పు న బంగాళాఖాతం, పశ్చిమాన 
అరేబియా సముద్రం. పొరుగున ఉత్తరాన 
నేపాల్‌, భూటాన్‌, చీనా, ఆఫ్‌ఘనిస్తాన్‌, 
దక్షిణాన శ్రీలంక, మాల్లీవులు, తూర్పున 
బంగ్లాదేశ్‌, మ్యాన్మార్‌ (బర్మా), పశ్చిమాన 
పాకిస్తాన్‌ ఉన్నాయి. ఈ భారతదేశపు ప్రజలు 
భిన్న ముతవర్గాల కూ భిన్న భాషా 
సంస్కృతులకూ చెందిన వారు. వీరంతా ' 
కాకసాయిడ్‌, మంగోలాయిడ్‌, ద్రావిడ, నార్తిక్‌ 
ఆర్యులు, ప్రోటో - ఆస్టలాయిడ్‌, పశ్చిమ 
బ్రాకీ సెఫాలిస్‌, నీగ్రీటో మానవ 
వర్గాలకూ ఉప వర్గాలకూ చెందిన వారు. 


కొత్తపేరు పాతపేరు 


"ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ విక్టోరియా టెర్మినస్‌ 
తమిళనాడు మద్రాసు రాష్ట్రం 
తిరువనంతపురం త్రివేండ్రమ్‌ 
తూత్తుకుడి టూటికోరిన్‌ 
త్రిసూర్‌ ట్రిచూర్‌' 
పాండిచ్చేరీ పుదుచ్చేరీ 
పానాజీ పంజీమ్‌ 
పూణే పూనా 
మడికేరీ మెర్కరా 
మైలదుత్తరై మాయవరం 
విజయవాడ బెజవాడ 
వారణాసి బనారస్‌(కాశీ) 
వైజాగ్‌/విశాఖపట్నం _ వైజాగ్‌పట్టం/వాలేరు 


భారతీయ కళా సంపద 


మ, . 
wars 


TTY phan 


Belz WISYHSYRYANS 


బలల జః 


"రా గాన 


రైళ్ల 

వ్‌ 

మ 
ల 


SC0-25MANNIVERSARY 


6 


MEDIAEVAL SCULPTURE / 


(| న 7 


న స్‌ 


భారతదేశం-సంగ్రహస్వరూపం 


భారత దేశం అనేక సంస్కృతీ సంప్రదాయాలకు 
నిలయం. ప్రాచీన కాలంలో భరతముని నృత్య 
సంప్రదాయానికి సంబంధించిన 'నాట్యశాస్తం' 
. అనే ,లక్షణ (గ్రంథం అందించారు. దేశంలో ' 
' ఉత్తరాదిని కథక్‌ నృత్యం దక్షణాది నిభరతనాట్యం, 
కూచిపూడి, పేరిణి, ఆంధధ్రనాట్యం నృత్య 
సంప్రదాయాలు నైరృతి భారతదేశం (కేరళలో 
కథకళి, మోహినీఆట్టం సంప్రదాయాలు, 
తూర్పున మణిపురి నృత్య సంప్రదాయం పేర్కొన 
దగినవి, ఇంకా సంగీత సంప్రదాయాల్లో ఉత్తరాదిని 
హిందూస్తానీ వాగ్గేయకారుడు తాన్‌సేన్‌, 
దష్నాణాదిని కర్నాటక నంవ్రదాయంలో 
అన్నమయ్య, రామదాసు, తాగయ్య, ముత్తుసామి 
దీక్షితులు, శ్యామశాస్త్రి, స్వాతితిరునాళ్‌ 
మున్నఉవారు సుప్రసిద్ద వాగ్గేయకారులు. 

(స్త్రీల .కట్టు, బొట్టు, తలకట్టు విషయంలో 
దేశవ్యాప్తంగా విభిన్న వేషభూషణ అంలకరణ 
సంప్రదాయాలు గోచరిస్తున్నాయి. 

భారతీయ స్త్రీ 


జ 


ypaixpia 100 


LL 


YPAINDI 


190 


304 


ఇంకను దేశంలో చిత్ర సంప్రదాయాలు పెక్కు. 
అజంతా ఎల్లోరా గుహలలోని వర్లచిత్రాలు అతి 
ప్రాచీనమైనవి. ఇవేగాక దృశ్యకళలలో పేరెన్నిక 
గన్నవి కాంగ్రా, రాజస్తానీలు చెప్పుకోదగ్గవి. శిల్బకళ 
వాస్తుశిల్ప కళలలో సార్నాధ్‌, అమరావతీ, నాగార్జున 
కొండలలో బౌద్ద సంప్రదాయం, దక్షిణాదిని 
దేవాలయ వాస్తు సంపద జగ(త్రసిద్దిని గన్నవి. 

ఆదిమ జాతులు - గిరి జనులు ఈశాన్యం 
నాగా, దక్షిణాదిని ఇరుళ, కాడర్‌, గదబ, కోయ, 
లంబాడీ, చెంచు, సవర, గోండ్‌, మధ్యప్రదేశ్‌లో 
భిల్లు, సంతాళ్‌లు (ప్రధానంగా ఉన్నారు 
భారతదేశపు (ప్రధాన భూభాగానికి ఆవలనున్న 
ప్రాంతాలు నైరృతి దిశలో లక్షదీవులు ( కేరళ 
సమీపాన), తూ ర్పున అండమాన్‌ - నికోబొ 
దీవులు. ఈ దీవులలో అడవుల సంపద 
అపారం.లక్షదీవులలో కొబ్బరి విస్తారంగొ 
పండుతుంది. 


- కట్టుబొట్టు జుట్టు తీరుతెన్నులు 
ఖు యట 


[00 


YPTINDIA 


MINUS ats be yey 


ప TRG 100 
మ... 


ఆఅ విభాజ్య భారతదేశానికి 1946 డిసెంబరు 

6వ తేదీన రాజ్యాంగ విధాన పరిషత్తు ఏర్పడింది. 
1947 జూన్‌లో దేశవిభజన తీర్మాన ఫలితంగా 
ప్రత్యేక పాకిస్తాన్‌కు ఏర్పాటు జరిగిన తరువాత 
ఆ పరిషత్తు భారత రాజ్యాంగ నిర్మాణానికే 

పరిమితమైంది. పాకిస్తాన్‌ ప్రతినిధులు ఆ పరిషత్తు 
నుండి వైదొలగారు. 1947 ఆగస్టు 14నాడు 
రాజ్యాంగ పరిషత్తు సచ్చిదానందసిన్హా అధ్యక్షతన 
సమావేశమైంది. కొన్నాళ్లకు సిన్హా మరణించగా 
బాబూ రాజేంద్రప్రసాదు ఆ పరిషత్తుకు 
అధ్యక్షుడయ్యాడు, రాజ్యంగ ముసాయిదా (ప్రతి 
ఫిబ్రవరి 1948లో సిద్దమైంది. రాజ్యాంగానికి 
“తుదిమెరుగులు దిద్దిన దానిని ఆమోదించారు 
(1949). 1950 జనవరి 26 నాడు రాజ్యాంగం 
అమలులోకి రావడంతో భారతదేశం 'రిపబ్లిక్‌' 


అయింది. అంటే భారతదేశం (ప్రజాసత్తాక గణతంత్ర 
రాజ్యంగా' 'ప్రకటితమయిందన్న మాట. ఈ 
రాజ్యాంగాన్ని నిర్మించిన ప్రముఖులలో వల్లభ్‌భాయి 
పటేల్‌. జవహర్‌లాల్‌ నెహ్రూ, ఎన్‌.జి. రంగా, 
కళావెంకటరావు, కల్లూరి సుబ్బారావు మొసలికంటి 
తిరుమలరావు, నీలం సంజీవ రెడ్డి, భోగరాజు పట్టాభి 
సీతారామయ్య, మోటూరి సత్యనారాయణ, 
దుర్గాబాయి, బి.ఆర్‌. అంబేద్కర్‌, అల్లాడి 
కృష్ణస్వామి అయ్యర్‌, చక్రవర్తుల రాజగోపాలాచారి 
(రాజాజీ) ప్రభృతులు ఉన్నారు. రాజ్యాంగం అమలులోనికి 
వచ్చిన తర్వాత రాజ్యాంగ పరిషత్తే దేశంలో 
మొట్టమొదటిసారిగా సార్వత్రిక ఎన్నికలు (1952)లో 
జరిగే వరకూ పార్లమెంటు వ్యవహరించింది. 
భారత రాజ్యాంగంలో (ప్రధాన అంశాలు 
ఏమిటంటే - (ప్రాథమిక హక్కులు (ఫండమెంటల్‌ 


న్యాయ వ్యవస్త 


చ చట్టాలి విపులీకరించి 
కరా వర్న చెబుతుంది 


లోక జాన పీఠం 


భారత రాజ్యాంగం 


భారత దేశం అనేక సంస్కృతీ సంప్రదాయాలకు 
నిలయం. (ప్రాచీన కాలంలో భరతముని నృత్య 
సంప్రదాయానికి సంబంధించిన 'నాట్యశా(స్త్రం' 


.అనే ,లక్షణ (గ్రంథం అందించారు. దేశంలో ' 


' ఉత్తరాదిని కథక్‌ నృత్యం దక్షణాది నిభరతనాట్యం, 
కూచిపూడి, పేరిణి, ఆంధ్రనాట్యం నృత్య 
సంప్రదాయాలు నైర్భతి భారతదేశం (కేరళలో 
కథకళి, మోహినీఆట్టం సంప్రదాయాలు, 
తూర్పున మణిపురి నృత్య సంప్రదాయం పేర్కొన 
దగినవి. ఇంకా సంగీత సంప్రదాయాల్లో ఉత్తరాదిని 
హిందూస్తానీ వాగ్గేయకారుడు తాన్‌సేన్‌, 
ద్నాణాదిని కర్నాటక నం[వ్రదాయంలో 
అన్నమయ్య, రామదాసు, తాగయ్య, ముత్తుసామి 
దీక్షితులు, శ్యామశాస్త్రి, స్వాతితిరునాళ్‌ 
మున్నఉవారు సుప్రసిద్ధ వాగ్గేయకారులు. 

స్త్రీల కట్టు, బొట్టు, తలకట్టు విషయంలో 
దేశవ్యాప్తంగా విభిన్న వేషభూషణ అంలకరణ 
సంప్రదాయాలు గోచరిస్తున్నాయి. 


ఇంకను దేశంలో చిత్ర సంప్రదాయాలు పెక్కు. 
అజంతా ఎల్లోరా గుహలలోని వర్షచిత్రాలు అతి 
ప్రాచీనమైనవి. ఇవేగాక దృశ్యకళలలో పేరెన్నిక 
గన్నవి కాంగ్రా, రాజస్తానీలు చెప్పుకోదగ్గవి. శిల్పకళ 
వాస్తుశిల్ప కళలలో సార్నాధ్‌, అమరావతీ, నాగార్జున 
కొండలలో బౌద్ద సంప్రదాయం, దక్షిణాదిని 
దేవాలయ వాస్తు సంపద జగ(త్రసిద్దిని గన్నవి. 

ఆదిమ జాతులు - గిరి జనులు ఈశాన్యం 
నాగా, దక్షిణాదిని ఇరుళ, కాడర్‌, గదబ, కోయ, 
లంబాడీ, చెంచు, సవర, గోండ్‌, మధ్యప్రదేశ్‌లో 
భిల్లు, సంతాళ్‌లు ప్రధానంగా ఉన్నారు. 
భారతదేశపు (ప్రధాన భూభాగానికి ఆవలనున్న 
ప్రాంతాలు నైరృతి దిశలో లక్షదీవులు ( కేరో 
సమీపాన), తూ ర్పున అండమాన్‌ - నికోబొ 
దీవులు. ఈ దీవులలో అడవుల సంపద 
అపారం.లక్షదీవులలో కొబ్బరి విస్తారంగో 
పండుతుంది. 


భారతీయ స్తీ - కట్టుబొట్టు జుట్టు తీరుతెన్నులు 


న 
టో 
న్‌ 
= 
> 
3 
= 
జి 
లా 
న 
౫ 
4 
= 
7 


Ypaixpia  ]00 


WU 


AF 
YPZINDLY 


RI 


ష్‌ 
వ 
శ్‌ 
జి 
_ 
fz 
ta 


YPATINDIA 


oy 


BUNUN OU Bey 


[0° 


ఆవిభాజ్య భారతదేశానికి 1946 డిసెంబరు 


6వ తేదీన రాజ్యాంగ విధాన పరిషత్తు ఏర్పడింది. 
1947 జూన్‌లో దేశవిభజన తీర్మాన ఫలితంగా 
ప్రత్యేక పాకిస్తాన్‌కు ఏర్పాటు జరిగిన తరువాత 
ఆ పరిషత్తు భారత రాజ్యాంగ నిర్మాణానికే 
పరిమితమైంది. పాకిస్తాన్‌ ప్రతినిధులు ఆ పరిషత్తు 
నుండి వైదొలగారు. 1947 ఆగస్టు 14నాడు 
రాజ్యాంగ పరిషత్తు సచ్చిదానందసిన్హా అధ్యక్షతన 
సమావేశమైంది. కొన్నాళ్లకు సిన్హా మరణించగా 
బాబూ రాజేంద్రప్రసాదు ఆ పరిషత్తుకు 
అధ్యక్షుడయ్యాడు. రాజ్యంగ ముసాయిదా ప్రతి 
ఫిబ్రవరి 1948లో సిద్ధమైంది. రాజ్యాంగానికి 
“తుదిమెరుగులు దిద్దిన దానిని ఆమోదించారు 
(1949). 1950 జనవరి 26 నాడు రాజ్యాంగం 
అమలులోకి రావడంతో భారతదేశం “రిపబ్లిక్‌ 


పారమంటు చేళి సథ 
అ a 


(స్మా కర్వంర్వారోక వ్యవస్త 


రాజ్యంగా' ప్రకటితమయిందన్న మాట. ఈ 
రాజ్యాంగాన్ని నిర్మించిన ప్రముఖులలో వల్లభ్‌భాయి 
పటేల్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ, ఎన్‌.జి. రంగా, 
కళావెంకటరావు, కల్లూరి సుబ్బారావు మొసలికంటి 
తిరుమలరావు, నీలం సంజీవ రెడ్డి, భోగరాజు పట్టాభి 
సీతారామయ్య, మోటూరి సత్యనారాయణ, 
దుర్గాబాయి, బి.ఆర్‌. అంబేద్కర్‌, అల్లాడి 
కృష్ణస్వామి అయ్యర్‌, చక్రవర్తుల రాజగోపాలాచారి 
(రాజాజీ) ప్రభృతులు ఉన్నారు. రాజ్యాంగం అమలులోనికి 
వచ్చిన తర్వాత రాజ్యాంగ పరిషత్తే దేశంలో 
మొట్టమొదటిసారిగా సార్వత్రిక ఎన్నికలు (1952)లో 
జరిగే వరకూ పార్లమెంటు వ్యవహరించింది. 
భారత రాజ్యాంగంలో (ప్రధాన అంశాలు 
ఏమిటంటే - ప్రాథమిక హక్కులు (ఫండమెంటల్‌ 


ఇజం చట్టాల్సి విపులీకరించి 


i గ్గ తీర్పు చెబుతుంది 


Yat RA f | 
3 


లోక జాన కలం 


భారత రాజ్యాంగం 


రైట్స్‌), ఆదేశికసూత్రాలు (డైరెక్టివ్‌ ప్రిన్సిపుల్స్‌), 
కార్యనిర్వాహక శాఖ (ఎగ్జిక్యూటివ్‌) రాష్ట్రపతి 
(ప్రెసిడెంట్‌, ఉపరాష్ట్రపతి (వైస్‌ ప్రెసిడెంట్‌, 
మంత్రి వర్గం (కేబినెట్‌, లోక్‌సభ, రాజ్యసభ, 
న్యాయవ్యవస్థ (జుడీషియరీ - సుప్రీంకోర్టు), 
ఎన్నికల నంన్ఫ (ఎలక్షన్‌ కమీషన్‌), 
ప్రభుత్యోద్యోగుల్ని ఎంపిక చేసి నియోగించే శాఖ 
(పబ్లిక్‌ సర్వీసెస్‌ కమీషన్‌) - ఈ అంగాల ఏర్పాటు 
- హక్కులు, విధులు, నిర్వహణ నిర్దుష్టంగా 
రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇందులో లోక్‌సభను 
'దిగువ సభ' అనీ లేదా ప్రజాప్రతినిధుల సభ అనీ 
రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన రాజ్యసభను 
'ఎగువసభ' అనీ అంటారు. లోక్‌సభ, రాజ్యసభ 
కలసి ఉమ్మడిగా 'పార్లమెంటు'” అవుతుంది. 
దేశావసరాలకు తగినట్టు ప్రజాహిత శాసనావళినీ 

భారత 


(ప్రజా ప్రతినిధు! 


పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ 
'ప్రభుత్యోద్యోగులను 
ఎంపికచేసే సంస్థ 


రాష్ట్రజనాభా దామాషాలో 
శాసన సభలవే ఎన్నుకోబడిన 
268 సభ్యులు 


సార్వత్రిక ఎన్నికల్లో 
ఎన్నుకోబడిన 524 సభ్యులు 


కంప్లోలర్‌ & ఆడిటర్‌ - జనరల్‌ 
ప్రభుత్వ ఆదాయ వ్యయాలను 
పరిశీలించే సంస్థ 


306 


Subbarayan (E File) 36 to /3 Anu ->. 
ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే శాసనాలను 
ఎప్పటికప్పుడు సిద్దపరచడం పార్లమెంటు. 
విధులలో (ప్రముఖమైనవి. రాజ్యాంగానికి మొట్టి 
మొదటి సవరణ 1951 లో జరిగింది. ఇప్పటికీ 
74 సార్లు (1995) భారత రాజ్యాంగాన్ని సవరించారు, 

రాష్ట్రపతి ; భారతదేశానికి రాజ్యాంగ రీత్యా. 
అధిపతి 'రాష్ట్రపతి' దేశాపాలన అంతా రాష్ట్రపి 
పేరు మీదనే జరుగుతుంది. పార్లమెంటు. 
ఉభయసభలు (లోక్‌సభ, రాజ్యసభ), రాహ్ర్రాల ' 
శాసనసభలలోని సభ్యులు కలసి was 
ఎలక్టోరల్‌ కాలేజీ వర్గంలో ఏర్పడి రాష్ట్రహ 
ప్రతి అయిదేళ్ళ కొకసారి ఎన్నుకుంటా 4 
పరిపాలన అంతా రాష్ట్రపతి en 
జరిగినప్పటికీ కేంద్రమం;త్రివర్గ సలహా మే : 
మాత్రమే అధికారాలను చలాయించాొల్సి ప 
అధికారాలను స్వతంత్రంగా చలాయించేడొ 


| ిిజ్యాంగం 
మన రాజ్యాంగానికి మూలస్తంభాలు | మూడు 


ప్రధాన అంగాలు 


ఉన్నత న్యాయస్థానం 


రాజ్యాంగపరంగా ంది. 
చట్టాల్ని పరిశీలించి తీర్పు చెబుతు 


భారతదేశం - రాష్ట్ర పతులు 


ఇ 
Ey 


వరకే టు 


వీలులేదు. 
న్యాయమూర్తులు, (ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర 
గవర్నర్లు, అటార్నీ - జనరల్‌, కం'స్ర్రోలర్‌ అండ్‌ 
ఆడిట్‌ - జనరల్‌ (సి.ఏ.జీ), ప్రభుత్యోద్యోగులను 
ఎంపిక చేసి నియమించే యూనియన్‌ పబ్లిక్‌ 
సర్వీస్‌ కమీషన్‌ (యు.పి.ఎస్‌.సి) అధ్యక్షుల్నీ, 


సాకోరు 
(a టె 


సభ్యులు, విదేశాలలో దౌత్యప్రతినిధుల్ని 
నియామకం చేయడం వంటి కీలకమైన అధికార 
పదవుల్లో నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంది. 
ఇక రాష్ట్రవతికి ఉన్న రాజ్యాంగవ రమైన 
అధికారాలు; శిక్షలు తగ్గించడం, మాఫీ చేయడం 
(ప్రధానమైనవి. మరణదండన విధించిన వారికి 
క్షమాభిక్ష పెట్టి విడిచి పెట్టడం, శిక్ష తగ్గించే అధికారం 
రాష్ట్రపతికి ఉంది, సంధి ఒప్పందాలు చేయవచ్చు. 
అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించవచ్చు. 

(ప్రధాని : భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం 
దేశ (ప్రధాని పదవి అతికీలకమైంది. అయిదేళ్ల 


1950 - 1997 


మంత్రివర్గం ఏర్పాటు చెయ్యమని రాష్ట్రపతి 
ఆహ్వానిస్తారు. అప్పుడు తన ఇష్టం వచ్చిన వారిని 
మంత్రివర్గ సభ్యులుగా ఎంపిక చేసుకోగా రాష్ట్రపతి 
(ప్రధానిచేతను, అతని మంత్రివర్గ సభ్యులచేతనూ 
ప్రమాణ స్వీకారం చేయిస్తారు. (ప్రధాని 
ఇష్టానుసారం మంత్రివర్గ సభ్యులను తీసి 
వేయుట గాని, మరికొందరిని చేర్చుటగాని 
చేయవచ్చును. ప్రధాని తన పదవికి రాజీనామా 
చేసినచో మంత్రివర్గం రద్దు అవుతుంది. 
మంత్రివర్గ నిర్ణయాలన్నీ ప్రధాని అధ్యక్షతన జరిగిన 
మంత్రివర్గ (కేబినెట్‌) _ సమావేశాల్లోనే 
తీసుకొనబడతాయి. ఒక విధంగా (ప్రధాని 
అనుసంధాత. ప్రభుత్వం తరపున పార్లమెంటులో 
ముఖ్య ప్రతినిధి ప్రధానియే. 


భారతదేశం - ప్రధాన మంత్రులు 


1950 - 1997 


Wr, 


భారత రాజ్యాంగం 


ry 
55 


భారతదేశ చరిత్ర - ప్రముఖ ఘట్టాలు 


క్రీ. పూ. క్ర 


3000 సింధు నదీలోయ నాగరికత. 
1500 ఆర్యుల రాక - వేద యుగం ; 
1000 గంగామైదానానికి ఆర్యుల రాక. బుగ్వేద 
సంకలనాలు. 
900 కురుక్షేత్ర యుద్దం. 
800 రామాయణం ; మహాభారత కావ్యాల 
ఆది కూర్చు). 
603 బింబిసారుని మగధ పాలన 
600 ఉత్తరభారత్‌లో మహాజానపదులు. 6వ 
శతా, డైన: మత (ప్రవక్త మహావీరుడు 
* బౌద్దమత (ప్రవక్త గౌతమబుద్దుడు 
551 అజాతశత్రు పాలన. ' 
550 ఉపనిషత్తుల సంకలనం. 
518 డరయస్‌ సింధునది వైపుకు సైలాక్స్‌ను 
నౌకా సాహసయాత్ర పంపుట. 
364 నంద రాజవంశ పాలన (364 - 324) 
326 భారతదేశంపై ఆలిగ్జాండర్‌ దండ యాత్ర. 
321 నంద రాజవంశాన్ని తుదముట్టించి మౌర్య 
చంద్రగుప్తడు ! మౌర్యవంశాన్ని పాటలీపుత్రం 
రాజధానిగా చాణుక్యుని సాయంతో పాలన , 
323 చంద్రగుప్తుని ఆస్థానంలో (గ్రీకు రాయబారి 
యాత్రా చారిత్రకుడు మోగస్తనీస్‌, 
3 వశతా.అశోకుని పాలన (272 -233). 
187 శుంగవంశ పాలన (187 - 175) 146 
ఖారవేలుడు కళింగ రాజ్య ప్పాపన, 
26 దక్షిణాదిని పాండ్య ( మధుర), చేర 
(కేరళ) రాజ్యవంశాల ఏలిక. 


ఆశ, 

ఖే సింధులోయలో శకుల పాలన 

52 భారతదేశంలో (సెయింట్‌ తామస్‌) (క్రైస్తవ 
మత (ప్రచారం (ప్రారంభం, 

78 శాలివాహన శకయుగం (ప్రారంభం. 

98 కనిష్కుని పాలన (98 - 117) 

319 గుప్తసామాజ్య స్థాపన చంద్రగుప్త! పాలన 
(319 - 335). 

350 సముద్రగుప్తుడు ఉత్తర భారత దేశం, దక్కను 
ప్రాంతాన్ని జయించాడు. 

380 చంద్రగుప్త ॥ విక్రమాదిత్య పాలన శో 
ఫాహియాన్‌ రాక గుప్తుల స్వర్ణయుగం - 
సాంస్కృతిక పునరుజ్జీవనంలో కాళిదాసు ఇతర 
మహాకవులు, గణ్మిత వేత్త ఆర్యభటుడు, 
వరాహమిహిరుడు, సుశ్రుతుడు (వైద్యం) మనిన 
కాలం * హిందూధర శ పునరుద్దరణ, 

606 హర్షవర్దనుని పాలన , 


609 చాళుక్యుల పాలన. | 

639 హుయాన్‌ స్యాంగ్‌ రాక ( 629 -645): 

670 ఇత్సింగ్‌ రాక. 

712 మహమ్మద్‌ - బీన్‌ - కాసీమ్‌ సింధుపై దాడి: 

753 రాష్ట్ర కూటుల పాలన. 

892 తూర్పు చాళుక్య పాలన, 

985 చోళ రాజ్యవంశ పాలన. 

1026 మహమ్మద్‌ గజనీ సోమనాథ స్వర్ల దేవాల 
యాన్ని కొల్లగొట్టుట, 

1191 ఢిల్లీరాజు పృథ్వీరాజ్‌ చౌహాన్‌ ఘోరీ 
మహమ్మద్‌ను ఓడించాడు. తరాయిన్‌ యుద్ధం: 


308 


1 కోక సతమ 
రాజ్యాన్ని సాపంచాడు. 
1221 భారతదేశం పై మంగోలు చ్యకపత్రి 
జెంగిచ్‌ఖాన్‌ దాడి. 
1232 ఢిల్లీ సమీపమున కుతుబ్‌ మినార్‌ నిరా $e) 
ప్రారంభం. 
1296 అల్లావుద్దీన్‌ ఖిల్లీ పాలన. 
1298 మార్కోపోలో భారతదేశ సందర్భన. 
1320 ఘియాసుద్దీన్‌ తుగ్లక్‌ ఢిల్లీలో తుగ్లక్‌ 
రాజవంశాన్ని స్థాపించాడు. 
1333 ఇబ్న్‌ బతూతా భారతదేశ సందర్శన. 
1351 ఫిరోజ్‌ షా తుగ్లక్‌ పట్టాభిషేకం. 
1398 భారతదేశంపై తైమూర్‌ దాడి. 
1451 ఢిల్లీలో లోడీ (1451 - 1526) వంశ పాలన, 
"1489 బీజాపూరులో అదిల్‌ షా రాజవంశ పాలన. 
1490 అహమ్మద్‌ నగరంలో నిజాం షా 
._ రాజవంశం. 
1498 వాస్కోడిగామా (పోర్చుగీసు నావికుడు) 
కాలికట్‌ (కేరళుకు చేరిక, 
1510 గోవా పోర్చుగీసునారి కైవసం. 
1518 గోల్కొండలో కుతుబ్‌ షాహీ రాజవంశం. 
1526 పానిపట్టు యుద్దం-1 - లోడీ రాజులను 
బాబర్‌: ఓడించిమొగలు రాజ్యాన్ని స్థాపించాడు. 
1530 బాబర్‌ తర్వాత గద్దె మోద హుమయూన్‌. 
1538 సిక్కుమత స్థాపకుడు గురునానక్‌ మరణం. 


మమ మూసా 


ఇచోషోపెళ్పాహా 


1539 షర్జాహు మయూన్‌ను ఓడించి ఢిల్లీ చక్రవర్తి 


అయ్యాడు. 

1555 సికిందర్‌ షా నుండి హుమయూన్‌ ఢిల్లీ 
సింహాసనాన్ని దక్కించు కొన్నాడు. 

1556 హుమయూన్‌ మరణం; * అక్బర్‌ పాలన 
ప్రారంభం. ఈ రెండవ పానిపట్టు యుద్దంలో 
హేమూని అక్బర్‌ ఓడించాడు. 


1564 హిందువులు చెల్లించవలసిన జిజియా 
309 


Nr ను చిన 
(a [1 


15గి2సెంకా - ము 
నాడజడాంబాంతుకత జ 


= వాలా ₹ EE EE 
ఏశ్వాస౦) అన్నర్‌ ప్రకటించారు. 
1597అక్చర్‌ తన దండయా(త్రలన ముగించు 


కొన్నాడు. * రాణా ప్రతాప్‌ మరణం. 
1600ఇంగ్రీషు ఈస్టిండియా కంపెనీ స్థాపన. 
1602 నెదర్హాండ్స్‌ ఈప్రిండియా కంపెనీ స్తాపన. 
1605 అక్బర్‌ మరణం; * జహంగీర్‌ పాలన 


(ప్రారంభం. 

1609 పులికాటు ( మద్రాసు సమీపం)లో 
డచ్చివారి ఫ్యాక్టరీ నిర్మాణం. 

1631 షాజహాన్‌ తన భార్య ముంతాజ్‌ స్మృతికి 
చిహ్నంగా ఆగ్రాలో 'లాజమవాలు' ను 
నిర్మెంచాడు. 

1639మద్రాసులో ఇంగ్రీషువారి ఫోర్ట్‌ సెయింట్‌ 
జార్టికోట నిర్మాణం. 

1658 జబౌరంగజేబు తుది మొగల్‌ చక్రవర్తి, 
అయ్యాడు ౫* మరల బిజియా పన్ను 
పునరుద్దరణ. 

1707బొరంగజేబు మరణం - మొగల్‌ రాజ్యం 
పతనం (ప్రారంభం. 

1720పూణేలో బాజీరావు పీష్వా పాలన. 

1739 పర్షియారాజు నాదిర్షా ఢిల్లీ కైవసం. 

1742 బెంగాలుపై వైమహారాష్టుల దండ యాత్ర; 
* డూస్లే ప్లై ఫ్రెంచి గవర్నరు అయ్యాడు, 

1757 పాీ ( యుద్దం- -- ఇంగ్లీషువారు రాబర్ట్‌ 


కన్‌ నాయకత్వంలో బెంగాలు నవాబు సిరాజ్‌ 
- టట్‌ దొలా మిర్‌ జాఫర్‌ ను ఓడించారు. 


1768 హైదరాలీతో 'బ్రిటిషువారి సంధి. 

1772 వారన్‌ హేస్టింగ్స్‌ బెంగాలు గవర్నరు. 

1773 వలస పాలనను నియంత్రిస్తూ బ్రిటిషు 
రెగ్యులేటింగ్‌ చట్టం చేసింది. 


హాలు చాలా రల = CTE TE? CEs 


ఫ్‌ 
ప్‌ 
గ! 
3 
3 
HED 
9, 
0 
YN 
Ye 
ళం 
చి 
ద్‌ 


3000 సింధు నదీలోయ నాగరికత. 

1500 ఆర్యుల రాక - వేద యుగం ; 

1000 గంగామైదానానికి ఆర్యుల రాక. బుగ్వేద 
సంకలనాలు. 

900 కురుక్షేత్ర యుద్దం. 

800 రామాయణం ; మహాభారత కావ్యాల 
ఆది కూర్చు). 

603 బింబిసారుని మగధ పాలన 

600 ఉత్తరభారత్‌లో మహాజానపదులు. 6వ 
శతా, జైన; మత (ప్రవక్త మహావీరుడు 

* బౌద్దమత (ప్రవక్త గౌతమబుద్దుడు 

551 అజాతశత్రు పాలన. 

550 ఉపనిషత్తుల సంకలనం. 

518 డరయస్‌ సింధునది వైపుకు సైలాక్స్‌ను 
నౌకా సాహసయాత్ర పంపుట. 

364 నంద రాజవంశ పాలన (364 - 324) 

326 భారతదేశంపై ఆలిగ్జాండర్‌ దండ యాత్ర. 

321 నంద రాజవంశాన్ని తుదముట్టించి మౌర్య 
చంద్రగుప్తడు 1 మౌర్యవంశాన్ని పాటలీపుత్రం 
రాజధానిగా చాణుక్యుని సాయంతో పాలన , 

323 చంద్రగుప్తుని ఆస్థానంలో గ్రీకు రాయబారి 
యాత్రా చారిత్రకుడు మోగస్తనీస్‌. 

3 వశతా.అశోకుని పాలన (272 -233), 

187 శుంగవంశ పాలన (187 - 175) 146 
ఖారవేలుడు కళింగ రాజ్య ప్టాపన, 

26 దక్షిణాదిని పాండ్య ( మధుర), చేర 
(కేరళ) రాజ్యవంశాల ఏలిక. 


భారతదేశ చరిత్ర - ప్రముఖ ఘట్టాలు 


క్రీశ 
40 సింధులోయలో శకుల పాలన 
52 భారతదేశంలో (సెయింట్‌ తామస్‌) క్రైస్తవ 


మత ప్రచారం (ప్రారంభం. 


78 శాలివాహన శకయుగం (ప్రారంభం. 
98 కనిష్కుని పాలన (98 - 117) 
319 గుప్తసామ్రాజ్య స్థాపన చంద్రగుప్త! పాలన 


(319 - 335). 


350 సముద్రగుప్తుడు ఉత్తర భారత దేశం, దక్కను 


(ప్రాంతాన్ని జయించాడు. 


380 చంద్రగుప్త 1 విక్రమాదిత్య పాలన శ 


ఫాహియాన్‌ రాక గుప్తుల స్వర్ణయుగం J 
సాంస్కృతిక పునరుజ్జీవనంలో కాళిదాసు ఇత్‌ 
మహాకవులు, గణ్మిత వేత్త ఆర్యభటుడు, 
వరాహమిహిరుడు, సుశ్రుతుడు (వైద్యం) మనిన 
కాలం * హిందూధర శై పునరుద్ధరణ. 


606 హర్షవర్దనుని పాలన . 

609 చాళుక్యుల పాలన , | 
639 హుయాన్‌ స్యాంగ్‌ రాక ( 629 -645). 
670 ఇత్సింగ్‌ రాక. 

712 మహమ్మద్‌ - బీన్‌ - కాసీమ్‌ సింధుపై దాడి, 
753 రాష్ట్ర కూటుల పాలన. 

892 తూర్పు చాళుక్య పాలన, 

985 చోళ రాజ్యవంశ పాలన. 3 
1026 మహమ్మద్‌ గజనీ సోమనాథ స్వర్ల దేనో 


యాన్ని కొల్లగొట్టుట. 


1191 ఢిల్లీరాజు పృధ్వీరాజ్‌ చౌహాన్‌ ఘోరీ 


మహమ శద్‌ను ఓడించాడు. తరాయిన్‌ యుద్దం 


308 


1206 ఢిల్లీలో కుతుబుద్దీన్‌ ఐబెక్‌ బానిసవంశ 
రాజ్యాన్ని స్థాపించాడు. 

1221 భారతదేశంపై మంగోలు చక్రవర్తి 
జెంగిజ్‌ఖాన్‌ దాడి. 

1232 ఢిల్లీ సమీపమున కుతుబ్‌ మినార్‌ నిర్మాణ 
(ప్రారంభం. 

1296 అల్లావుద్దీన్‌ ఖిల్జీ పాలన. 

1298 మార్కోపోలో భారతదేశ సందర్భన, 

1320 ఘియాసుద్దీన్‌ తుగ్లక్‌ ఢిల్లీలో తుగ్లక్‌ 

రాజవంశాన్ని స్థాపించాడు. 

1333 ఇబ్న్‌ బతూతా భారతదేశ సందర్శన. 

1351 ఫిరోజ్‌ షా తుగ్లక్‌ పట్టాభిషేకం. 

1398 భారతదేశంపై తైమూర్‌ దాడి. 

1451 ఢిల్లీలో లోడీ (1451 - 1526) వంశ పాలన, 

-1489 బీజాపూరులో అదిల్‌ షా రాజవంశ పాలన, 

1490 అహమ్మద్‌ నగరంలో నిజాం షా 
రాజవంశం. 

1498 వాస్కోడిగామా (పోర్చుగీసు నావికుడు) 
కాలికట్‌ (కేరళ)కు చేరిక, 

1510 గోవా పోర్చుగీసువారి కైవసం, 

1518 గోల్కొండలో కుతుబ్‌ షాహీ రాజవంశం. 

1526 పానిపట్టు యుద్దం-1 - లోడీ రాజులను 
బాబర్‌ ఓడించి మొగలు రాజ్యాన్ని స్థాపించాడు. 

1530 బాబర్‌ తర్వాత గద్దె మిద హుమయూన్‌. 

1538 సిక్కుమత స్థాపకుడు గురునానక్‌ మరణం. 

1539 షర్హాహు మయూన్‌ను ఓడించి ఢిల్లీ చక్రవర్తి 
అయ్యాడు. 

1555 సికిందర్‌ షా నుండి హుమయూన్‌ ఢిల్లీ 
సింహాసనాన్ని దక్కించు కొన్నాడు. 

1556 హుమయూన్‌ మరణం; * అక్బర్‌ పాలన 
ప్రారంభం. * రెండవ పానిపట్టు యుద్దంలో 
హేమూని అక్బర్‌ ఓడించాడు, 

1564 హిందువులు చెల్లించవలసిన జిజియా 


(జుట్టు)పన్ను అక్బర్‌ రద్దు చేశాడు. 

1582హిందూ - ముస్లిముల మధ్య సయోధ్యను 
సాధించుటకు 'దీన్‌ - ఇ-ఇలాహీ' (దైవంలో 
విశ్వాసం) అక్బర్‌ (ప్రకటించాడు. 

1597 అక్బర్‌ తన దండయా(త్రలను ముగించు 
కొన్నాడు. * రాణా ప్రతాప్‌ మరణం. 

1600ఇంగ్రీషు ఈస్టిండియా కంపెనీ స్థాపన. 

1602 నెదర్గాండ్స్‌ ఈస్టిండియా కంపెనీ స్థాపన. 

1605 అక్బర్‌ మరణం; * జహంగీర్‌ పాలన 
(ప్రారంభం. 

1609 పులికాటు ( మద్రాసు సమీపం)లో 
డచ్చివారి ఫ్యాక్టరీ నిర్మాణం. 

1631 షాజహాన్‌ తన భార్య ముంతాజ్‌ స్మృతికి 
చిహ్నంగా ఆగ్రాలో 'లాజమవాలు' ను 
నిర్మించాడు. 

1639మద్రాసులో ఇంగ్లీషువారి ఫోర్ట్‌ సెయింట్‌ 
జార్జికోట నిర్మాణం. 

1658 జౌరంగజేబు తుది మొగల్‌ చక్రవర్తి, 
అయ్యాడు * మరల జిజియా పన్ను 
పునరుద్ధరణ. 

1707బౌరంగజేబు మరణం - మొగల్‌ రాజ్యం 
పతనం (ప్రారంభం. 

1720పూణేలో బాజీరావు పీష్వా పాలన. 

1739 పర్షియారాజు నాదిర్గా ఢిల్లీ కైవసం. 

1742 బెంగాలుపై మహార్యాష్ట్రుల దండ యాత్ర; 
* డూప్లే (ఫ్రెంచి గవర్నరు అయ్యాడు. 

1757 ప్లాసీ యుద్దం- -- ఇంగ్లీషువారు రాబర్ట్‌ 

క్‌ నాయకత్వంలో బెంగాలు నవాబు సిరాజ్‌ 
- ఉద్‌ - దౌలా మిర్‌ జాఫర్‌ ను ఓడించారు. 

1768 హైదరాలీతో (బ్రిటిషువారి సంధి. 

1772 వారన్‌ హేస్టింగ్స్‌ బెంగాలు గవర్నరు. 

1773 వలస పాలనను నియంత్రిస్తూ (బ్రిటిషు 
రెగ్యులేటింగ్‌ చట్టం చేసింది. 


309 


లోక జాన పీఠం 


భారత దేశ చరిత్ర ప్రముఖ ఘట్టాలు 


1775 మొదటి ఇంగ్లీషు -మరాఠా యుద్దం. 

1782 సాల్బయి సంది, 

1780 మైసూరు యుద్దం ॥. 

1784 హైదరాలీని (బ్రిటిషువారు ఓడించారు. 

1784 పిట్స్‌ ఇండియా చట్ట నిర్మాణం. 

1792 ఇంగ్లీషువారు - ,టిప్పుసుల్తాను మధ్య 
3వ మైసూరు యుద్దం * శ్రీరంగపట్నం 
సంధి 

1793 బెంగాలులో శాశ్వత పరష్కార చట్ట 
(పెర్మెనెంట్‌ సెటిల్‌ మెంటు) నిర్మాణం. 

1798 వెల్లస్లీ గవర్షరు- జనరల్‌ అయ్యాడు. 

1799 4వమైసూరు యుద్దంలో టిప్పు సుల్తాన్‌ను 
(బ్రిటిషువారు ఓడించారు. మైసూరు విభజన, 

1801 బ్రిటిషు ఆధిపత్యంలోనికి కర్ణాటక, 

1803 మరాఠా యుద్దం, 

1818 మరాఠీవారిని |బ్రిటిషువారు అదుపు లో 
పెట్టారు. _ 

1828 విలియమ్‌ బెంటింక్‌ గవర్నర్‌-జనరల్‌ ౫ 


సతీసహగమనం నిషేధం (1829)* థగ్‌ల 
అణచివేత (1837). 


1841 రంజిత్‌ సింగ్‌ నాయక, 
పాలన. 

1845 సిక్కుల అణచివేత. 

1848 డల్‌హౌసీ గవర్నరు - జనరల్‌. 

1848 పంజాబు (బ్రిటిషువారి అధీనం. 

: B53 ఇండియాలో బొంబాయి నుండి రాణా 
వరకు మొట్టమొదటి రైలుమార్గ నిర్మాణం, 
1857 (పథమ భారత స్వాత్రంత్ర్య పోరాటం 

(సిపొయిల తిరుగుబాటు). 

1858 భారతదేశపాలన ఈస్టిండియా కంపెనీ 
అధీనం నుండి బ్రిటిషు కౌన్‌ పాలన కిందికి 
తెస్తూ విక్టోరియా మహారాణి (ప్రకటన. 

1861 భారతీయ శిక్షాస్మృతి (ఇండియన్‌ పీనల్‌ కోడ్‌) * 


త్వంలో సిక్కు 


ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం * హైకోర్టుల చట్టం . 
1869 మోహన్‌ దాస్‌ కరమ్‌చంద్‌ గాందీ జననం. 
1877 బిటిషురాణి భారతీయ చక్రవర్తిని 

(ఎం(ెస్‌ ఆఫ్‌ ఇండియా)గా (ప్రకటన, 
1885 భారతజాతీయ కాంగ్రెసు స్థాపన - 

బొంబాయిలో మొదటి సమావేశం 

1892 భారతీయ పరిపాలనను నియంత్రిస్తూ చట్టం. 

1899 కర్టన్‌ గవర్షర్‌-జనరల్‌ & వైస్రాయి. 

1905 బెంగాలు విభజన (ప్రతిపాదన. 

1906 ముస్లిమ్‌ లీగ్‌ స్థాపన, 

1908 వార్తాపత్రికల చట్టం. 

1909 మింటో - మార్లే చట్టం. 

1911 జార్జి ౪ చక్రవర్తి మేరీరాణి ఢిల్లీలో 
దర్భారు. * రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి 
మార్పు. 

1914 (ప్రపంచయుద్ధం - 1 ప్రారంభం. 

1915 మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ భారత 
రాజకీయ రంగ ప్రవేశం. 

1939 రెండవ ప్రపంచయుద్దం (ప్రారంభం. 

1945 రెండవ ప్రపంచయుద్దం ముగిసింది. 

1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం 
సిద్ధించింది. 

1948 జన 30 నాధూరామ్‌ గాడ్సేచే మహాత్మా 
గాంధీ హత్య శు ఏర్పాటు. 

1949 నవ. 26 భారతరాజ్యాంగాన్ని రాజ్యాంగ 
పరిషత్తు (కానిస్టిబ్యుయెంట్‌ అసెంబ్లీ) సిద్దం 
చేసింది. 

1950 జన. 26 భారత రాజ్యాంగం అమలులోనికి 
రావడంతో భారతదేశం (ప్రజాసత్తాక గణ 
తంత్ర రాజ్యమయింది. ల్లో రాజేంద్రప్రసాద్‌ 
బాబు మొదటి రాష్ట్రపతి గాను, జవహర్‌లాల్‌ 
నెహ్రూ (ప్రధానిగాను ఎన్నుకోబడ్డారు * డిసె. 
15 వల్లభ్‌భాయి పటేల్‌ మరణం. 


310 


1951-56 మొదటి పంచవర్ష ప్రణాళిక 

1952 రాజ్యాంగం (ప్రకారం మొదటి సార్వత్రిక 
ఎన్నికలు జరిగాయి. రాజేంద్రప్రసాదు రాష్ట్ర 
పతిగాను. నెహ్రూ ప్రధాని గాను మరల 
ఎన్నుకోబడ్డారు. 

1953 మే 29 ఎవరెస్ట్‌ శిఖారారోహణ. 

1954 భారత - చీనా దేశాల మధ్య 'పంచశీలి 
ఒప్పందం 

1955 ఆవడి కాంగ్రెసు సమావేశంలో సోషలిస్ట్‌ 
పేటర్స్‌ ఆఫ్‌ సొసైటీ తీర్మానం, 

1956 భాషా ప్రయుక్త రాష్ట్ర పునర్వ్య వస్ట్రీకరణ. 
* ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. * రెండవ 
పంచవర్ష ప్రణాళిక (1956-61)* హిందూ 
కోడ్‌ బిల్లు * (నవ. 1) రెండవ సార్వత్రిక 
ఎన్నికలు * రాజేంద్ర ప్రసాద్‌ రెండవసారి 
రాష్ట్రపతి * జవహర్‌లాల్‌ నెహ్రూ మరల 
ప్రధాని 

1958 పార్లమెంటు శాసనం ద్వారా కొల తులా 
మాన పద్దతి మెట్రిక్‌ విధానానికి మారింది. 

1959 బొంబాయి రాష్ర్టాన్ని విభజించగా 
మహారాష్ట్ర - గుజరాతు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 

1961 పోర్చుగీసు అధీనంలో ఉన్న గోవా, 
డయ్యూ, డామన్‌ భారతదేశంలో విలీన 
మయ్యాయి * మూడవ పంచవర్ష ప్రణాళిక 
(1961-66). 

1962 మూడవ సార్వత్రిక ఎన్నికలు * సర్వేపల్లి 
రాధాకృష్ణన్‌ రాష్ట్రపతి. * జవహర్‌ లాల్‌ 
నెహ్రూ మరల (ప్రధాని * ఉత్తర భారత 
సరిహద్దుపై చీనా దాడి (సెప్టై 19) 

1963 నాగాలాండ్‌ రాష్ట్రం ఏర్పాటు. 

1964 జవహర్‌ లాల్‌ నెహ్రూ మరణం (మే 27) 
* లాల్‌ బహదూర్‌ శాస్త్రి (ప్రధాని. 

1965 ఇండో - పాకిస్తాన్‌ యుద్ధం ( రాన్‌ ఆఫ్‌ కచ్‌) 


1966 టాష్‌ కెంట్‌ లో లాల్‌ బహదూర్‌ శాస్త్రి - 
అయూబ్‌ మధ్య సమావేశం అంగీకారానికి 
వచ్చుట. ఈలాల్‌' బహదూర్‌ శాస్త్రి టాస్‌కెంట్‌ 
లో హఠాన్మరణం (జన.2) * ఇందిరాగాంధీ 
(ప్రధాని అయ్యారు. * హర్యానా, పంజాబు 
రాష్ట్రాల ఏర్పాటు 4వ పంచవర్ష ప్రణాళిక 
(1966-71) 

1967 4వ సార్వత్రిక ఎ న్నికలు జరిగాయి 
* ఇందిరాగాంధీ మరల ప్రధాని. * జాకీరు 
హుస్సేన్‌ రాష్ట్రపతి. 

1969 మద్రాసు రాష్ట్రం తమిళనాడుగా పేరు 
మార్చుకుంది. * జాకీర్‌హుస్సేస్‌ మరణం 
* వి.వి. గిరి రాష్ట్రపతి అయ్యారు. ఖు 14 
షెడ్యూలు బ్యాంకులు జాతీయకరణం 
చేయబడ్డాయి. 

1970 మేఘాలయా రాష్ట్రం ఏర్పడింది 
* పూర్వపు సంస్థానాధీశులకిచ్చే రాజ 
భరణాలు ( ట్రీవీ పర్సులు) రద్దయ్యాయి. 
1971 హిమాచలటప్రదేశ్‌ రాష్ట్రం ఏర్ప డింది 
* లోక్‌సభ మధ్యంతర ఎన్నికలు జరిగాయి. 
* ఇందిరాగాంధీ మరల (ప్రధాని * ఇండో 
- పాక్‌ యుద్దం * బంగ్లాదేశ్‌ అవతరణ (డిసె. 17) 
* 5వ పంచవర్ష ప్రణాళిక (1971 - 76) 

1972 మణిపూర్‌, త్రిపురా రాష్ట్రాలు ఏర్పడ్డాయి 
* అరుణాచల ప్రదేశ్‌ మిజోరమ్‌ కేంద్రపాలిత 
రాష్టాలయ్యాయి. * రాజగోపాలాచారి 
మరణం, 

1973 మైసూరు రాష్ట్రం పేరు 'కర్నాటక'గా 
మారింది. 

1974 ఫక్రుద్దీన్‌ ఆలీ అహ్మద్‌ రాష్ట్రపతి. 

1975 నర్వేవల్సి రాధాకృష్ణన్‌ మరణం 
(ఏధ్రి,17) * సిక్కీమ్‌ 22వ రాష్ట్రంగా 


311 


భారత దేశ చరిత్ర ప్రముఖ ఘట్టాలు 


భారతదేశంలో విలీనమయ్యింది * అత్యవసర 

పరిస్థితి (ఎమర్డన్సీ) ప్రకటన (జూన్‌ 25) 
* కలకత్తా, మద్రాసు దూరదర్శన్‌ ( టి.వి) 

కేంద్రాలు స్థాపన *కట్టుబానిసత్వం (బాండెడ్‌ 
లేబర్‌ నిర్మూలన. 

1976 రాజ్యాంగానికి 42వ సవరణ ఫలితంగా 
భారతదేశం సోషలిస్టు సెక్యులర్‌ రిపబ్లిక్‌ అయింది, 

1977 లోక్‌ సభ రద్దయింది * రాష్ట్రపతి 
ఫక్రుద్దీన్‌ ఆలీ అహ్మద్‌ మరణం *అత్యవసర 
(ఎమర్జన్సీ) పరిస్థితి సడలింపు (మార్చి 21) 
%* లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలలో జనతా 
పార్టీ విజయం * మొరార్టీ దేశాయి ప్రధాని 
%* 1977 నీలం సంజీవరెడ్డి ఏకగ్రీవంగా 
రాష్ట్రపతిగా ఎన్నిక 

1978 కాంగ్రెసు (ఐ) పార్టీ ఏర్పడింది. 

1979 మొరార్జీ దేశాయి (ప్రధాని పదవికి 
రాజీనామా (జూలై15) * మదర్‌ తెరిసాకు 
నోబెల్‌ పురస్కారం, 

1980 లోక్‌ సభకు మధ్యంతర ఎన్నికలలో 
ఇందిరాగాంధీ విజయం సాధించి ప్రధా 
అ రు. . 

1982 వినోబా భావే మరణం ( నవ.15). 

1983 సముద్రగర్భంలో (బొంబాయి సమీపాన) 
పెట్రోలు, నిక్షేపం బయటపడింది. 

1984 ఫిబ్ర 26 - ఇన్సాట్‌1 కృత్రిమ ఉపగ్రహం 
పని ప్రారంభం. 

1984 ఏప్రిల్‌ రాఖేష్‌ శర్మ (ప్రప్రథమ భారతీయ 
రోదసీ నివాసి ( సోయుజ్‌టి 11) * ఎవరెస్టు 
శిఖరారోహణ చేసిన (ప్రప్రథమ భారతీయ 
మహిళ కుమారి బిచేంద్రీపాల్‌ * జూన్‌ 6 
పంజాబులో తీవ్రవాదుల ఆగ డాలను అరికట్ట 
డానికి అమృతసర్‌లోని స్వర్ణదేవాలయంలో 


'ఆపకేషన్‌ బ్లూస్టార్‌ చర్య, * అక్టో.31 ఇందిరా గాంధీ 
హత్య * రాజీవ్‌ గాంధీ (ప్రధాని అయ్యారు. 
* డిసె. లోక్‌ సభకు 8 వ సార్వ త్రిక ఎన్ని 
కలలో కాం గ్రెసు (ఐ) విజయం సాధించగా 
రాజీవ్‌ గాంధీ మరల డిసె. 3న ప్రధాని 
అయ్యారు * భోపాల్‌ గ్యాస్‌ దుర్భటన, 

1985 డి.సె.26 భారత జాతీయ కాంగ్రెస్‌ 
శతజయంతి వార్షికోత్సవం. 

1986 జన 13 ఇండియన్‌ ఎయిర్‌ లైన్స్‌ ఫోకర్‌ 
(44) విమానాన్ని నడిపిన మొదటి మహిళా 
కమాండర్‌ సౌదామిని దేశ్‌ముఖ్‌ *ఫిబ్ర, 17 - 
సుప్రసిద్ధ తత్త్యవేత్త జిడ్డు కృష్ణమూర్తి తన 90 వ 
ఏట సిద్ది పొందారు. 

1987 బోఫోర్స్‌, ఫెయిర్‌ ఫాక్స్‌ కుంభ కోణాలు 
బయటపడ్డాయి. 

1989 9వ లోక్‌సభకు సార్వత్రిక ఎన్నికలు 
* నేషనల్‌ ఫ్రంట్‌ పార్టీ తరపున నిపి, సింగ్‌ 
నాయకత్వంలో అల్పసంఖ్యాక మైనారిటీ 
ప్రభుత్వం ఏర్పడింది. (డి.సె.3) 

1991 మే 21 రాజీవ్‌ గాంధీ హత్య * లోకసభకు 
10వ సార్వత్రిక ఎన్నికలు. జూన్‌లో పి.వి. 
నరసింహారావు భారత (ప్రధాని. 

1993 స్కామ్‌ కుంభకోణం * లాతూరు (మహారాష్ట్ర) 
లో భూకంపం (రిక్టర్‌ స్కేలు - 9) 

1994 ఆర్థిక సంస్కరణలు. 

1995 హవాలా కుంభకోణం. 


1996 11వ లోక్‌సభకు సార్వత్రిక ఎన్నికలు 
* 13 పార్టీల అధినేతగా దేవెగౌడ సంకీర్ణ 
(కొయిలేషన్‌) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రధాని 
అయ్యారు. 

1997 దేవెగౌడ ప్రభుత్వం పతనం, * ఇంద్రగుప్త 


గుజ్రాల్‌ ప్రధాని (ఏప్రిల్‌ 11. 
312 


భారతదేశం 
స్వాతంత్ర్య పోరాట చరిత్రలో 


(ప్రముఖ ఘట్టాలు 


1498 వాస్కోడిగామా పోర్చుగీసు నావికుని నౌక పాలన (ప్రారంభం * మొదటి వైస్రాయి లార్డ్‌ 
కాలీకట్‌కు చేరిక. కానింగ్‌ 
1611 ఈస్టిండియా కంపెనీవారు భారత దేశంతో 1882 'ఆనందనుఠం"నవలలో బంకించంద్ర ఛటర్జీ 
వ్యాపారం చేయడానికి మచిలీపట్టణం వద్ద  నందేమాతరం” గీతం ప్రస్తావన. 
ఫ్యాక్టరీల స్థాపన. 1885 భారతజాతీయ కాంగ్రెసు స్థాపన, 
1615 ఈస్టిండియా కంపెనీ తరపున సర్‌ తామస్‌ 1905 వైస్రాయి లార్డ్‌ కర్ణన్‌ బెంగాలు విభజన 
రో రాయబారిగా మొగలాయి చక్రవర్తి (ప్రతిపాదన. 
జహంగీరు దర్బారుకు వచ్చి కంపెనీ వ్యాపార 1906 వందేమాతరం” ఉద్యమం. 
కేంద్రాల స్థాపనకు అనుమతి పొందాడు. 1908 స్పరాజ్యుం నాజన్నావాక్కు" అని గర్జించి, 
1639 ఫోర్ట్‌ సెయింట్‌ జార్జికోట స్థాపన (మద్రాసు). _ సెష్టై.23న భారతజాతిని మేల్కొలిపిన తిలక్‌కు 
1707 మొగలు చక్రవర్తి జారంగజేబు మరణం. జైలుశిక్ష, 
1757 'ప్పాసీ యుద్దం' - ఈస్టిండియా కంపెనీ 1910 బెంగాలు విభజన రద్దు. 
వారికి బెంగాలును పాలించే సిరాజుద్దౌాలా మధ్య 1911 కలకత్తా నుండి ఢిల్లీకి రాజధాని మార్పు. 


జరిగింది * సిరాజుద్దౌలా ఓటమి. 1914 మొదటి ప్రపంచయుద్దం. (1914-1919) 
1774 మొదటి బ్రిటిషు గవర్నరు - జనరల్‌ 1915 దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన గాంధీజీ 
వారెన్‌ హేస్టింగ్స్‌. భార త రాజ కీయ రంగ (ప్రవేశం. 1916 ఆనిబి 
1835 భారతదేశంలో ఇంగ్లీషు విద్యావిధానం  సెంట్‌చే హోమ్‌ రూల్‌ ఉద్యమం ఈ జవహర్‌ 
ప్రారంభం. లాల్‌ నెహ్రూ 
1857 ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం _ లక్షోకాంగ్రెసు | (వాన ! 


(సిపొయిల తిరుగుబాటు) సభలో మొదటి! స 

1858 (బ్రిటిషు ఇండియా కంపెనీ పాలన సారిగా గాంధీ! 
నుంచి ఇంగ్లీషు రాజరికం (క్రాన్స్‌ అధీనం జీని కలును 
ఈ విక్టోరియా మహారాణి బ్రిటిషు చక్రవర్తినిగా కున్నారు. 


సళళ. GANDHI AND NEHRU 
ఇదిమున.మును మ.మముమమేను 


మదికుటట ముక. ఉతవంవి 


313 


భారతదేశం - స్వాతంత్ర్య 
పోరాటచరి(త్రలో ప్రముఖఘట్టాలు 


1917 బీహారు రైతులకోసం చంపారన్‌ సత్యాగ్రహం'1922 సహాయనిరాకరణ |! 
1918 గాంధీజీ గుజరాతు రైతులకోసం ఉద్యమానికి నాయ కత్వం (కో 
జైరా నత్వాగ్రహం' కాం(గైన్‌ గాంధీజీకి. iis | 
1919 రౌలట్‌ చట్టం - రాజకీయ ఆందోళన అప్పగించింది. * చారీ - | 
ప్రారంభం * అమృతసర్‌లో జలియిన్‌ వాలాబాగ్‌ చౌరావద్ద దౌర్జన్య కాండ * 
దురంతం - ఊచకోత - ఏప్రి 13న డయ్యర్‌ ఉద్య మాన్ని గాంధీజీ 
సేనాని జరిపించిన కాల్పులలో వెయ్యిమంది తాత్కాలికం గా నిలుపు దల చేశారు * 
అమాయిక పేదలు చనిపోయారు * మౌలానా హరిజనుల దేవాలయ (ప్రవేశానికి సెస్టె.24 
అబుల్‌ కలామ్‌ అజాద్‌, గాందీ మద్దతుతో అలీ నిర్భయం * కన్నెగంటి హనుమంతు నాయకత్వాన 
సోదరులు ఖిలాఫత్‌ ఉద్యమం. (టర్కిషు ఖలీఫా గుంటూరు జిల్లా పల్నాటిసీమలో 'అడవివుల్లరి' 
పునరుద్దరణను సమర్థిస్తూ * పరిమిత సత్యాగ్రహం * విఫ్టవవీరుడు అల్లూరి 
స్వయంరాష్ట్ర ప్రతిపత్తి పాలనాధికారం ఇస్తూ సీతారామరాజు బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా 
మాంటేగు - ఛెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలు. నాయకత్వం ఈ గాంధీజీ అరెస్టు - ఆరేళ్ళ 
1920 గాంధీజీ అహింసాయుత సహాయ కారాగారశిక్ష 
నిరాకరణోద్యమం ప్రారంభించారు. * జాతీయ 1923 మోతీలాల్‌నెహ్రూ (కార్యదర్శి), చిత్తరంజన్‌ 
కాంగ్రెసుకు గాంధీజీ నాయకత్వం లభించింది. దాస్‌(అధ్యక్షుడు) స్వరాజ్యపార్టీని ప్రారంభించారు 
1920 బాల గంగాధర తిలక్‌ మరణం * ఆగస్టులో * స్వరాజ్య వాదులు కౌన్సిళ్ళలో (ప్రవేశించి 
గాంధీజీ అహింసాయుత సహాయ నిరాకరణో (ప్రభుత్వాన్ని లోపలనుంచే ఎదుర్కొనాలనే 
ద్యమం (ప్రారంభిం చారు. *జాతీయ కాంగ్రెసుకు నిర్ణయం. క 
గాందీజీ నాయకత్వం లభించింది *సంస్కరణ 1925 అఖిల భారత ఖద్దరు సంఘం రూపొందింది. 
లపట్ట నిరసన ప్రదర్శన *విదేశీవస్త్ర దహనం *% 1927 జవహర్‌ లాల్‌ నెహ్రూ లాహోరు కాంగ్రెసు 
విద్యార్థులు తరగతుల బహిష్కరణ, సభకు అధ్యక్షుడు* ఇందిరా గాంధీ ప్రియ 
1921 మలబారులో ముస్లిం మోప్టా విష్ణవం * దర్శినిచే వానరసేన ఏర్పాటు. 
వేల్స్‌ యువరాజు భారత సందర్శన - నిరసన 1928 గాంధీజీ గుజరాత్‌ లో హెచ్చు భూమి 
హర్తాళ్‌ ఈ ఆంధ్రరళ్ల'దుగ్గి రాల గోపాలకృష్ణయ్య శిస్తును ప్రతిఘటిస్తూ ' బార్జోలీ సత్యాగ్రహం 
రామదండు నాయకత్వంలో చీరాల - పేరాలలో *'సైమన్‌గో బ్యాక్‌ ఊరేగింపు - నిరసన ప్రదర్శన 
మునిసిపల్‌ పన్నులు చెల్లించడానికి నిరాకరణ మద్రాసులో టంగుటూరు (ప్రకాశం సిపాయిల 
* ఆంధ్రులైన పింగళి వెంకయ్య గాంధీజీ తుపాకీ గుండ్లకు గుండె నిచ్చి ధైర్యంగా ఎదురు నిలిచాడు. 
సూచనపై కాంగ్రెసు (త్రివర్ణ పతాకాన్ని రూపొందిం 1929 భారతదేశానికి డొమినియన్‌ స్టేటస్‌ వైస్రాయి 
చారు * గాంధీజీ కొల్లాయి గుడ్డ ధారణ. లార్డ్‌ ఇర్విన్‌ ప్రతిపాదించారు. * నెహ్రూజీ రావీ 
314 


నది ఒడ్డున అర్హ రాత్రి డొసి31 న త్రివర్ల 1935 గవర్నమెంటు ఆఫ్‌ ఇండియా చట్టం 
పతాకాన్ని ఎగురవేసి పూర్త ర్ల స్వాతంత్ర్యం కోసం శ చట్టంలో కేంద్ర, రాష్ట్ర (ప్రభుత్వాల 
తీర్మానించారు. స్వరూపం విషయమై కొన్ని మార్పులు. 

1930 భారత త ధ్రబలు స్వాతంత్ర్యం కోసం జనవరి 1936 లక్నో కాంగ్రెసు మహాసభలో సోషలిజమ్‌ను 

mame 26 న పోరాడు తన ధ్యేయంగా కాంగ్రెస్‌ పార్టీ ఆమోదించాలని 
i తామని ప్రతిజ్ఞ నెహ్రూ అభ్యర్థించారు. 

2 దేశవ్యాప్తంగా 1937 ఫిబ్ర. భారత ప్రభుత్వ 1935 నూతన 

| గాంధీజీ ఉప్పు చట్టం ప్రకారం రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి 

(క నత్యాగ్రవాం * పెక్కు ర్మాప్టాల్లో కాంగ్రెసు మంత్రి వర్గాలను 
/ ప్రారంభం * ఏర్పాటు చేసింది * ఉమ్మడి మద్రాసులో 

కాంగ్రెసు మొద టి , రాజాజీ' మంత్రి వర్గంలో ఆంధ్రులు గిరి, 

రౌండ్‌ టేబుల్‌ (ప్రకాశం, గోపాల రెడ్డి మంత్రులు. 
టీనమావేశా న్ని 1938 ఫార్వర్డ్‌ బ్రాక్‌ పార్టీని సుభాస్‌ చంద్రబోస్‌ 
బహిష్కరించింది. ఏర్పాటు చేశారు. 

1931 విప్లవ వీరుడు భగత్‌సింగ్‌ ఉరితీత * 1939 సంస్థానాల ప్రజల పోరాటాన్ని జాతీయ 
గాందీ - ఇర్విన్‌ ఒప్పందం * లండన్‌లో కాంగ్రెసు బలపరించింది. * అఖిలభారత 
రెండవ రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. దేశీయ సంస్థానాల ప్రజల మహాసభకు 
కాంగ్రెస్తు ప్రతినిధిగా గాంధీ ఓడలో వెళ్ళి నెహ్రూను అధ్యక్షునిగా ఎన్నిక, ** 2వ (ప్రపంచ 
హాజరయ్యారు * 'సరిహద్దు గాంధీ' అబ్బుల్‌ యుద్దం ప్రారంభం. * బ్రిటిషువారి వైఖరికి 
గఫార్‌ ఖాన్‌ను డిసెంబరు 25 న అరెస్టు చేశారు. నిరసనగా రాష్ట్రాలలోని మంత్రివర్గాలు 

1932 కాంగ్రెసు ఉద్యమం అణగదొక్క “బడింది రాజీనామా. 

* లండన్‌లో రౌండ్‌ టేబిల్‌ సమావేశం - 11 1940 వ్యక్తి సత్యాగ్రహం గాంధీజీ నాయకత్వాన 
* 'కమ్యూనల్‌ అవార్డు ను వ్యతిరేకిస్తూ సెప్టె. ప్రారంభం. మొదటి సత్యా(గ్రాహి వినోబా భావే. 
24 హరిజన నాయకుడు డాక్టర్‌ బి. ఆర్‌: 1942 క్రిప్స్‌ మిషన్‌ రాక * కాంగ్రెసు, ముస్లిం 


అంబేద్కర్‌ ఆధ్వర్యాన పూనా ఒడంబడిక” లీగ్‌ రెండూ క్రిప్స్‌ ప్రతిపాదనలను నిరాకరిం . 


కుదిరింది. చాయి * కాంగ్రెసు ఆగస్టు 8న క్విట్‌ ఇండియా 
1933 భారతదేశం సంస్కరణలు మీదశ్యేతసత్రం తీర్మానం ఆమోదించింది * ఆగస్టు 9న 
(బ్రిటిషు పార్లమెంటు). కాంగ్రెసు నాయకులు దేశవ్యాప్తంగా అరెస్టయి 
1934 సహాయ నిరాకరణోద్యమానికి స్వస్తి నారు ఈకాంగ్రెసును చట్ట వ్యతిరేక సంస్థగా 
ఈ కాంగ్రెసు సోషలిస్టు పార్టీ ఏర్పాటు. ప్రకటించారు. ఈ జపాన్‌ సహకారంతో ప్రవాసం 


315 


లోక జ్ఞాన కలం 


భారతదేశం - 
పోరాటచరిత్రలో ప్రముఖఘట్టాలు 


1917 బీహారు రైతులకోసం చంపారన్‌ సత్యాగ్రహం'1922 సహాయనిరాకరణ ఓ: 


1918 గాంధీజీ గుజరాతు రైతులకోసం . 
వారా సత్యాగ్రహం” 

1919 రౌలట్‌ చట్టం - రాజకీయ ఆందోళన 
ప్రారంభం * అమృతసర్‌లో జలియిన్‌ వాలాబాగ్‌ 
దురంతం - ఊచకోత - ఏప్రి 13న డయ్యర్‌ 
సేనాని జరిపించిన కాల్పులలో వెయ్యిమంది 
అమాయిక పేదలు చనిపోయారు * మౌలానా 
అబుల్‌ కలామ్‌ అజాద్‌ గాంధీ మద్దతుతో అలీ 
సోదరులు భిలాఫత్‌ ఉద్యమం. (టర్కిషు ఖలీఫా 
పునరుద్దరణను సమర్థిస్తూ * పరిమిత 
స్ప్వయంరాష్ట్ర 'పతిపత్తి పాలనాధికారం ఇస్తూ 
మాంటేగ్స - ఛెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలు. 

1920 గాంధీజీ అహింసాయుత సహాయ 


ఉద్యమానికి నాయ కత్వం [ఫ్లక్స్‌ 
కాం(గైన్‌ గాంధీజీకి క A 

అప్పగించింది. * చారీ - es : 
చౌరావద్ద దౌర్జన్య కాండ ఈ క్ల ] 
ఉద్య మాన్ని గాంధీజీ 
తాత్కాలికం గా నిలుపు దల చేశారు * 
హరిజనుల దేవాలయ ప్రవేశానికి సెప్టె.24 
నిర్ణయం * కన్నెగంటి హనుమంతు నాయకత్వాన 
గుంటూరు జిల్లా పల్నాటిసీమలో 'ఆడవిపుల్లరి' 
నత్యాగ్రహం * విస్టవవీరుడు అల్లూరి 
సీతారామరాజు బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా 
నాయకత్వం * గాంధీజీ అరెస్టు - ఆరేళ్ళ 


'కారాగారశిక్ష 


నిరాకరణోద్యమం ప్రారంభించారు. * జాతీయ 1923 మోతీలాల్‌ నెహ్రూ (కార్యదర్శి), చిత్తరంజన్‌ 


కాం[గైెసుకు గాంధీజీ నాయకత్వం లభించింది. 
1920 బాల గంగాధర తిలక్‌మరణం * ఆగస్టులో 
గాంధీజీ అహింసాయుత సహాయ నిరాకరణో 
ద్యమం ప్రారంభిం చారు. *ఓజాతీయ కాంగ్రెసుకు 


దాస్‌(అధ్యక్షుడు) స్వరాజ్యపార్టీని ప్రారంభించారు 
* స్వరాజ్య వాదులు కౌన్సిళ్ళలో (ప్రవేశించి 
ప్రభుత్వాన్ని లోపలనుంచే ఎదుర్కొనాలనే 
నిర్ణయం. 


గా ప 
ంధీజ్రీ నాయకత్తం లభించింది *సంస్కరణ 1925 అఖిల భారత ఖద్దరు సంఘం రూపొందింది. 


అపట్ట నిరసన 


వి 
ద్యార్జులు తరగతుల బహిష్కరణ. 


ర మలబారులో ముస్లిం మోప్టా విష్ణవం ఈ 
స యువరాజు భారత సందర్శన - నిరసన 1 


ప్రదర్శన *విదేశీవస్త్ర దహనం* 1927 జవహర్‌ లాల్‌ నెహ్రూ లాహోరు కాం(గెసు 


సభకు అధ్యక్షుడు* ఇందిరా గాంధీ ప్రియ 
దర్శినిచే వానరసేన ఏర్పాటు. 
928 గాంధీజీ గుజరాత్‌ లో హెచ్చు భూమి 


take ఆంధ్రరల్ల'దుగ్గ రాల గోపాలకృష్ణయ్య శిస్తును (ప్రతిఘటిస్తూ ' బార్జోలీ సత్యాగ్రహం 
రామదండు నాయకత్వంలో చీరాల - పేరాలలో *'సైమన్‌, గోబ్యాక్‌ ఊరేగింపు - నిరసన ప్రదర్శన 
నల్‌ పన్నులు చెల్లించడానికి నిరాకరణ మద్రాసులో టంగుటూరు (ప్రకాశం సిపాయీల 
ఆంధ్రులైన పింగళి వెంకయ్య గాంధీజీ తుపాకీ గుండ్లకు గుండె నిచ్చి ధైర్యంగా ఎదురు నిలిచాడు. 
“ాచనపైకాంగ్రెసు (త్రివర్ణ పతాకాన్ని రూపొందిం 1929 భారతదేశానికి డొమినియన్‌ స్టేటస్‌ వైస్రాయి 


చారు * గాంద్రీజ్రీ కొల్లాయి గుడ్డ ధారణ. 


లార్డ్‌ ఇర్విన్‌ ప్రతిపాదించారు. * నెహ్రూజీ రావీ 


314 


నది ఒడ్డున అర్హ రాత్రి డిసె.31 న త్రివర్ణ 1935 గవర్నమెంటు ఆఫ్‌ ఇండియా చట్టం 


పతాకాన్ని ఎగురవేసి పూర్త ర్ల స్వాతంత్ర్యం కోసం 
తీర్మానించారు. 
1930 భారత (ప్రజలు స్వాతంత్ర్యం కోసం జనవరి 
26 న పోరాడు 


బహిష్కరించింది. 

1931 విష్టవ వీరుడు భగత్‌సింగ్‌ ఉరితీత * 
గాంధీ - ఇర్విన్‌ ఒప్పందం * లండన్‌లో 
రెండవ రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. 
కాంగ్రెసు ప్రతినిధిగా గాంధీ ఓడలో వెళ్ళి 
హాజరయ్యారు * సరిహద్దు గాంధీ అబ్దుల్‌ 
గఫార్‌ ఖాన్‌ను డిసెంబరు 25 న అరెస్టు చేశారు. 


1932 కాంగైసు ఉద్యమం అణగదొక్క బడింది 
* లండన్‌లో రౌండ్‌ టేబిల్‌ సమావేశం = 111 
* 'కమ్యూనల్‌ అవార్డు ను వ్యతిరేకిస్తూ సెప్టె, 
24 హరిజన నాయకుడు డాక్టర్‌ బి.ఆర్‌. 
అంబేద్కర్‌ ఆధ్వర్యాన పూనా ఒడంబడిక” 
కుదిరింది. 

1933 భారతదేశం సంస్కరణలు మీద శ్వేతపత్రం 
(బ్రిటిషు పార్లమెంటు). 

1934 సహాయ నిరాకరణోద్యమానికి స్వస్తి 
శ కాంగ్రెసు సోషలిస్టు పార్టీ ఏర్పాటు. 


ఈ చట్టంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 

స్వరూపం విషయమై కొన్ని మార్పులు. 

1936 లక్నో కాంగ్రెసు మహాసభలో సోషలిజమ్‌ను 
తన ధ్యేయంగా కాంగ్రెస్‌ పార్టీ ఆమోదించాలని 
నెహ్రూ అభ్యర్థించారు. 

1937 ఫిబ్ర భారత ప్రభుత్వ 1935 నూతన 
చట్టం (ప్రకారం రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి 
* పెక్కు రాష్ట్రాల్లో కాంగ్రెసు మంత్రి వర్గాలను 
ఏర్పాటు చేసింది * ఉమ్మడి మద్రాసులో 

. రాజాజీ" మంత్రి వర్గంలో ఆంధ్రులు గిరి, 
ప్రకాశం, గోపాల రెడ్డి మం(త్రులు. 

1938 ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీని సుభాస్‌ చంద్రబోస్‌ 
ఏర్పాటు చేశారు. 


1939 సంస్థానాల ప్రజల పోరాటాన్ని జాతు 


కాంగ్రెసు “బలపరించింది. * అఖిలభారత 
దేశీయ సంస్థానాల (ప్రజల మహాసభకు 
నెహ్రూను అధ్యక్షునిగా ఎన్నిక. ౩2 2వ (ప్రపంచ 

- యుద్దం ప్రారంభం. * బ్రిటిషువారి వైఖరికి 
నిరసనగా రాష్ట్రాలలోని మంతత్రివర్గాలు 
రాజీనామా. 

1940 వ్యక్తి సత్యాగ్రహం గాంధీజీ నాయకత్వాన 
(ప్రారంభం. మొదటి సత్యాగ్రాహి వినోబా భావే. 

1942 (క్రిప్స్‌ మిషన్‌ రాక * కాంగ్రెసు, ముస్లిం 


లీగ్‌ రెండూ క్రిప్స్‌ (ప్రతిపాదనలను నిరాకరిం . 


చాయి * కాంగ్రెసు ఆగస్టు 8న క్విట్‌ ఇండియా 
తీర్మానం ఆమోదించింది * ఆగస్టు 9న 
కాం(గ్రెసు నాయకులు దేశవ్యాప్తంగా అరెస్టయి 
నారు * కాంగ్రెసును చట్ట వ్యతిరేక సంస్థగా 
ప్రకటించారు. *జపాన్‌ సహకారంతో ప్రవాసం 


315 


భారతదేశం - స్వాతంత్ర్య 
పోరాటచరిత్రలో ప్రముఖఘట్టాలు 


లో నేతాజీ సుభాస్‌ 
చంద్రబోస్‌ అజాద్‌ హింద్‌ 
ఫౌజ్‌ (ఇండియన్‌ నేషనల్‌ 
ఆర్మీ) ను ఏర్పాటు చేసి 
సింగపూర్‌ లో “స్వతంత్ర 
భారత ప్రభుత్వా”నికి సుభాస్‌ 
| చంద్రబోస్‌ నాయ కత్వాన 
ప్రారంభోత్సవం చేశారు. 

1943 లార్డ్‌ వేవెల్‌ భారతదేశానికి గవర్నరు - 
జనరల్‌ 8 వైస్రాయి అయ్యాడు * కాంగ్రెసు 
- ముస్లింలీగ్‌ మధ్య ఏకాభి ప్రాయం కుదరక 
వేవెల్‌ (ప్రతిపాదించిన పరిష్కారమార్గం అంగీ 
కారయోగ్యం కాలేదు. 


1945 సిమ్హా మహాసభ జరిగింది * జపాన్‌ 
ఓటమితో నేతాజీ నాయకత్వంలోని అజాద్‌ 
హింద్‌ ఫౌజ్‌ బ్రిటిషు వారికి లొంగుబాటు 
* జాతీయ సేనా సిబ్బంది (ఐ.ఎన్‌.ఏ.)ని 
'ద్రోహచర్య' కింద ప్రత్యేక న్యాయస్థానంలో 
విచారణ, 

1946 రాయల్‌ ఇండియన్‌ నేవీలో సైనిక తిరుగు 
బాటు (ఫిబ్రవరి 18) * లార్డ్‌ పెతిక్‌ లారెన్స్‌ 
నాయకత్వంలో కేబినెట్‌ మిషన్‌ రాక (ఆగ.19) 
* కాంగ్రెసు, ముస్టింలీగ్‌ రెండూ ఈ (ప్రతి 
పాదనను అంగీకరించలేదు * తరువాత 
కాంగ్రెసు అంగీకరించి ప్రభుత్వం ఏర్పాటు 
* సెప్టై . జవహర్‌ లాల్‌ నెహ్రూ ప్రధానిగా 
తాత్కా లిక కేంద్రమంత్రి మండలి ఏర్పాటు 
*దేశ వ్యాప్తంగా ముస్లింలీగ్‌ అల్లర్లు చెలరేగాయి 

.= కలకత్తాలో . :హిందువులపై ముస్లిముల 
దౌర్దన్యకాండ * హిందువులు తిప్పి "కొట్టారు. 

*'రాజ్యాంగ పరిషత్తులో చేరమని వైస్రాయి 


లీగ్‌ను ఆర్టించుట * (ప్రత్యేక పాకిస్తాన్‌కు 
పట్టుదల * మొదట సత్యనారాయణ సిన్హా 
పిదప రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షతన పండిత 
పరిషత్తు - రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు 
* చివరకు ప్రత్యేక పాకిస్తాన్‌ ఏర్పాటుకు 
అంగీకారం కుదిరింది. 


1947 జాన్‌1948 నాటికి ఇండియాను 


విడచిపెట్టి వెళ్ళిపోతామని 1947 ఫిబ్రవరి 
20నాడు (బ్రిటష్‌ (ప్రధాని అట్లీ ప్రకటన 
* ఆగస్టు 15 పాలనా బాధ్యత బదలాయించ 
డానికి లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ను వైస్రాయిగొ 
నియామకం - మార్చి 24న పదవీ బాధ్యతలు 
స్వీకరించాడు. * ఆగస్టు 14-15 బ్రిటిషు 
ఇండియా దేశ విభజన (పాకిస్తాన్‌ - ఇండియా) 
* భారతదేశం స్వతంత్ర దేశంగా ప్రకటన 
* బదలాయింపు ఆగస్టు 15 జరగాలని జూలై 
1న బ్రిటిషు పార్లమెంటు ఇండియా ఇండి 
పెండెన్స్‌ ఆక్టును సిద్దపరచారు * పాలనా 
బాధ్యత బదలాయింపు (ట్రాన్స్‌ ఫర్‌ ఆఫ్‌ 
పవర్‌ జరిగింది. - * మొదటి భారత ప్రధాని 
జవహర్‌ లాల్‌ నెహ్రూ 
ఎర్రకోట బురుజు మీద 
నిలబడి “ట్రీస్ట్‌ విత్‌ డెస్టినీ" 
చారిత్రాత్మక మైన 
ప్రసంగం * లార్డ్‌ మౌంట్‌ 
బాటన్‌ స్వతంత్ర భారత 
దేశానికి మొదటి గవర్నర్‌ 
_ = జనరల్‌ అయ్యాడు. 
1948' జనవరి 30 'గాంధీజీ నిర్యాణం. త్త భారత్‌ 


: *యమౌన్నియన్‌లో :న ంస్టానాలు ' విలీనం 


316 


విషయంలో హైదరాబాదులో నిజాము _ ఏర్పాటు. 1949 నూతన రాజ్యాంగం సిద్దం. 
వ్యతిరేకి ంచాడు. * స్యా. 13న 1950 జనవరి 26 నూతన రాజ్యాంగం 
హైదరాబాద్‌పై 'పోలీను బర్యి జరపగా అమలులోనికి వచ్చింది. భారత దేశం రిపబ్లిక్‌ 
సంస్థానాల విలీనం పూర్తి చేశారు. * _ అయింది. రాజేంద్రప్రసాదు మొదటి రాష్ట్రపతి, 
రాజేంద్రప్రసాదు అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్తు జవహర్‌లాల్‌ నెహ్రూ మొదటి ప్రధాని. 


Ia rs 1942 QUIT INDIA 
HE 


శ 


ha 


సైగల లాఛాళి శి రరుర్పిన్కాక్కనాల్య, 


DRAIN ఏ4. సటఉటల్నాలి గల షి రివేగ ఆ గళ 


తెంగాణ జగ్గా శ్‌ fa గారల an A Tm mT 
CENTENARY OF THE 0 
INDIAN NATIONAL CONGRESS INDIA , 


భే 


కారం maa 
CENTENARY OF THE 
INDIAN NATIONAL CONGRESS INDIA 


hoa ut vets wes 


యము... యు 

wien frre 
(ర Tel CINtNART OT 4 
ల MATOAAL CONGRESS INDIA 1 004% 92004౬ LONGSLSS INDIA ॥ 


తతా న. 


భారతదేశం - స్వాతంత్ర్య 
పోరాటచరి(తలో ప్రముఖఘట్టాలు 


కఠోరమైన (క్రమశిక్షణ గాంధీబీకీ ఆరోప్రాణం. వ్యక్తిత్వ వికాసానికీ ఆయన మూర్గదర్భక సూత్రాలు పది : 


1. మిత. భాషిత్వం, క్‌ 
2. వినదగునెవ్వరు చెప్పిన 
వినినంతనే వేగపడక. 6. 
వివరింపదగున్‌. 7. 
3. కాలాయానన చేయకూడదు - 8. 
సమయపాలన పాటించాలి. 9. 


4 _నిరాడంబరతను పాటించాలి. 10. 


ఖర్చుపెట్టే ప్రతి పైసా లెక్కపెట్టాలి, నీ 
సంపదకు నీవు ధర్మకర్తవు మాత్రమే! 
ప్రార్థనకు అలవాటు కావాలి, 
వ్యాయామం చేయాలి. 

మిత భోజనం (బతకటానిక్తే తినాలి). 
దినచర్యను రాయాలి. 

మేధస్సుకంటె హృదయం గొప్పు. 


గాంధీజీ దృష్టిలో సప్త పాపాలు... 


నీతిలేని రాజకీయాలు. 4. 
సని చేయకుండానే (అధర్మ) సంపాదన. 5. 
ఆత్మ తృప్తి (మనసు) లేని 6. 
సుఖానుభూతి. 7. 


శీలరహీత శాస్త్రజ్ఞానం. 

ఉదార స్వభావం లేని వ్యాపారం. 
మానవత లేని విజ్ఞానం. 
త్యాగరహిత ఆరాధన. 


గాంగీబీ ఈ సప్త పాపాలను సామాబీక పాపాలుగా ses (్రజలను వాటికి దూరంగా ఉండమని బోధించాడు: 


న నో Th 
ps 


సామ్రాజ్యవాదానికి ఒక సవాలు బాపూజీ చరఖాయుధం 


318 


రఘుపతి రాఘవ.... 

రఘుపతి రాఘవ రాజారాం 

పతిత పావన సీతారాం ॥5॥ 

1. ఈశ్వర అల్లా తేరేనామ్‌ 
సబ్‌కో సన్మతి దేభగవాన్‌ ॥ర॥ 

2. సుందర విగ్రహ మేఘశ్యామ్‌ 
గంగా తులసి సాలగ్రాం ॥ర॥ 


రామ రామ రాము రాను రామ రాము 
రామ రాము రాము రామ నీత రాము 
రాము రాక్స్‌ ౫27 


0) 
|e p 
శ గాంధీజీ తారక మంత్రం 


(e 
గ [| నీకు నూక తారకోమం(తం ఉవదోేళిన్తున్నాను. మీ మనన్ను 
గ 1 ఊగిసలాడుతున్సువుడుగాని వీదైనా సంక్షోభంలో ఇరుక్కున్సుప్తుడుగాని కీంది 
(ట్‌ విషయాన్ని గుర్తించుకోండి -- ' 
గా మీ జీవితకాలంలో మీకు తారసపడిన దరిద్రుణ్లీ బలహీనుణ్ణీ ఒకసారి తలుచుకోండి. 
| అప్పుడు మీరు వేయబోయే అడుగు అతనికేమైనా ప్రయోజనం ఉందా? అతని 
సు | జీవితమూ జీవిత ధ్యేయమూ సఫలీకృతమవుతుందా? ఆకలిగా ఉన్న వానికిగాని 
గ్ల1షీ నైరాశ్యంవల్ల గాని కుంగిపోతున్నవానికిగాని ఉపశమనం ఏమైనా కలుగుతుందా? 
అని ప్రశ్నించుకోండి. 

వీటికి సరైన సమాధానం లభించినప్పుడు మీ ఊగిసలాటా సంధిగ్దావస్థా మబ్బులా 
తొలగిపోయి మనసు కుదుటపడి మీకు ప్రశాంతి లభిస్తుంది?) -- గాంధీ 


తోక జాన పీఠం 


వైష్ణవ జనతో..... 


వైష్ణవ జనలా తేనే కహియే 
జోపిడపరాయీ జాణెరె 
॥వై॥ 
1. పరదుంఫీ ఉపకారకరేతోయే 
మన అభిమానవ ఆణా 
vgn 


సకలలోకమా సహునీ వందే § 

నిందానకరే కేణిరె b 
వాన కాఛ మన నిశ్చలరాజీ fg 
ధన ధన జననీ తేనిరే వ, | స! శూ 
2. సమ దృష్టినే తృష్ణా త్యాగి (2 9 3 
పరస్త్రీ జా వూతరె స. నృ 3 

జిహ్యథకే అసత్యనబోలె వు. ॥ 
పరధన నవ రూలె హథ్‌కే వై (13 ఖై న్డ్‌ 
మైల వ... ఖ్‌ 
మం వ్‌ ప? సై! 5G 
los Ges wel ర్త 


భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న కొందరు యోధులు 


అంబేద్కర్‌ 


అనంత శయంనంఅయ్యంగార్‌ 


అరవింద ఘోష్‌ 
అరుణ అసఫాలీ 
అల్లూరి సీతారామరాజు 
అసఫాలీ 

ఆక్టేవియన్‌ హ్యూమ్‌ 
ఆచార్య నరేంద్ర దేవ్‌ 
ఆనిబిసెంట్‌ 

ఇందిరా గాంధి 

ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ 

ఉద్దామ్‌ సింగ్‌ 

ఉన్నవ లక్ష్మీనారాయణ 

ఎమ్‌.ఎన్‌.రాయ్‌ 

కల్లూరి సుబ్బారావు 

కళా వెంకట్రావు 
కన్నెగంటి హనుమంతు 
కస్తూర్చాగాంధి 
కృపలానీ,జె.బి 
కామరాజ్‌ నాడార్‌ 
కాలేల్కర్‌ 

కాశీనాథుని నాగేశ్వరరావు 
కొండా వెంకటప్పయ్య 
ఖాన్‌ అబ్బుల్‌ గఫార్‌ ఖాన్‌ 
ఖాన్‌ సాహెబ్‌ 

గరిమెళ్ల సత్యనారాయణ 
గుల్జారీలాల్‌ నందా 
గోపాలకృష్ణ గోఖలే 
గొతు లచ్చన్న 
చం(ద్రోఖ గ అజర్‌ 
చిత్తరంజన్‌ దాస్‌ 
చింతామణి సి.వై. 
చిలకమర్తి లక్ష్మీనరసింహం 
జయప్రకాష్‌ నారాయణ్‌ 
జవహర్‌ లాల్‌ నెహ్రూ 


1891 - 1956 
1891 - 1978 
1872 - 1950 
మరణం 1996 
1897 - 1924 
1829 - 1912 
1889 - 1956 
1847 - 1933 
1917 - 1984 
1820 - 1891 
1899 - 1940 
1873 - 1958 
1886 - 1954 
1900 - 1959 
1900 - 1958 
మరణం -1922 
1869 - 1943 
1888 - 1982 
1902 - 1975- 
1885 - 1981 
1867 - 1938 
1866 - 1948 
1890 - 1993 
1883 -.1958 
1893 - 1952° 
జననం - 1897 
1866 - 1915 
1909 - జననం 
1906 - 1931 
1870 - 1925 
1880 - 1941 
1867 - 1946 


1902 - 1979 
1889 - 1964 


రూన్సీరాణి లక్ష్మీబాయి 


_ టంగుటూరి (ప్రకాశం 


తాంతియా తోష 


తిరుమలరావు, మొసలికంటి 


త్రిపురనేని రామస్వామి 
దయానంద సరస్వతి 
దాదాభాయి నౌరోజి 
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 
దుర్గాబాయి దేశ్‌ ముఖ్‌ 
నానాసాహెబ్‌ 

నీలం సంజీవరెడ్డి 
పద్మజానాయుడు 
పింగళి వెంకయ్య 
పుచ్చలపల్లి సుందరయ్య 
పొట్టి శ్రీరాములు 
ప్రతివాది భయంకరా చార్యులు 
ఫెరోజ్‌ షా మెహతా 
బంకించంద్ర ఛటర్జీ 
బాలగంగాధరతిలక్‌ 
బిపిన్‌చంద్రపాల్‌ 
బులుసు సాంబమూర్తి 
బూర్లుల రామకృష్ణారావు 
బెజవాడ గోపాలరెడ్డి 
బొనర్జీ డబ్బ్యు.సి. 
భగత్‌సింగ్‌ 


భోగరాజు పట్టాభి సీతారామయ్య 


మదన్‌ మోహన్‌ మాలవ్యా 
మహదేవ గోవింద రానడే 
మహమ్మద్‌ ఇక్సాల్‌ 
మహమ రాలీ జిన్నా 


మాడపాటి హనుమంతరావు 


ముట్నూరి కృష్ణారావు 
మొరార్జీ దేశాయి 
మోటూరి సత్యనారాయణ 
మోతీలాల్‌ నెహ్రూ 


320 


1835 - 1858 
1872 - 1957 
మరణం-1859 
1901 - 1979 
1886 - 1943 
1824 - 1883 
1825 - 1917 
1889 - 1928 
1909 - 1981 
1821 - 1859 
1913 - 1996 
1900 - 1975 
1885 - 1963 
1903 - 1985 
1901 - 1952 
1910 - 1978 
1845 - 1915 
1838 - 1894 
1856 - 1920 
1858 - 1920 
1886 - 1958 
1889 - 1967 
1907 - 1997 
1844 - 1906 
1907 - 1931 
1880 - 1959 
1861 - 1946 
1842 - 1901 
1873 - 1933 
1875 - 1948 
1885 - 1965 
1879 - 1945 
1896 - 1995 
1902 - 1995 
1861 - 1931 


మోహన్‌దాస్‌ కరమ్‌చ౦ద్‌ గాంధీ 


మౌలానా అబుల్‌ కలాం అజాద్‌ 


మౌలానా మహమ ఇదలీ 
* రంగా ఎన్‌.బి 
రమాబాయి రానడే 
రవీంద్రనాథ్‌ టాగూర్‌ 
గాజ్‌గురు 
రాజగోపాలాచారి ( రాజాజీ) 
రాజారామ్‌ మోహన్‌రాయ్‌ 
రాజేంద్రప్రసాద్‌ 
రామమనోహర్‌ లోహియా 


రామస్వామి వెంకట్రామన్‌ 


లాల్‌ బహుదూర్‌ శా(స్తి 
లాలాలజపతి రాయ్‌ 
వరాహగిరి వెంకట గిరి 


అరుణ లసస్థాలి 


1869 - 1948 
1888 - 1958 
1878 - 1931 
1896 - 1995 
1862 - 1924 
1861 - 1941 
1911 - జననం 
1878 - 1972 
1772 - 1833 
1884 - 1963 
1910 - 1968 
1911 - జననం 
1904 - 1966 
1865 - 1928 
1894 - 1980 


భారతదేశ స్వాతంత్ర్య పోరాటం' - కొంధరు సమర యోధుల 


at 


వల్లభ్‌భాయి పటేల్‌ 1875 - 1950 
విఠల్‌భాయి పటేల్‌ 1873 - 1933 
విజయలక్ష్మీ పండిట్‌ 1900 - 1994 
వినాయక్‌ దామోదరసావర్కర్‌ 1883 - 1966 
వినోబా భావే 1895 - 1982 
షౌకత్‌ అలీ 1873 - 1938 
సత్యమూర్తి 1887 - 1943 
సరోజినీ నాయుడు 1879 - 1949 
సయ్యద్‌ అహమద్‌ ఖాన్‌ 1817 - 1898 
సానే గురూజీ 1899 - 1950 
సుబ్రమణ్య భారతి 1882 - 1921 


సుబ్రహ్మణ్యం, ఎర్నీని - దండిసత్యా(గ్రహి 


సుభాష్‌ చంద్రబోస్‌ ( నేతాజీ ) 1897 - 1845 
సురేం[ద్రనాధ్‌ బెనర్జీ 1848 - 1925 
స్వామి రామానందతీర్థ 1903- 1972 


కొండా వెంకటసపుయ 


చిత్ర చయనిక 


పిస్‌ చంద్రపాల్‌ 


రో స్ట 
ఖే కే 


ళ్‌ 


నురేంద్రనాథ్‌ బెనర్జీ 


321 


భారత స్వాతంత్ర్య పోరాటంలో 


న్స కొందరు యోధులు 


% 


అంబేద్కర్‌: 


జాతీయం 

వాది. భారత 
రాజ్యాంగ (స్రష్ట. నిమ్న వర్గాల వారి అభ్యున్నతికి 
పాటుపడ్డ మహా మేధావి. 


అక్సర్‌: 1542-1605 % - - 
వంనకీర్తిని పొంది ' ; 
భారతదేశాన్ని వరి 
పాలించిన మొగ 
లాయి చక్రవర్తి, బిజి 


యా అనే జుట్టు పన్ను 

ను రద్దు చేశాడు. దీన్‌ ' 

ఇ-ఇలాపీ అనే 

సర్వమత ధర్మా లతో కూడిన నూతన మతాన్ని 

స్థాపించాడు. 

అజాద్‌ మౌలానా అబుల్‌ కలామ్‌ : 1888 - 1958 
జాతీయ నాయకుడు. 
స్వా తంత్య సమర 
యోధుడు. ఖిలాఫత్‌ 


ఉ ద్యమాన్ని ప్రోత్స 
హించాడు. కేంద్ర 
మంత్రి. 

అన్నాదొరై : 1909 - 
1969 తమిళనాడులో 
(ద్రవిడ మున్నే(ట 


కజగము అధినేత, రాష్ట్ర 


భారతదేశం - నామ నిఘంటువు 


ముఖ్య మంత్రి (1967- 


- 69). ప్రముఖ 
రచయిత. దక్షిణాది 
'గాంధీ'గా ప్రసిద్ది. 
అమీర్‌ ఖుస్రో : 1252 
1324 చిన్నీ 
న౦(వ్రదాయానికి 
చెందిన సూఫీ 
గురువు. తుగ్గక్‌ 
కొలువులో ఆస్థాన కవి. తుగ్రక్‌నామాః 
నుహిసిపేర్‌, తాజుల్‌ఫతు హే ఈయన ప్రముఖ 
రచనలు. 

అరవింద ఘోష్‌ 1872-1950: పాండి చ్చేరీలో 
అరవిందా శ్రమం స్థాపించిన భారతీయ తత్తవేతే: 
పూర్వాశ్రమంలో విష్ణవయోధుడు. అయన 
రచనలలో సావిత్రి" ప్రధానమైంది. 'మదర్‌గొ 
సుప్రసిద్దురాలైన (ప్రెంచి మహిళ ఆయన 
శిష్యురాలు. స 
అశోకుడు: క్రీ.పూ. 3వ 
శతా. బారతదేళ శ్రీ. 

| 

చరిత్రలో వునకీర్తి క 


ర 


a 
గ్గ 
a 
a 
౧% 
గా 
5 
mm 
| 
be 


969 
Ry | [| 


చక్రవర్తీ. బుద్ద 
బోధనల వ 
ప్రభావితుడై బౌద్ద 
భిక్షువుగా మారాడు. తన కుమార్తె సంహ 
మి(త్రిను ఆగ్నేయాసియా కు పంపి బౌద్దము 
వ్యాప్తికి తోడ్పడ్డాడు. దేశంలో 49 
 శిలాస్తూపాలు (ప్రతి ష్టంచాడు. 


3 ఆ 


Es 


322 


అనీబిసెంట్‌ : 1847 - 1933 జాతీయవాది. 
మద్రాసులో దివ్యజ్ఞాన సమాజం (తియో సాఫి కల్‌' 
సొసైటీ) లో ప్రముఖ సభ్యురాలు. భారత 
స్వాతంత్ర్యానికి పాటు పడి అందుకోసం 
హోమ్‌రూల్‌ ఉద్యమం నడిపిన ఆంగ్ల మహిళ, 
జిడ్డు కృష్ణమూర్తిని అతని బాల్యంలోనే చేరదీసి 
అతనిని మహా (ప్రవక్తగా మలచడానికి చేసిన కృషి 
చివరకు ఫలించలేదు. 

ఇందిరా గాంధీ: 1917 - 1984: భారతదేశానికి 
మూడవ ప్రధాని (ప్రైమ్‌ మినిస్టర్‌). జవహర్‌ లాల్‌ 
నెహ్రూ ఏకైక పుత్రిక. భారత స్వాతంత్ర్య సమర 


యోధురాలు. వానరసేనకు నాయకురాలు. గరీబీ 
హఠావో అనే నినాదాన్నిచ్చి బీదజనోద్దరణకై అనేక 
కార్యక్రమాలు చేపట్టిన ధీమంతురాలు. శౌర్యశీలి. 

ఇక్సాల్‌, మహమ్మద్‌ 1875 - 1933 : “సారే 
జహాసే అబ్బా హిందూస్తాన్‌ హమారా' అనే సుప్రసిద్ధ 
దేశభక్తి గేయాన్నందించిన ఉరూ - పారశీక మహాకవి. 
ఇత్సింగ్‌': క్రీ.శ. 635 - 713. అసలు పేరు 
చాంగ్‌ వెన్‌ మింగ్‌. నలందా విద్యా పీఠాన్ని (తా(మైలిప్తి) 
సందర్శించి బౌద్దాన్ని గూర్చి అధ్యయనం చేసి 
56 గ్రంథాలను చీనా భాషలో (ప్రచురించాడు. 


323 


ఇబ్న్‌ బతూతా: క్రీ.శ. 1304 - 1378. 
అసలుపేరు అబ్దుల్లా మహమ్మద్‌ ఇబ్బ్‌ 
బతూతా. ముస్లిం యాత్రికుడు. తుగ్లక్‌ 
కొలువులో ఖాజీగా నియమింపబడ్డాడు. 
అరబ్బీలో యాత్రా చరిత్ర వ్రాశాడు. 

ఇలంగో అడిగళ్‌ : క్రీ.శ 2వ శతా. తమిళ 
మహాకవి. పాండ్య దేశవాసి. !శిలప్పుదికారం 


(కడియం కథ)' అనే ప్రాచీన కావ్యాన్ని" 


రచించాడు. 
ఈ.వి.ఆర్‌. నాయకర్‌ : 1879 - 1873 
తమిళనాడుకు చెందిన సంఘ _ సంస్కర్త 
'ద్రౌవిడ కజకం' వ్య 
వస్టాపకుడు. ల్ల 
న్నాదుెర కు 
గురువు. వెనుక 
బడిన తరగ 
తులవారికి ఆశా 
జ్యోతి. 

ఈశ్వర చంద్ర మ న 
విద్యా పాగల్‌: 
1820-1891 
సంఘ సరిస్కర్త 
బెంగాల్‌లో (స్రీ 
వునరి బావా 
ఉద్యమ కర్త, 
ఏక్స్‌నాథ్‌: (క్రీ.శ.16వ శతా. (ప్రముఖ మ రారీ 
భక్త కవి. వీక్‌నాథ్‌ భగవత్‌, రుక్మిణీ 
స్వయంవర భారుద ఈయన రచనలు. 


ఆ ఆలే వుటి ల 


టై 
ల 
న్‌ 
ద 
© 
ళ్‌ 
e 
ణి 
య 


జొరంగజేబు : 1618 - 1707: రాజ్యకాంక్ష 
ఎక్కువగా గల ఆఖరి మొగలాయి చక్రవర్తి, 


తోక జూన పీఠం 


భారతదేశం - నామనిఘంటువు 


షాజహాను మూడవ కుమారుడు. దారాషుకో, 
మురాద్‌ అనే అన్న దమ్ముల్ని రాజకీయ హత్యలకు 
గురి చేశాడు. రెండో 
అన్నను తరిమి 
వేశాడు. తండ్రిని చెర 
శాలలో పెట్టించి 
1658లో తాను గద్దెను 
ఎక్కాడు. హిందూ 
మత ద్వేషి. 
ఆలయాల్ని కొల్బ 
గొట్టాడు. శివాజీ ఈయనకు (ప్రత్యర్థి, 


కంబర్‌: 12వ శతా. తమిళ మహాకవి. 12,000 
వృత్తాలలో 'రామావతారం' అనే రామాయణ 
కావ్యాన్ని అందించాడు. 

కనిష్కుడు: క్రీ.శ 78-105 సుప్రసిద్ధ భారతదేశ 
చక్రవర్తి. కుషాన్‌ రాజ వంశీయుడు. బౌద్దాన్ని 
చీనా, టిబెట్టుకు విస్తరింపచేశాడు. పెషావరు 
ఈయన రాజధాని. 


కబీరుదాను : 1443 - 1518 గొప్ప రామభక్తుడైన 
ముస్లిం మహాకవి. కబీరు చేనేత పని చేసేవాడు. 
భక్తి గీతాలు అల్లి పాడేవాడు. 

కర్ణన్‌ : 1859 - 1925 జార్జి నతేనియల్‌ కర్టన్‌. 
రాజకీయ ధురంధరుడు. భారత దేశంలో బ్రిటిష్‌ 
వైశ్రాయి. విద్యా సంస్కర్త. సాంఘిక, ఆర్థిక 
సంక్షేమ కార్య [క్రమాలు నిర్వహించాడు. 
కప్తూర్చా గాంధీ: 1869 - [క్‌ 
1943 మోహన్‌దాస్‌ కరమ్‌ 
చంద్‌ గాంధీ ధర్మపత్ని, |: 
గాంధీ. అడుగు జాడల్లోనే 
"ఆమె జీవితం గడిచింది. 


కల్లణుడు: 11వ శతా. ప్రాచీన కాశ్మీర దేశ 
చరిత్రను తెలిపే 'రాజతరంగిణి సంస్కృత 
(గ్రంథకర్త, 

కామరాజ్‌ నాడార్‌ : 1902 - 1975 
జాతీయ నాయకుడు. పూర్తి పేరు కామాక్షీ 
కామరాజ్‌ నాడార్‌. “చూద్దామ్‌” అని అర్థం 
వచ్చే పార్‌ కలామ్‌' ఆయన ఊతపదం. 
కామ రాజీష్టాన్‌ 
ఆయన రాజనీతి 
చతు రతకు | 
ane 
పదేళ్ళు తమిళ "వ్య స 
నాడుముఖ్య 1 os 
మంత్రిగా ఉన్నాడు. ర్‌ |: 
కార్వే, డి.కే, : 1858 - 1962 పూర్తి పేరు 
ఢోనెఢో కేశవ కార్వే. ప్రీ జనాభ్యుదయానికీ 
కృషిచేసిన సంఘ సంస్కర్త, ఎస్‌.ఎన్‌.డఊటి 
(శ్రీమతి నాధిబాయ్‌ దామోదర్‌ తేకరసే) 
మహిళా కేంద్రాన్ని స్థాపించాడు. దానికి 
1951లో యూనివర్శిటీ ప్రతిపత్తి లభిం చింది. 
కాళిదాసు: (క్రీశ 4వ శతా. పంచ మహా 
కవులలో (సంస్కృతం) ఒకరు. ఈయన . 
కావ్యాల్లో ప్రధానమైనవి: బుతు సంహారం, 
రఘువంళం, కుమారసంభవం. నాటకాలు: 
అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్దుమి(తం 
వి(కమోర్షుశీయం. 

కిప్లింగ్‌ రుడ్‌యార్డ్‌: 1865 - 1936: ప్రముఖ 
ఇంగ్లీషు కవి. భారతదేశంలో, వుట 


ARH INDIA 


il 


| | పెరిగినవాడు. నోబెల్‌ (సాహిత్య) పురస్కార 
"గ్రహీత (1907). ది జంగిల్‌ బుక్‌, కమ 


రిక్కీ-టీక్కీ- తావీ (పాము-ముంగిస పోరాటం) 
బాబా బాబా బ్లాక్‌ షీప్‌ వంటి బాల సాహిత్యాన్ని 
సృష్టించిన వాడు, 

కృపలానీ జె.బీ. : 1888 - 1982: అచ్చమైన 
జాతీయవాది. భారత స్వాతంత్ర్య సమర యోధుడు. 
జీవన్‌లాల్‌ భగవాన్‌దాస్‌ కృప లానీ ఈయన పూర్తి 
పేరు, సుచేతా కృపలానీ (ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి) 
ఈయన అర్జాంగి. 

"క్లైవ్‌ రాబర్ట్‌ : 1725 - 1774 భారతదేశంలో 
బ్రిటిషు సామ్రాజ్య స్థాపనకు గట్టి పునాదులు 
వేసిన బ్రిటిషు యోధుడు. ఈస్టిండియా 
కంపెనీలో గుమాస్తాగా చేరి అంచె లంచెలుగా 
సైకివచ్చిన పరిపాలనా దక్షుడు. ప్లాసీ యుద్దం 
(1757) లో సిరాజ్‌-ఉద్‌-దౌలాను ఓడించి 
బెంగాలు గవర్నరు అయ్యాడు. 

గజనీ మహమ్మద్‌: క్రీ.శ. 10వ శతా. భారతదేశం 
మీద పదిహేడుసార్లు దండ యాత్రలు చేసి 
సోమనాథ దేవాలయం వంటి హిందూ 


దేవాలయాల్ని కొల్ల గొట్టినవాడు. 

గాంధీ, మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ : 1869- 
1948 భారత జాతిపిత. సుప్రసిద్ధ జాతీయ 
నాయకుడు. ఈయనకు గల ఉదాత్త భావాల 
కు ప్రభావితురాలై ఆనిబి సెంటు ఈయనను 


325 


'మహాత్మా' అని పిలువ నారంభించినది. 
దక్షిణాఫ్రికాలో నల్లజాతి విముక్తికై పోరాటం 
సల్పాడు. కైరా, చంపారన్‌ సత్యాగ్రహాలు, 
శాసనోల్లంఘనం, సహాయ నిరాకరణ, ఉప్పు 
సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా మహోద్యమాలు 
నిర్వహించి నడిపాడు. మై ఎక్స్‌ పర్‌మెంట్స్‌ 
విల్‌ ట్రూత్‌ ఈయన స్వీయ చరిత్ర, 
గాలీబ్‌ : ఉరూ 

పారశీక రచయిత. పైసా 

ఈయన వ్రాసిన క్ల! 

రుభాయిలు ప్రసిద్ది గ 
కన్నవి. 

గిరి : నాలుగోవ 
భారత రాష్ట్రపతి. పూర్తి పేరు వరహగిరి 
వెంకట గిరి. జాతీయ నాయకుడు. కార్మిక 
రంగంలోకృషి చేశాడు. 

గుజ్రాల్‌ ఐ.కే.: (జననం : 1930) భారత 
ప్రధాని (యునైటెడ్‌ ఫ్రంట్‌). 1997 ఏప్రిల్‌ నుంచి. 
గురుగోవింద్‌సింగ్‌ : 1666-1708 సిక్కుమత 
ప్రవక్త. ఆయన తండ్రిని జారంగజేబు 
చంపించగా ప్రతీకారచర్యగా సిక్కుధర్మ 
సంస్థాపనకై శపథం చేసి దీక్షతో సంత్‌ సైనిక 
సింగ్‌ (ఖాల్సా) పవిత్ర దళాల్ని సమీకరించి 
వారిని చైతన్యవంతం చేసి జపనామా* 
విజయ పత్రాన్ని సిద్ధపరచి బౌరంగజేబుకు 
పంపాడు. చక్రవర్తి దర్భారుకు రమ్మని 
కబురు పంపాడు కానీ అది చేరేలోపుననే 


బౌరంగజేబు మరణించాడు. సిక్కు పవిత్ర 
"4. గ్రంథం గ్రంథ సొహెబు' ఈయన రచన. 


గోఖలే గోపాలకృష్ణ: 1866-1915 ఆధునిక 
ప్రజాస్వామ్య సంక్షేమ రాజ్యానికి భాష్యం 


లోక జాన పీఠం 


భారతదేశం - నామనిఘంటువు 


౧1౦ ౦9౪1 


న. 


GOPALKHRISHNAGOrNGIt 


05 
(1905) స్థాపించాడు. దేశ ప్రజ అంతా 
అక్షరాస్యులు కావాలంటూ 1912లో (ప్రాథమిక 
విద్యా బిల్టును (ప్రవేశపెట్టిన విద్యావేత్త, 
గోవింద వల్లభ్‌ వంత్‌ : 1887-1961 
ఉత్తరప్రదేశ్‌కు చెందిన జాతీయవాది. 
'భారతరత్న' పురస్కార (1957) (గ్రహీత, 
ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి. 
Fos బుద్ధుడు: క్రీ.వూ. 567-489 
దారుడు, తథా య 


గతుడు అన్నవి ట్రీటీ = 
ETRE 


ఈయన బోధనలు (త్రిపిటకాలలో పొందు పరచ 
బడ్డాయి. 29వ ఏట సర్వసంగ పరిత్యాగియై 


మహాభి నిష్క్రమణ చేసి తపస్సు తర్వాత ' 


మహాపరినిర్వాణ (అరిషడ్వర్గాల్ని పరిహరించు 
కొనుట) స్థితిని పొందాడు. 

గౌతులచ్చన్న (జననం 1909) 
ఉప్పుసత్యా(గ్రహంలో పాల్గొన్న స్వాతంత్ర్య 
సమరయోధుడు. బడుగువర్గాల అభ్యున్నతికి 
పాటు పడుతున్న జాతీయవాది. 


326 


చంద్రగుప్తుడు 1: క్రీపూ. 313 చాణక్యుని 
సహాయంతో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన 
వాడు. పరాక్రమశాలి. మెగస్తనీన్‌ అనే గ్రీక్‌ 
యాత్రా చారిత్రకుడు (క్రీపూ. 302) ఈయన 
దర్భారులో ఉండి ఇండికా' అన్న గ్రంథాన్ని వ్రాశాడు. 
చంద్రగుప్పుడు 1 : ఈయన్ని చంద్రగుప్త 
విక్రమాదిత్యునిగా వ్యవహరిస్తారు. భారతీయ 
మహాచ(క్రవర్తులలో ఒకడు. ఈయన పాలనా 
క్రీ.శ. 375-413 కాలం స్వర్ణయుగమని 
చారిత్రకులు పేర్కొంటారు. చీనా 
యాత్రికుడు ఫాహియాన్‌ ఈయన కాలంలోనే 
భారతదేశాన్ని సందర్శించాడు. నవరత్నాలన 
బడే తొమ్మిది మంది మహా విద్యాంసులలో 
మహాకవి కాళిదాసు ఒకరు. ఈయన 
రాజ్యంలో సంస్కృతం అధికార రాజభాష 

చంద్రశేఖర్‌ ఆజాద్‌ : 1906-1931 విష్ణవ 
వీరుడు. భారత స్వాతంత్ర్య సమర యోధుడు. 
చాణక్యుడు: (క్రీ.పూ. 4వ శతా. మౌర్య 
సామ్రాజ్య స్థాపనలో రెండవ చం(ద్రగుప్పు నికి 
సాయపడి కీలకపాత్ర వహించిన రాజకీయ 
ధురంధరుడు. పరమనైస్టికుడు. మహా విద్యాం 
సుడు. రాజనీతి చతురుడు. విష్ణుగుప్తుడు, 
కౌటిల్యుడు ఆయనకు గల పేర్ట్డు ఈయన 
రచన అర్థశాస్త్రం భారత రాజనీతిని వివరించే 
లక్షణ (గ్రంథం. 

చిత్తరంజన్‌ దాస్‌ : 1870-1925 'దేశబంధు' 
బిరుదాంకితుడు. హోమ్‌రూల్‌ ఉద్యమంలో 
పాల్గొన్న జాతీయ నాయ కుడు. టంగుటూరి 
ప్రకాశంకు రాజకీయ మిత్రుడు. 


చైతన్య ప్రభువు: క్రీ.శ. 1485-1533 అసలు 


సరు 'నిమాయి'. బెంగాలు 
లో కృష్ణభక్తి సంప్ర 
దాయంలో భక్తి ఉద్య మాన్ని 
చేపట్టిన మహా భక్తుడు. 
జగజీవన్‌రామ్‌ :1908- 
1986 కిట్‌ఇండియా గం. 
ఉద్యమంలో పాల్గొన్న ౫% 200 
(ప్రముఖ హరిజన జాతీయ వాది. కేంద్రమంత్రి. 
జయదేవుడు: 12వ శతా, గొప్ప కృష్ణసంప్రదాయ 
భక్తుడు. సుప్రసిద్ద సంస్కృత గేయ కావ్యం 
is గోవిందం” కర్త ఉత్కళ నివాసి. 
క్ష్మణ సేన మహారాజు కొలువులో ఆస్థాన కవి. 
జయప్రకాష్‌ నారాయణ: -1979 సర్వోదయ 
నాయకుడు. (ప్రముఖ 
భారత స్వాతంత్ర్య 
యోధుడు. సోషలిస్టు. 
1957 నుంచి (క్రియా 
శీలక రాజకీయాలకు 
దూరంగా ఉంటూ 
1975 లో, సిటిజన్‌ ఫర్‌ ర 


ల్ల aE, 
marsenirn vn) hada ceep 


మెయయమును మ చు యయ యమ యుచు మెడను 


డెమొక్రసీ! ఉద్య మాన్ని చేపట్టి అవి నీతి 
నిర్మూలనకై నడుం బిగించి, 'టోటల్‌ 
రివల్యూషన్‌  నినాదాన్నిచ్చి 1977లో కాంగ్రెసు 
పడిపోవడానికి కారకుడర్యూడు. |4 14 4 
స 


॥ | © Yh 
ఫవవార్‌లాల్‌ వ స్‌ 
దూ 

1889-1964 
రాజనీతిజ్ఞుడు. 
వ ముఖ 


జాతీయవాది. 


327 


స్వాతంత్ర్య సమర యోధుడు. (ప్రప్రథమ 
భారత (ప్రధాని (1947-64). గాంధీజీకి 
రాజకీయ వారసుడుగా (ప్రసిద్ది. సమసమాజ 
స్థాపనకు కృషి చేశాడు. చైతన్యవంత మైన 
దౌత్యనీతిని పాటించి ప్రపంచ దేశాల్లో విభిన్న 
రాజనీతి పద్దతులకు భాష్యం చెప్పి శాంతి 
కాముకుడుగా పేరొంది ప్రపంచ శాంతికై 
పంచశీల' ను ప్రకటించాడు. గ్లీంప్పెన్‌ ఆఫ్‌ 
వరల్డ్‌ హిస్టరీ న్వీయ చరిత్ర, డిస్కవరీ ఆఫ్‌ 
ఇండియా అన్నవి ఆయన సుప్రసిద్ద రచనలు, 
జహంగీరు : 1569 - 1627 నాలుగవ 
మొగలాయి చక్రవర్తి. అక్బర్‌ పుత్రుడు. 
నూర్జహాన్‌ ఈయన ధర్మపత్ని. షాజహాన్‌ 
ఈయన కుమారుడు. మత సహన వాదిగా 
క్రీర్తి నార్దించాడు. ఈయన అసలు పేరు 
సలీమ్‌. అనార్కలీ అనే దాసీకన్యను (ప్రేమించి 
భగ్న (ప్రేమికుడైన ఈయన కథ సాహిత్య 
లోకంలో సు(ప్రసిద్ధమైంది. 

జాకీర్‌ హుస్సేన్‌ 1897=1969: భారతదేశానికి 
మూడవ రాష్ట్రపతి. గాంధీజీ ప్రవచించిన బేసిక్‌ 
విద్య (నయీ తాలీమ్‌)కు ఈయన భాష్యకారుడు. 
జామినీ రాయ్‌ : 1887-1972 (ప్రముఖ 
భారతీయ చిత్రకారుడు. కలకత్తా వాసి. 
జైల్‌సింగ్‌: 1916-94 భారతధేశానికి ఏడవ 
రాష్ట్రపతి (1982-87). సిక్కుమత సంప్ర దాయంలో 
జ్ఞరీ బిరుదాం స నాజి 
కితులు. కేంద్ర Es 
మంత్రి (1980-82). m2 
జ్యోతిరావువూలే న 
1827 - 1890 
మహారాష్ట్ర సంఘ 
నంన్కర్త. నిమ్న క్‌ 
వర్ణాలకు ఆశాజ్యోతి, ఇ1న a 


INDIA 0740900416 rer: 


ww www 


భారతదేశం - నామనిఘంటువు 


జ్ఞానేశ్వర్‌: 1275-1296 భక్తీ ఉద్యమ కారుడు. 
జ్ఞానదేవ్‌ ఈయనకు మరొక "పేరు, 'జ్ఞానేశ్యరీ' 
(భావార్థ దీవీక), గీత, అమ్మతానుభవం 
ఈయన మరాఠీ రచనలు. హిందూమతం 
లోని భిన్న సంప్రదాయాల మధ్య సామరస్యం 
సాధించడానికి విశేష కృషిచేశాడు. 

రూన్సీ లక్ష్మీబాయి : 1835-1858 భారత 
స్వాతంత్ర్య సమర యోధురాలు. సుప్రసిద్ద 
వీరనారి. ధైర్య సాహసి. పౌరుష శాలిని. మనూ 
బాయి ఈమె అస లు పేరు. బ్రిటిషు ప్రభువు 
డల్‌ హౌసీపై ధ్వజం ఎత్తింది. 1857లో 
సిపాయిల తిరుగు బాటు (ప్రథమ భారత 
స్వాతంత్ర్య సమరం)లో అతి భీకర యుద్దం 
చేసి వీర మరణం పొందినది. 

టాగూర్‌, రవీంద్రనాథ్‌: 1861-1941 జగత్ర్రసిద్ధి 
చెందిన బెంగాలీ మహా 


కవి ఈయన రచన (1 
గేతాంబలో(1913) కి i ల్‌ శీ 
నోబెల్‌ వురస్కారం స న వ 
లభించినది. బహు £4 . స 
ముఖ ప్రజ్ఞాశాలి. చిత్ర [సేఫ్‌ . | 
కారుడు, వాగ్గేయ 

కారుడు, నాటక కర్త 


సొక్రాభంగం, గోరీ రెడ్‌ ఓలియాండర్స్‌ ఆయన 
రచనలలో సుప్రసిద్ధమైనవి. చండాలిక బౌద్ద 
వస్తువుగల రచన. శాంతినికేతన్‌, (శ్రీనికేతన్‌ 
ఆయన స్థాపించిన విద్యా కేంద్రాలు. 


టిప్పు సుల్తాన్‌ : 1753-1799 దక్షిణ భారత 
దేశాన్ని ఏలిన మున్ఫీం చడ్రవర్తులలో 
(ప్రముఖుడు. హైదరాలీ కుమా రుడు. మైసూరు 


దగ్గర శ్రీరంగపట్నం ఈయన కార్యస్థానం. నాలుగవ 
మైసూరు యుద్దం (1798-99) వెలెస్టీ ప్రకటించగో 
రణరంగంలో వీరమరణం పొందాడు. 

డల్‌హౌసీ : 1812-1860 _భారతదేశొన్ని 
పాలించిన బ్రిటిషు గవర్నర్‌ - జనరల్‌ (1848” 
56). ఈయన కాలంలో ఇండియా 
రైలుమార్గం, తపాలా సౌక ర్యాలు నెలకొన్నాలూ' 
ఉన్నత విద్యా సొకర్యాలు అందించాడు" 
రూర్కీలో ఇంజనీరింగు కాలేజీ ఈయన 
హయాము లోనే నెలకొంది. 

డూష్లే: 1697-1768 (ఫ్రెంచి రాజనీతివేతే 
భారతదేశంలో ఫ్రెంచి పలుకుబడికి దోహదం 
చేసిన ఫ్రెంచి గవర్నరు జనరల్‌ కన్‌ చేతిలో 
ఓటమిని చవి చూచాడు. 

తాంతియా తోపే : ప్రథమ భారత స్వా తంత్యో. 
నమరయోదుడు. 
నానా సాహైబుకు 
మిత్రుడు. రూన్సీలక్ష్మీ 
బాయితో కలసి యుద్ద 
తంత్ర జ్జ తను 
నడిపాడు, 1859లో 
వట్టబడగా ఉరి 
తీశారు. 


తొతొా, జె.ఆర్‌.డి. : 1904-1993 ప్రముఖ 
పారిశ్రామిక వేత్త, పూర్తి పే రు జహింగర్‌ రతన్‌ 
దాదాబార్‌ శాతా. కళాపోషకుడు, విజ్ఞానొబి 
లాషి (ప్రప్రథమంగా విమానాన్ని నడిపిన 
భారతీయ పైలట్‌. 


328 


గిన్సేన్‌ : 1506-1585 సుప్రసిద్ద హిందూ స్తానీ 
గేయ కారుడు. గ్వాలియర్‌ సంస్థానంలో 
ంగీత విద్వాంసుడు. 
"లువులో ఆస్థాన సంగీత విద్వాంసుడు. దీపక్‌ 
గగం ఆయన ప్రత్యేకత. 


త ర్వాత అక్బరు 


అక్‌, బాలగంగాధర్‌ : 1856-1920 స్వరాజ్యం 
నా జన్మహక్కు ” అని ఎలుగెత్తి చాటిన ప్రముఖ 
నారత జాతీయవాది, దేశభక్తుడు. మహా 
ఏద్యాంసుడు. లాల్‌-బాల్‌-పాల్‌ నాయకత్రయం 
లో రెండవవారు. 'లోకమాన్యుడు'గా ఆయన 
ప్రసిద్ది ని పొందాడు. కేసరి, పత్రికకు సంపాద 
కుడు. రాజద్రోహం అభి యోగానికి గురిఅయి 
నాడు. సమాజ చైతన్యానికి గణపతి నవరాత్రి 
ఉత్సవాలు ప్రారంభించాడు. గీతా రవాన్యం 
ఈయన రచన. 
తులసీదాసు : 16వ శతా, “రామచరిత మానన్‌” 
ను రచించిన హిందీ మహాకవి. కవిత రామా 
యణ, జానకీ మంగళక్సృష్ణు గీతానలీ, ఛందావతి 
మున్నగునవి ఈయన ఇతర రచనలు. 
తోడర్‌ముల్లు : అక్బర్‌ కొలువులో ప్రధాన 
మంత్రి. రాజకీయ ధురంధరుడు. రాజా 
తోడర్‌మల్లుగా (ప్రసిద్ది. 

తోరుదత్తు : 1856-1877 ఇంగ్లీషు కవయిత్రి. 
భారతీయ మహిళ అయిన ఈమె (ఫ్రెంచి, 
ఆంగ్ర భాషలలోని కావ్యాల్ని చదివి ఆయా 
భాషల్లో కవితలల్లింది. 

త్యాగయ్య : 1767-1847 సుప్రసిద్ద కర్ణాటక 
వాగ్గేయకారుడు. ఉంఛ వృత్తి చేస్తూ 2400 
కీర్తనలను అల్లి అందించాడు. ఈయన అల్లిన 


329 


ఘనరాగ పంచరళత్తాలు ప్రసిద్ధమైనవి. నౌకా 
చరిత్ర" ఈయన రచనలలో నృత్య నాటిక. 
దండి : (క్రీ.శ. 660-680 మహాకవి. దక్షిణ 
భారతంలో కాంచీపుర పల్లవరాజు కొలువులో 
ఆస్థాన కవియని విజ్ఞుల అభిప్రాయం. 
'కావ్వాదర్భుం” (అలంకార శాస్త్రం) దశకునూర 
చరత (గద్య ప్రబంధం) దండి రచనలు. 
దయానంద సరస్వతి స్వామి : 1824-1883: 
ఆర్య సమాజ స్థాపకుడు (1875). నత్యార్ద 
ప్రకాళ ఈయన రచన. 

దలైలామా; జననం 1935. 14వ టిబెట్టు 
బౌద్ద ప్రవక్త. ప్రస్తుతం ఈయనకు భారతదేశం 
ఆ(శ్రయమిచ్చింది. నోబెల్‌ శాంతి పురస్కార 
గ్రహీత. 

దేవెగాడ : జననం 1933. భారత (ప్రధాని 
(1996 నుంచి) యునైటెడ్‌ ఫ్రంట్‌ నాయకుడు. 
నందలాల్‌ బోస్‌ : 1883-1966 వర్ల 
చిత్రకారుడు. రవీంద్రనాథ్‌ టాగూర్‌ నెల 
కొల్పిన కళాభవన్‌లో ప్రధానాచార్యుడు. జాన 
పద బాణీని ఈయన అను సరించాడు. 
నందా గుల్లారీలాల్‌ : జననం 1898 
సదాచార పరాయణుడు. తాత్కాలిక భారత 
(ప్రధానిగా వ్యవహరించేవాడు. 

నరేంద్ర దేవ్‌ : 1889-1956 జాతీయ వాది, 
దేశభక్తుడు. భారత స్వాతంత్ర సమర 
యోధుడు. (ప్రజాసేవకుడు. 

వాదిర్నా : 1688-1747 మొగలాయి పాలన 
అంతిమ దశలో భారతదేశం పైకి దండయాత్ర 
చేసిన ఇరాన్‌ చక్రవర్తి (షా). ఆ 


లోక జాన కీళం 


భారతదేశం - నామనిఘంటువు 


దండయాత్రలోనే ప్రతిష్టనార్జించిన కోహినూరు 
వం, నెమలి సింహాసనం ఆయనకు దక్కాయి. 
నానా ఫడ్నవీస్‌: 1742-1800 పాలనా దక్షుడు. 
మహారాష్ట్రకు చెందిన రాజనీతివేత్త. పీష్వా 
రాజకీయాల్లో పాల్గొని ఇంగ్లీషు వారిని 
ఓడించడానికి పూను కున్నాడు. పూణే, బెల్లాం 
పట్టణ ప్రాంతాలను అభివృద్ది చేశాడు. 

నానా సాహెబు : ప్రథమ భారత స్వాతం (త్ర 
సమరంలో పాల్లొన్న వీరుడు. దండుపంత్‌ 


ఈయన అసలు పేరు. రూన్సీలక్ష్మీబాయితో 
కలసి పోరాడాడు. rp Fs 


నారాయణగురు : 1855 - 
1928 
'పాంతంవాడు. Ss 
దేవుడు, ఒకే మతం, ఒకే క. 4. 
కులం అని ఈయన as 
విశ్వాసం. సంఘసంస్కర్త, 
నివేదిత : 1867-1911 
అసలు పేరు నోబేల్‌. (ప్రజా 
సేవకురాలు. ఐర్జాండ్‌ 
వనిత. వివేకానందుని 
స్ఫూర్తితో హిందూమతావ |, సు 
లంబిఖైం (ప్రజాసేవలో bu i 


నిమగ్నమైంది. కలకత్తా ఆమె కార్యస్థానం. 
నౌరోజీ, దాదాబాయ్‌ :జ్ఞ 
1825-1917 (వ్రముఖ (౧ 


i 
|p 


జాతీయ నాయకుడు. న 
పార్సీ, హోమ్‌రూల్‌ ఉద్య . Ee 

|. 
మానికి అధ్యక్షుడు. అర్థిక న. స్ట్‌ 
శా(స్తవేత్త. 


a 


HY, 
జాతీయ 1825 


f బంకిం చంద్ర చటర్టీ ; 
WIND, 


ద్రవ్యస్థితిని గూర్చి పరి శోధనలు జరిపినవాడు. 
పతంజలి : క్రీపూ.2వ శతా. సంస్కృత వ్యా 
కర్త. పాణిని రచించిన'అష్టా ధ్యాయి' అనే 
సంస్కృత వ్యాకరణానికి మహా భాష్యకర్త, 
వ్యాకరణ _మునిత్రయంలో ఈయన 
మూడవవాడు. 

పద్మిని: 13 వ శతా. అతిలోక సుందరి. రాజి 
పుత్ర వనిత. చిత్తోడ్‌గడ్‌ రాణి. గుహిలీ రాజపుతే 
రాజవంశానికి చెందిన రాణా రత్నసింహుని 
పట్టమహిషి అల్లాఉద్దీన్‌ ఈమెను అద్దంలో 
చూచి మోహించగా యుద్దం జరిగింది. 
పాతివ్రత్యాన్ని రక్షించుకోడానికి ఆమెతోపాటు 


| a చాలా మంది రాజపుత్ర స్త్రీలు అగ్నిలో దూకారు: 
= పాణిని : (క్రీపూ. 7వ శతా. 3995 సూత్రాల 
3 గల అష్టాధ్యాయి” ని రచించిన సంస్కృళో 
క్‌ వ్యాకరణ కర్త భాషాశాస్త్ర పండితుడు. 

పురుషోత్తముడు : (క్రీపూ. 340 పరాక్రమ 


లి 
శాలి. దేశభక్తుడు. (గ్రీక్‌ ప్రపంచ విజేత లో 


గ్టాండర్‌ (ప్రపంచాన్నంతటిని జయించౌ లని 
బయలుదేరి భారతదేశంలోకి ప్రవేశించబో తుం 
డగా జీలం నది ఒడ్డున తన సేనలతో దీటుగో 
నిలిచి పోరాడిన యోధుడు. 

పృధ్వీరాజు : న 
రాజధానిగా భారతదేశాన్ని పాలించిన కట్టకడా 
హిందూరాజు. చౌహాన్‌ రాజ వంశీయుడు. స 

| సంయుక్త భర్త. ఘోరీ మహ్మదుతో తలొ 
పోరాడిన భారతీయ యోధుడు. is 
ఫెరోజ్‌ సా మెహతా : 1845 - 1915 aa 
జాతీయ కాంగ్రెస్‌ (1885) వ్యవ స్థాపక సట్‌ 


ల్లీ 
క్రీపూ. 12 వ శతా. రగ 


g- 1894) 


బెంగాలీ నవలా రచయిత. నందేమాతరమ్‌ 
జాతీయగీత రచయిత. ఈ గీతాన్ని 
“'ఆనందమఠంిఅనే నవలలో పొందు పరిచాడు 
బసవేశ్వరుడు : 12వ శతా. కర్ణాటక రాష్ట్రంలోని 
సుప్రసిద్ద వీరశైవ (ప్రవక్త, ఈయన రచన 
'బనవ వచనాలు" నీతివంతమైన జీవన 
విధానానికి మార్గ దర్శక బోధిని. 
బాణుడు : (క్రీశ 7వ శతా. 

సంస్కృత గద్యకవి. * కాదంబరి?" వర్ష చర్యతో 
ఈయన (ప్రధాన రచనలు, హర్షుని ఆస్థానకవి. 
బాబర్‌ : 1483 - 1530. i 


సుప్రసిద్ద 


భారత దేశంలో 
మొగలాయీ సామ్రాజ్యాన్ని 
వ్యవ స్మావించిన ట్లో 


మహావీరుడు. జెంగిజ్‌భాన్‌ 
(తల్లివైపు) , తైమూరు 
(తండ్రివైపు) రాజవంశాలకు చెందినవాడు. 
హూమాయూన్‌కు తండ్రి. 'బాబల్‌ నామాలో 
ఈయన చరిత్రను పొందుపరచారు. 
బిందుసారుడు : (క్రీపూ 297 - 272. మగధ 
చక్రవర్తి. అశోకుని తండ్రి. 

బిపిన్‌ చంద్ర పాల్‌ : 1858 - 1920. భారత 
స్వాతంత్ర్య సమరయోధుడు. జాతీయవాది. 
లాల్‌ - బాల్‌ - పాల్‌ నాయకత్రయంలో 
ఒకరు. మహావక్త, 


బెంటింక్‌ విలియమ్‌ : 1774 - 1839. విలియమ్‌ 


కావిండిష్‌ బెంటింక్‌ పూర్తిపేరు. బెంగాల్‌ 
గవర్నర్‌ - జనరల్‌ . భారత దేశంలో 


శ 
బొధనాభాషగా ఇంగ్లీషును (ప్రవేశ పెట్టాడు. 


331 


ఆధునిక వైద్యకళాశాల (మద్రాసు, కలకత్తా) 
లను నెలకొల్పాడు. 'సతీనహగమనమ'ే దురా 
చారాన్ని రూపుమాపుటకు రాజా రామ్‌మోహన్‌ 
రాయ్‌కు తోడ్పడ్డాడు. 

భగత్‌ సింగ్‌ : 1909 - 1931 భారత 
స్వాతంత్ర్య సమర యోధుడు. బ్రిటిషు పాలన 
అంతమొందించడానికి కేంద్ర పార్లమెంటులో 
బాంబు పేల్చి నందుకు ఉరిశిక్షకు గురియైన 
విష్ణవయోధుడు. 

భరతముని : (క్రీశ 4వ శతా. భరతనాట్య 
శా(స్త్రకర్త, 36 అధ్యాయాలలో 3000 శ్లోకాలలో 
నాట్యళాన్తం అనే లక్షణ (గంధాన్ని 
సిద్దపరచాడు. 

భర్భహరి : నీతి, శృంగార, వైరాగ్య శతకాలను 
సుభాషితాలుగా రచించిన సంస్కృత మహాకవి. 
భవభూతి : (క్రీశ 7వ శతా. ఉత్తర రాను 
చరిత్ర, మవోవీర చరిత్ర, మాలతీ మాధవీయం 
అన్న మూడు సంస్కృత నాటకాలు వ్రాసిన 
మహాకవి. 

భార్గవి : సంస్కృత పంచకావ్యాలలో ఒకటైన 
కిరాతార్జునీయం (వ్రాసిన మహాకవి. 
భాసుడు : క్రీపూ. 3వ శతాబ్దం స్పు్ణవాసవదత్తో 
మున్నగు 13 నాటకాల్ని (వ్రాసిన సంస్కృతే 
మహాకవి. 

మదన్‌మోహన్‌ మాలవ్యా : 1861 - 1946 
జాతీయవాది, గొప్ప పార్లమెంటేరియన్‌. 
బైనారసు హిందూ యూనివర్శిటీ వ్యవ 
స్థాపకుడు, 


లోక జ్ఞాన పీఠం 


భారతదేశం - నామనిఘంటువు 


మదర్‌తెరి 
దీన జనకా 


Mama Fran 
ఏ 0156461 ౯.24 
స WOOTEN 1164 


సా : 1010-1997 


బం దు. 
యు గో 
స్టావియాకు 4. 
చెందిన ఈ}: 
మహిళ 
భారతదేశానికి వచ్చి ( 1918) కలకత్తాలో * 
మిషనరీన్‌ ఆఫ్‌ ఛారిటీన్‌' వ్యవస్థాపించి మానవ 
సేవను కొన సాగించ ప్రపం 

విస్తరింప జేసింది. 
మధ్వాచార్యులు : 1198 | 
- 1275. ద్వైతమత | 


1|| 


ల! 
ననున 


పేరు వానుదేవుడు. 
జీవాత్మ, పరమాత్మ వేరు 
అని బోధిస్తూ ద్వైతానికి 
భాష్యం చెబుతూ సర్వ మూర (గ్రంథాన్ని 37 
సంపు టాలలో వ్రాశాడు. 


మనువు : క్రీపూ. 2వ శతా, సంఘ శాసన కర్త 
భారతీయ ధర్మశాస్త్రం అయిన 'మనున్మ్ర)తి" కర్త, 
మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ : (క్రీశ 14 వ శతా. 
భారతదేశంలో సుల్తానా రాజ వంశ స్థాపకుడు, 
రాజు ధానిని ఢిల్లీ నుండి. 


దేవగిరికి, మరల ఢిల్లీకి ష్‌ షా 


మార్చి నాడు. 


మహావీరుడు : (శ్రీ. పూ, గ్ల 
544 - 599 జైనమత 
వ్యవస్థాపకుడు. గౌతమ: 


తుది 


బుద్దుని సమకాలికుడు. అహింనయే పరమ 
ధర్మం” అతని (ప్రధాన బోధన. 

మాఘుడు : క్రీ.శ 7వ శతా. పంచ కావ్యాలలో 
ఒకటైన శిశుపాలవధి' ను వ్రాసిన సంస్కృత 


మహాకవి. 


మొరార్దీ దేశాయి : 1896 - 1995. భారత 


(ప్రధాని ( 1977 - 79). పూర్తిపేరు మొరార్జీ 
రంఛోడ్‌లాల్‌ దేశాయి. జాతీయ నాయకుడు. 
నిరాడంబరుడు. 


మోతీలాల్‌నెప్రూ : 1861 - 1931 జాతీయవాది. 


భారత స్వాతంత్ర్య సమర యోధుడు 
జవహర్‌లాల్‌ నెహ్రూకు తండ్రి. 

మౌంట్‌ బాటెన్‌ ; 1900 - 79. భారత దేశానికి 
ఆఖరి వై స్రాయి, 


ఘట్టంలో 
అధికారాన్ని బదలా 
యింపు చేసిన (బ్రిటిషు 
అధికారి. స్వతంత్ర 


1 
1990-1979 HA 


భారత దేశానికి మొట్ట। వా... 
మొదటి గవర్నర్‌ - జనరల్‌. 


రంజిత్‌ సింగ్‌: 1780 : 1839. పంజాబు మహారాజు. 
సిక్కు రాజ్య కూటమిలో సు కార్‌ చకీయౌ 
శాఖకు నాయకుడు. ఆస్టన్‌ రాజును ఓడించి 
(1822) లాహోరు, అమృతసర్‌ రాజధానులను 
వశపరచుకున్నాడు. 

రమణ మహర్షి: 1879 - 1950. తనను తాను 
తెలుసుకొనగలగడమే సర్వోత్తమ మైనజ్ఞానం 
అని ప్రవచించిన ఆధునిక మహర్షి 


332 


అనన 


aman 


తమిళనాడులోని తిరువణ్ఞామలై (అరుణాచలం) 
ఆయన స్థావరం. 

రాజగోపాలాచారి చక్రవర్తి : 1878 - 1972 
రాజాజీగా (ప్రసిద్దుడు. నం. 
తాసు నాయకుడు " .RAJAGOPALACHARI 
మహాత్మాగాంధీ గారి స 
వియ్యంకుడు. భారత ౫ 'శిో 
స్వాతంత్ర్య నమర ౫” వ i న్‌ 
యోధుడు. పాత్రి 
కేయుడు. రచయిత 
(వ్యాసల్‌ విరందు. చక్రవర్తి తిరుముగన్‌). 


రాజరాజ చోళుడు : [క్రీ.శ 10 తంజావూరు 
రాజధానిగా చోళరాజ్యాన్ని ఏలిన చక్ర వర్తులలో 
(ప్రముఖుడు, కళాపోషకుడు. వాస్తు శిల్పకళను 
పోషించాడు. బృహదీశ్వరాలయం ఈయన 
“ నిర్మించినదే. 

రాజారామమోహన్‌ రాయ్‌ : 1772-1833. 
బ్రహ్మ సమాజ నంన్హ ష్ట్ర స్తన్యం 
స్థాపకుడు. నాటి బ్రిటిషు సా 
గవర్నర్‌ - జనరల్‌ బెంటింక్‌ న 
సహాయముతో. “నతీ ళ్‌ 
సహగమనం'అనే దురాచార క్‌ 
.. నిర్మూలనకు కృషిచేసిన స శై; 


సంఘ సంస్కర్త, న 


రాజీవ్‌ గాంధీ ; 1944- 
1989. భారత ప్రధాని. 
(1984 - 1989). ఇందిరాగాంధీ జ్యేష్టపుత్రుడు. 
బీద జనోద్దరణకై అనేక కార్యక్రమాలు చేపట్టాడు. 


రాజేంద్రప్రసాద్‌ : 1888-1963. జాతీయ వాది 


333 


(బీహారు). భారత దేశానికి తాలి రాష్ట్ర పతి. 
భారత స్వాతంత్ర్య సమరయోధుడు. 
భారత రాజ్యాం గాన్ని సిద్దపరచిన రాజ్యాంగ 
పరిషత్తుకు అధ్యక్షుడుగా వ్యవహరించాడు. 
రాణా (పతాప్‌సింగ్‌ : 16 శతా. రాజువ్యుత 
యోధుడు. మేవాడ్‌ మహారాజు, 

రానజే మహాదేవ గోవింద : 1842 - 1901 
భారతీయ విద్వాంసుడు. దేశభక్తుడు గోఖలేకు 
గురువు. 

రామకృష్ణ పరమహంస 
ఆధ్యాత్మిక సాధ | 
కుడు (బెంగాలు). న 
ఆధునిక భారతీయ | 4 
ప్రవక్త. వివేకానంద | |: 
స్వామికి గురువు. సర్వ 
మతసారాన్ని (ప్రపంచ 
మంతా చాటాడు. 


: 1836-1886. 


ఇభ భా బల అల ళల భకాళా 


కనిపెట్టిన రానున్‌ ఎఫెక్ట్‌ (స్పెక్షోస్కపీ) 
జగ (త్రసిద్దిగాంచి, నోబెల్‌ పురస్కారానికి 
(1928) అర్హుడ య్యాడు. 

రామానుజాచార్యులు: 1077-1157. 
విశిషాదొత మత (ప్రవక్త. శ్రీవైష్ణవ మతంలో 
తెంగళ్‌ సంప్రదా యాచార్యులు, యతిరాజు అని 


తోక జాన పీఠం 


భారతదేశం - నామనిఘంటువు 


వ్యవహార నామం. 
శ్రీపెరుంబుదూరు 
(తమిళనాడు) ఆయన 


గద్యత్రయం ఈయన ( 


మరొక, రచన. 


రాయ్‌ ఎమ్‌.ఎన్‌, : 1887-1954. తత్త వేత్త, 


దేశానికి ద్వి తీయ 
ప్రధాని. సచ్చీ లుడుగా 
వ్రనిద్ది. 

కాముకుడు. 


శాంతి 


లాలా లజపతిరాయ్‌ ;: 
1865-1929 


MUTT 
inn thie fal 


హేతువాది. రాడికల్‌ 


డెమోక్రాటిక్‌ పార్టీ 
వ్యవస్థాపకుడు. అసలు 
పేరు నరేంద్ర నాథ్‌ 
భట్టాచార్య, 


లాల్‌బహదూర్‌ శాస్త్రి: 
1904 - 1906 లం 


Mae Tran 
జాతీయవాది భారత 


స్వాత 0|త 5 నమర 
యోధుడు. పంజాబు 


కేసరి అని ఈయనకు 


బిరుదు. ద్వీపాంతర 
శిక్ష (మాండనే - 
బరా టి అనుభవించిన 


లోహియా రామ్‌ మనోహర్‌ : 
సమసమాజవాది. సోషలిస్టు. 
వల్లభ్‌భాయి పటేల్‌ : 1875-1950. జాతయనాది. 
భారత స్వాతంత్ర్య = 
పోరా టాన్ని నలక 
మార్గంలో నిర్వహించిన |? 

ధైర్య శాలి. గాంధీజీకి స న | 
నమ్మిన బంటు సే ళ్‌ 
'ఉక్కు మనిషి గా Br tired far Patel] . 
సుప్ర సిద్దుడు. భారత 

స్వాతంత్రా నంతరం భారత ఉప (ప్రధానిగా 
వ్యవహరించాడు. 520 పెద్దా, చిన్నా స్వదేశీ 
సంస్థానాలను భారత (ప్రభుత్వంలో విలీనం చేసి దేశ 
సమైక్యతను పరిరక్షించిన దక్షతగల పాలకుడు. 
వళ్ళువర్‌ ఫతిరువళ్ళు వర్‌గా 
వ్రనిద్ది. 20001. 
ఏళ్ళనాటివాడని చెబుతారు. 
తిరుక్కురళ్‌ తమిళ 
నీతిశాస్త్ర గ్రంథ కర్త, 


1910-1967. 


వాత్స్యాయనుడు : (క్రీ శ.2వ శతా. కానుళొన్ర 


(గ్రంథకర్త, 

వాల్మీకీ E 

కాలం తెలి (స్‌ 
శస 

యదు. బుషి సా 

సంస్కృతంలో జ్ఞ 

ఆది కవి. 


కులలో 


రామాయణ" కావ్యకర్త, కావ్యవైతాళి 
(ప్రసిద్దుడు, 


వాస్కోడిగామా : 1460-1524. దేశాన్వేషకుడు. 


334 


యూరపు నుండి సముద్ర మార్గాన ఆఫ్రికాను 
చుట్టి (1498) భారత దేశం (కాలికట్టు) చేరిన 
మొట్టమొదటి పోర్చుగీసు నావికుడు. 
విజయలక్ష్మీ పండిట్‌: 1900- 1994 జాతీయవాది. 
భారత స్వాతంత్ర్య సమరయోధురాలు. 
జవహర్‌లాల్‌ నెహ్రూ సోదరి. యునైటెడ్‌ నేషన్స్‌కు 
(ప్రెసిడెంటు (1954). 

వినోబా భావే : 1895-1982. భూదాన యజ్ఞ 
స్టాపకుడు. ఈయన ఆంధ్ర ప్రదేశ్‌లోని పోచంపల్లి 
(గ్రామంలో మొట్ట మొదట భూదాన యజ్ఞాన్ని 
(ప్రారంభించాడు. గాంధేయుడు. ఆధునిక భారత 
యోగి. గాంధీగారి 'వ్యక్తి సత్యాగ్రహం" లో 
'ప్రప్రథముడు. 

విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ : జననం 1931. ఏడవ 
భారత ప్రధాని (1989-91). వెనుకబడిన 
తరగతుల అభ్యున్నతికై “మండల్‌ కమిషన్‌” 
ఏర్పాటు చేసినవాడు. 

వెంకటరామన్‌, రామస్వామి : జననం 1911. 
ఎనిమిదవ రాష్ట్రపతి. భారత స్వాతంత్ర్య సమర 
యోధుడు. తమిళనాడు రాష్ట్ర మంత్రి వర్గంలోనూ 
కేంద్ర మంత్రివర్గంలోనూ సభ్యుడుగా ఉండేవాడు. 
వేదాంత దేశికులు : (్రీశ.1300 ప్రాంతం, 
విశిష్టాద్వైత మతంలో, వేదాలకు (ప్రాధా న్యాన్నిచ్చే 
వడగల్‌ వైష్ణవ సం(వ్రదాయానికి చెందిన 
(ప్రధానాచార్యు లలో ప్రముఖుడు. 

శంకర పిళ్ళే : 1902-1989. కార్టూన్‌ చిత్రకారుడు. 
చిల్లన్‌ బుక్‌ ట్రస్టు వ్యవస్థాపకుడు. బాలబాలికలలో 
చిత్రకళా సృజనాత్మకతను వెలికి తీయడానికి 
పోటీలు నిర్వహించిన బాలబంధు. 


335 


శంకరాచార్య: (క్రీశ 8వ శతా. హిందూ 
మతంలో శైవ 
(ప్రధానమైన అద్వైత 
న ౦(వ దాయోాన్ని 
(ప్రవచించిన మహా 
(ప్రవక్త. కాలాడి 
ఈయన జన్మస్టలి. 


శంకరదయాళ్‌ శర్మ: ₹ 
జననం * తొమ్మిదవ భారత రాష్ట్రపతి 
(1992 -1997). ఆంధ ప్రదేశ్‌కు గవర్నరు (1984). 


శివాజీ : 1627- 
1680. మహారాష్ట్ర 
రాజ్య వ్యవ FSO 
స్థాపకుడు. మొగ pt 
లాయి చక్రవర్తి 
జారంగజేబుతో 
తల పడ్డాడు. 
(లవ తి 
బిరుదాంకితుడు. 

షర్నా:16వ శతా. (ఆస్టన్‌) మొగల్‌ చక్రవర్తి. 
హుమాయూన్‌ను తరిమి వేసి భారత 
దేశాన్ని పాలించిన సూర్‌ రాజవంశీయుడు. 
రైతువారీ పద్దతిని ప్రవేశ పెట్టాడు. భూముల 
సర్వే, శిస్తు వసూళ్ళు ఈయన కాలంలోనే 
ప్రారంభమయ్యాయి. = | 


షాజహాన్‌ : 1592 - 
1666. ఐదవ మొగ 
లాయీ చక్రవర్తి 
అక్బర్‌ మనుమడు. 
జహంగీర్‌ కుమారుడు. 


TE 


Sef 41 గరా wack 
సవ ట్‌ శప 


ప్రమ Ea cA We 
IC ANNVERSARY Of CORONATION 
ఈలి! SNR SN WA! MARARAS 


లోక జాన పీఠం 


“భారతదేశం - నామనిఘంటువు 


షాజహాన్‌ అసలు పేరు ఖు(ర్రమ్‌. ముంతాజ్‌ 
మహల్‌ ఈయన పట్టమహిషి. ఆమె 
మరణానంతరం సుప్రసిద్దమైన “తాజ మహలోను 
నిర్మింపచేశాడు. ఈయన పాలన స్వర్ణయుగంగా ప్రసిద్ది, 
షిరిడి సాయిబాబా : 1843-1919. దివ్య 
పురుషుడుగా (ప్రసిద్ది, మహారాష్ట్రలోని అహ్మద్‌ 
నగర్‌ జిల్లాల్లో నాసిక్‌ సమిపంలో ఈయన 
పేర దేవళం ఉంది. 
సత్య సాయిబాబా : జననం 1927. అనంతపురం 
జిల్లా పుట్టపర్తిలో (ప్రశాంతి నిలయం ఈయన 
కార్య కేంద్రం. భక్త పరంపర ఉంది. సంఘసేవ 
చేస్తున్న ఆధ్యాత్మిక మార్గదర్శి. 
సావర్కర్‌ వినాయక దామోదర్‌ : 1883 - 
1996 భారత స్వాతంత్ర్య సమరయోధుడు. 
హిందూత్వం ఈయన బాట. మహావక్త, 
సుబ్రమణ్య భారతి :18 82-1921 
జాతీయవాది. సుప్రసిద్ధ తమిళ మహాకవి. 
పాత్రికేయుడు. దేశభక్తి గేయకర్త. భారత 
స్వాతంత్ర ఉద్యమంలో తన దేశభక్తి కవితల 
ద్యారా ప్రజలలో చైతన్యం తీసుకువచ్చాడు. 
సుభాస్‌ చంద్రబోసు : 1897-1945 (9?) 
నేతాజీ ఈయన వ్యవహారనామం. భారత 
స్వాతంత్ర్యోద్యమ నాయకులలో ఈయన 
మహా సాహసికుడు. “ఆజాద్‌ హింద్‌ ఫౌజా” 
(ఇండి యన్‌ నేషనల్‌ ఆర్మీ) సర్వ సేనాధిపతి, 
మోడు రక్తం ఇవ్వండి. నేను మోకు స్వాతంత్ర్యం 
తెచి పెడతానని ఐ.ఎన్‌.ఏ. వీరులకు ప్రబోధించాడు. 
సురేంద్రనాథ్‌ బెనర్జీ : 1848-1925. భారత 
జాతీయ కాంగ్రెసు వ్యవస్థాపకులలో ఒకడు. 
మహావక్త. మేధావి. 'బెంగాలు విభజన' వ్యతిరేక 
పోరాటంలో ప్రముఖ పాత్ర వహించాడు. 
సూరదాసు : 16వ శతా. భక్తకవి. కృష్ణ భక్తుడు. 


336 


శుద్దాదైత మత ప్రవక్త వల్లభాచార్యుని శిష్యుడు. 
'వ్రజభాషలో “సూర్‌ సాగల ఆయన కీర్తనావళి. 
స్వామి రామతీర్ణ : 1873-1905. పంజాబు 
రాష్టీయుడు. ఆధ్యాత్మిక చింతనుడు. 
స్వామి వివేకానంద : 1863-1902. 
హిందూమత (ప్రాశస్త్యాన్ని లోకానికి ప్రచారం 
చేసిన ఆధునిక (ప్రవక్త, అసలు పేరు నరేం 
(ద్రనాథ దత్తు. రామకృష్ణ పరమహంస wa 
రామకృష్ట మిషన్‌, . 

సేవాధర శ్రే న ౦న్ఫ., సొ 


వ్యవస్థాపకుడు. |. 2s ర్‌. i క్‌ 
హర్షుడు : క్రీశ! స! 
590-647. మహా | ie 
చక్రవర్తి ఈయన ,( 


కాలంలోనే స (| త్‌; 


యాత్రికుడు హూయాన్‌స్యాంగ్‌ భారత 
దేశాన్ని సందర్శ్భిం చాడు. నాడు నలందా 
విద్యాపీఠం ఉచ్చదశలో ఉండేది. “నాగానందం' 
" “ప్రీయ దర్భికొ రెండు నాటకాలు వ్రాసి 
మహాకవిగా సుప్రసిద్దు డయ్యాడు. 

హూమాయూన్‌ : 16 శతా మొగలాయి 
చక్రవర్తి. శూరుడు. కర్‌ తండ్రి. బాబరు మనవడు. 
హూయాన్‌స్యాంగ్‌ : ET 
(క్రీ.శ. 604-664. 
హర్షునికాలంలో భారత 
దేశం సందర్శించిన చీనా 
యాత్రా చరిత్రకారుడు. 
657 బౌద్ద లిఖిత 
(గ్రంథాలను సేకరించి చీనాకు తీసుకు వెళ్ళి 
74 సంపుటాల్లో చీనాభాషలో పొందుపరచాడు. 
హేష్టంగ్బ్‌ వారెన్‌ : 1732-1818. బ్రిటిషు 
ఈస్ట్‌ ఇండియా కంపెనీ తరపున ప్రప్రథమ 
గవర్నర్‌. జనరల్‌గా భారతదేశాన్ని పాలించినవాడు. 


1 


ఆంధ్రప్రదేశ్‌ సంగ్రహస్వరూపం 


టొదాపు రెండు వేల ఏళ్ల చరిత్రగల 
ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌: 1956లో నవ. 1 
భాషాప్రయుక్త రాష్ట్ర పునర్వ్యవస్టీకరణ ఫలితంగా 
నేటి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. అంతకు ముందు 
తెలుగు మాట్లాడే ప్రాంతం వారికి (ప్రత్యేక 
రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు ఆమరణ 
దీక్ష పట్టి 1952 (డిసె 15)లో అమరుడుకాగా 
1953 (అక్టో 1) లో ఏడు కోస్తా జిల్లాలు, 
నాలుగు రాయలసీమ జిల్లాలతో కర్నూలు 
రాజధానిగా ఆంధ రాష్ట్రం" ఏర్పడింది. 
ఛారిత్రకంగా ఈ (ప్రాంతాన్ని సాతవాహనులు, 
విష్ణుకుండినులు, బృహత్సలాయనులు, శాలరా 
కాయనులు, రాష్ట్ర కూటులు, చోళ, చాళుక్య, 
కళింగ, కాకతీయ, గోల్కొండ, మొగలాయి, 
అసఫ్‌ జోహీ (బ్రిటిషు వలస రాజవంశాలు 
ఆయాకాలాల్లో పాలించాయి. భారతదేశం 
(బ్రిటిషు పాలన కిందకు వచ్చినప్పుడు మద్రాసు 
ప్రెసిడిన్సీలో అంతర్భాగంగా కోస్తా, రాయలసీమ 
(ప్రాంతాలు ఉండేవి, మిగతాది అసఫ్‌ జాహీ 
నిజాం ఏలుబడిలో తెలంగాణా (ప్రాంతంగా 
ఉండేది. (ప్రస్తుతం 23 జిల్లాలతో కోస్తా 
రాయలనీమ, తెలంగాణా (ప్రాంతాలు 
ఆంధ్రప్రదేశ్‌గా అలరారుతూంది. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మూడు సహజ 
భాగాలుగా ఏర్పడి ఉంది. 1 కోస్తా మైదానాలు; 
2. తూర్పు కనుమలు; 3. పశ్చిమాన దక్కను 


పీఠభూమి. జల సంపద అపారం. జీవనదులు 
గోదావరి, కృష్ణా, పెన్నా పళ్చిమమునుండి 
తూర్పు వైపుకు పారుతూ బంగాళాఖాతంలో 
సాగర నంగమువుతున్న (ప్రాంతాల్లో 
జగత్రసిద్దిగన్న అతిసారవంతమైన భారీ 
డెల్టాలు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 
పటిష్టమైన రైతాంగంతో భారత దేశానికే ఒక 
పెద్ద ధాన్యాగారమని ప్రసిద్ధి. నెల్లూరు జిలాల్లో 
పులికాటు, కృష్ణా జిల్లాలో కొల్లేరు సరస్సులు 
ఉన్నాయి. తుంగభద్రా, మంజీర, వంశధార, 
చిత్రావతి, పాపమ్నీ, నాగావళి, సగిలేరు, 
సువర్ణముఖి మొదలైనవి ఈ ర్మాప్టానికి ఇతర 
జలాధారాలు, గోదావరి, కృష్ణానదుల మాద 
డెల్టా రూపుగోనే చోట్ల నూటాయభయి ఏళ్ల 
క్రితమే ఆనకట్టలు కట్టి పంట నీటిని సాగుకు 
పొలాలకు అందించారు. ఇటీవల, వాటిని 
పునర్నిర్మించగా వాటికి ధవళేశ్వరం వద్ద “కాటన్‌ 
బరాజు' విజయవాడ వద్ద “ప్రకాశం బరాజు' 
అని పేరు పెట్టారు. గోదావరి నదికి ఎగువన 
నిజామాబాదు జిల్లాలో పోచంపాడువద్ద 
శ్రీరామసాగరం, కృష్ణా నది మిద ఎగువన 
శ్రీశైలం, నాగార్జున సాగరం ప్రాజెక్టులను 
నిర్మించి పంట నీటితోబాటు జలవిద్యుదుత్పత్తి 
చేస్తున్నారు. ఈ మూడింటినీ భారీ డాములుగా 
పరిగణిస్తున్నారు. ఇంత భారీ పంట నీటి 
వనరులు కలిగి ఒక (ప్రముఖ వ్యావసాయిక 


337 


లోక జాన కీఅం 


ఆం(ధ్రప్రదేశ్‌-సం[గ్రహ స్వరూపం 


రాష్ట్రంగా ప్రసిద్ధిగాంచిన ఆంధ్రప్రదేశ్‌లో హరిత 
విప్లవం (గ్రీన్‌ రివల్యూన్‌) పరిఢవిల్లి(1970) 
పండే పంటలు: వరి, జొన్న, రాగి, సజ్జ, వేరు 


ప్రముఖమైంది. దీనిని ఆనుకుని నౌకానిర్మాణ | 
కేంద్రం, రసాయన ఎరువులు, భారీ ఉక్కు” 
పరిశ్రమ, జింకు కర్మా గారం, హెవీప్లేట్స్‌ & | 


| 


సెనగ, ఆముదాలు, చెరకు, పాగాకు, ప్రత్తి వెసల్ఫ్‌ ఫ్యాక్టరీ ఉన్నాయి. _కాకినొడ 
ద్రాక్ష, నిమ్మ, బత్తాయి, చీనీ, జామ, దానిమ్మ _ గోదావరి ెర్టి రైజర్స్‌, నాగారు ఫెర్టిలైజర్స్‌ 
ఇతర పండ్ల జాతులు ౨) ఫ్యాక్టరీలు నెలి 
భారీ ఎత్తున పండు | ఆంధ్రప్రదేశ్‌ ప్రధానమైన కొన్ని వివరాలు | కొని పనిచేస్తున్నాయి, 
తున్నాయి. ఫలితంగా ఉల లా ఉందో శీ 
ఆర్థిక వ్యవస్థ ద్విగుణీ ప యా ts ౬౧+ | హైదరాబాదు నగరి 
అ ఫాఖ ఉనికి : 12°14, 19°54' ఉ అక్షాంశ, 76°50", | = ర్ట 
కృతమైంది. కృష్ణా, (౦6 రేఖాంశ శివార్లలో అనేక స 
గొదావరి నదీ! విస్తీర్లం : 2,75,068 చ.కి.మి, పరి శ్రమల లో హౌ 
ప్రాంతాలలో చమురు | రాజధాని : హైదరాబాదు (భాగ్యనగరం) ఎలకక్రీక ల్స్‌ 
వాయువు, పెట్రోలు జనాభా : 6,68,80,000 (1991) ఎల (కొ ని క్స్‌ 
తైల నిక్షేపాలను వెలికి | జనాభావృద్ది : 2% ( ఏటా) జొషధాలు, భారలే 
తీని తెర్మల్‌ పట్టణ జనాభా : 80% 1 డైనమిక్స్‌, ఆల్సి 
విద్యుదుత్పత్తికీ రసా | థామోణ జనాభా: 20% '13అ్రజిరేటభీ 
యన ఎరువుల ఫ్యాక్టరీ cess పేర్కోన దగినరి* 
లకూ ఇంధన సౌకర్యాల | శాన: తెలుగు, ఉరు రాష్ట్రంలో కాకి రఫి 
లీ అక్షరాస్యత : 45.11% త్రం 0, 

నందిస్తున్నారు. శ్వేత | గ్రామాలు సంఖ్య : 29, 379 (ఇనువ రాయి 
విప్లవ ఫలితంగా క్షీరోత్స | నుహానగరాలు : 6 ముగ్గు రాయి (లేప 


త్తులు పెరిగి హార్లీక్స్‌, 
ఐస్‌క్రీమ్‌ పరిశ్రమలు 
అభివృద్ధి చెందాయి. 
సింగరేణి, రామగుండం 
'బొగ్గుగనుల ప్రాంతం 
లో తెర్మల్‌ విద్యుత్తు 
కేంద్రాలు నెలకొని పని 
చేస్తున్నాయి. ఆంధ్ర 
ప్రదేశ్‌ రాష్ట్రానికి (ప్రధాన రేవు పట్టణం విశాఖ 
పట్టణం. ఇది దేశంలో గల పెద్ద రేవు పట్టణాల్లో 


మండలాలు : 1116 
పట్టణాల సంఖ్య వం 


స్త్రీలు : 3, 31,84, 280 


సముద్రతీరం : 982 కి.మి. 

లోక్‌ సభా నియోజకవర్గాలు : 42 
రాజ్యసభా నియోజక వర్గాలు వ 18 
శాసన సభా నియోజక వర్గాలు : 294 
పురుషులు : 3, 36, 2300 


టిన్‌) బంకమన్ను 
సున్నపురాయి, మై 
మాంగనీసు మున్నగు 
ఖనిజనిక్షేపాలున్నాలా 


కేంద్రం (ఇ 
హాదరాబొదు స 


పాన పటాన్‌చెరులో ఉంది. రాష్ట్రంలో 1! విల 


విద్యాలయాలున్నాయి. 


338 


13 ఇంజనీరింగో 


కాలేజీలు, 9 మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. 
- సుమారు 50,000 ప్రాథమిక పాఠశాలు, 7000 
హైస్కూళ్ళు, 1300 జూనియరు కాలేజీలు, 
300 డిగ్రీ కాలేజీలు విద్యా సౌకర్యాలను 
కల్పిస్తున్నాయి. 12 సంగీత కళాశాలలు, 
కూచిపూడి నృత్య కేంద్రం. రాజధాని నగరంలో 
రవీంద్రభారతి రాష్ట్రస్థాయి రంగస్థల 
కేంద్రం. బస్సు, రైలు సౌకర్యం అన్ని జిల్లాలోనూ 
ఉంది. విమాన సౌకర్యం హైదరాబాదు, 
తిరుపతి విశాఖ పట్టణం, విజయవాడలకు 
ఉంది. పుణ్య క్షేత్రాలు రాష్ట్రమంతటా అల్లు 
కుని ఉన్నాయి. తిరుపతి (చిత్తూరు జిల్లా) శ్రీ 
వెంకటేశ్వర స్వామి (ప్రసిద్దిగన్న దివ్యక్షేత్రం. 
శ్రీశైలం (కర్నూలు జిల్లాలోని మల్లికార్జున 
(భ్రమరాంబలవారి శైవ క్షేత్రం. కర్నూలులో 
మం(త్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి (ద్వైతం) 
వారి తీర్ణాస్థలి. విజయవాడలో కనకదుర్గ క్షేత్రం. 
అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి సత్యసాయి 
బాబా వారి ప్రశాంతి నిలయ కేంద్రం ప్రపంచం 
నలుమూలల నుంచీ భక్తుల్ని ఆకర్షిస్తూంది 
విశాఖ జిల్బాలోని సింహాచలం శ్రీవరాహ 
నరసింహస్వామి వారి దివ్య సన్నిధి, అహో 
బలం లక్ష్మీ నరసింహ స్వామివారి వైష్ణవ క్షేత్రం 
ఉన్నాయి. అట్లే నల్గొండ జిలాల్లో యాదగిరి 
నర్సింహ స్వామి వారి సన్నిది, ఆ సమీపంలోనే 
కొలనుపాలకలో మహావీరుని జైన క్షేత్రం, 
మెదకు జిల్లాలో వెసీలియన్‌ (క్రైస్తవ దేవాలయం 
(చర్చి), వరంగల్లు - ఖాజీపేటలో దర్గా 
(ప్రసిద్దమైన పుణ్యక్షేత్రాలు. కూచిపూడి నాట్యం, 
ఆంధ్రనాట్యం, పేరిణీ తాండవం శా(స్తీయ 


339 


నృత్య కళారీతులు. ఆంధ్రప్రదేశ్‌ జానపద 
కళలకు కాణాచి : శ్రీకాకుళం - జముకి కథ, 
విజయనగరం - బొబ్బలి తూర్పు భాగోతం, 
విశాఖపట్నం - తప్పెటగుళ్లు, తూర్పు గోదావరి 
జిల్లా - కోలసంబరం (రామచర(ద్రపురం) 
పశ్చిమ గోదావరి జిల్లా గొల్లకులాపం (చాట 
పర్రు), కృష్ణా జిల్లా భామాకలాపం - పగటి 
వేషాలు, గుంటూరు జిల్లా పిచ్చుగుంట్టు, 
పల్నాటి వీరగాథలు, ప్రకాశం జిల్లా కొయ్య 
బొమ్మలాట, నెల్లూరు జిల్లా తోలు బొమ్మలాట. 
చిత్తూరు -వీథి నాటకాలు, అనంతపురం- 
గురవయ్యలు, కర్నూలు - కొమ్ములవారు, 
మెదక్‌ - గొల్ల సుద్దులు, వరంగల్లు - ఒగ్గు 
కథ, నిజామాబాద్‌ - చిందు భాగవతం, 
కరీంనగరం - చిరుత రామాయణం ఇలా 
అనేక స్థానిక జానపద కళారూపాలు 
జానపదులకు వినోదాన్ని అండిస్తున్నాయి. 
ఇవిగాక, రాష్ట్రమంతటా బుర్ర కథ వినోద 
ప్రచార సాధనంగా ఉంది. నేడు తెలుగు నాట 
సినిమా సంస్కృతి ప్రజాదరణ పొందుటతో 
రాష్ట్రంలో దాదాపు మూడు వేల సినిమా 
థియేటర్లు పని చేస్తున్నాయి. ఎనిమిది తెలుగు 
దిన పత్రికలు, నాలుగు ఇంగ్లీషు దిన పత్రికలు, 
మూడు ఉర్దూ దిన పత్రికలు, రెండు హిందీ 
దిన వ(తికలు వార్తా నమాచారాన్ని 
అందిస్తున్నాయి. వీటితోబాటు దూరదర్శన్‌, 
రేడియో కేంద్రాలు మరో మూడు ఉపగ్రహ 
ఛానెల్సు ( ఈ టీ.వి, జెమినీ టీ.వి, సిటీ 
శ్రేబుల్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాలో సమాచార 
విజ్ఞాన వికొస వినోదాల్ని అందిస్తున్నాయి. 


లోక జ్ఞాన పీఠం 


ఆం(ధ్ర(ప్రదేశ్‌-సం(గ్రహ స్వరూపం 


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం - జిల్లాల వివరాలు (1991) 


వరుస జిల్లాపేరు విస్తీర్ణం జనాభా జిల్లా కేంద్రం అక్షరాస్యత 
సంఖ్య చ,కీ.మీ. శాతం 


1. అనంతపురం 19,130 31,83,781 అనంతపురం 
2. ఆదిలాబాదు 16,128 20,80,231 ఆదిలాబాదు 33 
3. కడప 15,359 22,59,154 కడప 48 
4. కరీంనగరం 11,823 30,43,228 కరీంనగరం 37 
5. కర్నూలు 17,658 29,73,709 కర్నూలు 40 
6. కృష్ణా 8,727 36,93,179 చిలకలపూడి 53 

(మచిలీపట్నం) 
7. ఖమ్మం 16,029 22,00,081 ఖమ్మం 41 
8. గుంటూరు 11,391 40,85,904 గుంటూరు 46 
9. చిత్తూరు 15,152 32,49,565 చిత్తూరు 50 
10. తూర్పుగోదావరి 10,807 45,41,306 కాకినాడ 49 
1. నల్గొండ 14,240 28,50,183 నల్గొండ 38 
12. నిజామాబాదు 7,956 20,34,794 నిజామాబాదు 34 
13. నెల్లూరు 13,076 23,90,485 నెల్లూరు 48 
14. పశ్చిమ గోదావరి 7,742 35,13,979 ఏలూరు 53 
15. (ప్రకాశం 17,624 27,50,340 ఒంగోలు 40 
16. మహబూబునగరం 18,432 30,71,765 మహబూబునగరం 30 
17. మెదకు 9,699 22,64,124 సంగారెడ్డి 32 
18. రంగారెడ్డి 7,492 25,28,208 హైదరాబాదు 49 
19. వరంగల్లు 12,846 28,11,174 వరంగల్లు 39 
20. విజయనగరం 6,539 21,01,394 విజయనగరం 34 
21. విశాఖపట్టణం 11,161 32,72,110 విశాఖపట్టణం 46 
22. శ్రీకాకుళం 5,837 23,14,442 శ్రీకాకుళం 36 
23. హైదరాబాదు 217 30,43,228 హైదరాబాదు 72 
ఆంధ్రప్రదేశ్‌ 2,77,068 6,63,04,854 హైదరాబాదు 44 


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, భౌగోళికంగా మూడు ప్రాంతాలుగా ఉంది. 
1. కోస్తా ప్రాంతం : 9 జిల్లాలు : శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి! 
పశ్చిమగోదావరి, కృష్ణా గుంటూరు, (ప్రకాశం, నెల్లూరు. 
సీమ : : అనంతపురం, చిత్తూరు, కడప, కర్తూలు. 

2. రాయలనమ : 4 బిల్హాలు ఖ్‌ పు ప్ర రూ PR 
3. తెలంగాణా : 10 జిల్లాలు : హైదరాబాదు, రంగారెడ్డి, మెదకు, మహ say 
నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగరం, వరంగట 
ఖమ శం నల్లొ ౦డ. 


340 


ఆంధ్రప్రదేశ్‌ - జిల్లాల సంగ్రహస్వరూపం 


శ్రీకాకుళంజిల్లా 
౧ 
ఇది ఉత్తర కోస్తా జిల్లా తీర ప్రాంతం 
మైదానాలు. పాలకొండ, పార్వ గిపురం, టెక్కలి 


కొండ ప్రాంతాలు. నాగావళీ, వంశధార నదులు 


ప్రధాన జలవనరులు. లాంగుల్క, సువర్ణముఖి, 
గరీబుగెడ్డ మహేంద్ర తనయ బాహుద, వేగవతి 
ఇతర జలాధారాలు. వరి (ప్రధాన మైన పంట. 
రాగులు కూడా పండుతాయి. జీడిమామిడి 
తోటలకు (ప్రసిద్ది. మాంగనీసు ఖనిజానికి 
చ్రక్బీరుపల్లి ప్రసిద్ది. గరివిడి ప్రాంతంలో 
ఫెర్రో - మాంగనీసు కర్మాగారం ఉంది. 
ప్లలాసలో జీడిపప్పు పరిశ్రమ, తీర ప్రాంతంలో 
ఉప్పు కోఠాలారాలు ఉన్నాయి. ఆముదాల 


వలసలో పంచదార ఫ్యాక్టరీ ఉంది. 
శ్రీకూర్మం వైష్ణవ క్షేత్రం, అరసవల్లిలో సూర్య 
నారాయణ దేవళం, ముఖలింగంలో 


శివాలయం, శాలిహుండంలో బౌద్ద స్తూపాలు 
చూడదగిన స్థలాలు. 


విజయనగరం జిల్లా: శ్రీకాకుళం, 
విశాఖ జిల్లాలను విభజించగా ఉత్తర కోస్తా 
జిల్లా ఏర్పడింది. ఇది పూర్వం విజయనగరం 
సంస్థానం. ఈ జిల్లా గోముఖీ (గోస్తనీ) 


మండలాలు 
1.ఇచ్చాపురం 2. కవిటి 3. కంచివి 4. సోంపేట 5. 
మందొస 6. పలాస 7. వజ్రపు కొత్తూరు 8. 
సంతబొమ్మాళి 9. పొలాకి 10. గార 11. శ్రీకాకుళం 
12. ఎచ్చర్ల 13. రణస్థలం 14. లావేరు 15, 
గంగువారే' సిగడం 16. రాజాం 17. రేగిడి 


“ఆమదాలవలస 18. వంగర 19. వీర ఘట్టం 20. 


సీతం పేట భామిని 22. కొత్తూరు 23. పాత పట్నం 
24. మెలియాపుట్టి 25. నందిగాం 26. టెక్కలి 
27. కోటబొమ్మాళి 28. నరసన్నపేట 29. 
ఆముదాల వలస 30. పొందూరు. 31. సంతకవిటి 
32. బూర్జ 33. పాలకొండ 34. సరవకోట 35. 
హీరమండలం 36. సారవకోట 37. జలుమూరు 


శ్రీకొకుళం జిల్లా ముఖ్యాంశాలు 


విసీరం : 5837 చ.కి.మా. 
టవ 

జనాభా : 23,21,000 

అక్షరాస్యత : 36% 

రెవనూ? డివిజనులు : 3 

డు టు శా ఖై 

శాసనన సభ నియోజక వర్గాలు : mn 

లోక సభ నియోజకవర్గాలు : 1 

జిల్లా కేంద్రం : శ్రీకాకుళం 


చంపావతి, జంరూవతి, నాగావళీ, శారదా, 
సువర్ణముఖి నదులు పారే ప్రదేశం. వరి, రాగులు, 
సజ్జ ఆహారపు పంటలు. ఉలవలు, చెరకు, 
నువ్వులు, వేరుసెనగ వాణిజ్యపు పంటలు. 


341 


లోక జాన పీఠం 
=a 


ఆంధ్రప్రదేశ్‌-జిల్లా వివరాలు 


బొబ్బిలి కోట సుప్రసిద్ద పర్యాటక స్థలం. 
మాంగనీసు, ఇనుపరాయి, అభ్రకం, బంకమన్ను, 
(గ్రాఫైటు ప్రధానమైన ఖనిజసంపద, నెల్లిమర్లలో 


విజయనగరం జిల్లా ముఖ్యాంశాలు 
విస్తీర్ణం : 6539 చ.కి.మో. 
జనాభా : 21,11,000 


అక్షరాస్యత ; 34% 

రెవెన్యూ డివిజనులు : 2 

Uo శరం ల్న 3 

శాసనన సభ నియోజక న గాలు : 12 
లోక సభ నియోజకవర్గాలు : 2 
జిల్లా కేంద్రం : విజయనగరం 


జనప నారమిల్లు, సీతానగరంలో పంచదార 

మిల్లు ఉన్నాయి. నూలు పరిశ్రమలు కూడ ఈ 
౧ (| 

జిల్లాలో ఉంది. 


విశాఖపట్టణంజిల్లా 


ఈ ఉత్తర” సర్కారు జిల్లాలో తూర్పు 


“9 ఇ వ్‌ ట్‌ 
కనుమలు ఈశాన్యం నుండి నైరృతికి కోస్తాకు 'పేసీద్ది, జింకు ఫ్యాక్టరీ, హెవీ ప్లేట్స్‌ 
342 


సమాంతరంగా లోపలికి విస్తరించి ఉన్నాయి. 
తీరరేఖలో అక్కడక్కడ బాడువాలు ఉన్నాయి. 
గూడెం ప్రాంతంలోని మాడుగుల మాచ్‌ఖండ్‌ 


మండలాలు 
1.కొమరాడ 2. గుమమలక్ష్మీ పురం 3. కురుపాం 
4. బియ్యామ్మవలస 5. గరుగు బిల్లి 6. బాలాజీపేట 
7. తెర్లాం 8. మెరక మండిదం 9. గరివిడి 10. 
చీపురు పల్లి 11. గార్ల 12. నెల్లిమర్హ 13. పుస్పటిరేగ 
14. భోగాపురం 15. డెంకాడ 16. విజయనగరం 


17. జామి 18. కొత్త వలస 19. లక్కవరపుకోట 
20. వేపాడ 21. శృంగవరపు కోట 22. గంట్యాడ 
23. బొందపల్లి 24. గజపతినగరం 25. మెంటాడ 
26. పాచిపెంట 27. సాలూరు 28. మక్కువ 29: 
పార్వతీపురం 30. సీతానగరం 31. బొబ్బిలి 32. 
మోదంగి 33. దత్తిరాజేర 34. రామబటద్రాపురం 


నదికి ఆదిస్థానం. అది పశ్చిమంగా ప్రవహించి 
ఒరిస్సా రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. శారద నది 
చోడవరం, అనకాపల్లి, ఎలమంచిలి ప్రాంతాల్లో 
పారుతూంది. మేఘాద్రి గెడ్డ వరాహ, సరుగుడు 
గెడ్డ తాండవ - చిన్న నీటి వనరులు. లోయలు 
సారవంతమైన నల్లరేగడి నేలలు. వరి, సజ్జలు 
ప్రధానమైన ఆహారపు పంటలు. మెస్టానార 
వాణిజ్యపు పంట. ఈ జిల్లా రంగురాళ్లకు ప్రసిద్ది. 

తూర్పు తీరంలో విశాఖపట్టణం 
ప్రధానమైన రేవు పట్టణం. సహజమైన హార్బరు 
వసతి కలది. అవుటర్‌ హార్చరు వసతి ఉండుటచే 
ఇనపరాయి ఎగుమతి అవుతూ ఉంటుంది 
కోరమాండల్‌ ఎరువుల కర్మాగారం, పెట్రోలు 
శుద్ది కర్మాగారం, ఉన్నాయి. ఇటీవల గంగవరం 


వద్ద కట్టిన విశాఖ ఉక్కు కర్మాగారం మేటి ఫ్యా్టరీగొ 
& వెసల్స్‌ 


గక్టరీలతో పారిశ్రామికంగా అభివృద్ది 


వందుతున్న జిల్లా, విశాఖలో బీచ్‌, లాసన్‌ బే, 
నాల్ఫిన్‌ నోస్‌ ప్రముఖ వినోద స్థలాలు. 
ఏంహాచలంలో వరాహ నరసింహ స్వామి సన్నిధి 
పురాతన వైష్ణవ దేవళం. బొర్రా గుహలు, బొజ్జన 


విశాఖపట్నం జిల్లా ముఖ్యాంశాలు 
విస్తీర్ణం : 11161 చ.కి.మి. 

జనాభా : 32,85,000 

అక్షరాన్యత : 46% 

రెవెన్యూ డివిజనులు : 3 

ముం eee ఆం వ్వ్‌ 

శాసనన సభ నియోజక వర్గాలు : 13 
లోక సభ నియోజకవర్గాలు : 2 
జిల్లా కేంద్రం : విశాఖపట్టణం 


కొండ, అరకు లోయ పర్యాటక స్థలాలు. ఈ 
జిల్లాలో సవర, గదబలు, కొండరెడ్డు ఆదిమ 
జాతులవారు ఉన్నారు. 


మండలాలు 

1.ముంచింగిపుత్తు 2 పెదబాయలు 3. హుకుంపేట 
4. దుంబ్రిగూడ 5. ఆరకులోయ 6. అనంతగిరి 7. 
దేవరపల్లి 8. క. కోటపాడు 9. సబ్బవరం 10. పెందుర్తి 
11. ఆనందపురం 12. పద్మనాభం 13. భీమునిపట్నం 
14. విశాఖపట్నం 15. పెదగంట్వాడ 16. గాజువాక 17. 
పరవాడ 18. అచ్యుతాపురం 1 . రాంబిల్లి 20. ఎస్‌. 
రాయవరం 21. నక్కపల్లి 22. పాయకరావుపేట 23. 
కోటవూరట్ల 24. నాతవరం 25. కొయ్యూరు 26. 
గూడెంకొత్తవీధి 27. చింతపల్లి 28. గంగరాజు 
మాడుగుల 29. ఫాడేరు 30, చిడీకాడ 31. చోడవరం 
32. అనకాపల్లి 33. మునగపాక 34. కళింకోట 35, 
యలమంచిలి 36. మాకవరపాలెం. 37. నర్శీపట్నం 
38. గోలుగొండ 39. రోలుగుంట 40.రావికమతం 
41. మాడుగుల 42. బుచ్చయ్యపేట 


తూర్పు గోదావరి జిల్లా 


-ధ* కోస్తా జిల్లాలో సగానికి పైగా మైదానం, 
తూర్పున సారవంతమైన డెల్టా. పశ్చిమాన 
తూర్పు కనుమల కొండలు, మన్యపు (ప్రాంతం, 
తుని, పిఠాపురం (ప్రాంతం,రాజమం(డ్రి, 
కాకినాడ, రామచంద్రపురం (ప్రాంతంలో కొన్ని 
భాగాలు మెట్ట భూములు. అమలాపురం, 
రాజోలు, ముమ్మడివరం, కొత్తపేట, కాకినాడ 
(భాగం) రామచంద్రపురం, రాజమండ్రి 
ప్రాంతాలు సారవంతమైన డెల్టా భూములు. 
ఇందులో రాజోలు, కొత్తపేట, ముమ్మిడివరం, 
అమలాపురం అన్నీ కలిసి కోనసీమ అయింది. 
జిల్లాలో మూడింట ఒక వంతు అటవీ ప్రాంతం, 
నాణ్యమైన కలప లభిస్తూంది. వెదురు, టేకు, 
కలప,కుంకుడు, తేనె, చింతపండు (ప్రధానమైన 
మన్యపు సరుకులు. ఈజిల్లాలో కోరింగ వద్ద 
ఉప్పునీటికుక్కలకు చేపలను పట్టే పిల్లులకు 
రక్షిత ప్రాంతం ఉంది. 

ప్రధానమైన జీవనది గోదావరి ఈ 


343 


జాన పీఠం 


క్‌.బిలా వివరాలు 
౯. 


ఆంధ్ర(ప్రదే 


జిల్లాలో గౌతమి, వశిష్ట పాయలుగా పారుతూ 
బెండమూర్తంక, కోరింగ, . అంతర్వేది 
x) 


(ప్రాంతాల వద్ద సాగర సంగమ మవుతుంది 
ఈ జిల్లాలో తటాక సదుపాయాలు మెండు. 


తూర్పుగోదావరి జిల్లా ముఖ్యాంశాలు 
విస్తీర్ణం : 10,807 చ.కి.మి. 

జనాభా :45,46,000 

అక్షరాస్యత : 49% 


రెమ్య ద్రవిణమలు : 

శాసనన సభ నియోజక వర్గాలు :21 
లోక సభ నియోజక వర్గాలు : 3 
జిల్లా కేంద్రం : కాకినాడ 


ద్రాక్షారామ, అనపర్తి (ప్రాంతాల్లో పాతాళ గంగ 
లభిస్తుంది. యేలేరు ఇతర వాగులు ఈ జిల్లాలో 
ఇతర జలాధారాలు. గోదావరి నది 
రాజమండ్రికి ఎగువన పాపికొండల దగ్గర 


మైదానంలోకి అఖండ _గోదావరిగొ 


ప్రవేశిస్తుంది. ఇక్కడ నుండి డెల్టా ప్రారంభ 


మండలాలు 
1. వై. రాయవరం 2. అడ్డ తీగల 3. రాజఒమ్మంగి 4 
కోటనందూరు 5. తుని é. తొండంగి 7. కొత్తపల్లి. & 
కాకినాడ 9. కరప 10. కాజులూరు 11. తాళ్లరీవు 1242. 
పోలవరం 13. కొట్రేని కోన 14. ఉప్పల గుప్తం 15. అల్లవరం 
16. మామిడికుదురు 17. రాజోలు 18. మల్కిపురం 19. 
సఖివేటిపల్లి 20. పి. గన్నవరం 21. రావులపాలెం 2% 
ఆత్రేయపురం 23” కడియం 24. రాజమండ్రి 
25. సీతానగరం 26. దేవిపట్నం 27. మారేడుమిల్లి 

రంపచోడవరం 29. గంగవరం 30. యేలేశీరం 31: 
పిరాపుర౦ 
రం 38 


పామర్రు ౪9. ముమ్మిడివరం 
అమలాపురం 42. అంబాజిపేట 43. కొత్తపే 
కపిలేశ్వరపురం 45, ఆలమూరు 46. మండపేట 
రాజానగరం 48. కోరుకొండ 49. గోకవరం 50. జగ్గం న 
51.కిర్లంపూడి 52. పెద్దాపురం 53. బిక్కవోలు వా 
రాయవరం 55. అనపర్తి క6. రంగంపేట 57. గొండేపల్లి 
మవుతుంది. దిగువన ధవిళేశ్వరం వద్ద రెండు 
పాయలు అవడంతో అక్కడ 150 ఏళ్ల నాడు 
ఆర్తర్‌ కాటన్‌ ఆనకట్టను కట్టి పంటనీటిని 
అందించగా దానిని ఇటీవల (1974) 
పునర్నిర్మించగా "కాటన్‌ బరాజు' పేరు 
కాలువ వ్యవస్థ ద్వారా సాగునీటిని పంట 
పొలాలకు అందిస్తున్నారు. వరి (ప్రధాన మైన 
పంట, కొనసీమలో కొబ్బరి, అరటి, లంక 
పొగాకు తోటలు కలవు. నర్సరీలు 
కడియపులంకలో ఉన్నాయి. 

రాజమండ్రిలో కోటి లింగాలు, (ద్రొ్‌ 


రామంలో భీమేశ్వరాలయం ప్రసిద్ద పుణ్య క్షేతొలొ' 
పశ్చిమ గోదావరి జిల్లా 


ఇది కోస్తా జిల్లా, 1925లో కృతో 

జిల్లాను విభజించగా ఈజిల్లా ఏర్పడినది. & 

స్ట 2 త్రం 
సర్గికంగా కొండ (ప్రాంతం, మెట్ట(ప్రొం 
సారవంతమైన డెల్టా ప్రాంతంగా మో 


344 


విభాగాలుగా ఈ జిల్లా ఉంది. శీతోప్లస్టితి, 
ఇ ౧ లాడు 


వ్యవసాయానుకూలంగా ఉంది. కాలువ నీటి 
పారుదల పుష్కలంగా ఉన్న ఈ జిల్లా వరి, 


చెరకు పంటలకు (ప్రసిద్ది. పోలవరం మన్య 
వా 


ప్రాంతం. అడవులు దాదాపు 11 శాతం 
విస్తరించి వున్నాయి. పాతాళగంగ 


నిక్షేపాలున్నాయి. జీవనది గోదావరి ఈజిల్లాలో 
పారుతూ పక్క జిల్లాలోని అంతర్వేదివద్ద 
సాగరసంగమ మవుతుంది. తమ్మిలేరు, బైనేరు, 
ఎ(ర్రకాలువ, జల్లేరు రాళ్లమడుగు, గుండేరు 
మున్నగు ఏరులు ఇతర జలాధార్గాలు. కొల్లేరు 
పెద్ద సరస్సు. గూడ కొంగ (పెలికాన్‌) వంటి 
వలస పక్షులకు స్థావరం. ఇది వన్య ప్రాణిరక్షణకు 
అభయారణ్య (ప్రాంతం. జిల్లా విస్తీర్ణంలో 
నుమారు నగం వంట భూమిగా 
వర్గీకరించబడింద్ది. ముప్పాతిక పంట నేలకు 
నిటి సదుపాయం కలదు. అరటి, కొబ్బరి, 
మామిడి, దేశవాళీ లంక పొగాకు తోటలకు 
ప్రసిద్ది. ఇప్పుడు ఆయిలుపామ్‌ నూనె 
గింజలపంట సొగువుతూంది. పశుసమృద్ది, 


మత్స్య సంపద ఉంది. కొలేరు, ఊప్పుటేర్డు 

౧ య 
ప్రాంతాల్లో లాభసాటి పులిరొయ్య పెంపకం 
ఉంది. వ్యవసాయం పరిశోధన క్షేత్రాలు నూర్జేరు 


మండలాలు 
1. పోలవరం 2. తాళ్ళపూడి 3. కొవ్వూరు 4. చాగల్లు 
5, నిడదవోలు 6“ ఉండ్రాజమరర్‌ 7. పెరవల్‌ 
8. పెనుగొండ 9. ఆచంట 10. పోడూరు 11. 
ఎలమంచరి 12.పాలకొల్లు 13.నరొపురం 14. 
మొగలూరు 15. భీమవరం 16. కాళ్ళ 17. ఆకివీడు 


18. భీమడోలు 19. దెందులూరు 26. ఏలూరు 21. 
పెదపాడు 22. పెదవేగి 23. లింగపాలెం 24, 
చింతలపూడి 25. టి. నర్సాపురం 26. జీలుగుమిల్లి 


27. బుట్టాయగూడెం * 28. కొయ్యలగూడెర 
29. గోపాలపీరం 30. దేవరపల్లి 31, తాడేపల్లి గూడెం 
32. పెంటపాడు 33. తేణుకు_ 34 అత్తిలి 
35. ఇరగవరం 36. పెనుమంటు 37. వీరవాసరం 38. 
పాలకోడేరు 39. ఉండి 40. గణపవరం 41. నిడమర్రు 
42. ఉంగుటూరు 43. రకాతిరుమల 44. 
కామువరవుకోట 45. జంగారెడ్డి గూడెం 
46. నల్లజెర్ల, నర 


(వరి), కొవ్వూరు (అరటి), నర్సాపురం 
(కొబ్బరి), తణుకు (చెరకు)వద్ద ఉన్నాయి. 


పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్యాంశాలు 
విస్తీర్ణం : 7742 చ.కి.మీ. 
మా 
జనాభా : 35,28,000 
అక్షరాస్యత : 53% 


ర్సెవెన్ల్యూ డన్లిజనులు f be, 
శాసనన సభ నియోజక రాలు : 16 


లోక సభ నియోజకవర్గాలు :2 
జిల్లా కేంద్రం : ఏలూరు 


కృష్ణా - గోదావరి బేషిన్‌లో చమురు వాయు 
తైల నిక్లేసాలు పుష్కలం (లింగన బొయించర్ల, 
ఏనుగు వాని లంక) 


345 


ఆం(ధ్ర(ప్రదేశ్‌-జిల్లా వివరాలు 


సేద్యాధార పరిశ్రమలు మెండు. 
బియ్యపు మిల్బులు డెల్టా (ప్రాంతమంతా 
ఉన్నాయి. పంచదార ఫ్యాక్టరీలు - తణుకు 
పాలకొల్లు 
భీమడోలులలో ఉన్నాయి. తణుకులో జవుళీ 
మిల్లులు రసాయన ఎరువుల మిశ్రమం, 
రాకెట్టు ఇంధనం, గౌరీపట్నం వద్ద కాగితం 
మిల్లు కొబ్బరినూనె మిల్లు ఉన్నాయి. నర్సాపురం 
క్రోషీలేసు కుటీర పరిశ్రమ విదేశీ మారకం 
ఆకర్షిస్తూంది. పీచు పరిశ్రమ, అజ్జరం ఇత్తడి 
పరిశ్రమ, ద్వారాకా తిరుమల సమిపంలో 
రి(ఫాక్టరీ ఇటుకల తయారీ ఉన్నాయి. 


(చాలపెద్దది) చాగల్లు, 


పుణ్యక్షేత్రాలు : నర్సాపురంలో వైష్ణవ దేవాలయం 


కృష్ణా జిల్లా 

డెల్టా మైదానాలు పశ్చిమాన మెట్ట 
భూములు కోస్తా ఈ జిల్లా (ప్రత్యేకత. బందరు, 
దివిసీమ, గన్నవరం, కైకలూరు, విజయవాడ 
డెల్టా ప్రాంతాలు. జగ్గయ్యపేట, నందిగామ, 
తిరువూరు, నూజివీడు మెట్ట భూములు. 
కొండపల్లి (విజయవాడ) జము శ్రలవాయి దుర్గ 
(తిరువూరు) కొండప్రాంతం,. కైకలూరుకు 
ఉత్తరాన్ని కోల్లేరు సరస్సు ఉంది. వర్షపు 
నీరంతా ఈ సరస్సులో చేరుతుంది. తీర 
రేఖలో అక్కడక్కడ .బాడువాలు ఉన్నాయి. 
వర్షాకాలంలో ఈ జిల్లా పర్యటిస్తుంటే పచ్చని 
తివాచీ పరచినట్టుంటుంది ఈ పంట పొలాలు, 
ఇసుక దిబ్బలు సము(ద్ర మట్టానకి 15 మోటర్ల 
వరకూ ఎత్తు ఉంటాయి. జిల్లా (ప్రధానమైన 


పాలకొల్లులో స్వీ వనరు కృష్ణానది. ఈ నది మిద గత 
క్షీరారామలింగేశ్వర స్వామి శైవ క్షేత్రం పెనుగొండ శతాబ్దిలో విజయవాడవద్ద కట్టిన ఆనకట్టను 


శ్రీ కన్యకా పరమేశ్చరి దేవస్థానం, పట్టెసీను (కొవ్వూరు పునర్నిర్మించి “ప్రకాశం బరాజు' అని పేరు 
వీరభద్ర క్షేత్రం, భీమవరంలో భీమేశ్వరాలయం పెట్టారు. (1955). డెల్టా ప్రాంతం అంతటా 


కాలువ వ్యవస్థ అల్లుకొని ఉంది. వరి, జొన్న 


మండలాలు 
1. గంపలగూడెం 2. తిరువూరు 3. ఎ, కొండూరు 
4. విస్సన్నపేట 5. చట్రాయి 6. ముసునూరు 7. నూజివీడు 
8. బాపులపాడు 9. మోటూరు 10. మందవల్లి 
1. కైకలూరు 12. కలిదిండి 13. ముదినేపల్లి 14. కృత్తివెన్ను 
15. బంటుమిల్లి 16. పెడన 17. మచిలీపట్నం 18. కోడూరు 
19. నాగాయలంక 20. అవనిగడ్డ 21. చల్లపల్లి 
22. ఘంటసాల23. తోట్లవల్లూరు 24. కంకిపొడు 
గ hy 
25. పెనమలూరు 26. విజయవాడ (ప) 27. విజయవాడ 
(గ్రా) ఇబ్రహీంపట్నం 28. కంచికచెర్ల 29. చందర్లపాడు 
30. జగ్గయ్యపేట 31. వత్సవాయి 32. పెనుగంచిప్రోలు 
33. నందిగామ 34. వీరుళ్ళపాడు 35. జి. కొండూరు 
36. మైలవరం 37. రెడ్డిగూడెం. 38. ఆగిరిపల్లి 39 
గన్నవరం 40. ఉంగుటూరు 41. గుడివాడ 42. గుడ్డవల్లేరు 
43. గూడూరు శక, పామర్రు 45. .మొవ్వ 
46. పమిడిముక్కల 47. వుయ్యూరు. 


346 


ప్రధాన ఆహారపు పంటలు. చెరకు, వేరుసెనగ, 
పాగాకు వాణిజ్యపు పంటలు. జిల్లా రైతాంగం 
ఆధునిక సేద్య విధానాల్ని చేపట్టి అధిక 


కృష్ణాజిల్లా ముఖ్యాంశాలు 
ర్‌ ని 

విస్తర్ణం : 8727 చకి.మో. 
జనాభా : 36,98,000 
అక్షరాస్యత : 53% 
రెవెన్యూ డివిజనులు : 4 
దుఎంంటిలాంా + 
శాసనన సభ నియోజక 'వేర్గాలు :17 
లోక సభ నియోజకవర్గాలు : 2 
మచిలీపట్టణం 


(చిలకలపూడి) 


జిల్లా కేంద్రం | 


దిగుబడుల్ని సాధిస్తూంది. జిల్లా పాడి 
పరిశ్రమకు ప్రసిద్ధి. గుడ్డవల్లేరులో గేదెల పాడి 
సమృద్దిగా ఉంది. సీమ పందుల పెంపకం, 
చేపల చెరువులు, రొయ్యల చెరువులు అపారం. 
కాకిరాయి రూపంలో ఇనుపరాయి జగ్గయ్య 


పేటలో లభిస్తూంది. కొండపల్లిలో (క్రోమైట్‌ 


అధికం. వరిటాల వజ్రాలకు (ప్రసిద్ది. 
జగ(త్రసిద్దికెక్కిన 'పిట్టు వజ్రం ఇక్కడిదే. 
. నివాంటు, వంచదార, జొవద 
పరిశ్రమలున్నాయి. మచిలీపట్నంలో సాంకేతిక 
పరికరాల పరిశ్రమ సాగుతూంది. గోల్లు 
కవరింగ్‌ పరిశ్రమకు చిలకలపూడి ప్రసిద్ది. 
విజయవాడలో కనకదుర్గ గుడి ప్రసిద్ద 
యాత్రాస్థలి. జగ్గయ్య పేట, ఘంటసాల, 
కొండవల్టికోట చారిత్రక నృలాలు. 
మొగ(ల్రాజపురంలో గుహ శిల్పాలు పేర్కొన 
దగినవి. చిలకలపూడిలో పాండు రంగ స్వామి 


దేవాలయం ఉంది. కూచిపూడి నృత్య కేంద్రం 
మొవ్వ సమిపాన ఉంది. ఆంధ్ర మహా 
విష్ణుదేవళం శ్రీకాకుళంలో ఉంది. 


గుంటూరు జిల్లా 


సల్నాటిసీమ అంతర్భాగంగా ఉన్న ఈ కోస్తా 
జిల్లాలో తీరప్రాంతం డెల్టా మైదానం, 
పశ్చిమాన మెట్ట భూములు, (వినుకొండ) 
కొండలు ఉన్నాయి. మైదానాలు నల్లనేలగలవి. 
తీరరేఖను ఆనుకుని ఇసుక దిబ్బలు ఉన్నాయి. 
అడవులు ఆర్థికంగా చెప్పుకోదగ్గవికావు. గడ్డి 


భూములు పశువుల మేతకు పనికి వస్తాయి. 
స్వాతంత్ర్య పోరాట సమయంలో 'అడవిపుల్లరి” 
అనే మేతపన్ను ఉండేది. కృష్ణానది డెల్టా 
కొంతభాగం గుంటూరుకు విస్తరించి ఉండడం 
చేత ఆ నీటివనరు ఆధారంగా తెనాలి, బాపట్ల 
(ప్రాంతంలో వరిసాగు బాగా ఉంది. 
గుండ్లకమ్మ, నాగలేరు, కంబం చెరువు ఇతర 
జలాధారాలు. వరి, జొన్న, సజ్జ, కొర్రలు 
ప్రధాన ఆహారపు పంటలు. వర్జీనీయా పొగాకు 
జగత్రసిద్ధి. నాగొర్జున సాగరు కాలువ వల్ల 


347 


ఆం॥(ధ్రప్రదేశ్‌-జిల్లా వివరాలు 


మండలాలు 
1. బెల్లంకొండ 2. అచ్చంపేట 3. అమరావతి 4. తుళ్ళూరు 5. 
మంగళగిరి 6. తాడేపల్లి 7. దుగ్గిరాల 8. కొల్లిపర 9. కొల్లూరు 
10. భట్టిప్రోలు 11. రేపల్లె 12. నగరం 13. నిజాంపట్నం 14. 
కర్లపాలెం 15. బాపట్ల 16. కాకుమాను 17. పెదనందిపాడు 18. 
చిలకలూరిపేట 19. నర్సారావుపేట 20. రొంపిచర్ల 21. ఈపూరు 
22. సావల్యపురం 23. నూజెండ్ల 24. వినుకొండ 25. బోళ్లపల్లి 
26. కారంపూడి 27. దుర్గి 28. వెల్చుర్తి 29. మాచెర్ల 30. 
రెంటచింతల 31. గురజాల 32. దాచేపల్లి 33. మాచవరం 34, 
పిడుగురాళ్ళ 35. రాజుపాలెం 36. (క్రోసూర్‌ 37. పెదకూరపాడు 
38. తాడికొండ 39. పెదకాకాని 40. తెనాలి 41. వేమూరు 42. 
చెరుకుపల్లి 43. పిట్టలవానిపాలెం 44. పొన్నూరు 45. వట్టి 
చెరుకూరు 46. ప్రత్తిపాడు 47. యడ్లపాడు 48. నాదెండ్ల 49. 
నెకరికల్లు 50. ముప్పాల 51. సత్తెనపల్లి 52. ఫిరంగిపురం 53. 
మేడికొండూరు 54. గుంటూరు 55. చేబ్రోలు 56. టి. 
త్సుండూరు 57. ఆమ్రతలూరు. 


పంటనీరు అందడంతో మిర్చి, (ప్రత్తి, 
పండ్డతోటలు, తమలపాకుల తోటలు, 


గుంటూరు జిల్లా ముఖ్యాంశాలు 
విస్తీర్ణం : 31391చ.కి.మా. 
జనాభా : 41,07,000 
అక్షరాస్యత : 46% 


రెవెన్యూ డివిజనులు : 3 

Zot rn — 5 

శాననన సభ నియోజక వర్గాలు : 19 
లోక సభ నియోజకవర్గాలు : 4 
జిల్లా కేంద్రం : గుంటూరు 


పూలతోటలు పెంచుతున్నారు. దుగ్గిరాల 
పసుపుకు ప్రసిద్ది. వడ్డపూడి నారింజ, నిమ్మ తోటలు 
కలవు. జీడిమామిడి వేటపాలెం (ప్రాంతంలో 
సాగవుతూంది. ఉప్పునీటి కుక్క, చేపలు పట్టే 
పిల్లికి ఈ జిల్లాలో రక్షిత ప్రాంతం ఉంది. 
అగ్నిగుండాలలో రాగి నిక్షేపాలు 
ఉన్నాయి. ఈ.జిల్లా వజ్రపు గనులకు ప్రసిద్ది. 


జగ(త్రసిద్దికెక్కిన 'కోపొనూరు' వజ్రం 
సత్తెనపల్లిలోని కోడూరుగనిలో దొరికిందని 
జన(శ్రుతి. జిల్లా పాగాకు పదును పరిశ్రమకు 
(ప్రసిద్ది. (ప్రత్తి - నూలు మిల్లులు, నూనెమిల్లులు 
ఉన్నాయి. చేపల చెరువులు, రొయ్యల 
చెరువులు ఉన్నాయి. నిజాంపట్నం చిన్న రేవు. 
సిమెంటు పరిశ్రమ ఉంది. గుంటూరు పొగాకు 
వాణిజ్యానికి అంతర్జాతీయ కేంద్రం. 
అమరావతి, భట్టిప్రోలు బౌద్ద 
ఉండవల్లి గుహాలయాలు, 
కోటప్పకొండ జాతరకు, మంగళగిరి త్రికోటీశ్వర 
(శ్రీ పానకాల స్వామి) ఆలయానికి ప్రసిద్ది. 
ఎత్తి పోతల జలపాతం పర్యాటక కేంద్రం. 


శిధిలాలు, 


ప్రకాశం జిల్లా 


నెల్లూరు, గుంటూరు, కర్నూలు 
జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్ని విడగొట్టగొ ఈ 
దక్షిణ సర్కారు కోస్తా జిల్లా (1971) ఏర్పడింది. 
సారవంతంకాని ఇసుక నేలలు ఈ కోన్తా 


348 


మయం. ఈ జిల్లాలో గుండ్లకమ్మ నది, 
దోమలేరు, మేకేరు, పాలేరు చిన్న నీటి వనరులు. 
ఈ జిల్లా అనావృష్టిప్రాంతంగా గుర్తింపబడింది. 
ప్రజలకు కూలిపని దొరకదు. పొట్టకూటికి 
ఇతర జిల్లాలకు కూలిపనికై పోతూ వస్తూ 
ఉంటారు. వరిసాగు తక్కువ. జొన్న, రాగులు, 
సజ్జ వంటి చిరుధాన్యాలూ అవరాలూ 
పండిస్తారు. పొగాకు, (ప్రత్తివంటి వాణిజ్యపు 
పంటలు కూడా ఉన్నాయి. కొంజేడువద్ద 
ఇనుపరాయి దొరుకు తుంది, మార్కాపురం 


జిల్లా ప్రత్యేకత. వెలిగొండ పర్వతశ్రేణి కనిగిరి 
ఉత్తర (ప్రాంతాన్ని తాకుతుంది. ఒంగోలు 


మండలాలు 
1. సంతమగులూరు 2. బల్లికురవ 3. మార్టూరు 4. యద్దనపూడి 
5. ఇంకొల్లు 6. పర్ఫూరు 7 కారంచేడు 8. “సేరాల 9,వేటపాలెం 
10. చినగంజాం 11, నాగులుప్పలిపాడు 12. ఒంగోలు 13: 
కొత్తపట్నం 14. టంగుటూరు 15. సింగరాయకొండ 16. ఉలవపాడు 
17. గుడులూరు 18. లింగసముద్రం 19. పామూరు 20. 
చంద్రశేభరపురం 21. కొమరోలు 22. గిద్దలూరు 23. రాచర్ల 24. 
కంచెబం 25. అర్హవీడు 26. దోర్నాల 27. యర్రగొండపాలెం 28. 
పుల్లలచెరువు 29. త్రిపురాంతకం 30. కురిచేడు 31. దర్శి 32. 
ముందలమూరు 33. అద్దంకి 34. జనకనరం పంగులూరు 35. 
కొరిసపాడు 36. మద్దిపాడు 37. సంతనూతలపాడు 38, కొండపి 
39. జరుదుపల్లి 40. కందుకూరు 41. వోలేటివారిపాలెం 42, 


పెదచర్లపల్లి 43. కనిగిరి 44. వెలిగండ్ల 45. బెస్తవారిపేట 46. | 9 

తార్జుహీడు'47. మార్కాపురం 48. పెద అరవీడు 49. దొనకొండ పలకరాయికి ( పసిద్ది. కందుకూరులో 

50. హీదిలి 5]. తాళ్లూరు 52. చీమకుర్తి 53. మర్రిపూడి 54. అల్యూమినియం నిక్లేసాలు ఉన్నట్టు 
౧ 


పొన్షలూరు 55. హనుమంతుని పాడు 56. కానకనమిల్టు, : 
తెలుస్తూంది. కందుకూరులోని దేవాలయ 


సమిపంలో ఉన్నవాటిని చీమకుర్తి కొండలు శిథిలాలు తప్ప చెప్పుకోదగ్గ చూడదగిన స్థలాలు 


అంటారు. గిద్దలూరు, మార్కావురం తక్కువ. 
ప్రాంతాలకు ఈశాన్య బుతుపవనాల తాకిడి నెల్లూరు జిల్లా 
తగిలినా వర్షపాతం తక్కువ. అయితే -ఈ+ దక్షిణ కోస్తా జిల్దా రాతి మైదానం, 


సారవంతమైన మైదానం , తీరస్ట ఇసుక పర్రలు 
అనే మూడు రకాలుగా ఉంది, పశ్చిమాన రాతి 
మైదానం. కొండల్లో ఎత్తైన ఉదయగిరి దుర్గం 
వెయ్యి మోటర్లు ఎత్తు ఉంది. సారవంతమైన 
భూమి నెల్లూరు పరిసరాల్లో పెన్నానది డెల్టా 
ప్రాంతానికి పరిమితమైంది. జిల్లాకు 
ఆగ్నేయంలో ఉప్పనీటికయ్యలు, పులికాటు 
సరస్సు ఉన్నాయి. శ్రీహరికోట అనే ఇసుక 
మయమైన చిన్న దీవి ఈ ప్రాంతంలో ఉంది. 


ప్రకాశం జిల్లా ముఖ్యాంశాలు 
విస్తీర్ణం : 17,626 చ.కి.మో. 
జనాభా : 27,59,000 
అక్షరాస్యత : : 40% 


రెనెన్యూ డివిజనులు : 

NOW <b 
శాసనన సభ సంలు: 13 
లోక సభ నియోజకవర్గాలు : 2 


జిల్లా కేంద్రం : ఒంగోలు 


పాతాళగంగ పుష్కలం. నల్లమల - వెలిగొండ 
మధ్య (ప్రాంతాన్ని 'కంబంలోయ” ప్రాంతంగా 
పేర్కొనడం కద్దు. తీరరేఖ ఇసుక దిబ్బల 


సరుగుడు తోపులు ఇసుక నేలల్లో ఉన్నాయి. 
పశ్చిమనుంచి ప్రవహిస్తున్న పెన్నాననది 
ఈజిల్లాలో సాగర సంగమవుతున్నది. గొగ్గేరు, 


349 


లోక జాన పీఠం 


ఆం(ధ్రప్రదే క్‌-జిల్లా వివరాలు 


కాలేరు, పిలపేరు, కండేరు, సర్వేపల్లి చెరువు, 
యలు ళా ళా 
రాళ్లబండి చెరువు నక్కలగండి చెరువు 


పాండువ గండి అనేవి చిన్న నీటి వనరులు, 
వరి (ప్రధానమైన ఆహారవు వంట. 
మొలగొలుకులు అనే వరిరకం పొరుగు 
రాష్ట్రమైన తమిళనాడుకు ఎగుమతి 


| నెల్లూరు జిల్లా ముఖ్యాంశాలు 
విస్తీర్ణం : 13076 చ.కి.మి. 
జనాభా : 23,92,000 
అక్షరాస్యత :48% 


రెవనూ? డివిజనులు : 3 

Sod Com Lh 

శాసనన నభ నియోజక వర్గాలు :1 
లోక సభ నియోజకవర్గాలు :3 


జిల్లా కేంద్రం : నెల్లూరు 


అవుతుంది. జొన్న, సజ్జ,రాగులు పండుతాయి. 
ఇటీవల పులిరొయ్య ఉప్పు నీటి కయ్యలు ఉన్న 


చోట సాగవుతూంది. వెంకటగిరి జరీ చీరలు 
సుప్రసిద్ధమైనవి. ఈ జిల్లా మైకాకు జగత్రసిద్ది. 


మండలాలు 
1 కావలి 2. బోగోలు 3. అల్లూరు 4. విడవలూరు 5 
ఇందుకూరుపేట 6. తోటవల్లిగూడూరు 7. ముత్తుకూరు 
8. వెంకటాచలం 9. చిల్లకూరు 10. కోట 11. వాకొడు డ్‌ 
చిత్తమూరు 13. సూళ్లూరుపేట 14. తడ 15. వట 
సత్రం 16. పెళ్ళకూరు 17. నాయుడుపేట 18. బాలాయపక్ల 


19, వెంకటగిరి 20. డక్కిలి 21. రాపూరు 22. కలువాయి 
25. సీతారామపురం 


రు 
సైదాపురం 38. పొదలకూరు 39. చేజెర్ల 40. ఆత్మకి 
41. దుత్తలూరు. 42. వింజమూరు 43. sn 
హనుమసము(ద్రంపేట 45. సంగం 46. బుచ్చిరెడ్డి 


గూడూరు, గూడల దొన, దుండిగం వేడ 
మైకా ఖనిజ తవ్వకాలు జరుగుతున్నా! 
సూళూరుపేట (ప్రాంతంలోని నెలుం” 


టు 
కొండల్లో ఇనుపరాయి నిక్షేపాలు ఉన్నత 
నిర్దారణ అయింది. జిప్సం కూడ లభిస్తు”' 

ఉం(శమకు 
గూడురులో గాజులు, పింగాణి పర్‌ డ్‌ 
ప్రసిద్ది. ఉదయగిరి కోట, నెల్లూరు: జో న్న ; 
వేదగిరి దేవళాలు ప్రసిద్ది గాంచాయి. ర 
కోటలో రోదసీ వాహన ప్రయోగ 1 
ఉంది, 


| చిత్తూరు జిల్లా 
-ఈ+ రాయల సీమ జిల్లాలో i 
నిండిన పీఠభూమి మైదానాలు Ws 

తూర్పు కనుమలు నైరృతి నుండీ లా 

దిశకు విస్తరించి ఉన్నాయి “మో. 
ప్రాంతంలో ఉన్న హార్స్‌లీ కొండ ఎల సల్లా 
పుంగనూరు, వాయల్బాడులో 


350 


ఉన్నాయి. పుత్తూరు (ప్రాంతంలోని నగరి 
కొండలు (ప్రముఖమైనవి. ఈ జిల్లా అటవీ 


సంపదలో విలువైన చందనం (మంచిగంధం) 
లభిస్తుంది. ఈ జిల్లాలో జీవనది ప్రవహించడం 
లేదు. పాపఘ్ని, గొడ్డువంక, సువర్ణముఖి వంటి 
ఏరుల్లో వర్షా కాలంలోనే నీరు కన్పిస్తుంది. 
కొన్ని ప్రాంతాలు అనావృష్టి క్షామ పీడిత 
ప్రాంతాలుగా గుర్తింప బడ్డాయి. మెట్ట పంటలు 
పండిస్తారు. వరి, రాగులు, సజ్జ జొన్న ఆహారపు 
పంటలు. వేరుసెనగ, చెరకు వాణిజ్యపు పంటలు 
మామిడి, చీనీ తోటపంటలు ఉన్నాయి. 
బియ్యాన్ని ఇతర జిల్లాల నుండి దిగుమతి 
చేసుకుంటారు. అటవీ సంపదలో విలువైన 
చందనం (ప్రముఖమైంది. కాళహస్తి (ప్రాంతంలో 
ఇనుపరాయి నిక్షేపాలు ఉన్నాయి. నారాయణ 
నగర్‌లో బంగారపు గనులు ఉన్నాయి. తిరుపతి, 
కాళహస్తి ప్రాంతాలు ఇత్తడి కంచు సామికి 
ప్రసిద్ధి. తిరుపతి దివ్య క్షేత్రంలో మొక్కు 
బడులనుండి లభించిన తలనీలాలతో విగ్గులు, 
సవరాలు తయారీ కుటీర పరిశ్రమగా ఉంది. 


హార్సలీ కొండలు, మదనపల్లి ప్రాంతా 
న్‌ ౧ ప్‌ో 
లలో ఆరోగ్యదాయకమైన వాతావరణం. 


మండలాలు 
1. తిరుపతి(ప) 2 తిరుపతి (గ్రా) 3. రేణిగుంట 4. యేరేడు 
5. శ్రీ 6. తొట్టంబేడు 7, బుచ్చినాయుడు ఇండ్రిగ 
8. వరదయ్యపాలెం 9. న 0. నాగలావురం 
11 పిచ 12. కోవనూరు 13. నింద్ర 14. విజయపురం 
15. నగరీ 16. నారాయణవరం 17. పుత్తూరు 18. కార్వేటినగరం 
అ శ్రీరంగరాజపురం 20. పాలసముద్రం 21. గంగాధరే నెలూరు 
2. గుడిపాల 23. చిత్తూరు 24. యాదమరగ్రి 25. బంగారుపోలెం 
26. పలమనేరు 27. కుప్పం 28. గూడుపల్లై 29. శాంతిపురం 
30. రామకుప్పమ్‌ 31.” వెంకటగిరికోట ” 32. బెరెడ్డిపలై 
33. గంగవరం" 34. “పెద్దపంజ 35. పుంగనూడు *3టి 
రామసముదద్రం 37. మదనపపలె 38. కురబాలకోట 39. బి. 
కొత్తకోట 40. పెద్ద తవసే ముదం! ములకలచెరువు 
42. తంబళ్లపల్లె 45 పెద్దేమాండ్యం 44. గుర్రంకొండ 
45. కలకాడ 46. కంబింవారిపల్లె 47. ఎర్రావారిపాలెం 
48. చంద్రగిరి 49. కమ్మపలై “50. వదమల్‌పిట 51. 
వెదురుకుప్పం 52. పెనుమూరు 53. పూతల 54. 
తవనంపలై 55. ఐరాల 56. సోమాల 57. చౌడేపల్తి 58. 
నిమ్మనపలైే 59. వాకుడు 60. కలికిరి 61. సోడం 62.పీలేరు 
63. రొంపీచర్ల 64. చిన్నగొట్టిగల్లు 65. పులిచర్ల 66. పాకాల. 


తిరుమల కొండపై శ్రీ వెంకటేశ్యర స్వామి 
(బాలాజీ, శ్రీనివాస) దివ్యసన్నిధి ఏడాది 


చిత్తూరు జిల్లా ముఖ్యాంశాలు 
విస్తీర్ణం 15,152 చ.కి.మో. 
జనాభా :32,61,000 
అక్షరాస్యత :50% 


డివి శ 
లం నకరాలు క్రీ 
శాసనన సభ నియోజక వర్గాలు :15 


కీళం 


దా 


లోక సభ నియోజకవర్గాలు : 2 g- 
జిల్లా కేంద్రం : చిత్తూరు. b 

‘i 2 

రి 
bt 

పొడువునా యాత్రీకుల నాకర్షిస్తుంది. దిగువ 3 
Ww 

తిరుపతిలో తిరుచాన్లూరు అలివేలు మంగ 4 
క్షేత్రం, పాష్టత్థకర్మి శ్రీకాళహస్తి శైవక్షేత్రం యబ్బ ట్ల 
AY wi హూ 

హిందువు శబీత్ర యాత్రా స్థలాలు. + శీర 
AC iD 


351 


చంద్రగిరి కోట రాయల నాటి చారిత్రిక స్టలం. 
కురబలకోట సమిపంలో జిడ్డు కృష్ణమూర్తి 
సంప్రదాయంలో నడుస్తున్న రిషి వేలీవిద్యా 
కేంద్రం ఉంది. తిరుపతి సమిపంలో శ్రీ 
వెంకటేశ్వర అభయారణ్యంలో పెద్దపులి, 
చిరుతపులి, జింకలు ఉన్నాయి. 


కడప జిలా 
[ae] 


"ఈ రాయలసీమ జిల్లాలో ఎత్తుపల్లాలు 
వున్నా కొండలు ఎక్కువ. ఏరులు కూడ 
ఎక్కువయే . ఈ జిల్లాలో బద్వేలు, రాజంపేట, 
సిద్దవటం లోయలూ దట్టమయిన అడవులతో 
నిండి వెలిగొండ (శ్రేణి పారుగు జిలానెల్లూరుకు 
సరిహద్దుగా పోతూంది. పాలకొండ (శ్రేణి కడప 


పట్టణం మధ్యగా పోతుంది. శేషాచలం, 
లంకమల శ్రేణులు నల్లమలలో కలిసిపోతు 
న్నాయి. జమ్మలమడుగుకు 8 కి.మో. దూరంలో 
గండికోట కనుమ ఉంది. కడప జిల్లాలో వేసవి 
తీవ్రంగా ఉంటుంది. అతివృష్టికి అనావృష్టికి 


ఆలవాలమై కరువు (ప్రాంతంగా 


గుర్తించబడింది. జిల్లా అటవీ సంపదలో 
పేర్కొనదగినవి ఇరుగుడుచేవ (రోజ్‌వుడ్‌) 
ఎ(ర్రచేవ, ఏపి. పెన్నానది పశ్చిమం నుండి 
తూర్పుగా ప్రవహిస్తూంది. కుందు, సగిలేరు, 
చిత్రావతి, పాపఘ్ని, చెయ్యేరు (బాహుదా) 
పీఠభూమి మోద (ప్రవహించే నదులు. పింఛా, 
మాందవి గుంజన ఏరు చిన్న నీటి వనరులు. 
ఈ జిల్లా ప్రధాన జలాధారం 'కర్నూలు -కడప 
కాలువ' పెన్నా నదిమోద ఆక్విడక్టు ద్వారా 
కడప చెరువు చేరుతూంది. సగిలేరు ఆనకట్ట 
నుండి నీరు మామిళ్ళచెరువు చేరుతూంది. 
జొన్న, వరి, రాగులు, సజ్జ, అపరాలు, వేరుసెనగ 
ముఖ్యమైన కడప జిల్లా పంటలు. చీని 


మండలాలు 

1. నరసాపురం 2. పారుమామిళ్ల 3. బద్వేలు 4. గోపవరం 

గొ 9. 
5. నందలూరు 6. పెనగలూరు 7. చిటలు 8. కోడూరు » 
ఓబులవారిపల్లె 10. పుల్లంపేట 11. రాజంపెట 12సుందుక 
13. సాంబేవల్లి 14. చిన్నమండం 15. గాలి on 
16. చక్రాయపేట 17. వేంపల్లి 18. వేముల 19. పులివెం 
20. .లింగాల 21. సింహాద్రివురం22. కొందాం 
23. మైలవరం "24. పెద్దముడియం 25. రొజు 
26. దువ్వూరు 27. ఎస్‌. మైదుకూరు 28. బి. య 
29. బ్రహ్మాంగారి మరం 30. అట్లూరు 31. ఒంటి గ. 
32. సిద్దపటం 33. వీరబల్లై 34. రాయ స్‌ 
35. రామాపురం 36. లక్కిరెడ్డి పల్లి 37. పెండ్లి శ 
38. వీరపునాయనిపల్లై 39. తాండూరు 40. ముద 
41. జమ్మలమడుగు ' 42. ప్రొద్దుటూరు. 43. చె న్ని 
44. కాజీపేట 45. చెన్నూరు 46. కడప 47. చింతకొమ్మ 
48. వల్లూరు 49. కమలాపురం 50. ఎర్రగుంట్ల, 


లంక 


నారింజ, మామిడి పండ్లకు ప్రసిద్ది. 
మల్లేశ్వరం వద్ద చిరుతపులికి, కవిలెకోడి వ 
అడవిపక్షికీ అభయారణ్యం ఉంది. పైరి గ్గ 
ఖనిజం దొరుకుతుంది. క్వారీల నుండి కడం 


ఉట నుల 
అ ఆలి రాజం బులు 
నాపరాళ్లు లభిస్తున్నాయి. 


352 


చీనా బంకమన్ను ఎగుమతి అవుతూంది. 
ఆస్పెస్టాస్‌, డోలమైట్‌, బెరైటీస్‌, మాంగనీసు, 


కడప జిల్లా ముఖ్యాంశాలు 


విస్తీర్ణం : 15,359 చ.కి.మీ. 
జనాభా : 22,68,000 
అక్షరాస్యత :48% 


రెవెన్యూ డివిజనులు : 3 
తుంగా లా లలి 

శాసనన సభ నియోజక వర్గాలు వ క్ష 
లోక సభ నియోజకవర్గాలు : 2 
జిల్లా కేంద్రం : కడపరి 


ఇనుప రాయి ఇతర ఖనిజాలు, ఎర్రగుంట్లలోని 
సిమెంటు ఫ్యాక్టరీ భారీ స్థాయి కలది. అక్కడే 
బేరియం ఫ్యాక్టరీ కూడ ఉంది. ఈ జిల్దాలో 


చూడదగిన స్థలాలు శ తాళ్లపాక అన్నమయ్య 


' 
జన ఎస్టలి, పుష్పగిరి మఠం, బ్రహ శంగారి మఠం 
(కందిమల్లయపల్లి). చారిత్రక స్థలం ఒంటిమిట్ట, 
సిద్దవటం కోట. 


అనంతపురం జిల్లా 


రాయల సీమలో తరచూ అనావృష్టికి 
గురి అయ్యే జిల్లా, ఇటీవల (1995) పుట్టపర్తి 
సత్య సాయిబాబా ఆధ్వర్యంలో జిల్లా నీటి 
కరువుకు పరిష్కారంగా చెరువులు నిర్మించి 
గొట్టాల ద్వారా (గ్రామాలకు నీటిని 
అందించడానికి ఏర్పాట్టు జరిగాయి. పెన్నానది 
ఈ జిల్లాలో జీవనది. చిత్రావతి నది బుక్క 
రాయనము[దం 'తటాకానికి నీటిని 
అందిస్తుంది. హగరీ, తడకలేరు, కుశావతి, 
పాపఘ్ని చిన్న నీటి వనరులు, హగరీనది మోద 
ఖైరవవానితిప్ప ప్రాజెక్టు నిర్మించారు. 
వరిగింజలు చల్లి పండిస్తారు, ఊడ్చరు. అయినా 
వరి పంట బహు తక్కువ, జొన్న, సజ్జ, రాగి 
వంటి చిరు ధాన్యాలు వర్షాధారం మోద 
పండిస్తారు. ప్రత్తి వేరుసెనగ వాణిజ్యపు 
పంటలు. నూసా, దూది మిల్లులు ఉన్నాయి. 
పట్టు పరిశ్రమ ఉంది. ధర్మవరం నేత 
పట్టుచీరలకు ప్రసిద్ది. ఉరవకొండ చేనేతకు 


ప్రసిద్ది. గుత్తికోట, లేపాక్షి శిల్ప సంపద, చిత్రకళ, 


మండలాలు 
1. గుంతకల్లు 2. గుత్తి పెద్దవడుగూరు 4. యాడికి 5. 
తీడిపత్రి 6. పుట్లూరు 7. యేల్లనూరు 8. తాడిమర్ర 9. 
ముదిగుబ్య 10. తాలుపుల్ల 11. నంబులి పులికుంట 12. 
గుండ్ల్‌పెంట 13. కదిరి 14నల్లచెరువు 15. తనకల్టు16. 
ఆమసేగూరు 17. ఓబులదేవర చెరుటకి 18.19. 
చిలమతూరు 20. లేపాక్షి 21. హిందూపురం 22. పరిగి 
23. మడకసిర 24. రోళ్ల 25. ఆగిలి 26. గునిబంగ్‌ 27. 
ఆమరాపురం 28. కుందుర్చి 29. సెతూర్లు 30. 
(బ్రహ్న్మసుముద్రం 31. గుమ్మ గీట్వ 32. రాయడుర్ధ 33. 


డండిస్‌హిరేవల్లీ 34. బొమృసేహళ్లి 35. విడు పసకల్గు 


36. వజ్రకరూరు 37. పామీడి కీకి, సింగనమల 35 
పెద్దపప్పురు 40. నార్సాల 41. బేతాళపల్లి 42. ధర్మవరం 
4కి బుక్కపట్నం 44 నల్లమడ 45. పుట్టపర్తి 46. కొత్త 
చెరువు 47. సోమందేపల్లి 48. పెనుకొండ 49. రోడ్డుం 
50 చెన్నకొత్తపల్లి 51. రోమగిరి 52. కంబిదూరు 53. 
కల్యాణముర్లక4' టెలుగుప్ప 55. కనేకల్లు 56. ఉరనకొండ 
57. ముడేరీ 58. గార్లదిన్నై 59. బుక్కరాయ సముద్రం 
60. అనంతపురం 61. రస్తాడు 62. కనగనహల్లి 63. 


ఆత్మకూరు. 


353 


జాన పీఠం 


శ్‌-బిల్లా వివరాలు 


ఆంధ్రప్రదే 


తాడిపత్రిలో విజయనగర కాలంనాటి శిల్ప 
సంపద, పెనుకొండలో గగన్‌ మహల్‌ కోట, 


అనంతపురం జిల్లా ముఖ్యాంశాలు 


విస్తీర్ణం : 19,130 చ.కి.మా. 
జనాభా : 31,84,000 
అక్షరాస్యత :42% 

3 ణ్‌ 
క్లవెన్ట్యూ డివిజనులు :3 జ్జ 
శాసనవ సభ నియోజక కౌలు :14 
లోక సభ నియోజకవర్గాలు : 2 

జిల్లా కేంద్రం : అనంతపురం 


కటారుపల్లిలో వేమన సమాధి, ఆలూరు కోనలోని 
పాతాళగంగ, హేమవతిలో జైనక్షేత్రం, కదిరిలోని 
మర్రి వటవృక్షం అనంతపురం జిల్లాలోని 
చూడదగిన స్థలాలు. 


కర్నూలు జిల్లా 
నల్లమలై, ఎగ్రమలై దట్టమైన 
అడవులతో నిండిన రాయల సీమ జిల్లా ఈ 


354 


1. కర్నూలు 2. నందికొట్కూరు 3. పగిడియాల 
5. శ్రీ శైలం 6. ఆత్మకూరు 7. వెలుగోడు 
ఆత్మకూరు 9, మహానంది 10. రుద్రవరం 11. ఆ 
చాగలమర్రి 13. ఉ 
1 
హాలాహర్వి 22, హోలగుండ 23. ఆదోని 24- 
25. కొసిగి 26. మంత్రాలయం 27. 
బెలగాల్‌ 29. గూడూరు 30. కల్లూరు 
మిడితూరు 33. జూపాడు బంగళా 34. sap 
గడివేముల 36. నంద్యాల 37. గోసపాడు 38. 

డోర్నిపాడు 40. కోయిల కుం, 
బేతంచర్ల 43. థోన్‌ 44. కృష్ణగి 
పత్తికొండ 47. ఆలూరు 48. ఆస్ప 
50. ఎమ్మిగనూరు 51. గోనెగొండ్ల 52. 
వెల్టుర్తి రి. పాణ్యం 


రెండు పర్వత (శ్రేణుల మధ్య నున్న కొయిలి' ' 


కుంట్ల, సిరివేలు, నంద్యాల, నందికొట్కూరు 1 
(ప్రాంతం సారవంతమైన నేల ద్వారా కర్నూలు : 
- కడప కాలువ పారుతూంది. నల్లమలై ' 
ప్రాంతమంతా ప్రకృతి రామణీయకతకు ప్రసిద్ది. 
ఎగ్రమలై కొండల్లో తామరాజుపల్లె, రాంపూరు 
ప్రాంతాల్లో కనుమలు ఉన్నాయి. అటవీ 
ప్రదేశం కంబం - నందికొట్కూరు ప్రాంతంలో” 
ఉంది. ఎత్తైన ప్రాంతాల్లో వున్న అడవులు 

నాణ్యమైన కలప నిస్తున్నాయి. రోళ్లసాడు వద్ద, 
బట్ట మేక పక్షి, నేల నెమలి వంటి జంతువులకో 
శ్రీశైలం వద్ద పెద్దపులి, రేచుకుక్కల 
అభయారణ్యాలున్నాయి. తుంగభద్రా, హుం! 
కుందూ నదులు (ప్రధాన జలాదారొ 
తుంగభద్రా నది జిల్లా ఉత్తర సరిహర్ణు 
ప్రవహించి కృష్ణా నదిలో సంగమేశ్వరం ౫6 
కలుస్తూంది. భవనాశి, పాలేరు, సక్కి | 
ఆలేరు చిన్న నీటి వనరులు. వేడినీటి " 

గుండాలు నల్లమలై, ఎ(ర్రమలై కొ ౦డ స్ట్‌ 
కానవస్తాయి. జొన్న, చిరుధాన్యాలు 3 

శక్‌ త్తోకీ 


8. 2 12 
భే 


మండలాలు 


లవాడ 14. వ రి గ 
కొత 
నందవరం ౩% 
కల్లు 

31. డు 35. 
శనేలు ౨. 

42 
న 

1. బనగొణార 46 
ట్‌ దేవరకొండ 
8 49. పెద్దకక 53. 


7. పీపల్లి 18.'తుగ్గలీ 19. మద్దికెర 20. 


జ్‌ 


ండుతాయి. వరి తక్కువ. పత్తిసాగు ఎక్కువ. 


సర, కంది, సెనగవంటి అపరాలు పండుతాయి. 


స్‌ 


'బెరైటిస్‌, ఇనుపరాయి, బంగారం ఖనిజ సంపద 


కర్నూలు జిల్లా ముఖ్యాంశాలు 
విస్తీర్ణం : 17,658 చ.కి.మి. 
జనాభా : 29,73,000 

అక్షరాస్యత : 40% 

ర్భెనెమ్యా డ్రినిజములు : 3 

శాసనన నభ నియోజక వర్గాలు వ కం 
లోక సభ నియోజకవర్గాలు : 2 


జిల్లా కేంద్రం : కర్నూలు 


ఉంది. జొ న్నపురి వద్ద ఒకప్పుడు వజ్రపు 
గనులు ఉండేవి . జవుళి, సిమెంటు, కాగితం, 
వంటనూనె పరిశ్రమలు ఉన్నాయి. కృష్ణా 


నదిపై శ్రీశైలం వద్ద భారీడాము పంటనీటిని. 


'జలవిద్యుత్తును సరథరా చేస్తున్నది. .ఈ 
జిల్లాలో శ్రీ శ్రైలంవద్ద (ప్రసిద్ధమైన (భ్రమరా౦బ- 
| మల్లిఖార్జున శైవక్షేత్రం, మహానంది వద్ద మరొక 


మహబూబు నగరం జిల్లా 
ముఖ్యాంశాలు 


"విస్తీర్ణం : 18,432 చ.కిమో. 
జనాభా ; 30,77,000 
అక్షరాస్యత : 30% 
రెవెన్యూ డివిజనులు : 

ఫం౦ - స్తే 
శాసనవ సభ వియోజక వర్గాలు : 13 
లోక సభ నియోజకవర్గాలు : 2 

. జిల్లా కేంద్రం : మహబూబు నగరం 


శైవక్షేత్రం, అహోబలం వద్ద లక్ష్మీ నరసింహ 
వైష్ణవ క్షేత్రం, మంత్రాలయంవద్ద శ్రీరాఘవేంద్ర 
స్వామి వారి ద్వైత మఠం ఉన్నాయి. 


మహబూబునగరం జిల్లా 


ఈ తెలంగాణా జిల్లా మధ్య మధ్య 
కొండలతో ఉండి ఉత్తరం నుండి ఆగ్నోయానికి 
వాలు కలిగి ఉంది. కల్వకుర్తి, ,నాగర-కర్నూలు, 
కొల్దాపురం, అలంపురం, గద్వాల, ఆత శకూరు, 
మఖ్లల్‌ పీఠభూమి ప్రాంతంలో మంచి అడవులు 
ఉన్నాయి. జిల్లాకు ఆగ్నేయ సరిహద్దుగా కృష్ణా 
నది (ప్రవహిస్తూంది. కృష్ణానదికి ఉపనది 
భిమానది పారుతూంది. దిండివాగు, పెద్దవాగు, 
మూసాపేట ప్రాజెక్టు సరళాసాగర్‌ ఇతర 
జలాధారాలు. వరి సాగు తక్కువ. జొన్న పంట 
ఎక్కువ. సజ్జ, రాగులు వంటి చిరుధాన్యాలు 
కూడ పండుతాయి. వేరుసెనగ,. ఆముదాలు 
వాణిజ్య పంటలు. కురవిందం వంటి రాళ్ళకు 
ప్రసిద్ది. కృష్ణానదీలోయలో ఖనిజాల్ని 
తవ్వుతున్నారు. చీరలు వంటి చేనేత వస్త్రాలకు 


మండలాలు 


కుర్తీ 37. 
త్రపల్లి 41. 


48. నా 


దేవరకద్ర 51.మ' 53. తిమ్మాజిపేట 
ర్‌. కర్‌ 55. నాగర్‌క పాల్‌ పేట 57. 
వనవరి 58. కొత్తకోట 59. చిన్నచీంతకుంట 60. శంకలమండి 
(1 యూత్‌పూర్‌ 62. ఘనాపూర్‌ 63. పెద్దమందడి రక్ష. 


బిబ్నపల్లి. 
355 


ఆంధ్రప్రదేశ్‌-జిల్హా వివరాలు 


అలంపురంలో పశ్చిమ చాళుక్య దేవళం, 
పానగల్బుకోట, కొయ్యల కొండ కోట, 
ఉమామహేశ్చరం, శ్రీరంగ పట్నంలోని దేవళాలు 
యాత్రా స్థలాలు, 
రంగారెడ్డి జిలా 
యి [ం. 


ఈ తెలంగాణా జిల్లా రాజధాని నగరం 
హైదరాబాదును చుట్టి వున్న జిల్లా, ఆగ్నేయంలో 


356 


నెలకొన్నాయి. 


1. శంకరపల్లి 2. రాజేంద్ర నగర్‌ 3. సేరిలి 
4. బాలానగర్‌ 5. కుతుబుల్లాపూర్‌ 6 
7. షామీర్‌పీట 8. మల్కాజిగిరి 9. కీసర 10. ఘట 
11. ఉప్పల్‌ 12. హయత్‌నగర్‌ 13. సరూ 


రాచకొండ శ్రేణి, అనంతగిరి శ్రేణులు ఉత్తరం 
నుంచి దక్షిణానికి చిట్టడ వులతో విస్తరించి 
ఉన్నాయి. మౌలాలీ, గోల్కొండ, నల్లకొండ, 
తిరుమలగిరి రాజధాని వైపు వ్యాపించి ఉన్నాయి. 
చిన్న పెద్ద తటాకాలు అక్కడక్కడ ఉన్నాయి. 
మూసీనది, వుండా చెరువు, ఆసిఫ్‌నగర్‌ చెరువు 
ఈ జిల్లాకు జలాధారాలు. జొన్నలు, రాగులు 
పండుతాయి. వరి పంట తక్కువ. చెరువులు: 
దిగుడుబావులు, బోరుబావులు (ప్రధానమైన 
నీటివనరులు. (ద్రాక్ష తోటపంటగా ప్రసిద్ది 
ద్రాక్ష ఎగుమతి కూడ అవుతుంది. 
పరిశ్రమ, కోడిగుడ్ల ఉత్పత్తి అపార 
గ్రానైట్‌, సున్నపురాయి, క్వార్ట్‌జ్‌ పుష్కలం 
హైదరాబాదును ఆనుకుని వున్న ప్రాంతాల 
పారిశ్రామికాభ్యుదయం మెండు. వ. 
ప్రభుత్వరంగ పరిశ్రమలు ఎలక్ష్రానిఫ 
డైనమిక్స్‌, కేబుల్స్‌ వంటి భారీ పరిశ్రమలు 
అనంతగిరి బలే 
గోల్కొండ కోట, గండిపేట చెరువు సమీపోనే 


కోళ్ల 


మండలాలు ంగంపల్లీ 


ల్‌ 

మేడ్చ 
కేసర్‌ 
ర్‌ 


చో 

ఇబ్రహీంపట్నం 15. మంచాల 16. a స్ట 

. కందుకూరు 18. మహేశ్వరం 19. శం 

మొయినాబాద్‌ 21. షాబాద్‌ 22- వ గి 

. గందేడ్‌ 24. కుల్కచెర్ల 25. దోమ జ్‌ 

, యాలాల్‌ 28. బషీరాబాద్‌ ఖీ 
3 రం 3 ఖై 

| పెద్దేమూల్‌ 31. బంట్వా se 

. మోమిన్‌పీట్‌ 34. నవాబ్‌పే 

. వికారాబాదు 37. ధారూర్‌. 


ఓషన్‌ పార్క్‌ అనే జలనినోద క్షేత్రం పర్యాటక సరిహద్దుగా దక్షిణానికి ప్రాణహితగా 
ప్రవహిస్తూ ఆదిలాబాదు, బోథ్‌, ఉట్నూరు, 


స్థలాలు ప్రసిద్ది. 
ఖానాపుర్‌ ప్రాంతాలగుండా పారుతూంది. 


రంగారెడ్డిజిల్లా ముఖ్యాంశాలు 


మండలాలు 


1. వాంఖిడి 2. కాగజ్‌నగర్‌ 3. సిర్పూర్‌ 4. కాతాల 
5. బెజ్జూరు 6. దహెగ్గామ్‌ 7. వేమన పల్లి 8. కోటపల్లి 
9. వినూ 10. జైపూర్‌ 11. మంచిర్యాల 12. లక్సెట్టిపేట 
13. దండేపల్లి 14. జన్నారం 15.కడం 16. ఖానాపూర్‌ 
17. మామడో 18. లక్షణ్‌చందా 19. నిర్మల్‌ 20. 
ంల్ట్‌ రకు 21. లాహేషా 22. మధోల్‌ 23. తానుర్‌ 
24."కుబీర్‌ 25. భైన్నా 26. కుంతల 27. సారంగపూర్‌ 
28. బోత్‌ 29. బజార్‌ హత్నూర్‌ 30. తలమడుగు 31, 
తామ్‌సీ 32. జైనద్‌ 33. బేల 34. నార్నూర్‌ 35. జైనూర్‌ 
36. కెరమెరి 37. ఆసీఫాబాద్‌ 38. రెబ్బేన 39. భీమిని 
40. నెన్నాల్‌ 41. మందమర్రి 42. బెల్లంపల్లి 
43. తాండూరు 44. కాశిపేట 45. తిర్యాని 
46.సిర్ఫూర్‌ 47. ఉట్నూర్‌ 48. నేరడికొండ 49. ఇరోోడ 
50. గుడీ హత్నూర్‌ 51. అదిలాబాదు 52. ఇంద్రవిల్లి, 


క్‌ ట్ట 
విస్తర్ణం : 7,493 చ.కి.మి. 
జనాభా : 25,52,000 
అక్షరాస్యత : 49% 
రెవెన్యూ డివిజనులు : 3 
Sogn) — 37 
శాసనన సభ నియోజక వరర్గాలు : 6 
లోక సభ నియోజకవర్గాలు : 
జిల్లా కేంద్రం శ హైదరాబాదు 

(వికారాబాదు) 


ఆదిలాబాదు జిల్లా 


తోక జాన కీఅళం 
=e 


ఆంధ్రప్రదేశ్‌కు ఉత్తర సరిహద్దుగా కడంనది మాద కట్టిన డామువల్ల పంటనీరు 
వున్న జిల్లా, గోదావరి ఈ జిల్లాకు పశ్చిమం లభిస్తూంది. సిర్ఫూరు ప్రాంతంలో తటాకాలు 
నుండి తూర్పుకు దక్షిణ నరిహద్దుగా _ బావులు ద్వారా సాగునీరు లభిస్తూంది. ఈ 
ప్రవహిస్తూంది. గోదావరి ఉపనది పెన్గంగ జిల్లా అటవీ సంపదకు ప్రసిద్ధి. వరి, గోధుమ 
మహారాష్ట్ర నుండి ప్రవహిస్తూ ఈ జిల్లా ఉత్తర పంటలు పండుతాయి. కాగా జొన్న విస్తారం, 


ఆదిలాబాదు జిల్లా ముఖ్యాంశాలు 


విస్తీర్ణం : 16133 చ.కి.మీ, 
జనాభా : 13,88,358 
అక్షరాస్యత : 33% 


రెవెన్తూ డివిజనులు : వ ల 
క్‌సస్‌ సభ నియోజక వర్గాలు : 19 
లోక్‌సభ నియోజకవర్గాలు : 1 


జిల్లా కేంద్రం : ఆదిలాబాదు 


ఆం(ధధ్రప్రదేశ్‌-జిల్హా వివరాలు 


357 


ప్రత్తి, చెరకు వాణిజ్యపు పంటలు. ఈ జిల్లాలో 

నేలబొగ్గు విస్తారంగా లభిస్తూంది. మందమర్రి 

లోను, బెల్లంపల్లి లోను బొగ్గు తవ్వకం ఎక్కువ. 

సున్నపు రాయి, చీనా బంకమన్ను ముఖ్యమైన 

సిమెంటు పరిశ్రమ, కాగజ్‌ 
నగర్‌లో కాగితం మిల్లు (సిర్పూరు) భారీ 

పరిశ్రమలు ఉన్నాయి. నిర్మల్‌ కొయ్యబొమ్మల 
తయారీకి ప్రసిద్ది. (ప్రకృతి రామణీయకతకు 
ఈ జిల్లా ప్రసిద్ది. కుంతల జలపాతం, పోచారం 
జలపాతం పర్యాటక స్థలాలు. రాష్ట్రంలో వున్న 
ఏకైక సరస్వతీ దేవాలయం బాసరలో ఉంది. 
గోండ్‌ ఆదిమజాతి ఈ జిల్లా ప్రత్యేకత. 


మెదకు జిల్లా 


ఖనిజసంపద. 


అౌజధాని నగరం హైదరాబాదుకు 
సమిపంలో వున్న తెలంగాణా జిల్లా. కొండలు, 
మెట్ట భూములు ఉన్న (ప్రదేశం. బాలాఘాటు 
కొండలు, ఇతర పర్వత (శ్రేణులు విస్తరించి 
ఉన్నాయి. కవాద్‌, (ప్రాణహిత (ప్రాంతంలో 
పెద్దపులి, కృష్ణజింక, శివరాం వద్ద చిత్తడి నేలల్లో 
మొసలి, పులి, చిరుతపులి, కొండగొ(రైలు 


వంటి వన్యమృగాలకు అభయారణ్యాలు 
ఉన్నాయి. గోదావరి ఉపనది అయిన మంజీర 
ప్రధాన జలాధారం. ఇది కర్ణాటక రాష్ట్రంలో 
పుట్టి అనంతగిరులను దాటి జిల్లాలో దాదాపు 
నూరు కిలోమోటరులు (ప్రవహించి (ప్రక్కనున్న 
నిజామాబాదు జిల్లాలోని గోదావరి నదిలో 
కలుస్తూంది. పసుపులేరు (హరీ) మరొక 
చిన్ననది. చిన్న, పెద్ద తటాకాలు, దిగుడు 
బావులు, బోరులు ఇతర 
తెలంగాణా జిల్లాల్లో వరి పండే ప్రాంతాల్లో ఇది 
ఒకటి. మెదకు పేరు కూడ 'మెతుకు' నుండి 
వచ్చిందేనని విజ్ఞుల అభిప్రాయం. జొన్న, 
అపరాలు పండుతాయి. అంత ర్లాతీయ మెట్ట 
పంటల పరిశోధనా కేంద్రం - ఇక్రిశాట్‌ 
పటాన్‌చెరులోనే ఉంది. పండ్ల పరిశోధన కేంద్రం 
సంగారెడ్డిలో ఉంది. యడ్లమల్లారం వద్ద ఆర్డినెన్స్‌ 
ఫ్యాక్టరీ ఉంది. రాజధాని నగరం సమిపంలోనే 
ఉండడం వల్ల హెవీ ఎలక్ట్రికల్స్‌ వంటి అనేక 
భారీ, చిన్న తరహా పరిశ్రమలు నెలకొని ఉన్నాయి. 

జహీరాబాదులో జాషధాలు, పంచదార ఫ్యాక్టరీలు 


జలాధారాలు. 


మండలాలు 
1. మెదక్‌ 2. రామాయంపేట 3. దుబ్బాక 4. సిద్దిపేట 
5. చిన్నకోడూరు 6, నంగనూరు 7. కొండపాక ర. 
జగ్టేవపూర్‌ 9. వార్గల్‌ 10.- తూప్రాన్‌ 11. జిన్నారం 12. 
రామచంద్రాపురం 13. పటానుచేరు 14. సంగారెడ్డి Fe 
కొండాపూర్‌ 16. సదాశివపేట్‌ 17. మున్చర్లి 18. కహి 
19. జహీరాబాద్‌ 20. నైల్‌కల్‌ 21. మానూర్‌ 22. కేంగ్ర 


23. కాల్సేర్‌ 24. శంకరంపేట25. పాపన్నపేట 26. 
ప చేగుంట 
రంగంపేట 27. వెల్టుర్తి 28. శంకరం పేట 29. క 
30. మీర్‌దొడ్డి 31. దౌలతాబాదు 32. గజ్వేల్‌ 33. స 
34. శివంపేట 35. నరసాపూర్‌ 36. హత్నూర = 
పుల్కాల్‌38. జీరాసంగం 39. రైకోడ్‌ 40. నారాయణా 


41. రేగోడ్‌ 42, అల్లాదుర్గ 43. టేక్మల్‌ 44. కౌడిపల్లీ a 
య tas న 
ఆంద్‌లు. 


358 


ఉన్నాయి. కొండాపూర్‌లో పురాతళ్షై శెథిలాలక కాదు! 02 .క.మా 


మెదక్‌లోని వెసీలియన్‌ చర్చి చెప్పుకోదగ్గ పర్యాటక (ప్రవహిస్తూంది. మంజేరజపనడాకాక 


బలాలు, 


మెదక్‌ జిల్లా ముఖ్యాంశాలు . 


విస్తీర్ణం 9,699 చ.కి.మో. 
జనాభా : 22,70,000 
అక్షరాస్యత :32% 
రెవెన్యూ డివిజనులు': 3, 

ove ఏ 
శాసనన ఫభ నియోజక వర్గాలు : 10 
లోక సభ. నియోజకవర్గాలు : 2 
జిల్లా కేంద్రం : సంగారెడి 

జా 


నిజామాబాదు. జిల్లా" 


ఆలధ్రప్రదేశ్‌ ర్యాష్టానికి వాయువ్య దిశలో 
మహారాష్ట్ర సరిహద్దులో వున్న జిల్లా, కొండలు 
మిట్టలుగల ప్రాంతం.. మిగతాది మెట్ట మైదాన 
(ప్రాంతం. అడవుల్లో టేకు, ఇరుగుడు చేవ కలప 
లభిస్తుంది. గోదావరి (ప్రధానమైన జీవనది. ఇది 


కిమో. ఈ జిల్టాలో (ప్రవహించి కుందుర్తి వద్ద 
అనీ ల 


నిజామాబాదు జిల్లా ముఖ్యాంశాలు. 


విస్తీర్ణం $7,956 చ.కి.మీ, 
జనాభా : 20,36,000 
అక్షరాస్యత 34% 


reps డినిజనులు | చై 

శాసనన సభ నియోజక వర్గాలు : 9 
లోక సభ నియోజకవర్గాలు : 1 
బిల్లా కేంద్రం ? నిజామాబాదు 


గోదావరిలో కలుస్తూంది. ఎడ్లకట్టవాగు మరొక 


జలాధారం. నిజాంసాగరం బన్ఫవాడ, . 
నిజామాబాదు, ఆర్మూరు ప్రాంతాలకు 150. 


కిమో. నిడివిగల కాలువ ద్వారా పంటనీటిని 


అందిస్తూంది. పోచంపాడు వద్ద గోదావరిపై . 


భారీ శ్రీరామసాగర్‌ డామును ఇటీవల నిర్మించి 


మండలాలు 
1. నందిపేట 2. ఆర్మూర్‌ 3. బాలకొండ 4. మార్తాడ్‌క్‌. 
కమ్మర్‌పల్లి 6. సిరికొండ 7. మాచరెడ్డి 8. దోమకొండ 
9. భిక్నూర్‌ 10. తాడవాయి 11. లింగంపేట్‌ 
12. నాగిరెడ్డి పేట 13. ఎల్లారెడ్డి 14. నిజామ్‌సాగర్‌ 
15. పిట్లం 16. బిచ్‌కుండ 17. జుక్కల్‌ 18. మద్నూర్‌ 


19. కోటగిరి 20. బోధన్‌ 21. రాంజల్‌ 22. నవిపేట 
23. మక్‌లూర్‌ 24. జక్రాన్‌పల్లి 25. వేల్పూర్‌ 
26. బీంగల్‌ 27. ధార్ఫూర్‌ 28. కామారెడ్డి 29. 
సదాశివనగర్‌ 30. గంధారి 31. బన్సవాడ 32. బిర్కూర్‌ 
33. వర్షి 34. నిజామాబాదు 35. డిచ్‌పల్లి 36. ఎడపల్లి, 


359 


ఆం(ధ్రప్రదేశ్‌-జిల్లా వివరాలు 


పంట నీటిని అందిస్తున్నారు. పోచారం, 
రామడుగు, చిన్న చెరువులు ఇతర జలాధారాలు. 
. తెలంగాణా జిల్లాలో వరి సాగుకు (ప్రధానమైన 
(ప్రాంతం, జొన్న ఇతర చిరుధాన్యాలు 
పండుతాయి. చెరకు వాణిజ్యపు పంట. బోధన్‌ 
వద్ద భారీ పంచ దార మిల్లు ఉంది. 


కరీంనగరం జిల్లా 


ర ఉత్తర తెలంగాణా జిల్లా కొండ 
ప్రాంతం, పీఠభూమి కలిసి ఉన్నాయి. 
బాలాఘాట్‌ కొండలు జిల్లాలో విస్తరించి 
ఉన్నాయి. కుర్రపల్లి - జగిత్యాల మధ్య నుంచి 
ఈ కొండలు గోదావరి ఒడ్డు వరకూ 
వ్యాపించాయి. మరొక (శ్రేణి నునీ- 
మాలంగూరువరకూ ఉన్నాయి. కంచెర్ల, 
మార్ములగుట్ట 700 మిటరుల ఎత్తు గలవి. 
మరొక (శ్రేణి మన్నేరు నదీలోయవరకూ 
వ్యాపించి ఉన్నాయి. మిగతా ప్రదేశం పీఠభూమి 
ప్రాంతం. గోదావరిలోయ దట్టమైన అరణ్య 
(ప్రాంతం, టేకు, బిల్లు, చిరుమాను, నల్లమద్ది 
వంటి అనేక రకాల కలప సంపదకు ఈ జిల్లా 


ప్రత్యేకత. గోదావరి, మన్నేరు నదులు ఈ ' 
జిల్దాకు తూర్పు, ఉత్తర సరిహద్దులుగా 
సహజంగా ఏర్పడి ఉన్నాయి. గోదావరి నది 
ఈ జిల్లాలో 282 కి.మి. పారుతూంది. ఈ 
జిల్లా మెట్ట ప్రాంతాలు ఎక్కువ. వరి, జొన్న 


కరీంనగర్‌ జిల్లా ముఖ్యాంశాలు 


విస్తీర్ణం : 11,823 చ.కి.మీ. 
జనాభా : 30,37,000 
అక్షరాస్యత : 37% 


ర్‌ూ డివిజనులు : 3 


వట =m 
హన సభ నియోజక వీట్సిలు : 13 


లోక సభ నియోజకవర్గాలు : 2 
జిల్లా కేంద్రం :కరీంనగరం 


ఆహారపు పంటలు. ఆముదాలు వాణిజ్యపు పంట, 
జిల్లా అంతటా ఇనుపరాయి లభిస్తూంది. దీని 
నుండి నాటు పద్ధతిలో ఇనుము ధాతుసాధన 
కత్తులు చేసేకార్థానాలు 


చేసి పదునైన 


మండలాలు 5. 
1.రామగుండం 2. కమాన్‌పూర్‌ 3. మంధెని 4. కాలా 2 
మహదేవపూర్‌ 6. ముత్తావరం 7. తాడిచెర్ల 8. మం 5 
శ్రీరాంపూర్‌ 10. ఓదెల 11. జమ్మికుంట 12. wes! హాడ్‌ 
13. ఎల్కతుర్తి 14. భీమదేవరపల్లి 15. సలా 
16. కొహిడ 17. బెజ్జంకి 18. ఇలంకుంట 19. స సట్‌ 
20. ముస్తాబాద్‌ 21. గంభీరావుపిట్‌ 22. ఎల్లా వెలి 
23. కోనారావుపేట్‌ 24. చందుర్తి 25. కత్తాపుర్‌ 26. మె క 
27. ఇబ్రహీంపట్నం 28. మల్లాపూర్‌ 29. రా హైర్‌ 
30. సారంగవురీం 31. ధర్మవురి 32. వంక 
33. ధర్మారం 34. పెద్దపల్లి 35. సుల్తానాబాద్‌ 36. aa 
37. హుజూరాబాదు 38. సైదాపూర్‌ 39. చిగురు కరు 
40. తిమ్మాపూర్‌ 41. కేశవపట్నం 42. మ 
43. కరీంనగరం 44. బోయినపల్లి 45. ఎ? ధ్యా 
46. కోడిమార్‌ 47. మేడిపల్లి 48. 'కోరట్ల కర కరీ 
50. గొల్లపల్లి 51. షెగడపల్లి 52. జూలపల్లి _ బి 
54. రామడుగు 55. గంగాధర కర మల్యాల్‌, 


360 


కోనసముద్రంలోనూ ఇబ్రహీంపట్నంలోనూ 
ఉన్నాయి. నేలబొగ్గు, స్ట్రీటెట్‌: ఖనిజం పుష్కలం, 
టాల్క్‌ అన్ని చోట్ల దొరుకుతుంది. 
రామగుండం వద్ద సూపర్‌ తెర్మల్‌ 
విద్యుత్కేంద్రం విద్యుదుత్పత్తిని చేసి ఇతర 
చోట్లకు సరఫరా చేస్తూంది. రసాయన ఎరువుల 
ఫ్యాక్టరీ రామగుండం వద్ద ఉంది. ఈ జిల్లాలో 
వెండితో చేసే ఫిలిగీ సామగ్రి కుటీర 
పరిశ్రమగా (ప్రసిద్ది చెందింది. వేములవాడ, 
కాళేశ్ళరం శైవ క్షేత్రాలు, ధర్మపురి, మంథెని 
పట్టణాల్లో దేవళాలు ఉన్నాయి. 


వరంగలు జిలా 
గ ౧ 


(ప్రాచీన చరిత్ర కలిగి ఒకప్పుడు 
కాకతీయ సా(మ్రాజ్యానికి రాజధానిగా ఉన్న 
జిల్లా. కొండలు, పీఠభూమి ప్రాంతాలు జిల్లా 
అంతట విస్తరించి ఉన్నాయి. చంద్రగిరులు 
(ప్రధానమైనవి. లక్షవరం సరస్సుకు తూర్పుగా 
కందికల్లు కొండలు ఉన్నాయి. పాకాల, 
ఏటూరునాగారం (ప్రాంతం అడవుల మయం 
- పెద్దపులి, అడవిదున్నలకు అభయార 


ణ్యాలుగా (ప్రసిద్ధి. గోదావరి (ప్రధానమైన 


జలాధారం. గోదావరినది ఈ జిల్లాలో 6 
కిమో (ప్రవహిస్తూంది. ములుగు, పాకాల 
ప్రాంతం అడవులలో టేకు, ఇప్ప, నల్లమద్ది 


వరంగల్లు జిల్లా ముఖ్యాంశాలు 


విస్తీర్ణం : 12,846 చ.కి.మి. 
జనాభా : 28,19,000 
అక్షరాస్యత ౩ 39% 


రవెన్సూ డివిజనులు : 3 

హ్‌ సభ నియోజక వర్గాలు :B 
లోక సభ నియోజకవర్గాలు : 2 
జిల్లా కేంద్రం : వరంగల్లు 


కలప లభిస్తున్నాయి. పాలేరు, మున్నేరు ఇతర ' 


జలాధారాలు. వైరా నది కృష్ణానదికి ఉపనది. 
పొకాల చెరువు, రామప్ప. చెరువు, లక్మవరం 
చెరువు, చిన్నాపురం _ చెరువులు భారీ నీటి 


వనరులు. వీటిని కాకతీయ (ప్రభువులు .. 


తవ్వించారు. జొన్న, వరి పంటలు ప్రధానమైనవి. 
వేరుసెనగ, పెసలు పండుతాయి. వరంగల్లులోని 


| మండలాలు 

1. చిట్యాల్‌ 2. భూపొల్‌పల్లి 3. వెంకటాపూరం 4. 
ఏటూరునాగారం 5. మంగపేట 6. తాడ్వాయి 7. కొత్తగూడెం 
8. గూడూర్‌ 9. మహబూబాబాద్‌ 10. బల్‌పాల్‌11. డొర్నకల్‌ 
12. మరిపెడ 13. దంతాలపల్లి 14. తొర్రూర్‌ 15. కొడకండ్ల 
16. దేవరుప్పుల 17. లింగాల్‌ఘనపూర్స్‌ 18. జనగాం 
19. బచ్చన్నపేట 20. చేరియాల్‌ 21. మద్దూరు 22. వార్మెట్టు 
23. ఘన్‌పూర్‌ 24. ధర్మసాగర్‌ 25. హసన్‌పర్తి 26. పరకాల 
27 మొగుళ్ళవల్లి 28. రేగొండ 29. వువావూల్‌ 


30. ములుగు 31. గోవిందరావుపేట 32. + నల్లబెల్లి 
33. ఖనాపూర్‌ 34. చెన్నారావుపేట 35. నెక్కొండ 36. 
కేసమురొద్రం 37. నెల్లికుదురు 38. పర్వతగిరి 39. రాయపర్తి 
40. పాలకుర్తి 41. రఘునాథపల్లి 42. జవర్‌గడ్‌ 
43. హన్మకొండ 44... ఆత్మకూర్‌ 45. శాయంపేట 
46. దుగ్గొండి 47. నర్సంపేట 48. సంగం 49. వర్దన్నపేట 
50. గీసుకొండ. 


శ్‌-బిల్లా వివరాలు . 


ఆంధ్రప్రదే 


కాకతీయ కోట తోరణం, హన్మకొండలోని 
వెయ్యిస్తంభాల గుడి, ములుగు ప్రాంతంలో 
వున్న రామప్పగుడి శిల్ప సంపదకు (ప్రసిద్ది. 
ఈ శివాలయంలోని నంది వి[గ్రహం నల్లరాతిని 
మలచగా చక్కటి నునుపుతో ఫలిచింది. ఇది 
కాకతీయ రాజులు 13వ శతాబ్ది నాటిది. గుడి 
చుట్టూ ఎత్తునవున్న సాలభంజికలు ముఖ్యంగా 
అలసాకన్యలు చూడ ముచ్చటగా ఉంటాయి. 
రామప్పగుడిని ఆనుకొని రామప్ప చెరువు 
ప్రాంతాన్ని. - పర్యాటక _ కేంద్రంగా 
రూపొందించారు. --వరంగల్డు నగరంలో 
"కాకతీయ యూనివర్సిటీ, వైద్య కళాశాల, రీజినల్‌ 
ఇంజనీరింగు కాలేజి వంటి ఉన్నత వృత్తి విద్యా 
"సంస్థలు నెలకొని పనిచేస్తున్నాయి. ఈ జిల్లాలో 


. లంబాడీ (బంజార) ఆదిమ జాతుల 
వారున్నారు. 

ఖమ శి జిల్లా 

-ఈ+ జిల్లాలో మన్యం ప్రాంతం ఎక్కువ. 


కొండలు, మిట్టలు ఉన్నాయి. గోదావరి 


ఖమ్మం జిల్లా ముఖ్యాంశాలు 


-విస్తీర్ణం : 16,029 చ.కి.మో. 
జనాభా : 22,26,000 
అక్షరాస్యత :41% ' 


రెనెనూః డివిజనులు : 3 
లా (4h am 


వంది 
శాసవన సభ నియోజక ర్గాలు : 


లోక పభ నియోజకవర్గాలు : 2 
జిల్లా కేంద్రం ఏ ఖమ శ 
బ్లా క 


లోయను ఆనుకుని ఒక పర్వతశ్రేణి సింగరేణి 
నుండి ముందుకు సాగి అశ్వరావుపేటవరకూ 


మండలాలు 
1. వజీద్‌ 2. వెంకటాపురం 3. చెర్ల 4. దుమ్ముగూడెం 
5, భద్రాచలం 6. చింతూరు 7. దేీరరామచం[ద్రపురం 
8. వెలేరు 9. అశ్వరావుపేట 10. దమ్మపేట 11. సత్తుపల్లి 
12. వెంసూరు 13. పెనుబల్లి 14. కల్లూరు 15. తలడ 
16. వైరా 17. యెగ్రుపాలెం 18. మధిర 19. బోనకలు 
20. చింతకాని 21. ముదిగొండ 22. నేలకొండల్లి 
23. కూసుమంచి 24: తిరుమలాయపాలెం 25. ఖమ్మం 
(గ్రా) 26. ఖమ్మం (ప) 27. కామేపల్లి 28. గార్ల 
29. బయ్యారం 30. గుండాల 31. పినపాక 32. 
మణుంగూరు 33. అళ్యాపురం 34. బూరుగంపహ 
35. కూనవరం 36. కుకునూర్‌ 37. ములకలపల్లి 38 
చండ్రుగొండ 39. జూలూరాడు 40. ఎంకూ al 
కొంజెర్ల 42. సింగరేణి 43. యెల్లందు 44, తేకులపల్లీ 
45. కొత్తగూడెం శీర. పాల్వంచ, 


పోతూంది. ఎగ్రగుట్ట, మర్రిగుట్ట, రాజుగుట్టి 
కొండలు వీటిలో ప్రధానమైనవి. "భద్రాచలం, 
నూగూరు (ప్రాంతాలు మన్యపు (ప్రాంతాలు. 
మిగతా ప్రదేశం మెట్ట పీఠభూమి. సగానికి పైగౌ 
సాంద్రమైన 'అడవులలో టేకు, చందనం, పొల, 


- ఇప్ప, చిన్నంగి, బండారు వెదురు రకాలు ఎక్కువ. 
పాపికొండ' (ప్రాంతంలో. పెద్దపులి,..జింకలకు, 


కిన్నెరసాని ప్రాంతాలు శాకాహార జంతువుల 


అభయారణ్యాలున్నాయి. గోదావరి నది 180 
కి.మి ఈ జిల్లాలో (ప్రవహిస్తున్న నది. 
వాయువ్యం నుంచి కిన్నెరసాని వచ్చి గోదావరిలో 
కలుస్తూంది. మున్నేరు పశ్చిమానుండి వచ్చి 
నల్గొండ జిల్లాలోని కృష్ణానదిలో సంగమిస్తూంది. 
బయ్యారం చెరువు, వైరా, కట్టలేరు, పాలేరు 
వంటివి చిన్ననీటి వనరులు. జొన్న ప్రధానమైన 
ఆహారపు పంట. వరి ఇతర చిరుధాన్యాలు 
కూడ పండుతాయి. వేరుసెనగ, నువ్వులు, 
పొగాకు వాణిజ్యపు పంటలు. ఈ జిల్లాలో 
కోయ ఆదిమజాతివారున్నారు. ఈ జిల్లాలో 
ఖనిజ సంపద మెండు. నేలబొగ్గుకు సింగరేణి 
(ప్రసిద్ది. ఇనుపరాయి, సున్నపురాయి ఇతర 
ఖనిజాలు. సింగరేణి, కొత్తగూడెం (ప్రాంతాలు బొగ్గు 
తవ్వకానికి. ప్రసిద్ది దీనిని ఆధారంగా తెర్మల్‌ . 
విడ్యుత్కేంద్రాలు నెలకొని విద్యుదుత్పత్తి చేసి. ' 
ఇతర చోట్లకు పంవుట-' జరుగుతూంది: ' 
బేరియం; క్రోమైట్‌, (గ్రాఫైట్‌. నిక్షేపాలు కూడా 
ఎక్కువే, సిమెంటు, బేరియం.పరి(శ్రమలు ఉన్నాయి . 
ఖమ్మం: చారిత్రిక" (ప్రసిద్ది కలది. 
కోర్కొండ బొద్ద'.శిథిలాలు,. కూడలి, లక్ష్మీ 
పురం, నేలకొండపల్లి, నాగుల వల, వెంక 
టాపురం జాతరలకు (ప్రసిద్ధి. భద్రాచలంలో 
కంచెర్ల గోపన్న (రామదాసు) కట్టించిన 
రామాలయం సుప్రసిద్ధ దేవళం. ముఖ్యంగా 
శ్రీరామనవమికి భారీ ఉత్సవాలు జరుగు తాయి. 


హైదరాబాదు జిల్లా: 


రాజధాని మహానగరం 
ఆంధ్ర (ప్రదేశ్‌ రాజధాని హైదరాబాదు 
మహానగర (మెట్రో) ప్రాంతం చుట్టూరా రంగారెడ్డి 
జిల్హా ఉంది. -మహానగరాన్ని ఆనుకుని శివారు 
ప్రాంతాల్లో కుత్చుల్లాపూర్‌, ఎల్‌బి. నగర్‌, 
మల్కాజిగిరి, కొప్రాన్‌ మునిసిపాలిటీలు ఉన్నాయి. 
363 


మహానగరంలో సికింద్రాబాదు ఒక పెద్ద బస్తీ, 
ఈ మహానగరంలో మూసీ నది ప్రవహిస్తూంది. 
"హైదరాబాదు (భాగ్య నగరం) కేంద్రంగా 
నిజాం వంశీషులు దాదాపు 150 ఏళ్లు 
పాలించారు. భారత దేశానికి స్వాతంత్ర్యం 
లభించిన తర్వాత 1948లో పోలీను చర్య” 
జరిగిన అనంతరం ఇండియన్‌యూనియన్‌లో 
అంత ర్బాగ మైం ది. ఒకప్పుడు దీన్ని సౌధాల 
మహానగరం (సిటీ ఆఫ్‌ పాలెసెస్‌) గా పేర్కొనేవారు. 
ఇప్పుడు హైరదాబాదు మెట్రో ప్రాంతం 16 
మండలాలుగా విభజింపబడింది. 


హైదరాబాదు జిల్లా ముఖ్యాంశాలు 
విస్తీర్ణం 217 చ.కి.మో. 
జనాభా : 31,46,000 
._ అక్షరాన్యత : 73% 


+ న్యూ డివిజనులు : 4 
జక ర మోజక వ పేర్లీలు : 14 
లోక సభ నియోజకవర్గాలు : 2 
జిల్లా కేంద్రం : హైదరాబాదు 


హైదరాబాదును అనుకుని పెక్కు భారీ: 
పరిశ్రమలు నెలకొని పనిచేస్తున్నాయి. ఇందులో 
జాషధ రసాయనాలు ఆల్సిన్‌ మెటల్‌ వర్క్స్‌, 


హెవీ ఎలక్ట్రికల్స్‌, పేలుడు (డెటనేటర్స్‌) 


పదార్థాలు పేర్కొనదగినవి. రాష్ట్ర రాజధాని 
కావడం వల్ల (ప్రభుత్వ నచివాలయం 
(౩ సెశ్రైటెరియేట్‌), వివిధ శాఖాధిపతుల 
(డైరెక్టరేట్స్‌) సంచాలక కార్యాలయాలు నగరం - 
నడిబొడ్డున ఉన్నాయి. మహానగరానికి మంచి - 
నీటి సదుపాయం హిమాయత్సాగరం, ఉస్మాన్‌ 
సాగరం ద్వారానూ మంజీర నీటి పథకం, 


ద్వారానూ" అందుతున్నాయి. రైలు, బస్సు, 


తోక జ్ఞాన an 


barn వివరాలు 


FI] 
| హైదరాబాదు మహానగరం 
(హైదరాబాదు & సికిందరాబాదు) 16 మండలాలు (1996 డిపె) , క్‌ 


1. అంబర్‌పేట '7. బండ్లగూడ 

2. అమీర్‌పేట 8. బహదూర్‌పురా 

3. ఆసిఫ్‌నగర్‌ 9. మారేడ్‌పల్లి | 
| 4. ఖైరలాబాదు 10. షేక్‌పేట 
5. తిరుమలగిరి 11. సైదాబాదు 


6. నాంపల్లి 12. హిమాయత్‌నగర్‌ 


A 


A UY Taw 


ణి 
కయ్‌ కిద 1 
= వరంగల్లుకు 


న. 


శ్‌ లాల్‌దర్యాణా ! 
TA 


శి ల్‌ో 


గాంధీనగర్‌ ఉపూనకో 
| న్‌. 


వ్లీమాన సౌకర్యాలు రాష్ట్రంలో పలుచోట్లకు 
(స్రేతర ప్రాంతాలకు ఉన్నాయి. 
హైదరాబాదు చుట్టుపక్కల గుట్టలు మిట్టలు 
మీక్కుటంగా ఉన్నాయి. వీటిలో మౌలాలీ వైపు 
గొల్కొండ కోట దగ్గర, తిరుమల గిరి (నల్లకోండ) 
ప్రముఖమైనవి. 
సనత్‌నగర్‌ ప్రాంతంలోని పారిశ్రామికవాడ 
(ఇండషస్టియల్‌ రాష్ట్రంలో పెద్దది. ఇందులో 
అనేక చిన్న పెద్ద పరిశ్రమలు నెలకొని ఉఅన్నయి. 
హైదరాబాదులో ఉన్నత విద్యావ్యవస్థ 1918 
న్యవస్థాసింపబడిన ఉస్మానియా యూనివర్సీటీతో 
ప్రారంభమైంది. జవహర్‌లాల్‌నెహ్రూ టెక్నాలజికల్‌ 


Fos 


గౌతమే బుద్దుని ఏకశిలా విగ్రహం 
యూనివర్శిటీ, ఎన్‌.జి.రంగా వ్యవసాయ 
యూనివర్శిటీ, హైదరాబాదు యూనివర్శిటీ 
ప్రముఖమైన ఉన్నతవిద్యా కేంద్రాలు. సెంటర్‌ 
ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మొలిక్యులర్‌ బయాలజీ 
(సిసిఎమ్‌బి), నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చి 
ఇనిస్టిట్యూట్‌ (ఎన్‌జిఆర్‌ఐ) సమీపాన ఉన్న పటాన్‌ 
చెరూ మెదకు జిల్లా (మెట్ట వ్యవసాయ కేంద్రం) 


పేర్కొన దగిన. 'ఉన్నత' వైజ్ఞానిక పరిశోధనా, 


కేంద్రాలు. 
ఈ మహానగరంలో చూడదగ్గ స్థలాలు చాలా 


Hm లేశ 


గోల్కొండ నవాబులు నిర్మించిన చార్మినార్‌ (1591) 


ఉన్నాయి - సాలారుజంగు మ్యూజియమ్‌, 
ఆర్కియలాజికల్‌ మ్యూజియము (ఈబిష్షియన్‌ 
మమ్మి), చార్మినార్‌, జుమ్మా మశీదు, పురాణా 
హవేలీ శిథిలాలు, ఫలక్‌నుమా పాలెసు, లుంబినీ 
పార్కు, హుస్సేను సాగర్‌లో ఇటీవల ప్రతిష్టించిన 
అతి పెద్దదైన ఏకశిలతో శిల్సించిన బౌద్ధ విగ్రహం 
పేర్కొనదగినవి. ఇంకను రాజధానిలోని భవన 
నిర్మాణాలు గోళాకార డోములతో అలరారుతూ 
ఇందు ఇండో- సార్సనిక్‌ వాస్తు సంప్రదాయం 
కొట్టవచ్చినట్టు కనిపిస్తూంది. బిరా 
ప్లానిటేరియం-సైన్సు సెంటర్‌, టాంకుబండ్‌ మీద 
నెలకొన్న తెలుగు వెలుగుల మూర్తి నిక్షిప్త 
కళాప్రాంగణంలో తెలుగు జాతి కీర్తి (ప్రతిష్టర్ని 
నేలనాలుగు చెరుగుల చాటిన మహనీయుల 
శిల్ప విగ్రహాలు, నగరానికి సమీపంలో ఉన్న 
జల క్రీడా వినోదాలకు ఆలవాలమైన ఓషన్‌ పార్కు 
రంగస్థల కేంద్రమైన రవీంద్ర భారతి, గోల్కొండ 
కోట ప్రముఖమైనవి. పాతనగరంలోని చుడీ 
బజారు, ముత్యాల అంగళ్లు, సికింద్రాబాదు, 
పాతనగరం (ఓల్డ్‌ సిటీ), బేగం బజారు ప్రసిద్ధ 
టోకు విపణి కేంద్రాలు. అబిడ్స్‌, సుల్తాన్‌బజారు, 
జనరల్‌ బబారు మున్నగునవి షాపింగు సెంటర్భ్ర 


“హైదరాబాదులో సావనీర్షుగా లబించేవి - మంచి. 


365 


ఆం(ధ్రప్రదేశ్‌-జిల్లా వివరాలు 


ముత్యోలు, లక్కగాజులు, ఆక్సీడైజ్ఞు మెటల్‌ 


సామగగి, లేపాక్షిలో హస్తకళా వస్తువులు, పుల్టా 
రెడ్డి నేతి మిఠాయిలు వగయిరా. 
నలొండ జిలా 
h య 


ఈర దక్షిణ తెలంగాణా జిల్లాలో 


కొండలు, మిట్టలు, పీఠభూమి (ప్రాంతం 
ఎక్కువ. పశ్చిమం నుంచి తూర్పుకు నేల 
వాలి ఉంది. కృష్ణానది ప్రధానమైన జీవ నది. 
మూసీ, ఆలేరు, కృష్ణకు ఉపనదులు అహల్య, 
పెద్దవాగు, కొంగల్‌ చిన్న నీటివనరులు, 
కృష్ణానదిపై నందికొండ వద్ద బహుళ 
ప్రయోజన డాము నాగార్జునసాగరును 
నిర్మించారు (1967). ఇది వరదలను ఇదుపు 
చేయడానికే గాక జవహార్‌ కాలువ వ్యవస్థ, 


మండలాలు 


తుంగతుర్తి 6. నూతనకల్లు 7. ఆత్మకూరు 8. మోతే 9, 
నడిగుడెం 10. కోదాడ్‌ 11. మెడ్లచెరువు 12. మట్టంపల్లి 13. 


అడిసెర్లపల్లి 17. చంగంపేట 18. గుండ్లపల్లి 19. దేవరకొండ 
20. చింతపల్లి 21. మ(ర్రిగుడ 22. నారోయణపురం 23. 
చౌటుప్పల్‌ 24. పోచంపల్లి 25. బీబీనగర్‌ 26. బొమ్మల 
రామారం 27. తుర్కపల్లె 28. యాదగిరిగుట్ట 29. 
ఆత్మకూరు 30. మోతుకూరు 31. బీజిరెడ్డి గూడెం 32. 
సూర్యాపేట 33. చేవేముల 34. మునగాల 35. చిలుకూరు 
36. హుజూరు నగర్‌ 37. గరేదపల్లి 38. పెన్సాహ్లాద్‌ 39. 


అనుముల 43. గుతంసోడు 44. నాంపల్లి 45-చందూరు 
46. ముంగోడు 47. చిట్యాల 48. రామన్నపేట 49. 
వెలిగొండ 50. భువనగిరి 51, నార్కెట్‌పల్లి 52. శాలిగేరారం 
53. నక్రేకల్లు 54, కేతిపల్లి 55, వేములపల్లి 56. తిప్పర్తి 57. 
కంగల్‌ 58. నల్గొండ 59. కట్టంగూరు. 


లాల్‌బహుదూరు కాలువ వ్యవస్థ ద్వారా పంట 
నీటిని ఇతర జిల్లాలకు సరఫరా చేస్తూ 
జలవిద్యుదుత్పత్తిన్లి కూడ చేస్తూన్నది. దిండి 
ప్రాజెక్టు నుంచి కూడా పంట నీరు లభిస్తున్నది. 
జొన్న, వరి, సజ్జ ప్రధానమైన ఆహార పంటలు, 
ఆముదాలు, వేరుసెనగ వాణిజ్యపు పంటలు, 


1 రాజపేట 2. అవేరు 3. గుండాల 4. తిరుమలగిరి 5. " 


నేరెడిచర్ల 14. దామెరచర్ల 15. పెద్దపూరం 16. “ెద్ద- 


మిర్యాలగుడ 40. (త్రిపురారాం 41. నిజామానూరు 42.. 


జిల్లా ముఖ్యాంశాలు 
విస్తీర్ణం : 14,240 చ.కి.మో. 
జనాభా : 28,32,000 
అక్షరావ్యత : 38% 


రెవెన్యూ డివిజనులు : 3 

Tyo TUTTO) —_—_ 

శాసనవ సభ నియోజక వర్గాలు : 12 
లోక సభ నియోజకవర్గాలు : 2 
జిల్లా కేంద్రం : నల్గొండ 


సున్నపురాయి, పలకరాయి ఈ జిల్లా ఖనిజి 
సంపద. కొండల మధ్య పచ్చికలున్నచోటి 
గొర్రెల పోషణ జరుగుతూంది. బియ్యనీ 
మిల్లులు ఆముదాల నూనె మిల్లులు, న 
సెనగ, నూనె, సిమెంటు మిల్లులు ఉన్నాలో-. 


ఎసిది: 
పోచంపల్లి టై అండ్‌ డై - చీరలకు లజ 


భూదాన ప్రారంభోత్సం ఈ జిల్లాలోనే వ 
భావే ప్రారంభించారు (1951). ఇటీవలి 
(గ్రామంలో స్వామిరామానంద తీర్హ సా 5). 
విశ్వ విద్యాలయం నెలకొంది 5 
నాగార్జునకొండమిద వురాలోః 
సంగ్రహాలయం ఉంది. 


లో 


1000 ఆంధ్రను గూర్చి ఐతరేయ (బ్రాహ్మణంలో 
మొదటి ప్రస్తావన. 

౯90 ఆంధ్రుల రాక - స్థిర నివాసాలు. 

323 మెగస్తనీస్‌ తెలుగుదేశ సందర్భన . 


263 బౌద్దం ఆంధ్రలో ప్రవేశం ౫ సాత వాహన 


రాజ్య స్థాపన - శ్రీముఖుడు సింహాసన 
మెక్కాడు. (8 కాకుళం, ధాన్యకటకం రాజధానులు) 
౫ సాతవాహన పాలన సామా జ్యస్థాయి 
నందుకొంది.  శకణ్వులపై పులోమావి జయభేరి. 
క్రీశ 
6) శకుల్ని జయించి గౌతమి పుత్ర శాతకర్ణి 
ఆంధ్రసాతవావాన రాజ్యాన్ని పునః స్థాపన.. గంగానది 
నుండి కన్యాకుమారి “వరకు "సామ్రాజ్యం 
విస్తరించింది. నహపానా నాణాలు ముద్రించాడు. 
75 కృష్ణానదీ లోయలో (నాగార్జున కొండ) 
మవోయాన బౌద్దంలోని మాణ్యమిక 
సంప్రదాయన్ని నాగార్జునాచార్య ప్రచారం చెశాడ్లు, 
స్తే శాలివాహనశకం (ప్రారంభం. 
163 సాతవాహనుల పతనం. కృష్ణానదీ తీరాన 
కుల రాజ్యస్థాపన, 
250 ఇక్ష్యాకుల వైభవం. అమరావతీ, నాగార్జున 
కొండ స్తూపాల విస్తరణ. 


200 మచిలీపట్నంలో పటతృతతుమలు. 


వేంగీలో శాలంకాయనులు. 


(ప్రబలమైన త 
398 ఫాహియాన్‌ చీనా యాత్రికుని సందర్భన, 
400 విష్ణుకుండినులు వేంగీలోనూ. 


600 పల్లవులు కంచిలోనూ హిందూ మతాన్ని . 


పోషించారు. ఉండవల్లి మొగల్రాజపురం 
(విజయవాడ) లలో శ్రైవమతాన్ని పోషిస్తూ 
గుహాలయాలు శిల్పించారు జః ఆగ్నేయాసియా 
రాజ్యాలతో నౌకా ' వాణిజ్యం . నెరపారు. 


౫ బౌద్ధతర్క పండితుడు దిజ్ఞాగ (480-569) 


వేంగీలో ఉండేవాడు. " 


631 తూర్పు చాళుక్య రాజ్యస్థాపన. పులకేశీ ॥ - 
తన సోదరుడు కుబ్జ విష్ణువర్థనుని వేంగీరాజుగా . 


చేస్తాడు. 
640 హూయాన్‌స్యాంగ్‌ తెలుగుదేశ సంధర్భన, 
671 చీనా యాత్రికుడు ఇత్సింగ్‌ సందర్శన 


750 పూర్వ మీమాంస సం(ప్రదాయాన్ని ప్రవేశ. 


పెట్టిన కుమారిలబట్టు దక్షిణాదిని బౌద్ధం క్షీణించడానికి 
కారకుడయ్యాడు 3 వామాచార సంప్రదాయ 


. ప్రవేశం. బౌద్ద ద్ద పంచారామాల్ని శైవ మతాచార్యులు 


..చేజిక్కించుకుని శై శైవ క్షేత్రాలుగా మార్చారు. 
. 848 (ప్రఖ్యాత తూర్పు చం ర గుణగ. 


విజయాదిత్యుని కాల్తంలో తెలుగు భాషకు రాజ 


పోషణ లభించింది. 
948 వేంగీలో పోరాటాలు. 


367 


A 


శ 
i 


ఆంధ్రప్రదేశ్‌ - క 


2 

be 
3 
ళు 
A 
క్త 
య 
tn 


985 చోళ సామ్రాజ్య స్థాపన - రాజరాజ-1 
999 రాజరాజ చోళుని సహాయంతో తూర్పు 
చాళుక్య రాజ్య పునఃప్థాపన, 

1000 కాకతీయ రాజ్యపాలన (ప్రారంభం. 
1022 రాజేం(ద్రుని కుమారుడు రాజరాజ 
నరేంద్రుని కుళోత్తుంగ చోళుడుగా చోళ 
సా(మ్రాజ్యధిపతి అయ్యాడు. ఖ్‌ నన్నయ్య 
మహాభారతాన్ని (ఆది, సభా, అరణ్య భాగాలు) 
తెలుగులో రాశాడు, 
1104 పల్నాటి వీర యుద్ధం. 
1135 వెలనాటి చోళులు (1135 - 1206) 
తెలుగుదేశాన్ని పరిపాలించారు. 
1155 బసవేశ్వరుని వీరశైవ (ప్రచారం. 
1158 రు(ద్రదేవుడు కాకతీయ పాలన, 
1198 కాకతీయరాజు గణపతి దేవుచు వరంగల్లు 
గద్దెనెక్కుతాడు. ౩౫ సాతవాహనుల తరువాత 
తెలుగు మాట్లాడే ప్రాంతమంతా ఒకే రాజ్య 
పాలనలోకి వస్తుంది *ః విదేశీ వాణిజ్యాన్ని 
(ప్రోత్సహించడానికి బాపట్ల సమీపాన మోటుపల్లి 
రేవులో అభయశాసనం కాకతీయరాజులు ప్రకటిస్తారు. 
1200 'చాపకూడు' సహపంక్తి భోజనాలను పల్నాటి 
మంత్రి బ్రహ్మనాయుడు (ప్రోత్సహించాడు. 
1200 తిక్కన మహాభారతాన్ని అరణ్య పర్వం 
తప్పు 15 పర్వాలలో పూర్తి చేశాడు. 

1228 కాకతిగణపతిదేవుని మరణం. 

1258 కాకతీయ సామ్రాజ్యానికి రుద్రమదేవి రాణి 
* దక్షిణాన చోళుల్ని, ఉత్తరాదిన యాదవుల్ని 

అదుపులో పెడుతుంది. 

1261 ముత్తుకూరువద్ద పాండులతో పోరాడుతూ 

నెల్లూరు మనుమసిద్ధి వీరమరణం. 


1271 ఇటలీ యాత్రికుడు మార్కోపోలో 
మోటుపల్లి సందర్శన. 

1273 దేవగిరిపై అల్లాఉద్దీన్‌ ఖిల్లీ దండ యాత్ర. , 
1296 కాకతీయ సింహాసనంపై ప్రతాపరుద్రుడు. 
1303 అల్లాఉద్దీన్‌ వరంగల్లు పై దాడి. 

1307 దేవగిరి పతనం. 

1309 రెండవసారి వరంగల్టుపై దాడి. 

1323 వరంగల్లు కోట ఢిల్లీ సుల్తాన్‌ ఘియాసుద్జీన్‌ 
తుగ్లక్‌ కైవసం * ఆఖరి కాకతీయరాబొ 
ప్రతాపరుద్రుడు బందీఅయి దారి 
ఆత్మహత్యకు గురి అయ్యాడు. 

1326 కొండవీడులో రెడ్డిరాజ్యం. 

1326 కంప్లీ పతనం. హరిహర బుక్కరాయత్ని 
మహమ్మద్‌ బీన్‌ తుగ్షక్‌ చెరబడతాడు. . 
1336 విద్యారణ్యస్వామి ఆశీర్వాదబలంతో సా 
హరబుక్క రాయలు హంపీవద్ద విజయన 
సామ్రాజ్య స్థాపన, bs 
౫ వరంగల్లు సింహాసనంపై కాపయ నాట | 
1347 గుల్చర్గాలో బహ్మనీ సుల్తానేట్‌ రాజ్యస్తా” 
9 మహాభారతంలో మిగిలిన అరణ్యపర్వొని 
ఎగ్రన (1300 - 1370) పూర్తి చేశాడు. స 
1354 కాపయ- ప్రోలయ నాయకత్వంలో వరం 
సింహాసనంపై హరిహర సోదరుడు బుక్క 
1358 కొండవీటి రెడ్ల కింద కోస్తా ప్రాం 
తెలుగు నాయకులు సామంతరాజులవులో 
1367. కాపయ మరణానంతరం అనపోతశీలగ 
(ప్రముఖులు తెలంగాణాలో పాలకు 
1383 కుమారరెడ్డి కాటయ వేమారెడ్డి పొ న్‌ 
1410 పెదకోమటి వేమారెడ్డి దరబ 
'శ్రీనాథుడు ఆస్థానకవి. 


368 


1466 విజయనగర గద్దెపై సాళువ దేవరాయ. 
1425 సర్వజ్ఞ సింహ పాలనా కాలంలో పోతన 
మహాకవి 

1443 కృష్ణానదికి ఉత్తరాన బహ్మనీరాజ్య స్థాపన. 
1490 సాళువ నరసింహ రాయలుతో సాళువ 
రాజ్యం అంతమైంది. 

1505 వీరనరసింహారాయలుతో తుళువ 
రాజవంశపాలన (ప్రారంభం. 

1509 తుళువరాజు శ్రీకృష్ణదేవరాయలు 
విజయనగర చక్రవర్తిగా సామ్రాజ్యాన్ని బాగా 
విస్తరించాడు ౫ సాహిత్య పోషణ, (అష్టదిగ్గజాలు) 
కళలకు పోషణ లభించింది. : 
1518 తెలంగాణాలో గోల్కొండ రాజధానిగా 
కుతుబ్‌షాహీ వంశపాలన (ప్రారంభం. 

1530 విజయనగర రాజులు అచ్యుత రాయ, 
రామ రాయ పాలన. 

1543 సదాశివ పాలన. 


1550-80 మల్కభిరాముడుగా పేరొందిన 


ఇబ్రహీం కుతుబ్‌షాహీ పాలన, గోల్కొండ 
సామ్రాజ్యం స్థిరపడింది. సరస్సులు, తటాకాలు 
నిర్మాణం (ప్రజోపయోగ పనులు జరిగాయి. 
1565 రామరాయ - ముస్లిములకు మధ్య రక్కసి 
తంగడి వద్ద పోరాటం. రామరాయ ఓటమి, 
1570 ఆరవీటి రాజవంశపాలన. తిరుమల 
రాయలుతో ప్రారంభం. 

1589 భాగ్యనగరం (హైదరాబాదు) స్థాపన. 


1591 మహమ్మద్‌ కులీచే చారి నార్‌ నిర్మాణం. . 


1592 చంద్రగిరి విజయనగర రాజధాని అయింది. 


1611 తూర్పు కోస్తా తీరాన ఇంగ్లీషు ఫ్యాక్టరీ స్థాపన. 


1623-59 మధురలో తిరుమల నాయకరాజు 


369 


% తెలుగు సాహిత్య పోషణ * తంజావూరులో 
రఘునాథనాయకరాజు. 

1639 చంద్రగిరిరాజు నుండి దాన పట్టా పొంది 
ఇంగ్లీషువారు మద్రాసులో ఫోర్ట్‌ సెయింట్‌ జార్జి 
కోటను నిర్మించారు. 

1651 ముస్లిం సైన్యాలు విజయనగర వారసుల్ని 
ఓడిస్తాయి. 

1656 గొల్కొండపై బౌరంగ జేబు దాడి. 
1678 శ్రీరంగరాయ॥ మరణంతో విజయ 
నగర సామ్రాజ్యం పతనమైంది. 

1687 మొగలాయి సైన్యాలకు లొంగి గోల్కొండ 
పతనం (ప్రారంభం. 

1701 శ్రైస్తవ మార్చిడి (ప్రారంభం. 

1724 అసవ్‌జాహీ (నిజాం) వంశపాలన 
(ప్రారంభం. 


1746 తెలుగులో ముద్రణ ప్రారంభం - నూరు. 


జ్ఞాన వచనాలు (బైబిలు) 

1747 బొబ్బిలి పతనం. 

1764 వాగ్గేయకారుడు త్యాగయ్య జననం. 
1768 ఈస్ట్‌ ఇండియా కంపెనీకి ఉత్తర 
నర్కారులను నిజాం ఇచ్చాడు. 

1800 నిజాము రాయలసీమ జిల్లాలను (దత్త 
మండలాలు) ఈస్ట్‌ ఇండియా కంపెనీకి ఇచ్చాడు. 
1802 శాశ్వత పరిష్కారం (పరి నెంట్‌ సెటిల్‌ మెంటు). 
1806 తెలుగు ముద్రణలో టైపుల అభివృద్ది. 
1816 వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పిండారీ 
దాడులను తరిమి కొట్టాడు. 

1820 తామస్‌మ(న్రో నాయకత్వంలో పోలీగార్ల 
ఆగడాల అణచివేత, 
1829 తూర్పు కోస్తాలో పెనుతుఫాను-బందరు ఉప్పెన 


జ్ఞాన కీఅం 


ఆంధ్రప్రదేశ్‌ - చరిత్ర 


(ప్రముఖ ఘటాలు 


J) 


కొన్ని 


1839 వృత్తాంతిని 
వార్తాపత్రిక. 
1843 ప్రప్రథమ విజ్ఞాన పత్రిక సేద్యచంద్రిక 
హైదరాబాదు. 3 
1848 సంఘ సంస్కర్త సాహిత్యవేత్త కందుకూరి 
వీరేశలింగం జననం. 
1852 గోదావరిపై ధవళేశ్వరం (రాజ మండ్రి) వద్ద 
'ఆర్తర్‌ కాటన్‌ఆనకట్ట నిర్మించాడు. ₹* పశ్చిమ 
గోదావరి (నాటి కృష్ణా జిల్లా నర్సాపురం వద్ద 
వర్నాక్యులర్‌ పాఠశాలను జి.ఎన్‌.టేలల్‌ 
(ప్రారంభించాడు. : 
1855 .విజయ.వాడ వద్ద కృష్ణా నదిపై ఆనకట్ట. 
జ నోబెల్‌ కాలేజీ స్థాపన, 
1886 విశాఖపట్టణంలో సరస్వతీ నిలయం మొదటి 
గ్రంథాలయం స్థాపన, ' 
1893 తెలుగుదేశంలో మొదటి రైలుమార్గ నిర్మాణం. 
1909 గాడిచర్ల హరిసర్యోత్తమరావుపై రాజుద్రోహ 
అభియోగం. 
1912 ప్రప్రథమ దినవార్తాపత్రిక ఆంధ్రపత్రిక” 
శో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని 
నిడదవోలులో జరిగిన కృష్ణాజిల్లా సభలో మొదటి 
సారిగా ప్రస్తావన. 
1913 ఆంధ్ర మహాసభ స్థాపన, ౫ ప్రత్యేక రాష్ట్ర 
తీర్మానం. 
1918 హైదారాబాదులో ఉస్మానియా యూనివర్భటీ 
స్థాపన. 3 
1920 దేశభక్తుడు కన్నెగంటి హనుమంతు 
వీరమరణం. 
1922 మన్యంలో అల్లూరి సీతారామరాజు 'పితూరీ' 
1926 వాల్తేరులో ఆంధ్ర యూనివర్శిటీ స్థాపన. 


మొట్ట మొదటి తెలుగు 


1931 తెలుగులో మొదటి శబ్ద చిత్రం (టాకీ భక్త ' 
(ప్రవ్లోదు. 

1937 “శ్రీబాగ్‌ ఒడంబడిక. *ః దుర్గాబాయిచే 
ఆంధ్ర మహిళా సభ (మద్రాసు) స్థాపన. 

1946 ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి టంగుటూరు 
(ప్రకాశం ప్రీమియర్‌. 

1947 భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. 
శ విజ్ఞాన సర్వస్వ నిర్మాణానికి తెలుగు భాషా 
సమితి స్థాపన, (మద్రాసు) 

1948 హైదరాబాదులో సంస్థానంలో పోలీసు 
చర్య” నిజాం సంస్థానం భారతయూనియన్‌లో 
విలీనం (సెష్టె. * 

1949 తెలంగాణా రైతు పోరాటం. 

1952 బూర్గుల రామకృష్ణారావు మంత్రి వర్గం. 
1952 డిసెంబరు 15 ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర 
ఏర్పాటుకై పొట్టి శ్రీరాములు 58 రోజులు 
ప్రాయోపవేశం చేసి మద్రాసులో ఆత్మార్పణం 
చేసి అమరుడయ్యాడు. 

1953 అక్టో, 1 కర్నూలు రాజధానిగాను 
గుంటూరులో హైకోర్టుతోను ఆంధ్రరాష్ట్రం 


' ఏర్పడింది. టంగుటూరి (ప్రకాశం మొదటి 


ముఖ్యమంత్రి అయ్యారు (1953 - 55). 
1954 “విజ్ఞాన సర్వన్వం' మొదటి సంపుటాన్ని 
(తెలుగు భాషా సమితి) భారతరాష్ట్రపతి 
రాజేంద్రప్రసాద్‌ విడుదల చేశారు. 

1955 లో జరిగిన మధ్యంతర ఎన్నికల తర్వాత 
బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 
1956 ఆంధ్రప్రదేశ్‌ అవతరణ నవం. 1 
% హైదరాబాదు రాజధానిగా నీలం సంజీవరెడ్డి 
ముఖ్యమంత్రి. 

1960 లో దామోదరం సంజీవయ్య ముఖ్యమంట్రి 
అయ్యారు. 


370 


1962 నీలం సంజీవ రెడ్డి మరల ముఖ్య మంత్రి అయ్యారు. 
1964లో కాసుబ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి 
అయ్యారు. * ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ 
విశ్వవిద్యాలయం స్థాపన - దీనికి తర్వాత ఎన్‌.జి. 
రంగా పేరు పెట్టారు (1996). 

1967 నాగార్జున సాగర్‌ నిర్మాణం పూర్తి 

1969 ప్రత్యేక తెలంగాణాకై ఆందోళన. 
1971పి.వి. నరసింహారావు ముఖ్యమంత్రి అయ్యారు. 
1972 ప్రత్యేక ఆంధ్రరాష్రానికి ఆందోళన 

1973 జలగం వెంగ్రావు ముఖ్యమంత్రి అయ్యారు. 
1974 హైదారాబాదు కేంద్ర యూనివర్శిటీ స్థాపన. 
1975 ప్రథమృప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ. 
1978 మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 
1983 శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో తెలుగు 
దేశం విజయం ఈ పార్టీ నాయకుడు నందమూరి 
తారక రామారావు (ఎన్‌.టి.ఆర్‌) ముఖ్య మంత్రి. 


కొందరు తెలుగు ప్రముఖుల 
పేరు 
విష్లవనాయకుడు అల్లూరి సీశ్రారామరాజు 
చిత్రకారుడు దామెర్ల రామారావు 


జాతీయాయకుడు టంగుటూరి ప్రకాశం పంతులు 
సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు ' 


మహాకవి గురజాడ వేంకట అప్పారావు 

మహాకవి శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) 
సంగీతకళానిధి ద్వారం వేంకటస్వామి నాయుడు 
రంగస్థలనటుడు బళ్ళారి రాఘవ 


రకం ఇ 
జ్ఞానఎఠ పురస్కార (గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ . 


'భారత రాష్ట్రపతి సర్వేల్లి రాధాకృష్ణన్‌ 
సంఘ సేవిక దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ 


అమరజీవి పొట్టి తిఠనపలు 


1984 పద్మావతీ మహిళా యూనివర్శిటీ స్థాపన. 
1985 తెలుగు యూనివర్శిటీ స్థాపన.దీని “పేరు 


నవంబరు 1, 1996నాడు పొట్టి శ్రీరాములు ' 


తెలుగు యూనివర్సిటిగా మార్పు చేశారు. 
1986 హైద్రాబాదులో టాంక్‌బండుపై తెలుగు 
వెలుగుల మూర్తి నిక్షిప్త 
(ప్రారంభోత్సవం నవం. 1. 
1989 శాసనసభకు సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్‌ 
(ఐ) విజయం * మర్రి చెన్నారెడ్డి ముఖ్యమరత్రి. 
1994 శాసన సభ సార్వత్రిక ఎన్నికలు తెలుగుదేశం 


విజయం. ఎన్‌.టి.ఆర్‌ ముఖ్యమంత్రి. 


1995 పంపర మద్యనిషేధం అమలు. 
1995 సె 


రాష్ట్ర ముఖ్యమంత్రి. 
“1996 జన. 18 ఎన్‌.టి: రామారావు 'మృతి..డిసె.' 
మర్రి చెన్నారెడ్డి మృతి. : 
జయంతి/వర్ధంతి వివరాలు 
జయంతి వర్థంతి 
4-7-1897 7-5-1924 
8-3-1897 20-5-1957 
23-8-1872 20-5-1957 
16-4-1848 27-5-1919 
21-9-1861 30-11-1915 
2-1-1910 15-6-1983 
3-11-1893 25-11-1964 
2-8-1880 17-4-1946 
6-10-1895 18-10-1976 
5-9-1888 17-4-1975 
15-7-1909 9-5-1981 
16-3-1901 15-2-1952 


371 


కళాప్రాంగణం' 


షై 1 నారా చంద్రబాబు నాయుడు 


ఆంధ్రప్రదేశ్‌ - నామ నిఘంటువు 


ఆంధ్రప్రదేశ్‌ నాము నిఘంటువు: 


(ప్రముఖుల సంగ్రహ పరిచయం 


అక్కన్న - మాదన్న: 17వ శతా. కుతుబ్‌షాహీ రాజవంశంలో 
అబుల్‌ హసన్‌ కుతుబ్‌ట్‌షాహీ తానీషా కొలువులో 
సేనాపతి, (ప్రధాని పదవులు నిర్వహించిన ఉద్దండులు, 
అనంత కృష్ణ శర్మ, రాళ్ల పల్లి 1893 - 1979: సంగీత 
సాహిత్యము లందు పరిశోధనలు చేసిన పండితుడు, 
విమర్శకుడు. తాళ్ళపాక అన్నమయ కీర్తనలను వెలికి 
తీసినవాడు. 
అన్నమాచార్య 1424 - 1503: పదకవిత పితాహముడు 
వాగ్గేయకారుడు. కడప జిల్లా తాళ్లపాకవాసి, 
అప్పకవి, కాకుమాను : 17వ శతా. 'అప్పుకనీయ' మనే 
ఆంధ్ర లక్షణ (గ్రంథకర్త, 
అప్పయ దీక్షితులు: 1424 - 1503, 'ఆంధ్రత్య మాంధ్ర 
భాషాచనాల్చన్య తపహః ఫలమ్‌" అన్న ఆంధ్రాభిమాని. 
ఆనంద గజపతి: 1850 -97 విజయనగర సంస్థానాధీశుడు. 
కవి ప౦డిత పోషకుడు. సంగీత, సాహిత్యాభివృద్దికి కృషిచేశాడు. 
ఆపస్తంబుడు: (క్రీపూ, 800 - 600 (మధ్య కాలం). 
యజుర్వేదపు మానవ ప్రవర్తనా నియామాళిని సిద్దపరచిన 
మొట్ట మొదటి సూత్ర కర్త మహాసంఘ సంస్కర్త, గృహ 
ధర్మ సూత్రాల్ని సంస్కృతంలో రచించాడు. 
ఆరుద్ర : జననం 1925 అసలు పేరు భాగవతుల 
శంకరశాస్త్రి. రచనలు: సమ(గ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర 
.(13 సం) త్వమేహం, సినీవాలీ, కూనాలమ్మ పదాలు, సినీ 
గేయ రచయిత, 
ఉన్నవ లక్ష్మీనారాయణ: 1873 -1958 స్వాతంత్ర్య 
సమర యోధుడు. సుప్రసిద్ధ తెలుగు సాంఘిక నవల 
'మాలనల్లి' రచయిత, సంఘ సంస్కర్త. ' 


ఎన్‌.టి. రామారావు; (1923-1996) పూర్తి పేరు 
నందమూరి తారకరామారావు. రాష్ట్ర ముఖ్యమంత్రి, 
సుప్రసిద్ద సినీ నటులు. 

ఎర్రాప్రగడ: 14వ శతాబ్ది. మహాభారతం” చివరి 
భాగం (అరణ పర్వం) (గ్రంథాన్ని తెనిగించిన 
కవిత్రయంలో ఒకరు. “ప్రబంధ పరమేశ్వరు'డని బిరుదు 
కలదు. 

కందుకూరి వీరేశలింగం : 1848 - 1919. సంఘ 


" సంస్కర్త ఆధునిక సాహిత్య యుగకర్త స్త్రీ. పునర్వివాహ 


ఉద్యమకర్త. ఈయన 'రాజశేఖర చరిత్ర తెలుగులో 
మొట్టమొదటి నవల. స్వీయ చరిత్ర, ఆంధ్ర కవుల 
చర్మిత ఇతర రచనలు. వివేకవర్థిని , సతీపొతబోధ 
ఈయన ప్రారంభించిన తెలుగు పత్రికలు. 
కనకమ్మ, సాణకా : 1896 - 1963. సుప్రసిద్ధ 
సంఘసేవిక. నెల్లూరులో కస్తూరిబాయి మహిళా 
విద్యా కేంద్రాన్ని స్థాపించారు. 

కన్నాంబ, పవుపులేటి : 1912 - 64. సుప్రసిద్ధ రంగ 
స్థల, సినిమా నటి. హరిశ్చంద్ర, (ద్రౌపదీ వస్తాపవారణం 
మున్నగు చలనచి(త్రాల్లో కథానాయిక. 

కాటన్‌, సర్‌ ఆర్తర్‌ 1803-1899. ధవళేశ్వరం వద్ద 
గోదావరి నది మొద ఆనకట్టను నిర్మించి డెల్టాను 
సస్యశామలం చేసిన (బ్రిటిషు ఇంజనీరు (ఈస్టిండియా 
కంపెనీ ఉద్యోగి). కృష్ణా కావేరీ నదుల మొద కూడ 
ఆనకట్టలు కట్టాడు. 

కామేశం, శొంఠి : 1890 - 1954. 'ఆస్ఫూ దారు 
సంధ్షకి విధానాన్ని రూపొందించిన సుప్రసిద్ద ఇంజనీరు! 


372. 


మేశ్వర్రావు, భమిడిపాటి : 1897 - 1958. 'హాస్య 
ఫహ్మ'గా ప్రసిద్దుడయిన హాస్య నాటక కర్త బాగు బాగు' 
టతసలు, పెళ్లి ట్రెయినింగో ఈయన. రచనలు. 
%రీ, విలియమ్‌ : 1761 - 18334. తెలుగు వ్యాకర్త 
శఘంటు నిర్మాత, 
ఫీల్ట్‌నెల్‌, రాబర్ట్‌: 1814 - 91. ద్రావిడ భాషా వేత్త ఏ 
కం పేరటివ్‌ (గ్రామర్‌ ఆఫ్‌ దవిడయన్‌ లాంగ్రేజస్‌ ఈయన 
రచన, 
|కాళేశ్వరారావు, అయ్యదేవర : 1882 - 1962. జాతీయ 
వాది. స్వాతంత్ర్య సమర యోధుడు. సంఘ సంస్కర్త, 
ఆంధ్ర శాసన సభాపతి (స్పీకర్‌) ఈయన స్వీయ 
చరిత్ర: నా బీనితం - నవ్యాంభ 
న్రుటుంబరావు, కొడవటిగంటి : 1909 - 1980. ప్రముఖ 
సాహిత్య వేత్త కథా రచయిత, పిల్లల మాస పత్రిక 
'చందమామ' సంపాదకుడు (1953-80). 
కులీ కుతుబ్‌ షా : గోలకొండ రాజ్య సంస్థాపకుడు 
(1550-1560). భాగ్యనగర్‌(హైదరాబాద్‌) నిర్మాత.పూర్తి 
పేరు మాలిక్‌ ఇబ్రహీం కులీకుతుబ్‌షా 
కుమారిల భట్టు 8న శతా: మేధావి. సుప్రసిద్ద మీమాంస 
పండితుడు. 'శ్లోకవార్తికో ఈయన రచన. బౌద్దం 
'క్షీణించడానికి కారకుడు అని (ప్రతీతి. 
కూర్చే, ఆస్వాల్డ్‌ : 1882 - 1958. ఆంధ్రుల చిత్ర కళా 
పునరుజ్జీవనానికి తోడ్పడిన (బ్రిటిషువాడు. అడవి 
బాపిరాజు, దామెర్త రామారావు వంటి వారికి స్ఫూర్తినిచి 
ప్రోత్సహంచినవాడు. డు 
కృష్ణదేవరాయలు: 1489 - 1530 విజయగరం సామ్రాజ్య 
నేత. తుళువ వంశీయుడు, అష్టదిగ్గజాలను 
fషించడమేకాక తాను స్వయంగా 'అముక్త మాల్యద" 
ను కావ్యాన్ని రచించి రాజకవిగా పేరొందాడు. 


కృష్ణమాచార్యులు, కాశీ: 1872 - 1967. తర్కవేదాంత 
పండితులు, ఆస్థాన కవి (1962). 

కృష్ణమూర్తి మొక్కపాటి : 1910 - 1962. చిత్ర 
కారుడు, శిల్పి, రచయిత వరూధిని, పురిటాలు" 
ఈయన సుప్రసిద్ద చిత్రాలు. 

కృష్ణమూర్తి శాస్త్రీ, శ్రీపాద: 1866 - 1961. ఆధునిక 
తెలుగు కవి. ఆస్థానకవి. కల భాషిణి, భోజరొజ 
విజయం, గౌతమి మవాత్త్యం, శ్రీ క్పుష్ణభారతం 
మున్నగు 200 గ్రంథాలు రచించారు. 

కృష్ణశాస్త్రి దేవులపల్లి వెంకట : 1897-1980. తెలుగు 
నాట భావకవితోద్యమానికి ఆద్యుడు. కృష్ణపక్షం, 
ఊర్చళీ (్రవాసం ఆయన (ప్రధాన రచనలు. సినీ 
గేయ రచయితగా సుప్రసిద్దుడు. 
కృష్ణస్వామిఅయ్యర్‌, అల్లాడి : 1883 - 1953. సు ప్రసిద్ధ 
న్యాయశాస్ర్త వేత్త, న్యాయవాది. ముసాయిదా భారత 
రాజ్యాంగాన్ని సిద్ద పరచిన వారిలో (ప్రముఖుడు. 
శ్రేశనరావు, జమలాపురం : 1908 - 1914 హైదరాబాదు 
(నిజాం) రాష్ట్రంలో ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు. 
శేవరి, కె.ఎన్‌. : 1875 - 1953. దాన శీలీ, కోట 
నరసింహం అసలు పేరు. ప్రముఖ జొషధశాల “కేసరి 
కుటీరం" స్థాపకుడు. స్రీ జనోద్దరణకై. గృహంక్ష్మి 
పత్రికను స్థాపించాడు. 

క్షేతయ : 1600 - 1660. శృంగార పదకర్త, 
వాగ్గేయకారుడు. మున్వగోపాల" మకుటంతో 
ఈయన పదాలు (ప్రసిద్ది చెందాయి. 

గణపతి దేవుడు : ఓరుగల్లు రాజధానిలో కాకతీయ 
చక్రవర్తి (1199 - 1262) రుద్రమదేవి తండి, 
రామప్పగుడి (పాలంపేట) నిర్మాత. కవి పండిత 
పోషకుడు. 

గరిమెళ్ల సత్యవ్నారాయణ: 1893 - 1952. స్వాతంత్ర్య 


373 


లోక జాన పీఠం 


ఆంధ్రప్రదేశ్‌ - నామ నిఘంటువు 


సమరయోధుడు. దేశభక్తి గేయ రచయిత. 'బాబు మా 
కోద్దీ తెల్లదొరతనం' వంటి దేశభక్తి గీతాలు రాసి తెలుగు 


= లా 


వారిలో జాతీయ చైతన్యం గలిగించిన కవి. 
గురజాడ వెంకట అప్పారావు : 1861-1915 'దేశమంటే 
మట్టి కాదోయ్‌" అనే దేశభక్తి గీతాన్ని అందించిన 
నవ్యాంధ్ర కవితా వైతాళికుడు. ఈయన కన్యాశుల్కం 
పూర్ణమ్మ కథి సుప్రసిద్ద రచనలు. 
గుర్రం జాషువా: 1895 - 1971. సాంఘిక అసమానతలపై 
ఈయన రాసిన కవితలు ప్రసిద్ది చెందాయి. గబ్బిలం” 
ఫిరదౌసీ' ముంతాజ్‌ మవాల్‌ క్రీస్తు చరిత్ర మున్నగునవి 
ప్రసిద్ద రచనలు. 
గోపాలకృష్ణయ్య దుగ్గిరాల 1889-1920 సు(ప్రసిద్ద 
యలు 
స్వాతంత్ర్య నమరయోదుడు 'ఆంధ్రరత్న' 
బిరుదాంకితుడు. రామదండు ఈయన సేన. 
గోపాలా చార్యులు, డి.వి: 1872 - 1920. (ప్రసిద్ధ 
ఆయుర్వేద వైద్యుడు వైద్య రల్దు' బిరూంకితుడు. 
గోపాలా చార్యులు, ధర్మవరం : 1840 - 1912, 
(ప్రముఖ నాటక రకయిత, 
గోపీచంద్‌, త్రిపురనేని : 1910 - 1962. ఆధునిక 
తెలుగు రచయిత, సంఘ సంస్కర్త, 
గోరా (గోపిరాజు రామచంద్ర) 1902-1975. హేతువాది 
సంఘ సంస్కర్త నాస్తికవాది. స్వాతంత్ర్య సమరయోదుడు. 
గౌతమీ పుత్రశాతకర్ణి: (క్రీశ, ఒకటవ శతా. ఆంధ్ర 
సాతహహనవ౦శరాజులలో 28వ చక్రవర్తి (క్రీశ, 62-86). 


ఘంటసాల వెంకటేశ్వరావు : మరణం 1978. సుప్రసిద్ద 
సంగీత విద్వాంసుడు. సినీ గాయకుడు. 

చలం : 1894 - 1979. సాహిత్యస్రవ్ట. పూర్తిపేరు 
గుడిపాటి వెంకటాచలం. స్త్రీకి స్వేచ్చ ఈయన రచనలలో 
మూలవస్తువు. చిత్రాంగి, సావ్మితి +, పొవం, మైదొనంి 
ఈయన (ప్రధాన రచనలు 


చిన్నయసూరి : పరవస్తు 1809 - 1862. బాల 
వ్యాకరణ కర్త, సుప్రసిద్ద తెలుగు వ్యాకర్త. నీతి భంగ్రిక 
(పంచతంత్ర కథలు) కర్త, 
చిలకమర్తి లక్ష్మీనరసింహం : 1861 - 1945. సుప్రసిద్ధ 
తెలుగు నాటక రచయిత. జాతీయ వాది. 
గయోసాభ్యానం, పారిజాలాపవారణ, నీలాకల్యాణం , 
మొదలగు నాటకాలు రచించారు. భరత ఖండము 
చక్కని పాడిఆవు "వంటి దేశభక్తి గేయాలు రచించారు. . 
చెంచయ్య, దరిశి: 1890-1964 విష్ణవ వాది. స్పాట్‌ 
సమర యోధుడు, స్త్రీ జనోద్దారకుడు, సంఘ సంస్కత్తు 
గద్దర్‌ రాజకీయ పార్టీ కార్య కర్త, నేనూ - నొదేశమో 
ఈయన రచన, స 
జగన్నాథ పండిత రాయలు:17వ భర్తా క 
సంస్కృత విద్వాంసుడు. మొగలాయి ans 
షాజహాన్‌ కొలువుల్లో పండితుడు. దారాషుకోకు గురుల 
రసగంగాధరం, భామినీ విలాసం, గంగాలవారి వేం” 
ఉద్లంథాలు ఈయన సంస్కృత రచనలు. 
జాయప పేవాని. : 13వ శతా. గణపతిదేవుని కొలొ 5 
సేనాని. గొప్ప కళావేత్త, గీతరల్లావళ లొ 
రత్నావళి నృత్య రత్నానఖి అనే ప్రసిద్ద సంగా 
(గ్రంథాల రచయిత, 
జి.డి. నాయుడు: 1893 - 1974. పూర్తి పేరు గ 
దోరైస్వామి నాయుడు. (ప్రముఖ పారిశ్రామిక = 
(కోయంబత్తూరు). 
జిడ్డు కృష్ణమూర్తి: 1895 - 1986. తత్త్వవేత్త 
చి ఫీట్‌ ఆఫ్‌ ది మాస్టర్‌ ఈయన 

9 కుడు. ఈ 
రచన, సత్యసందర్భన చేసిన ఆధ్యాత్మి 
రచనల సంఖ్య 712. 


రచయో 
నుఢ్రీకీ 
న 


నే 
1896-1969. తట్టీ" 


జ్ఞానానంద స్వామి స ఎదర 


సుప్రసిద్ద భౌతిక శాస్త్ర వేత్త. భూ 


374 


తేజోమూర్తుల చిత్ర చయనిక 
యుగయుగాలుగా తెలుగు కీర్తి 
వతాకొన్ని ఎగురవేసి జాతిని 
చైతన్యవంతం చేసిన కొందరు 


టై వ్‌ 

రాణి రుద్రమాంబ 
[ఫూ కాలము 
శే 1262 - 1289) 


(1424-1 503) 
x 


వము! 


తేజోమూర్తులు 


గైర్ధేం్రయోగి శ్రీ కృష్ణదే మొల్ల 
15వ శతాబ్ద ‘(1480 - 1530) (16వ శతాద్ది) (17వ శతొద్ది) 


375 


(1767-1847) 


గి 
ల A గ 
tri 


వెంకటరత్నరి నాయుడు 


(1862-1939) 


బళ్ళారి క 
గి శం వెం! 1880-1949 
(1866-1911) (1872-1957) (1976-1963) (1861-1939) 


376- 


pr be 


జిల్‌ 


ఇన్న్‌ 

స్ట హియుదీన్‌ ట్ర ్న 

19 

08 - 1963) ° [| శ్రీశీ తి. రామారావు 
(1909 - 19812 (1910 - 1983) (1925 - 1996) 


377 


లో ర్‌ 
క, జ్ఞాన ఎఠరం 


తేడోమూర్తులు 


నరసింహ రాజు అసలు పేరు. గొరగనమూడి 
(ప॥గో ॥బిల్దా)వాసి.ఆంధ్ర యూనివర్శిటీ ప్రొఫెసరు. 1: 
తిక్కన : 13వ శతా. మువోభారాతాన్భి' తెనిగించిన 
కవిత్రయంలో ఒకరు. విరాట పర్వం మొదలు 15 
పర్వాలను ఆంధ్రీకరించారు. నిర్హ్య చనోత్తర రానాయణం 
మరొక కావ్యం. | 
తిమ్మరసు, పాళ్వ :15-16 శతా. మధ్య కృష్ణదేవరాయలకు 
(ప్రధాన మంత్రి, యుక్తి పరుడు. 'అప్పాజీ' అని మహారాజు 
పిలుస్తూ ఉండేవాడని ప్రసిద్ది. 
_తిరుపతి వేంకట కవులు: వీరు జంటకవులు. దివాకర్ల 
తిరుపతి శాస్త్రి 1872-1929, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి 
1810-1950 'అప్టావధానంలో సుప్రసిద్దులైరి. నాటక 
కర్తలు - మృచ్భ్చకటికం, ముద్రారాక్షసం - సంస్కృత 
నాటకాల్ని తెనిగించారు. శ్రవణానందం, నానాదేళ 
సందర్భన్క పొండపూద్యోగ విజయాలు వీరి ప్రసిద్ద 
రచనలు. 
- తెవాలి రామకృష్ణుడు : 16వ శతా. అష్టదిగ్గజ కవులలో 
వికటకవి. ఈయన రచన తెనాలి రామకథలు' 
- హాస్యపూరితాలు. పొండురంగమవాత్యం” ఈయన 
రచించిన ప్రబంధ కావ్యం = నిగమ శర [| పాత్ర గొప్పది, 
త్యాగయ్య : 1767 - 1847. సుప్రసిద్ద కర్ణాటక వాగ్గేయ 
కారుడు. ఉంఛవృత్తి చేస్తూ భక్తి క్రీర్తనలల్లి పాడుతూ 
ఉండేవాడు 


దాశరథి : 1927 - 1987. మహా కవి. పూర్తి పేరు 
దాశరథి కృష్ణమాచార్యులు. స్వాతంత్ర్య యోధుడు. 
తిమిరంలో నమరం, ఆగ్బీధార, గాలిబ్‌ గీతాలు , 
రుద్రవీణ” మున్నగునవి ఆయన కవితలు. అధికార 
భాషా సంఘం అధ్యక్షులు. 

దిజ్ఞాగాచార్యుడు : (క్రీశ 480 - 569. గొప్ప బౌద్ద తర్క 
పండితుడు.  వేంగీనగరం. ప్రమాణసముచ్భయం, 


Subbarayan (E File) Final 


న్యాయ ప్రవేశం, 'హేతు చశ్ర మురకం: ఈయ 
ప్రసిద్ధ రచనలు. 

దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ : 1909 - 81 ఆంధ్ర మహిళానే 
వ్యవస్థాపకురాలు (1937). భారత స్వాత౦క్రీ 
సమరయోధురాలు. (స్త్రీ జనాభ్యుదయానికై ల్యే 
యావత్తు జీవితాన్ని అంకితం చేసి సేవామాతగొ కసీ 
యాడబడింది. = 
ధర్మారావు, తాపీ : 1887-1973. రచయిత. పత్రోగ్గా 
సంపాదకుడు. వ్యవహార భాషావాది. నో గే 
వ్యవహారనామం. “చేమకూర విజయనిలొసం'పై సో 
విమర్శ (వ్రాశాడు. : 

ధూర్జటి : 16వ శతా. అష్టదిగ్గజ కవి. శ్రీ కాళప్తీ బోలి 
మవోత్మ్యము ఈయన ప్రసిద్ధ రచన. a 
వటరాజు రామకృష్ణ : జననం. 
నాట్యాచార్యుడు, మరుగునపడిన పేరిణీశివతొం 
ఆంధ్రనాట్యం పునరుద్ధరించి సోషించినవాడు.- స 
నన్నయ : 11వ శతాబ్ది. మహాభారతాన్ని వ్‌ (క 
కవిత్రయంలో మొదటివాడు. ఆదికవి. లో ద్ర 
వాగనశాసనుడు బిరుదాంకితుడు. రాజరాజ నరేం స 
కొలువులో కులసచివుడు. ఆది, సభా పగ 
అరణ్యపర్వంలో భాగం తెనిగించాడు. ఆంధ ₹ 
బింతానుణి ఈయన మరొక రచన. న § 
నన్ని చోడుడు : “కుమార Hee ఖీ 
మహా ప్రబంధకావ్యాన్ని తెలుగులో రచించిన న 
కవిరాజ శిఖామణి బిరుదాంకితుడు, నన్నయ సరీ kg 
కవీశ్వరుల నడుమ కాలంలో జీవించాడని ల - 


ముందు కాలం వాడనీ అంటారు. లో 
నరసింహ దాసు, తూము : 1790 - 1833. సం 

డు. 
కీర్తనలు రచించిన వాగ్గేయ కారు ల / 9; 
నాగయ్య, చిత్తూరు : 1904-1973. ఉన్ని 


378 


కా నటుడు. వందేమాతరం, సుమంగళి, స్వర్గసీమ, 
ర వేమునో' రామదాసు చలన చిత్రాల్లో నాయక 
ధారి, | 
ర్టునాచార్య : క్రీ.శ. - 2వ శతా. బౌద్దులలో మాథ్యమిక 
'యాన సంప్రదాయ (ప్రవక్తగా ప్రసిద్ది. సాతవాహన 
ర్తి గౌతమీ పుత్ర శాతకర్ణికి సన్నిహితుడు ఈయన 
క్షేత్రం. కృష్ణా నదీలోయలోని శ్రీపర్యతంమోద నున్న 
రన కొండ సువ్ఫాల్లేఖ' ఈయన ప్రసిద్ధ రచన. 
శ్వరరావ పంతులు, కాశీనాథుని: 1867 - 1938. 
సిద్ద దేశభక్తుడు. 'దేశోద్దారక' బిరుదాంకితుడు. 
ధ్రపత్రిక దిన పత్రికను స్థాపించాడు. (1912). 
'గు పత్రికారంగంలో వైతాళికుడు. అధిక ప్రాచుర్యం 
బాధానివారిణి “అమృతాంజనం' వ్యాపారి. 'భారతి' 
ఏపత్రికను ప్రత్యేకంగా స్థాపించాడు (1923). 
మీడమ్మ, యలివర్తి : 1922 - 1985. జగ(త్ర సిద్ది 
నిన విజ్ఞాని, చర్మ పరిశోధనలో దిట్ట. 
అన ఆదిభట్ల : 1834 - 1945 రంగస్థల 
ట్ల a హరికథా పితామహుడు. యక్షగానాలు, 
సర (ప్రబంధాలు రచించాడు. 
ey 
రచింది (1989) వి క 
sa శ్రనాథుడు నవ్వనివువ్వు, కర్పూర 
పన ల, నాగార్జున సాగరు మట్టి, మనిషి 
a అ ఇతర కవితలు. 'సీనారే'గా సినిమా 
రాస ప్రసిద్దులయ్యారు. 
కాన : 1908 - 1985 సుప్రసిద్ధ పత్రికా 
ప్రి ల 'ఆంధ్రప్రభో, ఆంధ్రజ్యోతి 
న ర కొత్తగడ్డ, నీత జోస్యతీ, 
| ఈయన రచనలు. 
sn ఉస్మాన్‌ ఆలీఖాన్‌. అనవ్‌జాహీ 
డవవాడు. భారత స్వాతంత్రానంతరం 


పోలీసు చర్భ' (1948) తర్వాత హైదరాబాదు 
సంస్థానాన్ని భారత ప్రభుత్వంలో విలీనమైన తరుణంలో 
'రాజప్రముఖ్‌. 

మ్యానిజ్‌ : 16వ శతా. విజయనగర సామ్రాజ్యం 
సందర్శించిన పోర్చుగీసు యాత్రా చరిత్రకారుడు. 
పట్టాభి సీతారామయ్య, భోగరాజు : 1880 - 1959. 
జాతీయ నాయకుడు, పాత్రికేయుడు, ఆంధధ్రబ్యా౦కు , 
ఆంధ్ర ఇన్సూరెన్సు వంటి వాణిజ్య సంస్థలను స్థాపించిన 
వ్యాపార శీలి. కాంగ్రెసు చరిత ఈయన ప్రసిద్ధ రచన, 
పద్మజా నాయుడు : 1900 - 1975. పరిపాలనా 
దక్షురాలు సంఘసేవిక. పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌. 


పద్మరాజు, పాలగుమ్మి : 1915 - 1983. విశ్వ విఖ్యాత . 


కథా రచయిత. గాలివాన అను ఈయన కథ 
న్యూయార్క్‌ హైరాల్డ్‌ ట్రిబ్యూన్‌ వారి ఆంతర్జాతీయ 
పురస్కారాన్ని పొందింది (1949). 

పానుగంటి లక్ష్మీవరసంహారావు : 1865 - 1960. 


సుప్రసిద్ధమైన స్పా" వ్యాసాల కర్త. జంఘాల శాస్త్రీ". 


పాత్ర ఈయన సృష్టియే. 


పొట్టి శ్రీరాములు : 1 
ప్రత్యేక ఆంధ్రరాక్రానికై 58 రోజులు ఆమరణ 
ఉవవాన(వ్రత౦ కొనసాగించి ఆత్మార్పణ చేసీ 


అమరజీవి' గా ప్రసిద్దుడయ్యాడు. 

పోతన : 1470 - 1535. ఆంధ్రమహోభాగనతం 
రచింనాడు. ప్రముఖ భక్తకవి, “పలికెడిది భాగవతమటి 
పలికించెడి నొడు రామ భ్యదుండట.” ఈయన 
ఉవాచ. 'భోగనీ దండకం 'వీరభద విజయం ఈయన 


ఇతర రచనలు. 


(ప్రకాశం, టంగుటూరి : 1872 
జాతీయ నాయకుడు. స్వార్థత్యాగి. భారత స్వాతంత్ర్య 
సమరయోధుడు. 'ఆంధ్రకేసరి' ఆయనకు ప్రజలిచ్చిన 


- 1957. సుప్రసిద్ధ 


379 


901 - 1952. గాందేయుడు. ' 


ఆంధ్రప్రదేశ్‌ - నామ నిఘంటువు 


బిరుదు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రప్రథమ ముఖ్యమంత్రి 
(1953 - 55). 
ప్రతాపరుద్రుడు : 13వ శతా. ఆఖరి కాకతీయ చక్రవర్తి, 
గొప్ప సాహిత్య పోషకుడు. నీతిసారం' ఈయన ప్రసిద్ధ రచన. 
ప్రతాపరెడ్డి, సురవరం : 1896 - 1954. సాంస్కృతికవేత్త, 
గోలకొండ, పత్రికాధిపతి, ఆంధ్రుల సాంఘిక చర్విత 
ఆయన (ప్రసిద్ద రచన, 
ప్రభాకర్‌ శాస్త్రీ , వేటూరి : 1888 - 1950. మహా 
పండితుడు. తాళ్లపాక అన్నమాచార్యుని పదకవితలను 
(ప్రచారం చేసిన సుప్రసిద్ద పరిశోధకుడు. 
బాపిరాజు, అడవి : 1895 - 1952. సుప్రసిద్ధ రచయిత, 
నారాయణరావు" ఆయన ప్రసిద్ద రచన చిత్రకారుడు. 
బాపు : జననం 1933. అసలు పేరు సత్తిరాజు లక్ష్మీ 
నారాయణ, కార్టూన్‌ చిత్ర కారుడు. సినిమా దర్శకుడు 
(సాక్షి ముత్యాలముగ్గు). 
బాలమురళీ కృష్ణ మంగళంపల్లి : జననం - 1928 
సుప్రసిద్ద సంగీత విద్యావ౦సుడు. వాగ్గేయకారుడు. 
బాలసూర్య ప్రసాదరావు, కందుకూరి : దేవి జమిందారు. 
విజ్ఞాన సర్చన్వ నిర్మాత, 
బుచ్చి బాబు : 1916 - 1967. శివరాజు వెంకట 
సుబ్బారావు ఈయన అసలు పేరు. కథకుడు నాటక 
కర్త, ఆశావాది, చివరకు మిగిలేది ఆయన (ప్రసిద్ద నవల. 
బులుసు సాంబమూర్తి : 1886 - 1958. దేశభక్తి 
పరాయణుడు. భారత స్వాతంత్ర్య సమర యోధుడు. 
మద్రాసు శాసన పరిషత్తు అధ్యక్షుడు, 
బెజవాడ గోపాలరెడ్డి : 1907-1997. జాతీయవాది. 
ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి (1955). సాహితీవేత్త 'ఆమె 
తళుకులు'కవి, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి, తెలుగు 
భాషా సమితి అధ్యక్షులు. 


బ్రహ్మనాయుడు : క్రీ.శ. 12వ శతా. సమతావాది, 
రాజకీయ ధురంధురుడు, సంఘసంస్కర్త, పల్నాటి 
సీమను పాలించిన హైహైయ రాజసంస్టానంలో 
మహామంత్రి. చాపకూడు సహపంక్తిని ప్రోత్సహించినవాడు. 
బ్రౌన్‌ చార్లెస్‌ ఫిలిప్‌ : 1798 - 1884. తెలుగు 
సాహిత్యాభిమాని... jo 
భాషా సేవకుడు. 
నిఘంటు కర్త, ప్రాచ్య 
తాళప(త్రాల సేకరణ 
సాగించాడు. 


భయంకరాచారి : 1910 
- 1978, అసలు పేరు. [మము కా 
(ప్రతివాది భయంకర వెంకటా చారి. విప్లవ కారుడు. 
కాకినాడ బాంబు కేసులో ముద్దాయి. శిక్షపడి 
అండమానులో ఖైదీ, 

భాగ్‌మతి : 16వ శతా. కులీమ్‌తుబ్‌ షా ఇష్టపల్లి 1 
భాగ్యనగరం(హైదరాబాద్‌) ఈమె పేరు మిదనే 
నిర్మితమైంది. ms 
మల్లన, పావులూరి : 12వ శతా. ప్రసిద్ద శొ(్రో 
'గణిత' గ్రంథ రచయిత, 

మహబూబ్‌ ఆలీఖాన్‌ పాషా ; 1866-191. sg 
సంస్థానాన్ని పాలించిన అసఫ్‌ జాహీ రాజవంశ పాలకుడు: 
అర్తజననిత్యపోషకుడుగా సు ప్రసిద్ధుడయ్యాడు. 

ముట్నూరి కృష్ణారావు : 1879-1945. జాతీయవాది! 
కృష్ణాపత్రిక సంపాదకుడు. క్‌ 
మునిమాణిక్యం నరసింహారావు. ప్రసిద్ద హాస్య ప. 
హాస్య కథా రచనలో ఉద్దండుడు. ఆయన (౮ 3 
సాంసారిక నవలలలో 'కాంతం' పొత్ర సృష్టించి శ 
కీర్తిని ఆర్జించాడు. 


380 


మెకన్టీ కల్నవ్‌ కాలిన్‌ : 1754 - 1821 తెలుగు నాట 
కట గణనీయమైన సేవచేసి స్థానిక చరిత్రలను 
" తీయతులుగా సేకరించిన బ్రిటిషు అధికారి. 


హాస : న 
స్యభరితమైన నవల 'వారిష్షరు పార్యతిశం' కర్త, 


వ 

మొల్ల 16వ : శతా. తెలుగులో (ప్రప్రథమ కవయిత్రి, 

మొల్ల రామాయణ కర్త 

హెక్షసుండం విశ్వేశ్వరయ్య : 1861 - 1962. సుప్రసిద్ద 

ఇంజనీరు, సత్యసంధుడు. మైసూరు దివాను. 

న నగర నీటివసతి, పరిశ్రమలను స్తాపించి 
నకీర్తినార్డించిన మహామనీషి | 


యు 

ss : 14వ శతా... కాకతీయ (ప్రభువు 
దుడు- అ 

అ 1 చక్రవర్తికి మహామంత్రి, యుక్తి 


రం ఎన్‌,బ్లి, : 1900 - 


రంగనాయకులు. జాతీ య 
ర్ట 


1995. పూర్తిపేరు గోగినేని 
వాది, రైతునాయకుడు. 
* బళ్లారి , స్పృ,9 
జరి : సుప్రసిద్ద రంగస్టల నటుడు. అసలు 
ఘు 
ర్వా, వాచార్యుల్పు, రామదాసు చాణుక్యుడు, 
స అర్జునుడు యమధర్మరాజు పాత్రలను 
త ఎరు తెచ్చుకున్నాడు. 

వరా 
అ వు, వ్యాయపతి : 1905 - 1984. రేడియో 
సుక ప్రసిద్దుడు, బాలసాహిత్యవేత్త, “బాలి 
ఫా డు, ఈయన రూపొందించిన పాత్రలు- 
(సొప్‌ తాత 
స్ట కా య్య చెట్టి మరదలు, మొద్దబ్బాయి 
ఆంద్ర అ దాయి. ఆంధ బాలానంద సంఘం, 
శ్‌ బాలల అకాడమి స్తాపకుడు. 

ఏద్రర్రా జ 
స్నా, క వు, ఈడ్పుగంటి : 1890-1942. జాతీయ 

న 'ప్రభుత్వ సలహదారు. 

చెంక్షట్ట 
వి రత్త శ 
ర్యా i వ నాయుడు 11862-1939. ప్రముఖ 
స్కిర్త, (బ్రహ్మసమాజ కార్యకర్త, 


రాజరాజనరేంద్రుడు : 11వ శతా. తూర్పు చాళుక్య 
వంశానికి చెందినవాడు. రాజమండ్రి ఈయన 


రాజధాని. నన్నయును వమహాబారతాన్ని 


ఆంధ్రీకరించడానికి ప్రోత్సహించి పూరమాయించాడు. 


రాధాకృష్ణన్‌ సర్వేపల్లి : 1888 - 1975. భారతదేశానికి 
రెండవ రాష్ట్రపతి. (1962 - 67) సుప్రసిద్ద ధార్మిక 
వ్యాఖ్యాత. విద్యావేత్త, ఆంధ్రాయూనివర్సిటీ వైస్‌ - 
ఛాన్స్‌లర్‌. ఆంగ్లంలో దర్శన (గ్రంథాలు రాశాడు. 
రామకృష్ణరావు, కోలవెన్ను : 1894-1970. 


Pe Ca TATA గ 9) 
జాతీయవాది. సుప్రసిద్ద ఇంగ్లీషు |టైమాసపత్రిక 'త్రిఎణి 
స్థాపక సంపాదకుడు. 


రామదాసు : 17వ శతా. కంచర్ల గోపన్న పూర్తిపేరు. 
భద్రాచలం రామాలయం నిర్మాత. తానీషా కొలువులో 
తహసీల్దారు. రామదాను. శీత్తనలు రచించి 
వాగ్గేయకారుడుగా సుప్రసిద్దుడయ్యాడు. 
రామమూర్తి కోడి : 1885 - 1938. సుప్రసిద్ధ 
మల్లుడు. మల్లమార్తాండ, కలియుగ భీమ, నీరకంరీరవ" 
మున్నగు ఈయనకు ప్రజలిచ్చిన బిరుదులు. 


రామకృష్ణారావు బూర్గుల : హైదరాబాదు (నిజాం) 
సంస్థానంలో ప్రజానాయకుడు. రచయిత. 
హైదరాబాదు రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి. ఉత్తర 
ప్రదేశ్‌ గవర్నరు. 


రామమూర్తి గిడుగు వెంకట : వ్యవహార భాషోద్యమ 
కర్త, గిడుగు పీడుగు'అని పేరు తెచ్చుకొన్నాడు. సవర 
భాషకు నిఘంటువు నిర్మించాడు. క 
రామమూర్తి శొంఠి వెంకట : 1888-1964. ఐ.సి.ఎస్‌. 
పరిపాలనాదక్షుడు. గణిత వేత్త బహు ముఖ ప్రజ్ఞాశాలి. 
రామలింగారెడ్డి , కట్టమంచి : 1880 - 1951 
విద్యావేత్త, సాహిత్య విమర్శకుడు. “కవిత్వ తల్ళ్య 
విచారము” ములనమ్మ మరణం రచయిత, 
ఆంధ్రాయూనివర్శిటీ వైస్‌-ఛాన్స్‌లర్‌. 


381. 


. ఆంధ్రప్రదేశ్‌ - నామ నిఘంటువు 


రామస్వామి, త్రిపురనేని 1887 -1943 : సమ సమాజవాది. 
సంఘ సంస్కర్త. వీరగంధం తెచ్చినారము వీరులెవ్యరు 
తెలువుడీ” వంటి దేశభక్తి గేయాలు రాసి నవజాగృతికి 
తోడ్పడ్డాడు. 
రామస్వామి శాస్త్రులు, వావిళ్ల: 1832 - 1891. సుప్రసిద్ధ 
తెలుగు (గ్రంథ ప్రచురణ కర్త. 'భాపోద్దారక' 
బిరుదాంకితులు. 
రామారావు, దామెర్ల : 1897 - 1925. సుప్రసిద్ద 
చిత్రకారుడు. సిద్దార్దుని రాగోదయం' 'బావి దగ్గర" 
వంటివర్షచిత్రాలు అందరి మన్ననలందుకున్నాయి. 
రుద్రమదేవి: 13వ శతా. కాకతీయ సామ్రాజ్యానికి 
మహారాణి(1262 - 1289) .శౌర్యసాహసి. వీరవనిత. 
రొవాల్డ్‌ రాస్‌ : మలేరియా జ్వరానికి కారణభూతమైన 
వరాన్నాభుక్కు నూక్ష్మథ్రీమి శ్లో టై 
కనుగొన్నందుకు నోబెల్‌ బహుమతి గీ 
(1902) పొందిన విజ్ఞాని. ఈయన 
సికింద్రబాదులో ఉండగా ఈ 
- విషయాన్ని వెల్లడి చేశారు. టం. 
లక్ష్మణరావు కామారి : 1902 - 1986. 'కె.ఎల్‌. రావు'గా 
ప్రసిద్ది. సుప్రసిద్ద ఇంజనీరు. భారతదేశంలో భారీ డాముల 
యుగానికి కర్త. నెహ్రూ, ఇందిరాగాంధీ మంత్రి వర్గాల్లో 
సభ్యుడు. క్యూసెక్కు కాండిదేటో ఈయన స్వీయ చరిత్ర. 
లక్ష్మీపతి, ఆచంట : 1880-1962 సుప్రసిద్ధ ఆయుర్వేద 
వైద్యుడు. జాతీయవాది. రచయిత 'భన్యంతరి' సంపాదకుడు. 
నరాహవరసింహస్వామి మేడేపల్లి : 1890-1970. 
రాసాయనిక శాస్త్ర ఉపన్యాసకుడు, తెలుగు భాషా సమితి 
విజ్ఞాన సర్వస్వసం(గ్రాహకులలో (ప్రముఖుడు. 
వల్లభాచార్యులు : 1473 - 1531. శుద్దా ద్వైత (ప్రవక్త 
(కోనసీమ వాసి). 
వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు : 1754-1817 గుంటూరు 


సర్కారులో జమిందారు. పరిపాలవ్షాదక్షుడు. 
పిండారీదండులను అణచివేసిన మొనగాడు. 
వావిలాల గోపాలకృష్ణయ్య : జననం 1906. 
భారతస్వాతంత్ర్య సమరయోధుడు. జాతీయవాది. 
సదాచార సత్సం(ప్రదాయవాది. గాంధేయుడు. 
నిరాడంబరుడు. (ప్రజా ఉద్యమకారుడు. 
విద్యానాథుడు ఏ 14వ శతా. సుప్రసిద్ద ఆలంకా 
రికుడు. (ప్రతాపర్ముదీయం యశోఘాషణం” కర్త 
కాకతీయుల కొలువులో సదస్యుడు. 
విద్యారణ్యుడు : 1296-1386. విజయనగర స్థాపకులు 
హరి హరరాయలకు రాజ గురువు. రాజనీతి వేత్త. 
విశ్వవాథం, తెన్నేటి : 1895 - 1979. స్వాతంత్ర్య 
సమర యోధుడు. టంగుటూరి ప్రకాశంకు అంతేవాసి. 
వీరబ్రహ్మేంద్రస్వామి. : 17వ శతా. అసలు పేరు 
వీరనారాయణ, సిద్దయ్య ఈయన శిష్యుడు. అందరికీ 


; సుబోధకమయ్యే కొంజ్ఞానతర్తాలు, గోవిందవాక్యాలు 
yై ఈయన రచనలు. 


వెంకటప్పయ్య కొండా : మరణం 1948. దేశభక్త" 
బిరుదాంకితుడు. స్వాతంత్ర్య సమరయోధుడు. 
.వెంకటరంగయ్య, మామిడిపూడి : 1889-1982. 
విద్యావేత్త. ఆర్థిక రాజనీతి శాస్త్ర పారంగతుడు. 
రచయిత. విజ్ఞాన సర్వస్వ నిర్మాత. 

వెంకట రమణయ్య, అయ్యంకి: 1890-1979. 
(గ్రంథాలయోద్యమకారుడు. 

వెంకట స్వామినాయుడు, ద్వారం : 1893 - 1964. 
సుప్రసిద్ద వయొలిన్‌ సంగీత విద్వాంసుడు. 

వెంపటి చివ సత్యం: జననం 1925 సు ప్రసిద్ధ కూచిపూడి 
నాట్యాచారుడు. క్లేరసాగర మధనం" వద్యాదలీ 
శ్రీనివాసం, చండాలిక, హరి విలాసం వంటి నృల్యే 
నాటికలను రూపొందించినవాడు. 


382 


శథైంకటలక్షణరావు, కొమర్రాజు :1876- 1923: తెలుగులో 


విజ్ఞాన సర్వస్వ నిర్మాణానికి ఆద్యుడు. విజ్ఞాన చంద్రిక 


(గ్రంథమండలి స్థాపకుడు. 

వేనున : 1396 - 1424. నీతి శతకకర్త. విళ్చదాభిరామ 
వినురవేమ' మకుటంతో 4000 పైగా పద్యాలు రాశాడని 
“ప్రసిద్ది. | 

శిన శంకర స్వామి : 1892 - 1972. అసలు పేరు 
తల్గావరుల శివ శంకర శాస్ర. సాహితీ సమితి 
సభాధ్యక్షుడు, సాహిత్య వేత్త, భావ కవిత్యోద్యమ పోషకుడు. 
శ్రీవాథుడు :14వ శతా. మహాకవి. పెదకోమటి వేమారెడ్డి 
కొలువులో విద్యాధికారి. వారవ విలాసం" శృంగార నైషధం, 


కాళ ఖండం, క్రీడాభిరామం” మున్నగు ప్రబంధ కావ్యాలు' 


రాశాడు, 
శ్రీశ్రీ 3 1910 - 1983. శ్రీరంగం శ్రీనివాసరావు ఈయన 
య. “ప్రజాకవి'గా సుప్రసిద్దుడు. అభ్యుదయ 
త్వానికి యుగకర్త, 'నున్నోప్రస్థానం'-ఈయన సుప్రసిద్ధ 
రచన, రు > 
షాహోజ్డీ ; 17వ శతా. తంజావూరు రాజధానిగా గరి 
దక్షిణాంధ్ర ప్రభువు. సంగీతజ్ఞుడు. 
షోయబ్‌ ఉల్లాఖాన్‌ : 1920-1948. వీర తెలంగాణా 
ర నిజాం నిరంకుశ ప్రభుత్వ పాలనను 
దురించిన ధీశాలి. ఇ(మోజ్‌ పత్రిక సంపాదకుడు. 
గద్య దామోదరం : 1921 - 1972. రాజకీయవేత్త, 
౦చి వక్త హరిజన కార్యకర్త. సాహిత్యాభిమాని. 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి 1960-62. కేంద్ర మంత్రి. 
సంజీవరెడ్డి నీలం : 1913-96. రాజకీయ ధురంధురుడు. 
భారత దేశానికి ఆరవ రాష్ట్రపతి (1977' - 82) 
ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి. (1956-60): (62-68). 


పత్యవారాయణ, మోటూరి : 1902 - 1995... బొతీయ 


వాది గాంద్రీ నిర్మాణాత్మక కార్యక్రమంలో ఉద్యమ 


కర్త దక్షిణ భారత హిందీ 


వత్యనారాయణ,/' | 
విశ్వనాథ : 1895 - 
1976 


~*~ 


1 


ఏకవీర మధ్యాక్కరలు, కివ్లారసాని పాటలు, 


“ 
జ 


శామాయణకల్పువ్పక్తో మనే కావ్యం వ్రాసి జ్ఞానీర్‌ 
పురస్కారానికి అర్హుడైన (ప్రప్రథమ తెలుగు మహాకవి i 


ళ్‌, 

శీ 
Rl 3 
sl 


ee 


ul! 
ళ్‌ 


La 


గ: 


ల. 


నేయివడగలు చెలియలికట్ట ఈయన ప్రధాన రచనలు. "సట్‌ 


వరలక్ష్మీ త్రిశతి ఈయన (వ్రాసిన విలాపకావ్యం. 
పరోజినీ నాయుడు : 1979 - 1949. జాతీయవాది. 
స్వాతంత్ర్య సమర యోధురాలు. ఇంగ్లీసు భాషలో 
కవయిత్రి. భారత కోకిల” బిరుద్దాంకితురాలు. 


సర్వాయి పొపడు, పర్దార్‌: 17-16వ శతా, గోల్కొండ 


క్రుళులమోద్‌ రాజవంశ పతనావస్థ తరుణంలో తనకొక 
రాజ్యాన్ని సమకూర్చు కొనుటకు ఉద్యమించిన జానపద 
సాహిసిక యోధుడు. 

పాయణొ చార్యుడు: 1 
భాష్య కర్త. విద్యారణ్యుని సోదరుడు. 

సిద్ధేంద్ర యోగి : 15వ శతా. కూచిపూడి నృత్య గురు 


పరంపరలో ఆద్యుడు. - 


సీతమ్మ డొక్కా : 1841 = 1909. 
సుప్రసిద్దురాలు. డెల్టా గన్నవరవాసి. 
ఫీత్రాసతి, గిడుగు వెంకట : 1885 - 1969. భాషా 
పరిశోధకుడు విజ్ఞాన సర్వస్వ నిర్మాత. బాల సాహిత్య 
వేత్త (లకు పెల్లి). 

పీత్రారానురాజు, అల్లూరి ౨ 


శవ శతా. వేద పండితుడు. వేద 


నిరతాన్నదాతగా : 


1897-1924. విష్ణవ 


383 


ఆంధ్రప్రదేశ్‌ - నామ నిఘంటువు 


యోధుడు. పశ్చిమ 
గోదావరి జిల్లా మోగల్ను 
వాసి. విశాఖ పట్టణం కృష్ణ స్ట 
దేవుని (కె.డి) పేట 
మన్యం (ప్రాంతం 

ఈయన కార్యక్షేత్రం. క. 


ఎందుకాలిడినా ' అనే గేయం ప్రజాదరణ 
పొందింది. 

సుబ్రహ్మణ్యం, యెర్నేని : 1898 - 1974. స్వాతంత్ర్య 
సమర యోధుడు. గాంధేయుడు. గాంధీ మహాత్ముని 
దండి సత్యాగ్రహంలో పాల్గొన్న తెలుగువాడు. ' 
శివకవి. పండిత 


సోమనాథుడు, పాల్కురికి : 


yung 50 
సుందరయ్య, పుచ్చలపల్లి AND 
అ రాధ్య చరిత్ర, బసవపురాణం ఈయన ప్రసిద్ద రచనలు. 


X1913 -1985. స్వాతంత్ర్య ( 


నవురయోదుండు. సోమశేఖర శర్మ, మల్లంపల్లి : 1891 -- 1963. 
ఆంధ్రలో కమ్యూనిస్టునేత. | న సుప్రసిద్ద చారిత్రక పరిశోధకుడు. పురాలిపి శా|స్రజ్ఞుడు, 
శాన నన బ్యూడుగాను విజ్ఞాన సర్వస్వ నిర్మాత, 

రాజ్యసభ సభ్యుడుగాను క్షే స్వామి రామానంద తీర్థ: 1903 - 72. అసలు పేరు 
న౦వంన౦న గళ ణలు వెంకటరావు ఖాడ్మికర్‌. హైదరాబాదు సంస్థానంలో 
ప్రతిపాదించిన మహావ్యక్తి. స్వాతం(త్ర్య సమర యోధుడు. గాంధేయవాది. 


సుందరాచారి, శంకరంబాడి ; మరణం 1977. మూ 
తెలుగు తల్లికీ మల్లె పూల దండి గీత కర్త, 
నుబ్బారావు, నండూరి ME 

వెంకట : 1884-1957. = 
జానపదబాణీ గేయకవి. '- 
యెంకి పాటల కర్త, 


హనుమంతు కన్నెగంటి : మరణం 1920, స్వాతంత్ర్య 
సమర యోధుడు. అడవి పుల్లరి" శాసనాన్ని ధిక్కరించి 
అమరవీరుడైన యోధుడు. 

హనుమంతరావు, మాడపాటి : 1885 - 1970. 
తెలంగాణా ప్రజానాయకుడు 'ఆంధ్రపీతా మవాదో' 
నే బిరుదుకలవాడు. 


సుబ్బారావు,యల్ల్గా ప్రగడ : 
1896-1948. జగ్నత్రసిద్ద | 
వైద్య వరిశోధుకుడు. 


. హరిసర్యోత్తమరావు, గాడిచెర్ల : 1883 - 1960. 
! స్వాతంత్ర్య సమర Sut 


యో ధు డు 

అమెరికాలోని లెడర్లీ క లయానికి డైరక్టరు. 
న్‌్‌ 5 seme 
'ఆరోమైనన్‌, _ హెటజ జాషడాలను పరా 0లో 


గంధథాలయోద్య 

త్రణకంకణం, జడకుచ్చులు ఈయన (ప్రసిద్ద ఉద మం, వయోజన న స జ 
CR వాయుః 

కవితలు. ఈయన వ్రాసిన ఏదోళవేంగినా ద్యోస్ట్రేరరాల్ల వష ies 


సుబ్బారావు, రాయప్రోలు : 1892-1984. భావకవి. 


384 


009 919 ss 
SLS 75S 625 
099 876 909 
679 +05 ౯౪ 
'009 09 09 
Sly 997 LEY 
09 Tty tly 
977 907 [6౯ 
007 78౯౬ 99౯ 


SLE 09౯ 97౬ 
న 9౯౬ ౯౯౬ 


97౯ ₹1౯ 667 
00౯ 887 946 
CLT TOT ౯౮ 
09౭ 0౮౭ 0౯౭ 
97౭6 917 LOT 
006 z6l ₹81 
641 891 191 
091 vl 3౯౬1 
| stl 
001 
‘SL 
0s 


061 61! 
96 6 
cl 69 


099 979 
979 ₹09 
909 ౯౩౪ 
౪9 79 
tov ltt 
077 0౯ 
917 66౯౬ 
96౯ 96౬ 
PLE LSE 
zst 9౯౬ 
0౯౬ 91౯ 
390౯ ₹67 
996 ౯౬౮ 
797 757 
zre Itz 
077 017 
861 681 
9Lt 891 
ps1 Ly 
ze1 961 
ort sot 
88 +8 

99 99 


| 8h 9b fb 7 
SZ be tt Tt 17 


ంల్ఞ ఇమ. ఇ్యం 


009 SLY OSY STV 00? SLE OSE STE 00౯ SLT OST 
097 99౪ ₹౪ 80Y ?8౬ 09౯ 9౯ ₹౯ ఆర ₹96 076 
097 LEb 717 16౯ 99౬ 9౯ TE 666 9/6 అరి 0౪ 
077 90? 96౯ VLE TSt 0౯౯ 1310౬ 96 voz ఆరి OT 
0౯ 66౯ 8LE 69౬ 9౯౬ SIE 66 CLT TST 55౭ 016 
00% 0౬ 09౯ 07౬ 0౮౯౯౬ 00౯ O87 097 06 0౮6 006 
09౬ 196౬ 77౯౬ ౯౯౯ ₹0౯ 986 997 9772 8 606 061 
09౯ ఆ౬ ₹7౯౯ 90౯ 887 066 sc bez 916 861 091 
OVE ౯౯ 90౯ 687 TLT SST 3౯6 ITT +₹06 81 06౬1 


OTE HOE 887 ZLT 9ST 077 Vt 806 761 9L1 091 
00౯ 9౭ oLz[sstlorzt stz 017 $61 091 991 091 
0872 99౭ Zsz SET viz 016 961 T81 991 ₹91 01 
096౭ ౯౭ vez 1౯౭ 807 661 781 691 991 ౪1 0౯1 
076 877 917 +06 661 081 891 9ST yt Tel 0౯1 
007 607 861 L81 91 991 ₹91 ల] T¢1 Il 011 


006 061 O81 0౬1 091 091 071 0౯1 061 


011 001 
081 161 91 1 ₹71 Sel 961 11 801 66 06 
091 ఆ! fri 9౯౬ 871 061 €11 +01 96 88 08 
Ov1 €€1 91 611 6€11 SOI 86 16 +8 LL OL 
OzI +౪11 $01 701 96 06 +18 86 cL 99 09 
00156 06 98 08 SL OL 99 09 9859 09 
08 9£ ఆ 89 +9 09 9 {5 8b ty Ov 
09 LS ₹9 IS 37 Sy tt 6౯ 9౯ tt 0౬ 
07 96 9౯ vt ct 0౯ 8c 96 tc Tw 0 
07 61 81 Lt 91 ST ft ¢1 71 It Ol 


67౭6౭ 006 91091 961001 SL 09 ST 

891 ₹₹1 0196 TL 9 ft 
191 3౯1 91166 69 
ysl 6౯1 0119౪8 99 
€₹1 961 9౧1 y8 9౯9 
071 061 ౮01 08 09 


916 col 
£0ల ₹81 
861 91 
681 991 
081 091 
ఈ 
z9t vr 
౬91 9౯1 
byt 361 
Stet Oct 
961 Til 
LIT ₹01 
801 96 
66 988 
06 0 
18 €౬4 
tL v9 
t9 99 
ళం 87 


msc అర్తం PEN 
ogee (fe ge 


“హాని 25 tng (69 (sst=L1XS1) S57 ఉం ఇం £1 CXS Wage st ంలరాణ Rent fons sume oc (భక) MNOS ROE 20 
S79 009 SLS 


tel v11 96 9L 


9౮౭1 801 06 ౭౬ 


611 ₹01 ౪ 


89 
61196 08 +79 
90106 SL 09 
86 v8 0L 99 
16 8L 9 Ts 
+8 tL 09 9౩ 
LL 99 SS yy 
OL 09 06 0౪ 
t9 fs Sy 9౬ 
9S 8y Or Tt 
67 Tr St 8 
cy 9౯ 0౯ 76 
ft Ot st 0౮౯ 
36 vc 0c 91 
16 81 St Zl 
₹[ 610198 
LL 9 § +f 


9v ౯౯ 
vr ₹0 
zy 1 
ov 07 
3౯ 61 
vs 9౯ 81 
165 ve lt 
sy Te 9t 
sy ot st 
ww su 
6t 9 ¢t 
9౯ ve zt 
te Te 
0౯6౬41 
te 
vt 


LS 


385 


io 00 
222 


౧౦౯౬ 
ఇల ళు ౧ చకా ణి ఈ 


లత వాం. వ. 


సంఖ్య | వర్గములు ఘనములు 


వర్గములు, ఫఘనములు, వర్గమూలములు, ఘనమూలములు 


1 1 1 

2 4 8 

3 9 27 

4 16 64 

5 25 125 

6 36 216 

7 49 343 

8 64 512 

9 81 729 

10 100 1000 

11 121 | 1331 

12 144 | 1728 

12 169 | 2 197 

14 196 2744 

225 3373 
256 

289 3 

‘a 324 వ్‌ 

19 361 6 859 

400 $000 


27 000 
64 000 
125 000 


15 625 


386 


వర్గమూలం ఘనమూలం 
1.000 1.000 
1.414 1.260 
1.732 1.442 
2.000 1.587 
2.236 1.710 
2.449 1.817 
2.646 1.913 
2.828 2.000 
3.000 2.080 
3.162 2.154 
3.317 2.224 
3.464 2.289 
3.60¢ 2.351 
3.740 2,410 
38" 2.400 
Ot 329 
4i సా 
42 . 
4,359 Dee 
4,472 న. 
5.000 292" 
5.477 3.107 
6.325 3.420 
7.071 


భిన్నాలు : 
ఏదైనా ఒక వస్తువును సమానమైన భాగాలు చేస్తే దానిని భ్రీన్లోరో 
ఉదా : ఒక వస్తువును 2 సమభాగాలు చేస్తే 'అర' లేక 'సగము' . 


ఒక వస్తువును 4 సమభాగాలు చేస్తే పాతిక లేక 'పావు' . 


ajo al nf 


ముప్పాతిక 
భిన్నములో గీతకు పైనున్న సంఖ్యను 'లవము' అని, గీతకు క్రింద ఉన్న సంఖ్యను హారము” అని 
అంటారు. 9 
౩ దినిని ౩ బై 4 అని చదువుతారు) 
4 ౬ w? 
Vn 
bh 
wi 


పనికి వచ్చే పరిజ్ఞానం 
గణితం భిన్నాలు 


శాతం, నూటికి స న కటి 


గ్త్‌ కోణం గా 'పె(గీకు లల 
భన సస | (3:14159) 
| - సమాంతరం ప. 
౫ - దీర్చచతురస్రం 60 - 1డిగీ 
[_] - చతురస్రం 90° - సమకోణం, పాదం 
£7 - సమాంతర చతుర్భుజం 4 పాదములు = 1 వృత్తం = 360° 
౦ - వృతం 1 రేడియన్‌ 
= = సర్పసమానం (త్రిభుజ కోణం) = 57.2958 = 57017 448 
లా. సారూప్యం 27 - త్రిభుజకోణములు = 1 వృత్తం = 360 
- కావున 1° = త్రిభుజకోణం 
PTR న 
బారువడ్డీకి సూత్రము | = ET చక్రవడ్డీ మొత్తము A =P 1 + 47) 
10 
(గ=అసలు; 7=కాలము; గ =రేటు) (P = అసలు; ౧=కాలమ్బు; '? =రేటు) 
కొన్న వెల ౫ లాభ (నష్టు శాతము 
లాభము (లేక నష్టము) = 100 
శాతము) = ————— 
ప్రే శాతము) కొన్న వెల 
బీజగణితం 
(2 + 0)2 = &2 +, 220 + b2 (a+b) (ఇ2- 0 + 02) = &ఇ3 + 03 
(2-- 0)2 = ఇ2 _ 220 + 02 (2-0) (22 + 20 - 02) = ఇ3- 03 
ఇవి - 02= (ఇ+ 0) (ab) a+b+c=0 అయితే 23 + 03 + 03 = sap 
వైశాల్యాలు 
త్రి 
' a వైశాల్యము = +b xh చతురస్రము వైశాల్యము =ax a=a2 
భూమి; n= ఎత్తు) చతురస్రము చుట్టుకొలత = 4) 
దీర్షచతురస్ర వైశాల్యము =! ౫౦ (& = భుజము) 
దీర్చచతుర్య చుట్టుకొలత = 2 (1 + b) వృత్త వైశాల్యము = ఇ 
(= పాడ; 0=వె డల్పు) వృత్తము చుట్టుకొలత = 277 
(nr ఆక్షికి, r= వ్యాసార్టము) 
$9 


388 


స. 


సాధారణంగా ఉండవలసిన నెత్తురుపోటు 


(బడ్‌ పెషర్‌ 
“100/60 నుంచి 140/90 (MM./Hg) 
(50 ఏళ్లు పైబడ్డవారికి) 
100/80 నుంచి 160/90 (MMm./Hg) 
(ఏభయిఏళ్ళలోపలి వారికి) 
రోజులో ఎల్లప్పుడూ ఒకేలాగ ఉండు నాడి రేటు 60-90 
సాధారణ శరీర ఉష్ణోగ్రత 98.6-5/ 37°C 
అనారోగ్యానికి సూచనలు 
శరీర సంబంధమైన మానసిక సంబంధమైన 
నిత్యమూ చేసుకునే ' 
పనులు చేసుకోలేక పోవడం 


2. వృత్తిపరమైన గాని గృహ 
సంబందమైన గాని విషయాలు 


పట్టించు కోకపోవడం 


3. జీవితంలో తృప్తి లేక పోవడం 
4. ప్రతిదాని గురించి శంకించడం 


5. అహంపెరుగుదల 


ఒత్తిడికి లొంగిపోవుటకు దారి తీయును 
అనారోగ్య సూచనలు కనిపిస్తే 


* లంకణం పరమౌషధం (ఘనాహారం48 


గంటలు తినకుండా) 
* (ద్రవరూపాహారం మీదనే ఆధార పడాలి. 


* 24 గంటలలో 8 గ్లాసుల (2 లీటర్లు) మంచి 


నీరు తాగాలి. 


* జ్వరం వస్తే తలనొప్పి మాత్ర ఆరుగంటల 


కొకసారి తీసుకోవాల. 

A 48 గంటల్లో న్లో జ్వరం తగ్గకపోతే వైద్యుణ్ణి సంప్రదించాలి. 
జబ్బు చేసీనపుడు ఏ జంతువూ తిండి తినదు, 
మానవుడు తప్ప. ఎంత తిన్నదని కాదు. 


తిన్నది జీర్ణించుకుంటేనే ఆరోగ్యం, 


1. నైతిక విలువలను గూర్చి అజ్ఞానం 


389 


ఆరోగ్య సూత్రాలు 


ఆరోగ్యమంటే? 

* రోజూ మంచి నిద్ర పడుతుందా? 
* సకాలానికి విరేచనమవుతుందా? 
* మంచి ఆకలి ఉందా? _ 


* రోజూ చేసీ పనిలో ఆనందం ఉందా? 


* ఛాతీ కొలత పొట్ట కొలత కంటె ఎక్కువైనదా? - 


ఈ ఐదు ప్రశ్నల్లో ఏ ఒక్కదాని సమాధానం 


'కాదు” 'అంటే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం . 
ఉంది.. వైద్య సలహా పొంది జీవనశైలిలో మార్పు .. 


తీసుకురావాలి. 
ప్రతిరోజూ ఒడిదొడుకులు లేకుండ 
క్రమపద్దతిలో జీవయాత్ర సాగాలి. 


తినేటప్పుడు నీళ్లు తాగకూడదు. (గొంతుక... 


పడినప్పుడు తప్ప) భోజనం చేసిన పది నిముషాల 
తర్వాత నీళ్లు తాగాలి. 


కారణాలు : 
* నీళ్ళు తాగితే తినవలసినంత తినలేక పోనడం 


శ జఠరరసం పల్చబడిపోయి పని చేయకపోవచ్చు 
(జీర్ణశక్తి తగ్గిపోవడం) 

శే రోజుకి అప్పుడప్పుడు కనీసం రెండు లీటర్ల 
నీరైనా తాగాలి. 

అలా చేస్తే. 

* నోటిలో పుండ్లురావు. పొట్టలో పుండ్లు రావు. 

* అమృత తగ్గుతుంది. 

* కడుపులో మరట ఉండదు. . 

* అజీర్ణం, కడుపుబ్బరం రాదు. మల బద్ధకం రాదు. 

అజీర్ణానికి నాలుగు కారణాలు 

* వేళ తప్పి తిండి తినడం. 

* భోజనాలకు మధ్య చిరుతిళ్లు తినడం. 

* భోజనంతో నీళ్లు తాగడం. | 

* రోజులో తాగవలసినంత మంచి నీరు సేవించకపోవడం. 


1. 


పనికి వచ్చే పరిజ్ఞానం 
ఆరోగ్య సూత్రాలు' - కుక్కకాటు 


'లేవీన్‌ - భయంకరమైన వ్యాధి. నూటికి 
నూరు శాతం ప్రాణాంతకమైనది. రేబీస్‌ వైరస్‌ 
పిచ్చెక్కిన జంతువులు కరవడంవల్ల మషికి సర్వ 
సాధారణంగా సంక్రమిస్తుంది. ఒకసారి కనుక 
వైరస్‌ జంతువు లేదా మనిషి నాడీ వ్యవస్థలో 
'ప్రవేశ్‌స్తే మరణం తథ్యం. 

అయితే సులభమైన చర్యలు రోగాన్ని 
నిరోధించగలవు. ఈ చర్యల్ని గుర్తుంచుకుని 
కుక్క వంటి జంతువు కరచిన వెంటనే చేపట్టి తీరాలి, 
కారణాలు - లక్షణాలు 

రేబీస్‌ అనే రోగం సోకిన జంతువు నోటిలోని 
లాలాజలం ద్వారా మనిషికి వ్యాప్తి చెందుతుంది, 
రోగం సోకిన జంతువు లక్షణాలు ఏమిటంటే 
నోటి వెంట నురుగు తేలడం, చొంగ కారడం, 
తోక వంగిపోవడం, జంతువు మొరిగినప్పుడు 
గొంతు ధ్వనిలో తేడా రావడం, ఒక్కొక్కప్పుడు 
ఆరోగ్యంగా కనిపిస్తున్నప్పటికీ జంతువు వైరస్‌ను 
గుప్తంగా మోసుకుపోతూ ఉంటుంది. ఉష్ణరక్తం 
గల జంతువులన్నీ (కుక్క, పిల్లి, కోతి మొదలైనవి) 
రేబీస్‌ను వ్యాపింపజేస్తాయి. కనుక, ఇలాంటి 
జంతువులు కరచినపుడు తగిన చికిత్స చేయాలి. 
ప్రథమ చికిత్స 
జంతువు కరచిన వెంటనే ప్రథమ చికిత్స 
తప్పనిసరిగా చేయాలి. ఆ జంతువు చచ్చి 
పోతుందేమోనని వేచి చూడకూడదు. ఎందుకంటే 
కొన్ని రేబీస్‌ సోకిన జంతువులు 10 రోజులకన్న 
ఎక్కువ రోజుల్స బతికే వుంటాయి. గుర్తుంచు 


నాన్‌ 


పిచ్చికుక్క కాటు - రేబీస్‌ 


కోండి. ఖచ్చితమైన ప్రథమ చికిత్సగాని సకాలంలో 


టీకాలు వేయించుకుంటే రేబీస్‌ సంక్రమించే 

ప్రమాదం నివారించబడుతుంది. 

జంతువు కరచిన వెంటనే ఈ విధంగా |ప్రథనే 
చికిత్స జరపండి. 

* గాయాన్ని బాగా నీరుపోసి సబ్బుతో కడగండి 

* ఏదైనా యాంటిసెప్టిక్‌ లేదా ఆల్కహాల్‌ 
అయినా రాయండి. 

* రేబీస్‌ నిరోధానికి వాక్సిన్‌ తీసుకునేందుకు మీ 
డాక్టర్‌ను సంప్రదించండి, 

* గాయాన్ని రుద్దకండి లేదా పసుపు, బామ్‌లు 
మొదలైనవి ఏమీ పూయకండి. ఎందుకంటే 
ప్రయోజనం ఏమీ వుండదు. 

(ప్రథమ చికిత్స చర్యలు చేసిన తరువాతే 
డాక్టరుతో గాయాన్ని ఖచ్చితంగా పరీక్ష చేయించడం 
(శ్రేయస్కరం, 
వాక్సినేషన్‌ - టీకా 

ఈనాడు, చికిత్స చాలా సులభంగా, నొప్పి 
లేకుండా జరుగుతున్నది. పూర్వం మ్రూదిరిగొ 
పొట్టపైన నొప్పి కలిగించేలా 14 ఇంజక్షన్లు తీసుకునే 
బదులు చేతి పైభాగంలో ఆరు ఇంజక్షన్లు 
చేయించుకుంటే సరిపోయే ఎంతో సమరవంత 
మైన ఇంజక్షన్లు దొరుకుతున్నాయి. మీ “డాక్టర్‌ 
మమ్మల్ని పరీక్షించినప్పుటికీ వారి. సలహో 
పాటించడానికి సంకోచించకండి. గుర్తుంచోక్షండి 
పూర్తి కోర్సు ఇంజక్షన్లు తీసుకోండి. కోర్సును 


మధ్యలో ఆపివేయడం మరింత ప్రమాదం కావచ్చు: 
390 


ఎత్తునుబట్టి సాధారణంగా ఉండవలసిన వ్యక్తి బరువు 


పురుషులు స్త్రీలు 
| ఎత్తు సెం.మీ బరువు కి.గ్రా. ఎత్తు సెంమీ బరువు కి.గ్రా. 
160 44-64 147 37 53 
163 44-65 150 37-54 
165 46-66 152 38-55 
168 48-69 155 39-57 
170 49-71 157 39-58 
173 51-73 160 40-58 
175 52-74 163 41-59 
178 53-75 165 42-61 
180 55-79 168 44-64 
183 58-80 170 45-65 
185 59-82 173 45-66 
188 62-86 175 46-67 


వరుససంఖ్య వూసం 


జనవరి 
ఫిబ్రవరి 
మార్చి 
ఏప్రిలు 


మ మ స స మ న 


= వ 
PU (. 
|| 

స్‌ సళ 
న 
gE 


జాతిరత్నం పేరు 


కెంపు - గార్నెట్‌ 
కురువిందం - ఎమితిస్ట్‌ 


జన్మమాసం మణిరత్నాలు : బర్త్‌ స్టోన్స్‌ 
“ఆయా మాసాల్లో పుట్టిన వ్యక్తులు ధరించతగ్గ జాతి రత్నాల సంప్రదాయ వివరాలు 
ధరించడం నల్ల ఫలితం 


పగడం - విద్రుమం - కోరల్‌ 


వజం - డైమండ్‌ 
మరకతం - ఎమరాల్డ్‌ 
ముత్యం - పెర్ల్‌ 
మాణిక్యం - రూబీ 
పచ్చ - పెరిడాట్‌ 
నీలం - సెఫైర్‌ 


కుదురు 
చిత్తశుద్ది 
ధైర్యసాహసాలు 
అమాయకత్వం 
విజయం 
ఆరోగ్యం 
"సంతృప్తి ' 
దాంపత్య సౌఖ్యం 

= స్పష్టమైన ఆలోచనాసరళి 


వైఢూర్యం - ఓపాల్‌ : కేట్స్‌-ఐ' టూర్మలీన్‌ ఆశ 


గోమేథికం-పుష్యరాగం: టోపాజ్‌ 
ఫిరోజారాయి - టర్క్య్వాజ్‌: జిర్కాన్‌ 


391 


అన్యోన్యం 
ఐశ్యర్యం 


లోక జ్ఞాన పీఠం 


పనికి వచ్చే పరిజ్ఞానం 


ఆరోగ్య సూత్రాలు 


తులా కొలనూనములు 


భారతదేశంలో మెట్రిక్‌ పద్దతి పార్లమెంటు శాసనం ద్వారా 1957లో అమలులోనికి నచ్చింది. ఇది 
దశాంశ పద్దతి పై ఆధారపడి ఉంది. యునైటెడ్‌ స్టేట్స్‌ తప్ప ప్రపంచంలో పెక్కు దేశాల్లో మెట్రిక్‌ 
పద్దతినే సౌటిస్తున్నారు. 
ష్ట్ర నా 1 చ. అ. = 0.4516చ.కి.మీ. 
దైర్య (దూర) మానం 


1 చ.అ. = 0.0929చ.మీ. 
రెండు స్థల బిందువుల మధ్య దూరమును 1 క్వ, = 0.18361 చీ. 
కొలుచుట దూరమానం. దూరమును _  శ్రీర్రు = 2,11 అమెరికన్‌ 'పైంట్‌ = 0.220 
కొలుచుటకుస్కేలు, టేపు, సర్వే గొలుసు (028.4 మిలీ, = ద్రవ బౌన్సు 
ఉపయోగపడతాయి. 1 ఘన సెం.మీ. = 0.0610 ఘ.అం. 
10 మిల్లీ మీటర్టు = 1 సెంటిమీటరు 1ఘ అం = 16.387 ఘ.సెం.మీ. 
10 సెంటిమీటర్లు = 1 డెసీ మీటరు 


1 ఘ.మీ.= 35.3146 ఘ.1.3079 ఘ.గ. 
10 డెసి మీటర్లు (10౮సెం.మీ) = 1 మీటరు 1 ఘనపు గజం = 0.7646 ఘనమీటరు 
10 మీటర్జు = 1 డెకా మీటరు 


1 గాలను (బ్రిటిషు) = 4.54461 లీటరు 
10 డెకా మీటర్జ్హు = 1 హెక్టా మీటరు ॥ 


1 గాలను (అమెరికన్‌) = 3.7854 లీటరు 
10 హెక్టా మీటర్లు = 1 కిలో మీటరు/కి.మీ. బంగారం తూకం - కొత్ర 


మార్పిడికి గుణాంకం బంగారం తూకంలో 5, 10, 50, 100, 200 500 
1 హెక్టారు = 2.471 ఎకరాలు; . మిల్లీ గ్రాములు, 1 2, క కిలో గ్రాముల 
1 ఎకరం = 0.4047 హెక్షారు (1 “ములు వాడుక చేస్తారు. 
1 అంగుళం (అం) = 2.54 సెంమీ. 1000 మిల్లీగ్రాములు 1 గ్రాము 
1 సెం.మీ = 03937 అంగుళం 1000 [గ్రాములు 1కిలో గ్రాము 
1 మీటరు = 39,3701 అంగుళాలు 11 మిల్లీ గ్రాములు 1 గురిగింజ ఎత్తు 
1 అంగుళం = 3.2808 అడుగు 11.664 (గ్రాములు 1తులం 
1 గజం = 0.9144 మీటరు 8 గ్రాములు 1కాసు (సవరను) 
1. మీటరు = 03936 గజములు బంగారం తూకం - పాం 
1మైలు = 16093 కిమీ. 1 వీసం - వడ్ల గింజ ఎత్తు 
1 మిల్లీ మీటరు = 0.03936 అంగుళం 2 వీసములు 1 పరక 
(గాము = 0.3553 బౌన్సు; 2 పరకలు 1 పాతిక 
1 బౌన్సు = 28.35 (గ్రాములు . 2 పాతికలు 1 అడ్డిగ 
1 కి/(గ్రా, = 2.2046 పొనులు 2 అడ్డిగలు 1 చిన్నము 
1మీ.మీ. = 0.03937 అంగుళం 


2 చిన్నములు 1తులం 
1చమీ. = 16.7639 చ. అ. = 11960 వ.గ. 


1చ.కిమీ, = 0.386 చమె. 1 చ.మై. =2.59 చ.కి.మీ, ఒక కారటు 
ల 
392 


రత్నాల తూకం 
= 200 మిల్లీ గ్రాములు 


బరువు తూకం 

1000 (గ్రాములు = 1కిలో గ్రాము 
ద్రవమానం 

1000 మిల్లీలీటర్లు = ఒక లీటరు 


ల ద్రవ్యమానం 
రూపాయికి నూరు పైసలు, అర్హరూపాయికి 50 


పైసలు, పావలాకు 25 పైసలు. 
కాలనూనం 
సెకను (౫ 


, 60 సెకనులు = 1 నిముషం 


~ 


60 నిముషాలు = 1 గంట 

24 గంటలు =1దినం 

7 దినములు = 1 వారం 

4 వారాలు = 1 మాసం/ నెల 
12 మాసాలు = 1 సంవత్సరం 
10 సంవత్సరాలు = 1 దశాబ్ది 
100 సంవత్సరాలు = 1 శతాబ్ది 


1000 సంవత్సరాలు = 1 సహస్రాబ్ది 


25 సంవత్సరాలు రజతవర్షం 


«50 సంవత్సరాలు స్వర్ణ వర్షం 


60 సంవత్సరాలు వ(జ వర్షం 
75 సంవత్సరాలు అమృత వర్షం 


100 సంవత్సరాలు శత వర్షం (శతాబ్ది) 


అంతర్జాతీయ కాగితం (గుపరు). 


ప్రమాణములు 
మి.మీ. అంగుళాలు 

Ao 841x1189  33.11x46.81 
At 594x841 23.39x33.11 . 
"AQ 420x594 16.54x23.39 
A3 297x420 :, _ 11.69x16.54 
A4 210297 ~~ 8.27x11.69 
AS 148x210 5.83%8.27 
A6 105x148 4.13x5.83 
A7 74x105 2.91x4.13 
Ag 52x74 2.05x2.91 
Ag 37x52 1.46x2.05 
A10 26x27 1.02x1.146 


గమనిక - 1: 2 నిష్పత్తి భుజాలు గల దీర్హ 
చతురస్ర విస్తీర్ణం ఆధారంగా గణించబడినది 


(వ్రాయడానికి పనికి వచ్చే కాగితం (పేపరు) 


24 ఠావులు = 1 దస్తా 


480 ఠావులు = 1 రీము = 20 దస్తాలు 


కాగితం (పేపరు) ముద్రణ 

500 ఠావులు (షీట్టు) = 1 రీము 
ముద్రణ 

1 పాయింటు = 1/12 అంగుళం 
1పెకా = 12 పాయింట్లు 


డబుల్‌ క్రాన్‌ డబుల్‌ డెమీ 
20"x30” 237౫36” 
51.8x76.20m 58.9౫91 cm 


రీము (500 ఠావులు) బరువు కి.గ్రా 


11.6 16 కిగ్రా/రీము 
13.6 186 కీగ్రా./రీము. 
15.5 213 కి.గ్రా./రీము 
17.4 _ 24కి.గ్రా./రీము 
19.3 267 కిగ్రో./రీము 
. 212 293 కిగ్రా./రీము 
23.2 32 కి/గ్రా./రీము 


(95m అంటే గ్రామ్స్‌ పెర్‌ స్వేర్‌ మీటర్‌ - 


. చదరపు మీటరుకు (గ్రాములు) 


393 


ముద్రణ కాగితం 
(ప్రింటింగ్‌. పేపరు) 


గ్రాములు/చ.మీ. 


gsm* 


60gsm 
7Z0gsm: 
80gsm 
90gsm- 


 10Ugsm 


1100౧ 
2000900 


పనికి వచ్చే పరిజ్ఞానం 


తులాకొలమానాలు 


బౌఫార్ట్‌ పవనమానం 


నేలమట్టం నుంచి 10 మీటరుల పైన పవనదుతిపై 1805లో నిశిత వరిశోధనలు 
నిర్షహించి (ప్రాన్చిన్‌ బౌఫార్ట్‌ పవనవేగాన్లి 0 - 12 స్థాయీలలో (ప్రమాణీకరించాడు. 


స్తాయి 
0. 2కంటె తక్కువ 


1. 2-5 మధ్య 


2. 6-11 మధ్య 
3. 13-19 మధ్య 
4. 21-29 మధ్య 


5. 31-39 మధ్య 
6. 40-50 మధ్య 


7. 51-61 మధ్య 


8. 63-74 మధ్య 
“ఈ 76-87 మధ్య 
10. 88 -101 మధ్య 


11. 103-115 మధ్య 


12. 115 కంటె ఎక్కువ ఉప్పెన 


సవవవేగం కి.మీ/గం. 


ప్రశాంతత కామ్‌ 
చిరుగాలి స్పెట్‌ ఎయిర్‌ 
పిల్లగాలి సైట్‌ బ్రీజ్‌ 
మందపననం జెంటిల్‌ బ్రీజ్‌ 
ఒక మాదిరి గాలి 

పైరు గాలి ఫ్రెష్‌ బ్రీజ్‌ 
ఈదురు గాలి (స్టాంగ్‌ విండ్‌ 
పెనుగాలి మోడడ్రేట్‌ గేల్‌ 
గాలి దుమారం (ఫ్రెష్‌ గేల్‌ 


ప్రచండ వాయువు (స్టాంగ్‌ గేల్‌ 


అజా 


పైకి కనిపించే 


పొగ నిటారుగా పోతుంది 


పొగ ఏదో ఒకవైపుకు పోతుంది. 


ముఖం మీద గాలి పడి అలికిడి 
తెలుస్తుంది 


ఆకులు, రెమ్మలు కదులుతాయి 
దుమ్ము, ధూళి ఎగుస్తాయి. 


మోడ్రేట్‌ ట్రీజ్‌ - కాగితాలు ఎగురుతాయి; చిన్న 


కామ శైలు కదులుతాయి. 


చిన్న మొక్కలు ఊగుతాయి. 


పెద్ద కొమ్మలు ఊగుతాయి; 
జండాలు కొట్టుకుంటాయి. 


పెద్ద చెట్టు ఊగుతాయి నడక కష్టం 


కొమ శైలు విరిగిపోతాయి; 
నడక దుర్రభం. 


ఫ్యాక్టరీ చిమ్నీలు దెబ్బతింటాయి; 
కొద్ది నష్టం. 


మహా ప్రచండ వాయువు హోల్‌గేల్‌ - కూకటి వేళ్లతో సహా చెట్టు 


తుఫాను-స్టార్మ్‌ 


హరికేన్‌ 
394 


లేచిపోతాయి; నష్టం అపారం. 


విద్యుత్‌ స్తంభాలు వంగిపోతాయి 
ఎలక్ట్రిక్‌ ఎచ్‌.టి. టవర్లు దెబ్బతింటాయి 
ధ్వంసం ఎక్కువ. 


CA 0 
భవనాలు కూలుతాయి; సర్సనొ శన 


జ 
కరెంటు ఖర్చు - విద్యుత్తు వాడకం 
నెల (30రోజుల)కు ఖర్చయ్యే యూనిట్లు 


హాలు మా 
విద్యుత్తు పరికరం | వాట్టేజి రోజుకు ఎన్ని గంటల వినియోగం 


మ 1 2 3 
0381 0.75 | 15 | 2.25 | 30 375, 45 
2.4 | 3.6| 48| 60| 72 


60 0.9| 18| 36 | 54 7.2} 90 108 
9.0 | 12.0 | 15.0| 18.0 


(జఒక ఎచ్‌పి. నీటి సంపును రోజుకు 1 గం 
395 


0 
బల్బు/ట్యూబు 100 | 15| 30| 60 ళ్‌ 
సలింగ్‌ ఫాన్‌ యో 
6/48” 50 | 075 15| 30| 45| 6| 75| 90 y. 
a so | 09| 18| 36| 54|72| 90 106. సిక్‌ 
గ 70 15| 221 42| 63, 8 105 126 3 
టేబుల్‌ ఫాన్‌ న. 
sl క 06 12|24| 36| ఓరి 60] 72 a 
ఇస్తీపెట్టె (ఎలక్టికఐరన్‌) 550 | 831165 (33.0 (495 660 825 990... + 
దోభీ ఐరన్‌ 1000 | 15| 30, 60) 90 | 120 150| 180 
గజర్‌ 2000. 30 60 | 120 | 100 | 240 300| 360 
“సర్‌ 3000 | 45 90|180 | 270 360 | 450| 540 
న్‌కుక్కుర్‌ 500 | 75| | 30| 15 6 75| 90 
(గ్రైండర్‌ (పెద్దది) 200 | 6] 1n| | 24 30 36 
గ్రైండర్‌ (చిన్నది) sol Qh క 0. 6| 75, 9 
వాషింగ్‌ మెషీన్‌ 200 క త ను 36 
మిర్‌ కండీషనర్‌ 1 టన్ను 1400 21| 42| 84 126 | 168 | 210 వ 
ఎక్‌ కండీషనర్‌ 15 టన్ను _ 1800 | 27, 5 108 | 162 | 216| 270, 324 ° 
పీజ్‌ చిన్నది 160 లీ. 200 త ఈ | H 24| 30] 3 | 
పెద్దది 300 లీ. sol dol ఈ 18” 361 45 54 (| 
రేడి so | 08, 15| 3| 4 6175 9 స్స 

“(టి 150 2 5| 9 14 18 23 27 2 g 
నీట్రి పంప 9 22 | 44 66! 88 110 132 స్ట్‌ | 
వ పు (బోరు). | 10 ఎచ్‌పి. u ర 20! 336 
షు ఇంపు క 0|| 168 = oe o 
ని వంపు 0 ఎచ్‌పి | 56| 12 | 22 20 బ్‌ ww 
= Sl "కప | 84| 168 | 336 159 json) A గ 

మ) ఒక ట్యూబు, బల్బు ఇం చార్టు లోపన 3 గం] వదల వెలకు 36 యా వా pg 8 
ట వాడితే నెలకు 22 యూనిట్లు ఇిర్చు అ న 


కొన్ని రకాల జాబులు | 
' బంధువులకు 
బాలికల గురుకుల పాఠశాల 
మహేం।ద్రహిల్స్‌ 
సికింద్రాబాద్‌ - 500 025 
అక్టోబరు2, 1997 
పూజ్యశ్రీ నాన్నగారికి 
నమస్కారములు. ఇక్కడ నేను క్షేమంగా ఉన్నాను. మా హాస్టలులో అనిత అనే స్నేహితురాలు 
ఉంది. ఆమె నేను కలసి చదువుకుంటూ ఉంటాము. మా పరీక్షలు వచ్చే వారం (ప్రారంభమవుతాయి. 
మేమిద్దరం బాగా చదువుతున్నాము. నా ఆరోగ్యం బాగానే ఉంది. తాడికొండ గురుకులపాఠశాల 
చదువుతున్న సతీష్‌ అన్నయ్య దగ్గరనుండి ఉత్తరాలు వస్తున్నాయనుకుంటాను.పరీక్షలు అయిన 
తర్వాత ఇంటికి వస్తాను. అమ్మకు నానమస్కారాలు చెప్పండి. 


శ్రీఎస్‌. వి. రామమూర్తిగారు 


ఇట్టు 
5-2-11 ఉల్లివారి వీథి మీ కుమార్తె 
విజయవాడ 520012 మాధవి 
వ్యాపార సంస్థలకు 
మేనేజరు 
విశాలాంధ్ర బుక్‌ హౌస్‌ 2-10-1997 


కార్ల్‌మార్క్స్‌ రోడ్డు, విజయవాడ - 520 003 
ఆర్యా 


ఈ దిగువ జాబితా లోని పుస్తకాలు వీలైనంత త్వరగా పోస్టు ద్వారా వి.పి.పి.లో 
పంపకోరుచున్నాను: 


1. సి. నరసింహారావు వ్రాసిన “వ్యక్తిత్వ వికాసం' , = 1 కాపీ 
2. తెలుగు అకాడమీ (ప్రచురించిన ఇంగ్రీషు - తెలుగు నిఘంటువు - 1 కాపీ. 
: శ 
3. బాలల అకడమీ (ప్రచురించిన డి, రామలింగంగారి స్వరాజ్యం నా జన్మహక్కు' -1కాపి 
ఇట్లు 
కు. 
నా అ(డ్రస్‌ శ్రీధర్‌ 
పి, శ్రీ ధర్‌ 
6-11-194 


గోవిందరాజుల ఆలయం వీధి తిరుపతి - 517 501 
396 


ఉద్యోగానికి దరఖాస్తు 
కార్యదర్శి 
భాగవతుల చారిటబుల్‌ ట్రస్ట్‌ 
ఎలమంచిలి, విశాఖపట్నం జిల్లా - 531 212 


ఆర్యా 
నమస్కారములు 
రాష్ట్రంలో స్వచ్చంద సేవా సంస్థల్లో ప్రముఖమైన మీ సంస్థలో నూతన విద్యా వ్యాప్తి పథకంలో 
కార్యకర్త పోస్టు ఖాళీగా ఉందని (24/5/97) 'వార్తులో పడిన ప్రకటననుచూసి ఈ దరఖాస్తును 
ఈమ పరిశీలనకై పంపుకుంటున్నాను. 
నా జీవిత సంగ్రహం (బయోడెటా) గురించి ఈ విధంగా తెలియ జేస్తున్నాను. మాది విశాఖ 
ge అనకాపల్లి, నా జన్మ తేదీ 15 మార్చి 1977. అంటే ఇప్పుడు నా వయస్సు 20 ఏళ్లు నిండాయి. 
విద్యార్హతలను గూర్చి చెప్పాలంటే నేను ఎస్‌.ఎస్‌.సి. ప్యాసయి ఇంటరు కూడా పూర్తి చేసి 
_శీపాధ్యాయ వృత్తి శిక్షణ పొందాను. (గ్రామీణాభివృద్ధిలో కృషి చేయడం నాకెంతో అభిమానమైన 
“విష్యం, గ్రామీణులకు ఉపాధి కల్పనకు సంబంధించి అల్లికలు, కుట్టు, పట్టపరి(శ్రమ వంటి 
కార్యక్రమాలను నిర్వహించగలను. 
మీ సంస్థలో ఖాళీ ఉద్యోగానికి నన్నొక అభ్యర్థినిగా పరిశీలించి కార్య 
కోరిక మేరకు పనిచేసి నా శక్తి సామర్వాలను మీ సంస్టక్తై ధార పోయ 
మీ వద్ద నుండి జాబుకై ఎదురుచూస్తున్నాను. 


కర్తగా నన్ను నియమించిన 
గలను. 


రాష్‌ 
* వి, సింహాచలం 


గ 
ఎన్స్‌ | 
పల్లి విశాఖ జిల్లా -531 001 ges శ్ర 
2 


397 


1 ్య 5 
లోక జ్ఞాన పెఠం 


పనికి వచ్చే పరిజానం 
రాల 


కొన్నిరకాల జాబులు 


పత్రికా సంపాదకునికి లేఖ 


'వార్త ఎడిటరుగార్కి 
నమస్కారములు 


16-34 
శివాలయం వీధి 


జోగిపేట, మెదకు జిల్లా - 501 


మీరు ఈ మధ్య 'వార్త' (1-6-97) సంపాదకీయం రాస్తూ రాష్ట్రంలో అమలులో ఉ 


విధానంపై చక్కటి విమర్శనాత్మక విషయాలు ముచ్చటించారు. అదే సమయంలో మన రాక 


మంత్రి ఆసియా పులులు గా ప్రసిద్దిగాంచిన సింగపూరు, మలేసియా దేశాలలో సాధించిన 
అధ్యయనం చేయడానికి వెళ్ళినప్పుడు మీర, ఆయా దేశాల్లో అమలులో ఉన్న ఎవ్యా 
దా oo 


ముఖ్యంగా (ప్రాథమిక విద్యను వారు సాధిం 


ఈ సందర్భంలో మనదేశం ముఖ్యంగా" ౬. 
విద్యావేత్తలు ఈ విషయమై పట్టించ: -- 
నా అభిప్రాయం, ప్రజాభిప్రాయా.. 
ఉత్తరాన్ని ప్రచురించిన చాలా సు 


ఎడిటరుగార్కి 

'వార్తా' దినపత్రిక 

డి.బి.ఆర్‌.మిల్స్‌ రోడ్డు 

ఎల్ఫీగుడా, లోయర్‌ టాంక్‌ బండ్‌, 
హైదరాబాదు - 500 080 


a Are 
"శ్యతల గురించి నా సృష్టికి అము 


౫విషయమైత.. లుల 

ఎవలంబించన:. పయమా 

“ఖ్యం ఇస్తున్న "వార్త 
ఇట్టు 
యాదగిరి 
మే, 1997 


398 


౫ ది ల 32> ను 


“ఈ ఆ me శే 


gh sc sf 
SH sf sh ౨1౯ 


en u3 | 
BONY న ష్‌ gh nl sw of. afi 


శె మ I వాలే శస fp © fe రి యి [| 
pao 3086 1౧ 
A . 


సు a» చ అక ఈ 


శాలల జగ చద sh no Ah 
౫౫ gh CF wh 315 27 [1 
5 gD ohh ౪6 Tp 


క ఆ wf hap wb 


కొన్ని రకాల జాబులు ఆ 


బంధువులకు 


బాలికల గురుకుల పాఠశాల 
మహేం[ద్రహిల్స్‌ 
సికింద్రాబాద్‌ - 500 025 
అక్టోబరు2, 1997 
పూజ్యశ్రీ నాన్నగారికి 
నమస్కారములు. ఇక్కడ నేను క్షేమంగా ఉన్నాను. మా హాస్టలులో అనిత అనే స్నేహితురాలు 
ఉంది. ఆమె నేను కలసి చదువుకుంటూ ఉంటాము. మా పరీక్షలు వచ్చే వారం (ప్రారంభమవుతొయో. 
మేమిద్దరం బాగా చదువుతున్నాము. నా ఆరోగ్యం బాగానే ఉంది. తాడికొండ గురుకులపాఠశాల న 
చదువుతున్న సతీష్‌ అన్నయ్య దగ్గరనుండి ఉత్తరాలు వస్తున్నాయనుకుంటాను.పరీక్షలు అరి 
తర్వాత ఇంటికి వస్తాను. అమ్మకు నానమస్కారాలు చెప్పండి. 


శ్రీఎస్‌. వి. రామమూర్తిగారు 


ఇట్టు 
5-2-11 ఉల్లివారి వీథి మీ కుమార్తె 
విజయవాడ 520012 మాధవి 

వ్యాపార సంస్థలకు 

మేనేజరు 
ఏశాలాం(ధ్ర బుక్‌ హౌస్‌ 2-10-1997 
కార్ల్‌మార్క్స్‌ రోడ్డు, విజయవాడ - 520 003 
ఆర్యా 


ఈ దిగువ జాబితా లోని పుస్తకాలు వీలైనంత త్వరగా పోస్టు ద్వారా వి.పి.పి.లో 
పంపకోరుచున్నాను: 


1 సి. నరసింహారావు వ్రాసిన “వ్యక్తిత్వ వికాసం' -1 కాపీ 
2. తెలుగు అకాడమీ ప్రచురించిన ఇంగ్లీషు = తెలుగు నిఘంటువు - 1 కాపీ. 
3. బాలల అకడమీ (ప్రచురించిన డి. రామలింగంగారి 'స్వరాజ్యం నా జన్మ హక్కు - 1 కాపీ 
ఇట్లు 
లగా 
నా అడ్రస్‌ శ్రీధర్‌ 
పి. శ్రీ ధర్‌ 
6-11-194 


గోవిందరాజుల ఆలయం వీథి తిరుపతి - 517 501 
396 


ఉద్యోగానికి దరఖాస్తు 
కార్యదర్శి 

భాగవతుల చారిటబుల్‌ ట్రస్ట్‌ 

ఎలమంచిలి, విశాఖపట్నం జిల్లా - 531 212 


ఆర్యా 


నమస్కారములు a 

రాష్ట్రంలో స్వచ్చంద సేవా సంస్థల్లో ప్రముఖమైన మీ సంస్థలో నూతన విద్యా వ్యాప్తి పథకంలో 
కొర్యకర్త పోస్టు ఖాళీగా ఉందని (24/5/97) “వార్తలో పడిన ప్రకటననుచూసి ఈ దరఖాస్తును 
ఈము పరిశీలనకై పంపుకుంటున్నాను. 

నా జీవిత సంగ్రహం (బయోడెటా) గురించి ఈ విధంగా 


జి 
ల్లి అనకాపల్లి, నా జన్మ తేదీ 15 మార్చి 1977. అంటే ఇప్పుడు నావ 
విద్యార్హతలను గూర్చి చెప్పాలంటే నేను ఎస్‌.ఎస్‌.సి. ప్యాసయి ఇంటరు కూడా పూర్తి చేసి 
నాకెంతో అభిమానమైన 


నా వృత్తి శిక్షణ పొందాను. గ్రామీణాభివృద్దిలో కృషి చేయడం సా 
ట్ట 0. గ్రామీణులకు ఉపాధి కల్పనకు సంబంధించి అల్లికలు, కుట్టు, పట్టుపరి 
క్రమాలను నిర్వహించగలను. 
మీ సంస్థలో ఖాళీ ఉద్యోగానికి నన్నొక అభ్యర్థినిగొ పరిశీలించి 
కోరిక మేరకు పనిచేసి నా శక్తి సామర్థ్యాలను మీ సంస్థ్రకై ధార పోయగలను. 
మీ వద్ద నుండి జాబుకై ఎదురుచూస్తున్నాను. 


తెలియ జేస్తున్నాను. మాది విశాఖ 
యస్సు 20 ఏళ్లు నిండాయి. 


కార్యకర్తగా నన్ను నియమించిన 


స్‌ 


రాణ 
స. సింహాచలం 
తభపల్‌ సంస్థ దగ్గర pe 
పల్లి విశాఖ జిల్లా -531 001 అప్పల నర్సమ్మ 
స 26/5/97 


397 


లోక జానకీ 


పనికి వచ్చే పరిజానం 
కూల 
కొన్నిరకాల జాబులు 


అంటా క Ara PY Cr PE eet ee టన ———— 


కొన్ని రకాల జాబులు. శ్‌ 


బంధువులకు 


బాలికల గురుకుల పాఠశాల 
మహేం!ద్రహిల్స్‌ 
సికింద్రాబాద్‌ - 500 025 
అక్టోబరు2, 1997 
పూజ్యశ్రీ నాన్నగారికి 
నమస్కారములు. ఇక్కడ నేను క్షేమంగా ఉన్నాను. మా హాస్టలులో అనిత అనే స్నేహితురాలు 
ఉంది. ఆమె నేను కలసి చదువుకుంటూ ఉంటాము. మా పరీక్షలు వచ్చే వారం (ప్రారంభమవుళొ ల 
మేమిద్దరం బాగా చదువుతున్నాము. నా ఆరోగ్యం బాగానే ఉంది. తాడికొండ గురుకులపాఠళౌల 
చదువుతున్న సతీష్‌ అన్నయ్య దగ్గరనుండి ఉత్తరాలు వస్తున్నాయనుకుంటాను.పరీక్షలు అయి 
తర్వాత ఇంటికి వస్తాను. అమ్మకు నానమస్కారాలు చెప్పండి. 


శ్రీఎస్‌. వి. రామమూర్తిగారు ఇట్లు 
5-2-11 ఉల్లివారి వీథి మీ కుమార్తె 
విజయవాడ 520012 మాధవి 


వ్యాపార సంస్థలకు 
మేనేజరు 


విశాలాంధ్ర బుక్‌ హౌస్‌ 
కార్ల్‌ మార్క్స్‌ రోడ్డు, విజయవాడ - 520 003 


2-10-1997 


ఆరా 
: ఈ దిగువ జాబితా లోని పుస్తకాలు వీలైనంత త్వరగా పోస్టు ద్వారా వి.ప.పి.లో 
పంపకోరుచున్నాను: సమే 
1. సి. నరసింహారావు (వ్రాసిన “వ్యక్తిత్వ వికాసం” - 
2. తెలుగు అకాడమీ (ప్రచురించిన ఇంగ్లీషు - తెలుగు నిఘంటువు «il క 
3. బాలల అకడమీ ప్రచురించిన డి. రామలింగంగారి 'స్వరాజ్యం నా జన్మ హక్కు -1కొా 
ఇట్లు 
నా అడ్రస్‌ శ్రీధర్‌ 
పి శ్రీ ధర్‌ 
6-11-194 


గోవిందరాజుల ఆలయం వీథి తిరుపతి - 517 501 
396 


ఉద్యోగానికి దరఖాస్తు 
కార్యదర్శి 

భాగవతుల చారిటబుల్‌ ట్రస్ట్‌ 

ఎలమంచిలి, విశాఖపట్నం జిల్లా - 531 212 


ఆర్యా 
నమస్కారములు 
రాష్ట్రంలో స్వచ్చంద సేవా సంస్థల్లో ప్రము 
కాగ నో 
కర్త పోస్టు ఖాళీగా ఉందని (24/5/97) వార్తలో పడిన ప్రకటననుచూసి ఈ దరఖాస్తును 


ఖమైన మీ సంస్థలో నూతన విద్యా వ్యాప్తి పథకంలో 


చ్‌ కో 
మ పరిశీలనకై పంపుకుంటున్నాను. 
న్న నా జీవిత సం(గ్రహం (బయోడెటా) గురించి ఈ విధంగా తెలియ జేస్తున్నాను. మాది 
ల 
గి అనకాపల్లి, నా జన్మ తేదీ 15 మార్చి 1977. అంటే ఇప్పుడు నా వయస్సు 20 ఏళ్లు నిండాయి. 
న్‌సి. ప్యాసయి ఇంటరు కూడా పూర్తి చేసి 
కృషి చేయడం నాకెంతో అభిమానమైన 
కుటు, పట్లుపరిశ్రమ వంటి 
(3) [2] 


విశాఖ 


ఉప విద్యార్హతలను గూర్చి చెప్పాలంటే నేను ఎస్‌.ఎ 
1 త వృత్తి శిక్షణ పొందాను. గ్రామీణాభివృద్ధిలో 
అ గ్రామీణులకు ఉపాధి కల్పనకు సంబంధించి అల్లికలు, 
క్రమాలను నిర్వహించగలను. 
కు sees స సంస్లకై ధార పోయగలను. 
వ్ర స్వైల' సంస్థ్రకై ధా 
మీ వద్ద నుండి జాబుకై ఎదురుచూస్తున్నాను. 


నిగా పరిశీలించి కార్యకర్తగా నన్ను నియమించిన 


కేరా 
ఫ్‌ 
ఏల “"హాచలం 


ఎక్స్‌ + 
మ “ఎల్‌ సంస్థ దగ్గర ఇట్టు 
ఎల్లి విశాఖ జిల్లా -531 001 అప్పల నర్సమ్మ 
26/5/97 


397 


లో ఇ రీ 
క జ్ఞాన పఠం 


ని 
పనికి వచ్చే పరిజ్ఞానం 


కొన్నిరకాల జాబులు 


పత్రికా సంపాదకునికి లేఖ 
16-34 
శివాలయం వీధి 


జోగిపేట, మెదకు జిల్లా - 502 2 
'వార్త' ఎడిటరుగార్కి 


నమస్కారములు 

మీరు ఈ మధ్య 'వార్త' (1-6-97) సంపాదకీయం రాస్తూ రాష్ట్రంలో అమలులో ఉన్న! 
విధానంపై చక్కటి విమర్శనాత్మక విషయాలు ముచ్చటించారు. అదే సమయంలో మన రాష్ట్ర వ 
మంత్రి ఆసియా పులులు గా ప్రసిద్దిగాంచిన సింగపూరు, మలేసియా దేశాలలో సాధించిన ప్ర 
అధ్యయనం చేయడానికి వెళ్ళినప్పుడు మీర: ఆయా దేశాల్లో అమలులో ఉన్న ౨న్యా వికి 


ముఖ్యంగా (ప్రాథమిక విద్యను వారు సాధి ఖ్‌ న్యతల గురించి - సృష్టికి దబ నచ 
ఈ సందర్భంలో మన దేశం ముఖ్యంగా" = ఈవిషయమైత లుల ఫో 
విద్యావేత్తలు ఈ విషయమై పట్టించ: ' ' ఎవలంబించనల  ౧యమా-.?' 
నా అభిప్రాయం. ప్రజాభిప్రాయా. -ఖ్యం ఇస్తున్న 'వార్త స. 
ఉత్తరాన్ని ప్రచురించిన చాలా పృ. _ 
ఇట్టు 
యాదగిరి 
మే, 1997 


ఎడిటరుగార్కి 

'వార్తా' దినపత్రిక 

డి.బి.ఆర్‌.మిల్ఫ్‌ రోడ్డు 

ఎల్బీగుడా, లోయర్‌ టాంక్‌ బండ్‌, 
హైదరాబాదు - 500 080 


398 


జ GR = 


wi ౪౧ 
గను ఇబ nf 


ట్ర 
Bum Nn 


ఓ 

చ జ. విస్‌ ఆ(15 sk 915 | 

bess అలు అకా op ER రిస sls eS or. atl 

- క్లో యు త ఇ, క కా i 515 we sp sr 8p అగా 

గ అణ ఉం కోణ. పల్‌ ఇ జక ఇగ అకా 
bp వ్‌ 

గె శ్రియ కా Rb sh ns & hol 

sm gp Fah ap ef} 

ర ౮ (౯ 

ద భజతి జల సళ కా 


wh అగు ౪? w bl 
“ఆం ఈ ఎ అవటు బీనా న 


షె టి ౧ £..5$6 ౯ నిశా ణ సా 3౩ 


[గ 
లే 
X 

@ 
4 
ర్త 
య్‌ 
d 
11 
0 

ON 


(es 


అబల '-- 


20౮4? 
wap 
౯7244025 
₹227్ల 


vyd అ 


XY | 
౫ 


ఈమ ౬, ఈ సు గ్యానే అ 4 ఏ 


400 


ఆస్తులు ఫ్‌ లో, 
- వర్ధనం — “గుణింతములు - జాతీ 
న మామను. - ఆటా నే ష్‌ ఇముమూూ జు - మయము కహా 
వాక్యమును. - రృుష్వోంత హైప వాక్యములు ఏతివాక్యము న్‌ 
నిఘంటువు (ల్లీ ణ్‌ లా క లు ఆ న Se 2 
త్‌ త్తం డిక్షనరీ) - వ్వావావాదవో ఇ ఆహ shes శప్ట్లపోష 
రాయ I సైరా - చాట లలు 
el భాషా వ్వరూవం- రచవ్నా తెలి వవయంలోపాద్దా.వా 2 


వేదములు - ఉపనిషత్తులు - కాలనూనం - తథ వారు్ష్రతములు -వండుగలు నే 
ముగ్గులు - జ్యోతిళ్ళక్రము- కొర్తెలు _ భగవద్గీత - క్రైస్తవ సంప్రదాయం - js 
ఇస్లామ్‌ సంప్రదాయం _ వైకుంఠపాళీ - సంఖ్యావాచకములు - చతుష్టప్టీకళలు 


- యక్ష ప్రశ్నలు - రూఢి వాచకములు భారతీయ నంవ్యృతి నాను నిఘంటువు 


— 


హరి సుభాషితములు - దేశభక్తి . 
పాటలు - పొడుపు కథలు(50) | 


సుమతి, వేమన శతక పద్యములు - భర 


శేయాలు - బాలల బృందగీతాలు = పిల్లల అటి 


రం 
_ శేయకథలు - పిల్లల కధలు (30) 


నె IEEE చావ! గోళ శాస్త పదములు = 
స] అధునిక వైజ్ఞానిక శాస్రపేగత్‌ అగోళశాడం అంతరిక్షయానం [తత శాస్తా మ 2 
ద్రడు గ్రహాణాలు క రభాన - [యే శాస్రం] - 


ey _ భూమి = చంద్రడు స్‌ 

జం నీరింగు వక - క 

ఎన an pes gs పరిణామం నొటి జంతువులు = జంతువులు స ni 
వివర = మౌనన శరీరంలోని వివిధ అనయనాలు. 


|| పట్టిక - మూలద్రన్యాలు కొన్ని 


లు గె వృక్షకోటిలో వైవిధ్యం - | 

. = నా ఎట ఘట్టాలు - ప్రపంచం నామ 

శీ త - కొన్ని ప్రమతి ఫట్టా 

ss - ఐక్యరొజ్య సమితి, యునిన్‌శీ - ప్రస ల భారత దేశం స్వాతంత్ర్య పోరాట 

Ney కొన్ని వివరాలు - భారత దేశ చరిత్ర - గీ ధ ప్రదేశ్‌ సస స్వరూపం 

_బ్రైలన్న్‌ కొందరు యోధులు - భారత దేశం = ని ఇత్రరములు సఫకివచ్చే పరిజ్హాన 
న్ని ప్రముఖ ఘట్టాలు - అంధ్ర ప్రదేశ్‌ నాను నిఫం స గ (స్‌. 


అ, 


'పెద్దబాలశక్ష iy 
(కప సచిత్రం 

ఇది. సాధికారం 
వమ 1 


ఆబాల గోపాలానికీ జ్ఞానసంహిత 


90 600 


70 


SURABHI - Peddabalasiksha : Buddiga Subbarayan a 


SURABHI - Peddabalasiksha is designed basing on the concept of Cultural Literacy ॥ 
What Every Andhra Needs to Knowl Wea | 


